


దివృజ్యోతి 


దేవాలయనంల డిక్సనరి - ప్రుత్యక్షదర్శిని 


రచన & 
సేకరణ, సంకలన, సమర్పణ 


పోతిరెడ్డి సూర్యనారాయణ ౫[.1., 1౬02. 


SEE INDIA - KNOW వను. 


Divya Jyothi - Dictionary of Temples 
By PP. Soorya Narayana 


First Edrtion 
1997 


Price : RS. 250-00 


Composed on DTP by 
'Aksharamala’ 
Vijayawada-2. 


Cover Designed by " 
'Ramana' 


Vijayawada-2. 


Printed at 


“Kamakshi Offset Works’ 
Vijayawada-2. 


Binding : 

‘Vinayak Binding Works’ 
Prop = మి. Lakshmana Rac 
Vijayawada -2 


Coptres can be had from 

PP. Soorya Narayana 

Kusuma Nivas, Gogavari St., 

Arundel pet, Vijayawada-2 Ph: 432733 


a 


Sri Rama Book Depot 
29-30-14, To cco Baron St, 
pet, Vijayawada-2. 






With The Best Compliments From : 


Tel 24223 
22717 
| Pothireddi Lakshmi Narasimha Prasada Rao, B 50 
Pothireddi Durga MahaLakshmi, B Com 
LAKSHMI FINANCE CORPORATION, 
Kusuma Nivas, Palakol -534260 


2 _Pothireddi Surya Prakash Rao 63488 
Pothireddi Ammaji 


Kusuma Nivas -1, Patcha Meda Veedhi 
Krishna Lanka, Vijayawada - 520013 


3 Pothireddi Vijaya Prabhakara Rao, L.E.E., 
Pothireddi Bharatha Lakshmi 
Kusuma Nivas - Il, Patcha Meda Veedh: 
Krishna Lanka, Vijayawada -520013 


4  Bondada Venkata Ramana Rao 
Bondada Syamala 


Sri Durga Apartments, Flat No 12, 2nd floor, 
Tikkal Road - Vijayawada -10 


5 Dandupati Ravi Kumar Shop 20075 
_ Dandupati Suseela Res 24496 
30-B, Ashok Nagar 
Eluru 


6 Dr. Chittapu Pardha Saradhi Ra0,MD,DGO, 


Chittapu Sarala 00960 - 320828 
Unv, Gynaecologist, Burugu Magu, 

Rahdhebai Higun, 

Male Republic of Maldives 





SEE INDIA - KNOW INDIA 


శుభాభి వందనములతో 


పోను ఆఫీసు 430104 
ఇల్లు 434112 


ఉమా క్రెడిట్‌ కార్పోరేషన్‌ 


డిపోజిట్లు స్వీకరించి, వ్యాపార వాహనముల పై 
బుణములు యిచ్చు సంస్థ 
ఉమా చిట్‌ ఫండ్‌ కంపెనీ 
ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను బెల్లించుదార్లు, 
స్థిరాస్థిదారులు, మరియు ప్రభుత్వ సహాయము పొందు 
అధ్యాపకుల మధ్య ఛిట్స్‌ నడుపు సంస్థ 





డోర్‌ నెం 23-6-35, 
కొమ్మువారి వీధి, సత్యనారాయణ పురం, 
విజయవాడ - 520 011 


శుభాభి వందసనములతో 


39 


జయ జ్యూయలరీ 


శివాలయం విధి, విజయవాడ -1 
ఫోన్‌ : 425398 





SEE INDIA - KNOW INDIA 


With The Best Compliments From : 


Devisetti Narayana Rao, D Com .B Com. Res , 473336 
Income tax Practitioner & auditor 
Congress Oftice Road Vijayawada -2 





Phs Off 61094 
Devisetti Venkata Chandra Sekhar, Bcom,BL Res 470347 
Tax Consultant 
Congress Office Road, Vijayawada -2 





Phs Off 61094 
Devisetti Venkata Durga Prasad, BCom, BL, Res 472226 
Tax Advocate 
Congress Office Road, Vijayawada-2 





Phs Offi 64855 
Devisetti Venkata Ravindranath, B Tech Res 473336 
Prop - Ws Siva Sistams 
Congress Office Road, Vijayawada -2 


Phs Hos. 431225 
Dr. Devisetti Venkata Siva Kumar,MD,FAGE Res . 473336 
472782 
Physician 
Door No 29-7-46/1 
Kaleswara Hao Road, Suryaraopet 
(Beside Raman Academy Residential College) 
Vijayawada -2 





Dr. Attili Trimurthi 20 , 3415, Ph 435558 
Trimurthi Nursing Hoe 
Dornakal Road, Suryarao Pet, 
Vijayawada -2 





SEE INDIA - KNOW INDIA 


amar we 
రివజోంతి 
వేరి 


దివ్య పరినుళ శుభాకాంక్షలతో 


TO 
చిరంజీవి / శ్రీ 


From 





1 కుటుంబ సభ్యులతో సులువుగా, పిక్‌నిక్‌లా వెళ్ళి, ప్రకృతి రామణియకమైన 
ప్రత్వేక స్రలములలో వెలసిన ఆలయములను అతి సులువుగా, అతి తక్కువ 


రోజుల్లో చూచు వుత్మాహము గల యువతి యువకులకు - విజ్ఞాన ప్రదాయిని 


2 సరదాగా కాలక్షేపానికి మాత్రమే గాకుండా, దేశములోని ప్రముఖ దేవుళ్ల 
వునికి, ప్రత్యేకతలతో సహా తెలుసుకొని, హాయిగా పఠించి పదిమందికి 


చెప్పడాన్మి పెద్దలకు-ఆనంద ప్రడాయిని 


3 పవిత్ర భారతదేశ జాన్నత్యాన్ని అద్దము చేసుకొని, ఆధ్మాత్మిక సంపదను స్వామివార్ల, 
అమ్మవార్ల పేర్లతో సవా తెలుసుకొగుడాన్మి ఆమూలాగ్రము చదువవలసినది 


చటివ్‌ తరించడానికి - మోక్ష ప్రదాయిని 


సర్వే జనాస్తు ఖినోభవంతు 





See india - Know India 





i 11 


. Wy ఖే 
| . 
|| | aa a 
1 


|| | | | 
| i న Mi 
i (1! il i 
1 (1 Ye న in వ 
గీ [1 || 1. గే 
| 1 a 
[1 iN | Vv || WYSE 
| |) | 1 | | hh 
1 శ | | 


tl | వ 





తాను కుందుగా దర్శించి కచ్చి, కూతో కచ్చి కురికొన్ని 
దర్శించి కూ ఆరుగురు వసిఐడ్డలను కడుఫు కుంద జెచుకొని 
కాపాడుతూ, కుక్తుల్నై యాకద్దేశ దర్శనాన్మి (ఖర్లుకు ఖాతరు 
చేయకు కునన్సూర్తిగా మేత్సకాంచు ఈ కుధ్యకే 9౦క యేట భుఐ 
నుండి దిఐకేషక ధన్యజీఐ, అక్కుత ల్వొాదయిని అయిన 
నా కూతృమూర్తి పాద వధ్యాలకు- 


-వోతిరెడ్డి సూర్యనారాయణ 





See India - Know India 





= రునయిటప్త్లూద్పత్‌ నివదన 


ఎవరో మహానుభావుడన్నాడు “తలచేది జరగదు. జరిగేది తెలియదు” అని, ఆహా! 
ఎంతటి గొప్పు సత్యాన్ని ఎంత చిన్న మాటల్లో చెప్పాడు! ఆ మహానుభావునికీ హృదయపూర్వక 
ధన్యవాదాలు. వారు చెప్పిన దానిని బట్టి ఏదో ఒక శక్తి మానవాతీతముగా నున్నదని 
అర్ధమౌతుంది. ఈ మాటలు నాపట్ల సత్యమని నిరూపించాయి. కార్మిక, కర్షక కుటుంబములో 
నిరక్షరాస్యుల గర్భాన జనించిన నాకు ఏడవ తరగతి చదువుచుండగనే తండ్రి గతించడం 
జరిగినది. చదువుకుంటూనే జీతానికి షాపులో పార్చుటైమ్‌ కుర్రవాడుగా జేరినాను. క్లాసుకు 
ఫస్టు మార్కులు రావడముతో మున్సిపల్‌ హై స్కూల్‌లో స్కాలర్‌షిపులతో చదువుసాగింది. 
దేశానికి స్వాతంత్ర్యము రాకముందు రోజులలో విద్యార్థిని. ఎట్టి పరిస్టితులలోను గవర్నమెంటు 
నౌకరీ చేయకూడదని భీష్మించుకున్న వాళ్ళలో ఒకడిని. అటువంటి వాడిని కేంద్ర ప్రభుత్వ 
ఇన్‌కంటాక్సు ఆఫీసులో జేరాను. ఉద్యోగములో జేరిన తరువాత చుట్టు ప్రక్కలనున్న 
ముఖ్యమైన స్టలాలను కొత్తగా కాపురానికి వచ్చిన భార్యను తీసుకుని ఖాళీ సమయాలలో 
చూచి వస్తూండేవాడిని. మా అమ్మగారు, భార్య, నేను - ఇదీ మా చిన్న కుటుంబం. మా 
నాన్నగారికి నేనొక్కడినే, మా తాతగారికి మా నాన్నగారొక్కరే, మా ముత్తాత గారికి మా 
తాతగారొక్కరే. ఈ విధంగా మా వంశ వృక్షం ఒక్కొక్క మగబిడ్డతోనే కొన్ని తరాల్లు 
గడచిపోయింది. అందరూ నిరక్షరాస్యులే. అందరూ కార్మిక, కర్షకులే. నా దగ్గరి నుండి 
పరిస్టితి మారింది. టైపు రైటింగ్‌, షార్టు హ్యాండ్‌లు పాస్‌ అయినాను. ఎమ్‌.ఎ., ఎం.కాం., పాస్‌ 
అయినాను. బి.ఎల్‌. ఈవినింగ్‌ కాలేజీలో ౩ సంవత్సరాలు చదివి మొదటి 2 సం॥ల పరీక్షలు 
వ్రాసినాను. ఈలోగా (ట్రాన్స్ఫర్‌ అయినందున “లా”డి[గ్రీని అసంపూర్తిగా విడిచిపెట్టవలసి 
వచ్చినది. సంతానము ముగ్గురబ్బాయిలు, ముగ్గురమ్మాయిలు. అందరూ చల్లగా ఆరోగ్యముతో 
చక్కటి సంతతితో వర్దిల్లుచున్నారు. గవర్నమెంట్‌ ఉద్యోగములో చేరిన తరువాత “ఇది 
బ్రిటీషు గవర్షమెంట్‌ కాదు” అని సరిపెట్టుకున్నాను. ఇన్‌కంటాక్సు ఆఫీసరు (గెజిటెడ్‌ 
హోదా) చేసి రిటైర్‌ అయినాను. ఉద్యోగములో నుండగా సెలవులు దొరికినప్పుడు, అవకాశం 
లభించినప్పుడు సతీ సమేతముగా దేశాటన అలవాటైపోయింది. మొదటి 20 సంవత్సరముల 
ఉద్యోగం అయిన తరువాత ఒక మహానుభావునితో మాటల సందర్భముగా నేను చూచిన 
ప్రముఖ స్టలాలతోబాటు, పుణ్యక్షేత్రాల ప్రస్తావన వచ్చినది. “ద్వాదశ జ్యోతిర్లింగములలో 7 
చూచినారు. మిగిలిన 5 పూర్తి చేయండి. అష్టాదశ పీరాలలో 8 చూచారు, మిగిలిన 10 


చూసేయండి”. ఇదీ వారి సలహా. ఇక మిగిలిన కాలాన్ని (రిటైర్‌ అయిన తరువాత కూడా) 
అసంపూర్తిగా మిగిలిన క్షేత్రాల దర్శనానికి వినియోగించాను. ఒక చిన్న విషయం! (ప్రతీసారి 
యాత్రకు బయలుదేరేముందు ఏదో ఒక పెద్ద అవాంతరం వచ్చి పడేది. పిల్లలు గల పెద్ద 
కుటుంబం. వివాహాలు, పురుళ్ళు, ఆపరేషను, అనారోగ్యాలు, వియ్యపురాళ్ళ, వియ్యంకుళ్ళ 
కోరికలు మొదలైన వెన్నో ఆటంకాలు. ఆఫీసులో కూడా అనుకోని ఆటంకాలు. (ప్రతీ 
ప్రయాణానికి ఒక పెద్ద అడ్డుగోడ నిలిచేది. వాటన్నింటిని అగ్ని పరీక్షలుగా భావించి 
ఆగకుండా, భగవంతునిపై భారం వేసి ముందుకు సాగేవాడను. ఈ విధముగా సాహసించి 
అన్ని ప్రముఖ స్థలాలు సతీ సమేతముగా, కొన్ని మాత్సమూర్తితో సహా దర్శించాను. 
క్షేత్రములలో నున్న పుణ్యజలాలలో సతీ సమేతముగా స్నానమాచరించి, పూజలు చేసి, 
ప్రసాదము స్వీకరించి, ఒక రాత్రి నిద్రచేసేవాడిని. ఇది మా తల్లిగారి ఆజ్ఞ. రాను రాను మా 
తీర్ధయాత్ర ఎంత తీవ్రస్టాయికి చేరినదంటే ఎక్సు(పైస్‌ రైళ్ళలో, బస్సులలో, టాక్సీలలోనే 
కాకుండా విమానములలో కూడా ప్రయాణం సాగించి సకాలమునకు ఆఫీసుకు చేరుకునేవాడిని. 
36 సంవత్సరముల ఉద్యోగము చేసినాను. ఇంకా చూడవలసిన దివ్య స్టలాలు కోకొల్లలు. 
ఉద్యోగము ప్రతిబంధకమైపోయినది. ఆశ్చర్యము కలిగించులాగున ఉద్యోగములో వాలంటరీ 
రిటైర్‌మెంట్‌ తీసుకున్నాను. సంపాదనంతా సర్వ క్షేత్ర దర్శనార్థం వెచ్చించినాను. 
దర్శించిన క్షేత్రాల వివరాలు చెప్పమని చాలమంది అడగడం (ప్రారంభించారు. 
చిన్న చిన్న సమావేశాలలో వివరాలు చెప్పడం (ప్రారంభించి పెద్ద పెద్ద సమావేశాలలో పూర్తి 
వివరణలతో ఉపన్యాస ధోరణిలో చెప్పడం అలవాటైపోయింది. నేను పురాణాలు చదువలేదు, 
నాకు పురాణాల లోతుపాతులు తెలియవు. సామాన్య మానవునిగా సంసార జీవితం 
గడుపుతున్న నాకు విగ్రహాలలో, ఆలయాలలో కనిపించిన ప్రత్యేకతలను (Specialities) 
చెబుతూండేవాడిని. రోటరీ క్షబ్బులలో, లయన్సు క్షబ్‌లలో, దివ్య క్షేత్రాలలో, ఆలయాలలో, 
సమావేశాలలో, కొన్ని సంఘాల ఆఫీసులలో ఒక్క ఊరిలో కాకుండా ఏఊరు వారు పిలచినో 
స్వంత ఖర్చులతో వెళ్ళి, ప్రతిఫలాపేక్ష లేకుండా అక్కడివారు కోరుకున్న వాటి వివరణలు 
చెబ్తూ వస్తున్నాను. ఒకసారి విన్నవారు మరల మరల రావించి ఇతర వివరణలు కూడా 
చెప్పించుకుంటున్నారు. తీరయాత్రలకు వెళ్ళువారు, వాటి గురించి తెలుసుకొనగోరువారు 
నన్ను అడగడం, ఉత్తరాలు వ్రాయడం, ఫోనులు చేయడం (ప్రారంభించారు. వారందరికీ 
ఓర్పుగా వివరాలు అందించసాగాను. ఇదఠలీతా మానవ సేవగా భావించి త్పప్తిపడసాగాను. 
నేను చెప్పే ప్రత్యేకతలు, ఉనికి, వివరణలు పుస్తక రూపములో వెలువరించమని కోరసాగారు. 
నేను చెప్పేది.ప్రాక్షికల్‌ సబ్జెక్టు. ఉదాహరణకు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము పూర్తికావాలంటే 
15 "పుణ్యక్షేత్రాలలో వెలసిన 17 దివ్య లింగాలను దర్శిస్తే తప్ప' పూర్తికాదు. (ద్వాదశ 


జ్యోతిర్లింగములు 12 మాత్రమే). స్రీ రూప వినాయకుడు, బాల ఆంజనేయుడు, సీత లేని 
రాముడు, బోనులో బంధింపబడి ఉన్న అమ్మవారు, పైన నెయ్యి ఉంచితే వెన్నగా మార్చు 
శివలింగము మొదలైన (ప్రత్యేకతలు గల దివ్యక్షేత్రాలు, ఈ విధముగా మిగ్రహాలలో, 
దేవాలయములలో ఎన్నో (ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. వాటిలో గమనించిన వాటిని 
తెలియచేయాలనే కోరిక కలిగింది. అటువంటి ప్రత్యేకతలు సుమారు 2,000 ఉన్నాయి. 
నీటితోబాటు దర్శనానికి వీలైన దివ్యక్షేత్రాల ఉనికిని తెలియజేయాలని తాపత్రయం 
కలిగింది. చాల మంది పెద్దలను ఆ(శ్రయించినాను. సహృదయంతో అందరూ అందించిన 
వివరాలను ఈ పుస్తకములో పొందుపరచినాను. నేను చెప్పినవన్నీ కరెక్టు అని అనలేను. నా 
పుస్తకము సంపూర్ణము కాదు. యావద్భారత దేశములో 32 లక్షలకు పైగా దేవాలయములున్నట్లు 
ఒక అంచనా ఇవన్నీ దర్శించుట సాధ్యమా? ఒక్క ఆంధ్రదేశములోనే 34 వేలకు పైగా 
ఆలయాలున్నట్టు మరొక అంచనా సతీ సమేతముగా దర్శించుటకు నా 45 సంవత్సరాల 
Active life చాలలేదు. లక్షలాది రూపాయలు వెచ్చించాను. జీవితములోని అమూల్యమైన 
కాలాన్ని (యుక్త వయస్సుని), శక్తిని వినియోగించినా అన్నీ దర్శించామనే తృప్తి కలిగే 
అవకాశము లేదు లోతుకు పోయిన కొలది, వెదుకుతున్న కొలది ఇంకా కన్పిస్తునే ఉన్నాయి. 
వివరాలు సేకరిస్తున్న కొలది అనుమానాలు పెరుగుతున్నాయి ఈ దేవాలయ సబ్జెక్టు 
అనంతం. ఈ విజ్ఞానము అమోఘము. విగ్రహాలను దేవాలయములను సందర్శించిన వారికి 
నాకు కనిపించిన ప్రత్యేకతలే గాకుండా వారి వారి మేధాశక్తికి తగినట్టుగా మరికొన్ని 
ప్రత్యేకతలు కన్సించవచ్చును. దేవాలయములను, పుణ్యక్షేత్రాలను విశదీకరించి, విపులీకరించి, 
సంసారము చేసుకునే సామాన్య మానవుడికి అత్యంత సన్నిహితముగా నిజ నిర్దారణ చేసి 
దగ్గరకు తీసుకుని వచ్చేవారు ముందుకు రావాలి. విమర్శించేవారు తగ్గి వివరణలు అందించేవారు 
ముందుకు వస్తే నేటి ప్రజ ధన్యమౌతుంది. 

ఎక్కడో (ప్రారంభమైన నా జీవితం ఈ విధముగా విగ్రహాల, ఆలయాల- 
ప్రత్యేకతలతో బాటు ఇతర వివరములందించడం ద్యారా పరిసమాప్తి అయితే చంద్రునికో 
నూలుపోగులా “మానవ సేవయే మాధవ సేవ”గా తృప్తి పడతాను అందుకే ఈ తాపత్రయం. 
ఈ సమర్పణ. దీనికి తగిన సమాచారం అందించి తోడ్పడిన మహానుభావులందరికీ 


మరొక్కసారి కృతజ్ఞతాభి వందనములు. శాస్త్ర విజ్ఞానము, పాండిత్యము లేకుండా చేసిన నా 
సమర్పణలో దొర్లిన పొరపాట్లకు క్షమించ ప్రార్దన. 


విజయవాడ ఎనక సాద్య నారాయణ 
1- 1- 1997 





(త్రలింగములు , 
1 శ్రిశెలము 
2 1దాకారామము 
3 కాళేశ్వరము 
పంచ ఆరామములు : 
1 కిరారామము 
2 అమరారామము 
3 కుమారారామము 
4 సోమారామము 
5 ద్రాక్షారామము 
పంచ భూత లింగములు 
1 క్రితిలింగము 
2 ఆకాశలింగము 
3 జల లింగము 
4 తేజోలింగము 
5. వాయు లింగము 
శివుని అష్టమూర్తులు 
పంచభూత లింగములు 5 + 3 
1 పురుష లింగము 
2 సూర్యలింగము 
3 చంద్రలింగము 
ద్వాదశ జ్యోతిర్లింగములు 
1 సోమనాధ లింగము 
2. మహాకాళేశ్వర లింగము 
3 ఓంకారేశ్వర లింగము 
4 వైద్యనాధ లింగము 


కృబి.నెం, 


4 


00 N NAN 


(0 


10 
10 
11 


12 
12 
13 


14 
15 
16 
17 


5 భీమశంకర లింగము 
6. రామేశ్వర లింగము 
7. నాగేశ్వర లింగము 
8 విశ్వేశ్వరుడు 
9 త్రయంబకేశ్వరుడు 
10 కేదారేశ్వరుడు 
11 ఘుస్టేశ్వరలింగము 
12 మల్లిఖార్జున లింగము 
శక్తి త్రయం 
1 మహాలక్ష్మి 
2 మహాకాళి 
3 మహాసరస్వతి 
అక్షితయం : 
1 మీనాక్షి 
2 కామాక్షి 
3. విశాలాక్షి 
అంబాత్రయం : 
1 మూకాంబిక 
2 జ్ఞాన ప్రసూనాంబ 
3 (భ్రమరాంబ 
శీ అష్టాదశ మహాశక్తి పీరములు 
1 శాంకరిదేవి 
కామాక్షి 
శృంఖలాదేవి 
చాముండాదేవి 
జోగులాంబ 


~ 


om 2 OM 


సేజి.నెం. 

18 
18 

20 

21 

22 

22 
23 


27 
27 
28 


29 
29 
30౦ 


30 
31 
31 


32 
32 
33 
33 
33 


పేజి నెం 

6 (భమరాంబ 34 
7 మహాలక్ష్మి 34 
8 ఎక వీర్యక 34 
9 మహాకాళి 34 
10 పురూహూతికాదేవి 34 
11. గిరిజాదేవి 35 
12 మాణిక్యాంబ 35 
13 కామరూపిణి 35 
14 మాధవేశ్వరి 36 
15 వైష్ణవి దేవి 36 
16 మాంగళ్యగౌరిక 37 
17 విశాలాక్షి 37 
18. సరస్వతి 38 

ప్రధానశక్తి విగ్రహాలు 

వెలసిన క్షేతాలు-12 40 


సతిదేవి శరీరభాగాలు పడిన చోట్ల | 
వెలసిన మహాశక్తి పీరములు-51 40 
పేజి 40 నుండి 46 వరకు వివరించిన 


పిజి నెం 

నర్మదానదీ తీరాన వెలసిన 

సుప్రసిద్ధశివాలయములు - 9 64 
కాశీలోని విశ్వేశ్వర స్వామి వారికి 

నాలుగు దిక్కులవెలసిన శివాలయాలు -4 64 
కేదారేశ్వర దిన్య క్షేత్రానికి నాలుగు 

మూలల వెలసిన దివ్యమూర్తులు-4 64 
దశావతారములు: 


1. మత్స్యావతారము 65 
2. కూర్మావతారము 66 
3. వరాహావతారము 66 
4 నారసింహావతారము 68 
5 వామనావతారము 74 
6. పరశురామావతారము 661 
7. శ రామావతారము 75 
8. శ్రీ కృష్ణావతారము 76 
9. బుద్ధావతారము 77 
10. కల్కిఅవతారము 79 


దివ్యదేశములని పిలువబడు విష్ణుమూర్తి 
యొక్క దివ్య తిరుపతులు -108 79 


మహాశక్తి పీరాలేగాకుండా నేడు “బంగ్లాదేశ్‌ గ 
పిలువబడుప్రాంతములో 4 మహాశక్తి పరము 
లు వెలసియున్నవి. వాటి వివరములను 
ఈవిషయసూచిక చివర భాగమున చూడుడు 
అమ్మవారి ఉపశక్తి పీరములు - 108 47 
శివుని అష్టోత్తర శతదివ్య ఆలయములు - 108 51 
దేశములోని పవిత్రశైవ స్థలాలు - 274 57 
మహ్మదీయ రాజులకు కన్నెర్ర కలుగచేసిన 
శ్రీసోమనాధుని (గుజరాత్‌) వైభవం 63 
శివునికిగల ప్రఖ్యాత పేర్లు -18 64 
శివుని నవరసములు - 9 64 


విష్ణుమూర్తిదివ్యస్థానములు- 
నామ ధేయములు-108 

విష్ణుమూర్తి శ్రీ విగ్రహములు గల 
దివ్య క్షేత్రములు-8 


పార్ట్‌ - మ 


85 


87 


విశిషతలు గల విగ్రహములు, ఆలయములు 89 


1. ఆంధ్రప్రదేశ్‌ 


ఇతర ప్రముఖ ఆలయములు 
2 తమిళనాడు 
ఇతర ప్రముఖ ఆలయములు 


90 
174 
204 
303 


10 


11 


12 


13 


14 


15. 


16 


17 


18. 


19 


ఉత్తరప్రదేశ్‌ 

ఇతర ప్రముఖ ఆలయములు 
కేరళ 

ఇతర ప్రముఖ ఆలయములు 
హిమాచల ప్రదేశ్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
పశ్చిమ బెంగాల్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
జమ్ము & కాశ్మీర్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
బీహార్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
నేపాల్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
అస్సాం 

ఇతర ముఖ్య ఆలయములు 
ఢిల్లీ 

ఇతర ముఖ్య ఆలయములు 
పంజాబ్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
హర్యానా 

ఇతర ముఖ్య ఆలయములు 
మణీపూర్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
త్రిపుర 

ఇతర ముఖ్య ఆలయములు 
గోవా 

ఇతర ముఖ్య ఆలయములు 
టిబెట్‌ 

సిక్కిం 

నాగాలాండ్‌ 


పేజి నెం 
319 
364 
379 
417 
421 
430 
445 
454 
460 
467 
468 
480 
483 
490 
492 
499 
501 
502 
502 
503 
504 
506 
507 
508 
508 
510 
511 
514 
515 
516 
516 


20 


21, 


22 
23 


24 


25 


26 


27 


28 


పేజి నెం 


అండమాన్‌-నికోబార్‌ దీవులు 516 


అరుణాచల్‌ ప్రదేశ్‌ 
మిజోరాం 

మధ్యప్రదేశ్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
గుజరాత్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 
మహారాష్ట్ర 

ఇతర ముఖ్య ఆలయములు 
కర్ణాటక 

ఇతర ముఖ్య ఆలయములు 
రాజస్థాన్‌ 

ఇతర ముఖ్య ఆలయములు 


ఒరిస్సా 
ఇతర ముఖ్య ఆలయములు 


పార్ట్‌ - Mm 


చార్‌థామ్‌లు - 4 


టల సు ఇ 


4 


పూరిజగన్నాథము 
బదరీనాథ్‌ 
ద్వారక 
రామేశ్వరము 


కుద్రదేవతలుగ పూజింపబడు 


© గా 4 


4 


ఆఅమ్మవార్లు-4 
చొట్టానికరై 
తారా దేవి 
చండిల్తాదేవి 
చాముండాదేవి 


గంగాదేవి ఆలయములు 
శనీశ్వరాలయములు 
పరశురాముని ఆలయములు 


516 
516 
517 
537 
541 
555 
560 
586 
593 
618 
623 
630 
635 
646 


653 
656 
657 

18 


658 
659 
659 
660 
660 
661 
661 


“పేజి నెం 


సాక్షి దేవాలయములు 
బ్రహ్మదేవుని ఆలయములు 
నవబ్రహ్మలు 

నవనందులు 

సూర్యనారాయణ ఆలయములు 
పంచ ద్వారకలు - 5 


1 ద్వారక 
2 బేట్‌ద్వారక 
3 నాధ్‌ద్వార 
4 కంక్రోలి 


5 థాకోర్‌ ద్వారక 

వృక్ష దేవతలు - 22 

సుప్రసిద్ద అష్టవినాయక ఆలయములు 

అష్టగణపతులు 

గణేషస్తోత్రములోని 12 గణపతులు 

శివపురాణములో కనిపించు 
గణపతుల పేర్లు 

శివపురాణములో కనిపించు 

విఘ్నేశ్వరుని భార్యల పేర్లు 

21 ప్రధాన గణపతి క్షేత్రములు 
గకోశునికి గల ప్రముఖ 

ద్వాదశనామములు 

గణుశుని 8 అవతారములు 

శ్రీ తత్వ నిధి గ్రంధము ప్రకారం 
కనిపించు గణపతులు 

కాశీలోని వినాయక క్షేత్రములు-56 

హిమాలయములోని “ఛార్‌ధామ్‌” 

స్రీలకు ప్రవేశ అర్హతలేని 

ఆలయములు 
సుప్రసిద్ధ సుబ్రమణ్యుక్షేత్రములు - 6 


662 
663 
665 
665 
665 


668 
668 
669 
669 
669 
6/0 
676 
676 
677 


677 


677 


677 


678 


678 


678 


679 


679 


679 
680 


పంచ బదరీలు - 5 
పంచ కేదారములు - 5 
పంచ ప్రయాగలు -5 
పంచ గోకర్ణనాథ్‌ క్షేత్రములు - 5 
గోరఖ్‌నాధ్‌ మరాలు - 4 
మాహీనడీ తీరాన వెలసిన 

“నౌినాధ్‌లు - 9 
పంచ కేశవాలయములు -5 
పంచ కాశీలు -5 
పంచ గయాక్షేతములు - 5 
మాధవ పురములు - 4 
పంచ నాధ్‌లు - 5 
గోమరేశ్వర ఆలయములు - 4 
తిరునల్వేలి జిల్లాలోని 

పంచభూతలింగములు - 5 
పంచ వీర భద్రక్షేత్రములు - 5 
హిమాలయ పర్వత (ప్రాంత 

“ఛి” ధామ్‌లు -6 

పంచ నాటరాజ క్షేతములు - 5 
పంచ తీర్ణములు - 5 
పంచ సరోవరములు - 5 
గయాసురక్షేత్రములు - 3 
మాధవ త్రయం - 3 
పంచ పురములు -5 
త్యాగరాజస్వామి వారి 

పవిత్ర స్థలములు - 7 


పేజి నెం 
681 
681 
682 
683 
683 


683 
684 
684 
684 
685 
685 
685 


685 
686 


686 
686 
687 
687 
688 
688 
688 


689 


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ భావన్నారాయణ 


స్వామి ఆలయములు 
కామాక్షి అమ్మవారి ఆలయములు 
శ్రీ దత్తాత్రేయ క్షేత్రములు 


689 
690 
691 


పేజి నెం 
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవాసవి 
కన్యకా పరమేశ్వరి క్షేత్రములు 692 


ప్రముఖ గుహాలయములు 693 
ఒరిస్సాలోని చక్ర తీర్ణములు 693 
లక్ష్మణునికి గుడి 693 
భరతుని గుడి 694 
శతృఘ్నుని గుడి 694 
యోగిని మాత ఆలయములు 694 


సప్తమాతృకలు - వాహనములు 695 
శ్రీరామానుజచార్యుల వారి 
ప్రసిద్ది చెందిన పీరములు-4 695 
శ్రీమద్ద్వాచార్య స్థాపిత పీరములు 695 
మహామాఘం అనబడే పుణ్యస్నానాలు చేయు 
గొప్ప సరస్సుగల దేవాలయములు 695 
నీరువూరు ప్రసిద్ద విగ్రహములు, 
ఆలయములు 696 
యంత్రములు నిక్షిప్తమై వున్న 
ప్రముఖ దేవాలయములు 697 
"The Great Chola Temples" -4 699 
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య పీఠములు 699 
శృంగేరి పీరానికి అనుబంధ వుపపీరాలు 700 
వీరశైవ మరాలున్న ప్రదేశాలు - 5 700 
శ్రీరంగ త్రయం 701 
శ్రిజగద్దురు శంకరాచార్యులవారు 
ప్రతిష్టించిన లింగములు - 5 701 


మంటప చతుష్టయం - 4 701 
యమ ధర్మరాజు ఆలయములు 702 
చిత్రగుప్తని ఆలయములు 702 


కుంభమేళాలు జరుగు 
పుణ్యక్షేత్రములు - 4 702 


మేబీ నెం 
మెహర్‌ ఛార్‌ధామ్‌లు - 4 703 
బుష్యశ్శంగ, శాంతాదేవి ఆలయములు 703 
సప్త పుణ్యములు 703 
శివారాధన 3 రకములు 704 
నవబ్రహ్మలు లింగరూపములలో 
నుండి శివునర్చించుట 704 
స్రీ దేవతలు కనిపించని ఆలయములు 704 
అష్టలక్ష్మి దేవాలయములు 704 
ప్రముఖ స్వామినారాయణాలయములు 705 
సప్త మోక్షపురములు - 7 705 
ప్రదక్షిణ (పరిక్రమ) క్షేత్రములుగ 
ప్రసిద్భిచెందిన ఆలయములు 706 
లక్ష్మీదేవికి గల 12 నామములు 707 
సరస్వతిదేవికి గల 12 నామములు 707 
నవనారసింహులు - 9 707 
ఉత్తరదేశ భక్తులు 707 
బిర్దామందిరములు 708 
ఆళ్వారులు - 12 708 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించు 
నదులు, ఉపనదులు, ఏరులు 708 
శ్రాద్ధకర్మలు జరిపించు ప్రఖ్యాత, 
పురాణ, పుణ్యక్షేత్రాలు 709 
కదిలే స్థంభాలు 710 
ప్రసిద్దినొందిన ఆశ్రమములు 711 
నవగ్రహములు 712 
సవాయ్‌ జైసింగ్‌ నిర్మించిన 
నక్షత్రశాలలు - 5 712 
హిరణ్యాక్ష వరాలు - 20+3 712 
సంగీ తస్థంభాలు ఉన్న దేవాలయములు 713 
దేవతలు-వాహనములు 713 


పేజి నెం 
ప్రత్యేక నామ ధేయములు గల 
పట్టణములు, ప్రాంతములు 714 
అష్టలక్ష్ములు శ్రీకృష్ణుని అష్టభార్యలుగ 
వెలసిన వివరములు 
యావద్భారత దేశ దివ్య దేవాలయ 
సందర్శనమున గోచరించు ప్రత్యేకతలు 716 
దేవాలయములు - ప్రకృతి వైద్య కేంద్రములు 719 
దివ్య పాదాలయములుగ పూజలందు 
కొనుచున్న పవిత్ర స్థలములు 721 


715 


సంపూర్ణ రామాయణములు 722 
మోక్షమునకు దగ్గర త్రోవలు 723 
పిలుపులు - 4 రకములు 725 
సాష్టాంగ నమస్కారము, 
అష్ట ఐశ్వర్యములు, అష్టకష్టములు, 

అష్ట మదములు, అష్టభోగాలు 725 
నొటి (ప్రాంతాలకు నేటి వివరణలు 725 
భారతదేశ అద్భుతములు - 17 727 
మహద్మీయ ప్రముఖ ప్రార్థనాస్థలములు 735 
ప్రఖ్యాత క్రిస్టియన్‌ దేవాలయములు 737 


సిక్కుల గురువులు-ప్రముఖాలయములు 737 
జైన తీర్ధంకరులు ఆలయములున్న 


పవిత్రస్థలములు 739 
శనీశ్వరుడు - సింగణాపూర్‌ 741 
రామేశ్వర యాత్రా విధానము 741 
చిత్రగుప్త జననము 742 
అక్షరమాల 742 
రాధామాధవులు - ఎవరు? 742 
శ్రీకుసుమ హరనాథ 

ఆలయములు - సూక్తులు 743 
పక్షితీర్ధము కధ 744 
వయస్సులు 744 


సేజి.నెం 

“మూడుమూర్తుల తిరుమలేశ - 
ఘంటసాల 745 
శబరిమల - అయ్యప్పస్వామి 755 
షిర్డి - సాయిబాబా 759 
శివాజీకిగుడి 762 
కొజ్జాల స్వామివారు 762 


మంత్రాలయము - శ్రీరాఘవేంద్రస్వామి 763 
ప్రముఖ నందులుగల పవిత్ర క్షేత్రాలు 767 
వాల్మీకి మహర్షికి ఆలయములు 767 
గరుత్ముంతునికి ఆలయములు 767 
ముగ్గురు భార్యలుగల స్వామివారు 768 
విశ్వకర్మ ఆలయము, 

సుధాముని ఆలయము 768 


సుబ్రహ్మణ్యస్వామివార్కి తమిళనాడులో 


గల ఇతర ఆలయములు 768 
హరిద్వార్‌లో, బుషికేశ్‌లో 
దర్శనీయ స్థలాలు 768 
ప్రముఖక్షేతాలను చూపించు పటములు (8) 
ww శ నో 
మహశక్తి పీరములు - 51 (బంగ్లాదేష్‌లో 
నున్నవి) 


1. ముక్కుభాగం : షికార్‌పూర్‌. 20కి మీ 
భారీసాల్‌. సునందానద్‌ తీరం. వుగ్రతార. 
2 ఎడమప్రక్క వీపుభాగం - భవానీపూర్‌, 
౩2కి మీ, బొగడా R.5. కరత్రాయ నదీతీరం 
అపర్గాదేవి 
3. కుడిబాహువు సీతకుండు R55. 
చటగావ్‌ జిల్లా చంద్రశేఖర 
పర్వతముపై “భవానీదేవి' 
4. అరచేయి : ఈశ్వరీపూర్‌. ఖోల్నజిల్లా 
ఈశ్వరీదేవి 


SEE INDIA - KNOW INDIA 





pe ne 
Pre 7 


య 


జీ 








se Whaat 


శీ 
గ 








ందర్భ్శకులు 


స 


యావద్దారత దేశ దెవ్య దేవాలయ 


పోతిరెడ్డి సూర్యనారాయణ, కుసుమాంబ దంపతులు 





ఇవి మూడు. ఈ మూడును ఆంధ దేశమున గలవు. ఈ మూడు లింగముల 
మధ్యగల (ప్రాంతమును త్రిలింగ దేశమనియు, ఇచ్చట నివసించు ప్రజలు త్రిలింగులనియు 
ప్రసిద్దినొందిరి. కాల(క్రమేణా (త్రిలింగులను తెలుగువారుగా, వారు మాట్లాడు భాష తెలుగు 
భాషగా (ప్రసిద్ధినొందియున్నది. ఈ మూడు లింగములు 1) శ్రీశైలము. 2) కాళేశృరము 
3) ద్రాక్షరామము నందు గలవు. 


శీశెలనం 


త్రిలింగ దేశమైన ఆంధ్రదేశములోని (త్రిలింగములలో నొకటి (శ్రీశైలము. (ప్రసిద్ద 
శైవ పుణ్యక్షేత్రము. అతి పురాతనమైనది. వేదాలలో, పురాణాలలో, చరిత్రలో, వ్యావహారిక 
గాధలలో (ప్రశస్తి కలిగినది. పంచ మహా శివక్షేత్రములలో నొకటి. “దక్షిణ కైలాస” 
మనియు, “దక్షిణ కాశి” అనియు వ్యవహరింతురు. భూలోక కైలాసముగాను, అపర 
కైలాసముగాను భావింతురు. 

కర్నూలు జిల్లాలో, నందికొట్కూరు తాలూకాల నల్లమల కొండలలోని సమతల 
ప్రదేశమున గలదు. మాచెర్ల వరకు రైల్వేలైను గలదు. డోర్నాల నుండి ఘాట్‌ రోడ్డు 
51 Km. APSRTC బస్సులతో బాటు శ్రీశైల దేవస్తానం బస్సులు కూడ 
దూరప్రాంతములలో వారికి ఏర్పాటు చేసినారు. నాలుగు (ప్రవేశద్యారములు (గాలి 
గోపురములు నాలుగు ఉప (ప్రవేశ ద్వారములు గల పెద్ద దేవాలయము. 

శ్రీశెలములో శిఖర దర్మనమే సమస్త వాపహరణము. “శ్రీశైల శిఖరం దృష్ట్యా 
పునర్జన్మ నవిద్యతే” అనే ఆర్యోక్తి కలదు. దగ్గరలో కొండ మోద నున్న రాతి నందీశ్వరుని 
విగ్రహము కింద నవ ధాన్యములు వేసి రుబ్బుతూ శ్రీశైల శిఖరాన్ని దర్శించి భక్తులు 
తరింతురు. ఉండడానికి చక్కని కాటేజీలు కలవు భోజనానికి, స్నానానికి ఇబ్బంది లేదు. 
ఎంతోమంది పుణ్యాత్ములు, భక్తులు ఎన్నో రకముల ధర్మస(త్రములను నిర్మించి వసతికి, 
భోజనానికి చక్కని ఏర్పాట్టు గావించినారు. 

శ్రీశైల మల్లికార్జున లింగము ద్వాదశ జ్యోతిర్లింగములల్లో నొకటి. అమ్మవారు శ్రీ 
(భ్రమరాంబ. (ప్రక్కగా పార్వతీదేవి ఆలయము కూ వళ A& : అవ్థాదశ 
పీఠములలో నొకటి సతీదేవి మెడ భాగము పడిన్యహ్రిజేశము. సహజ న్య! 
మల్లికార్జున లింగము కలవు. ద్రౌపదితో సప పోషడన్ధలందరు“ఓిక్కొక్క లి 






2 

ప్రతిష్టించిన ప్రత్యేక లింగములున్నవి. శ్రీశైల మల్లికార్జున లింగము చాలా చిన్నది. ఇచ్చటకు 
కొద్ది దూరములో పాతాళగంగ అను పేరున కృష్ణానది కలదు. ఇచ్చట కృష్ణానది 
ఉత్తరవాహిని నదీ స్నానము అందుబాటులో లేకపోవుటచే ధూళి దర్శనము వుండెడిది. 
పూర్వ కాలము భక్తులు కాలి నడకననే చాల దూరము నడిచివచ్చి-స్నానము చేయకనే 
స్వామివారిని దర్శించు ఆచారమున్నది 

కృతయుగములో హిరణ్య కళిపుడు, (త్రేతాయుగములో శ్రీరామచం(ద్రుడు, ద్వాపర 
యుగమున పంచ పాండవులు ప్రార్థించి నందువలన ఈ పుణ్యక్షేత్ర ప్రాచీనత అర్థమగుచున్నది. 

సప్తమాతృకల మూర్తులు గలవు. 1) బ్రహ్మి 2) మహేశ్వరి 3) కౌమారి 4) వైష్ణవి 
5) వారాహి 6) ఇం(ద్రాణి 7) చాముండి. దగ్గరలో హట్‌కేశ్వరాలయము కలదు. పాలధార, 
పంచదార లను పేరుగల రెండు మంచినీటి ధారలు కొంచెము [క్రింది భాగమున గలవు. 
ఇచ్చటనే శ్రీ ఆది శంకరాచార్యులు వారు తపమాచరించి అమ్మవారి అనుగ్రహము నాంది 
అమ్మవారిపై “కనకధారా స్తోత్రము” రచించిరి. 

స్వామివారికి ఒకే సంవత్సరములో రెండు కళ్యాణ ఉత్సవములు జరుగును. 
శివరాత్రికి భ్రమరాంబతోనూ, సంక్రాంతికి పార్వతీదేవితోను. దేశములోని శైవక్షేత్రములలో 
రెండు కళ్యాణములు జరుగుట ఇచ్చటి ప్రత్యేకత. ఈ ఆలయమునకు వెళ్ళు (త్రోవలో సాక్షి 
గణపతి దేవాలయము గలదు. 

మహారాష్ట చ(క్రవర్తి శివాజీ ఇక్కడ (ప్రార్ధనలు జరిపి అనేక ఆభరణములు కానుకగా 
ఇచ్చినట్టు ఆధారములున్నవి. ఆలయమునకు ఉన్న నాలుగు ప్రధాన ద్వ్యారములలో ఒకటి 
శివాజీ నిర్మించిరని ఆ ద్వారమునకు శివాజీ ద్వారమని పేరుగలదు శ్రీకృష్ణ దేవరాయలు 
తన ఇరువురి దేవేరులతో ఈ క్షేత్రాన్ని దర్శించి ఆభరణములు, వాహనములు కానుకలుగా 
ఇచ్చిరి. మండపము కూడా కట్టించిరి. ఈ విధముగా ఎందరో భక్తులు ఎన్నో దానములు 
చేసినట్టు తార్కాణములున్నవి. అయినను భక్తులిచ్చు కానుకల పైననే ఆధారపడే స్వామివారిని 
ఆది భిక్షువందురు. 

శీశైల క్షేత్రమున మల్లికార్జున జ్యోతిర్లింగమును పూజించిన వారికి అశ్వమేధ 
యాగఫలము కలుగునని మహాభారత ఉవాచ ద్వాదశ జ్యోతిర్షింగముల ఉనికిని చూపు 
పటమును, అష్టాదశ పీరములున్న (ప్రదేశముల వివరములను దేవాలయము నందు వాసి 
ఉంచిరి. 

మంగళ పాగా : మహా శివరాత్రి నాటి అర్హరా(త్రి లింగోద్భవ సమయమున 360 
మూరల పొడవు గల తెల్లని గుడ్డను ఆలయము పైన ఉన్న శిఖర కలశముల చుట్టూ 
దిగంబరుడైన పూజారి కట్టును. ఎవరికిని కనిపించడు. ఈ పవిత్ర వస్త్రాన్ని రోజు కొక మూర 
చొప్పున నేయుదురు 


3 

శ్రీశైలము పూజా మందిరముగాను, 160 ౬M. దూరములో నున్న అహోబిళము 
సభా మండపము గాను భావించెదరు. 

అమ్మవారు కన్నడ రాజకుమారి. శివుడు కలలో కనబడి తుమ్మెద ((భ్రమరము) 
వాలిన చోటనే వేచి ఉండమని ఆదేశించిరట. తుమ్మెద పోయి పోయి మల్టెపాదపై (వాలినది. 
పొద (క్రింద తపస్సు చేస్తున్న స్వామివారిని దర్శించి వారి అనుగ్రహమును సంపాదించి 
వివాహము చేసికొనుట జరిగినది. (భ్రమరము దారి చూపించినందు వలన అమ్మవారు 
(భ్రమరాంబగా, మల్లెపొద (క్రింద తపస్సు చేసిన స్వామిగాన మల్లికార్జున స్వామిగా 
పిలువబడుచున్నారు. 

పూర్వ కాలములో ఈ క్షేత్రములో రకరకాల మూలికలు జౌషధములకు 
లభించెడివట 

ఆలయమునకు ఉన్న నాలుగు రాజ గోపురములు నలుగురు రాజులు నిరి శ్రంచినారు. 
తూర్పు గోపురమును శ్రీ చక దేవరాయలు, దక్షిణ గోపురమును హరిహర రాయలు, ఉత్తర 
గోపురమును ఛత్రపతి శివాజీ బ్రహ్మానంద రాయలు పశ్చిమ గోపురమును నిర్మించిరి. ఈ 
నాలుగు గోపురములకు (త్రిపురాంతకము, సిద్ధవటము, ఉమా మహేశ్వరము, అలంపురమని 
పేర్లు. 

ఆది శంకరాచార్యులు, ఆచార్య నాగార్జున సందర్శించిన పుణ్య క్షేత్రము. ఆలయ 
ప్రాంగణమున జువ్వి, మేడి, రావి చెట్టు పెనవేసుకుని ఒకే వృక్షముగా పెరిగిన దివ్య వృక్షము 
పురాతన కాలమునుండి కలదు. 

అతి ప్రాచీనమైన ఈ క్షేత్రము గురించి ఎన్నియో పురాణ గాధలు గలవు. ఇంతటి 
దివ్య క్షేత్రము ఆంధ్రదేశమునందు ఉండుట ఆంధ్రుల అదృష్టము. 

(భ్రమరాంబా దేవిని మల్లిక అనియు స్వామివారిని అర్జ్హునుడనియు, 
మల్లికార్డునుడనియు పిలుతురు. పూజారి లేకుండా స్వామివారిని పూజించు ఆచారము 
కలదు. ఇచ్చట ప్రధాన ఆలయానికి 8 మూలలా అష్టభైరవుల విగ్రహములున్నవి ఈ 
క్షేత్రములో పూర్వము యోగులు, సిద్దులు బంగారము తయారుచేసేవారట. స్వామివారికి 
“లింగచ్నకవర్తి” అని బిరుదు కలదు. 


ద్తొక్ష్రారానునం 


(త్రిలింగదేశమని పేరు రావడానికి హేతువైన క్షేత్ర త్రయములో రెండవది. 

తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు 32 కి మో. దూరములోను, రాజమండ్రికి 
60 కి.మీ.దూరములోను కలదు. దక్షప్రజాపతి యజ్ఞముగావించుటచే (ద్రాక్షారామమని 
పేరుకలిగినది. 


4 
లింగరూపములో నున్న స్వామివారి పేరు భీమేశ్వరుడు. అమృత మధన 
సమయమున ఉద్భవించిన హాలాహలమును భీమ రూపముతో (మింగుటచే భీమేశ్వరుడని 
పేరు వచ్చినది. ఇది స్పటిక లింగము. చాలా ఎత్తైనది మూల పీరము నుండి ఎనిమిది 
అడుగుల పొడవుండును దక్ష ప్రజాపతిచే ప్రతిష్టించబడినది ఈ పుణ్యక్షేత్రమున సతీదేవి 
దేహమును చాలించినది. అమ్మవారి చదు మాణోక్యాంబ ఇచ్చట అమ్మవారి “కణితి” 
భాగము పడినది. అష్టాదశ పీరములలో నొకటి భీమేశ్వర లింగము పంచారామములలో 
నొకటి. సప్రబుషులు 1. కాశ్యప 2. అత్రి 3. గౌతమ 4. భరద్వాజ 5. విశ్వామిత్ర 6. 
జమదగ్ని 7. వశిష్టుడు - వీరు ఇచ్చట ఈశ్వరుని పూజించిరని, సప్త గోదావరుల నీరు ఈ 
దేవాలయము ప్రక్కన అంతర్వాహినిగా ప్రవహించుచున్నదని పురాణ గాధ. ఈ క్షేత్రమును 
“దక్షిణ కాశి' యని పిలుతురు. అమ్మవారు వేశ్యల కులదేవత యని పూర్వకాలమున (ప్రతీతి. 
లింగము చాల ఎత్తైనది. దేవాలయము యొక్క రెండవ అంతస్తు నుండి 
అభిషేకములు, పూజలు జరుగును. శివుడు కిరాత వేషములో అర్జునునితో పోరు 
సల్పినపుడు శిరస్సున తగిలిన గాయముల వలన లింగము పై భాగమున రక్తధారలు 
ఏర్పడినవట. లింగము పెరుగుచుండుటచే నాపుటకు లింగముపై మేకు కొట్టినందువలన 
ఏర్పడిన చారలని కొందరు చెప్పుదురు. 

(ద్రాక్షారామ భీమేశ్వరుని అనుగ్రహము వలన వేములవాడ భీమకవి రండా 
పుత్రుడుగ పేరొందినను వాక్‌శుద్ది గలవాడయ్యెను. 

ఈ దేవాలయమును దేవతలు నిర్మించినారని, తెల్లవారుటచే ప్రహరీ గోడలోని 
ఒకమూల పూర్తికాకుండ నిలిచి పోయినదని చెప్పుదురు. ఈ అసంపూర్ణ భాగమును 
ఎన్నిసార్లు కట్టినను పడిపోవుచున్నదట. గుడి సూర్యరళి చే నిర్మించబడినదని పురాణము. 
వ్యాసునికి గర్భభంగము గావించి కాశీ క్షేత్రము నుండి ఈ క్షేత్రమునకు శివ పార్వతులు 
వ్యాసుని శిష్యులతో సహా పంపించిరి. 

ద్రాక్షారామము భోగానికి, మోక్షానికి, వైభవానికి, పావనానికి ప్రసిద్దిగల పుణ్యక్షేత్రము. 


కాళేశ్వరనం 


త్రిలింగ దేశముగా పేరుగాంచిన ప్రాంతమున నున్న మూడవ లింగము 

ఈ క్షేత్రమును కూడ “దక్షిణ కాశి” అని పిలుతురు. కరీంనగర్‌ జిల్లా వేములవాడ 
నుండి, కరీంనగర్‌ నుండి బస్సులు కలవు మహదేవ పురమునకు 20కి.మీ. దూరమున 
కలదు గోదావరి, (ప్రణీతా నదుల సంగమ స్తానము 

కాఖేశ్యరుడు, ముక్తేశ్వరుడు అని పిలువబడు రెండు శివలింగములు ఒకే 
వానమట్టముపై నున్నవి ఇది యావద్భారత దేశములో ప్రత్యేకత మొదట కాళేశ్వరుని 
తరువాత ముక్తేశ్వరుని పూజించుట ఆచారము కాళేశ్వరుడు యమధర్మరాజ (ప్రతిష్ట. శ్రీ 


5 
సదా పూర్ణ అమ్మవారు శ్రీకాళేశ్చరుని భార్యగాను, శ్రీ అన్నపూర్ణ అమ్మవారు శ్రీ ముక్తేశ్వరుని 
భార్యగాను వేంచేసి యున్న దివ్య క్షేత్రము. 

పంచనదుల సంగమ స్థానమని గూడ గమనించదగును. వరద, వైణ్య, (ప్రణీత, 
గోదావరి, సరస్వతీ నదుల సంగమము. ముక్తేశ్వర లింగమునకు పై భాగమున రెండు 
రంధ్రములు కలవు ఆరెండు రంధ్రములలో ఎంత అభిషేక జలము పోసినను పానమట్టము 
నుండి బయటకు రాదు. లింగము అడుగు భాగము నుండి అభిషేక జలము దగ్గరలో నున్న 
గోదావరి నదిలో కలియును. 

సిమెంట్‌తో చేయబడిన 2 1/2 గజముల పొడవు, 1/2 గజము వెడల్పు గల పెద్ద 
చేపకలదు. దీనిని మత్స్యావతార మందురు. దీనిని తాకిన అంతఃకరణ మాలిన్యము నశించి, 
సుజ్ఞానము (ప్రకాశించి, మోక్షము (ప్రాప్తించును స్వప్నదోషములు నశించును. ఉదర 
రోగములు నశించి సంతాన (ప్రాప్తి కలుగును. (ప్రక్కనే యమ కోణము అని పిలువబడే 
సిమెంట్‌తో చేయబడిన ముక్కోణపు ఆకారము కలదు. దీనిలో దూరి వచ్చిన భక్తులకు 
యమ యాతనలు ఉండవు. దేవాలయమునకు ఎదురుగా ఉన్నటువంటి రాతి ధ్వజ 
స్తంభముపై నందీశ్వర విగ్రహము కలదు. ఇది దక్షిణాయనమున దక్షిణ ముఖముగాను, 
ఉత్తరాయనమున ఉత్తర ముఖముగాను ఉన్నట్టు కనిపించును. 

ఈ క్షేత్రమునకు పురాణగాధ కలదు. గంగానదీ తీరమున కాశీ క్లేత్రమున్నదని 
రాచకన్య అయినటువంటి గంగాదేవి విర్రవీగుట చూచి, బ్రాహ్మణ కన్య అయిన గౌతమి 
శివుని గూర్చి తపస్సు చేసెను. సంతుష్టాంతరంగుడైన శివుడు ప్రత్యక్షమై గౌతమి కోరికను 
తెలుసుకుని ఈ క్షేత్రమున రెండు శివలింగములుండునట్టు అనుగ్రహించెను. అంతేగాక 
మరణించినంత మాత్రమున కాశీలో మోక్షప్రాప్తి కలుగును కాళేశ్వర క్షేత్రమును దర్శించినంత 
మాత్రమున మోక్షప్రాప్తి అనుగ్రహించెను. కాశీ క్షేత్రమున త్రివేణీ సంగమమున్నను 
కాళేశ్వరమున పంచనదీ సంగమము కలిగించెను. అందు చేతనే ఈ క్షేత్రము కాశీకన్న 
వరిముల్లు వాసి ఎక్కువైనదట. 

మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతుల దేవాలయములున్నవి. ఇక్కడ ఇంకను 
చాల దేవాలయములు కలవు. 1) దుర్గ 2) మహా గణపతి 3) భైరవుడు 4) వీరభద్రుడు 
5) విజయ గణపతి 6) అన్నపూర్ణ 7) చింతామణి గణపతి 8) స్వర్ణాకర్షణ భైరవుడు 
9) హనుమంతుడు 10) విష్ణుమూర్తి 11) సుబ్రహ్మణ్య స్వామి 12) జ్యేష్టాదేవి 13) నవ 
గ్రహములు 14) శ్రీరాముడు 15) సూర్య నారాయణ స్వామి 16) చంద్రుడు 17) శ్రీ 
వేంకటేశ్వర స్వామి 18) నరసింహ స్వామి 19) ఆది ముక్తేశర 20) సంగమేశ్వర 
21) చతుర్ముఖ లింగేశ్వరుడు ఇంకను ఇతర విగ్రహముల ప్రతిష్ట జరుగు అవకాశము 
కలదు. చిన్న చిన్న దేవాలయముల కట్టడములు సాగుచున్నవి. ఈ విధముగా కాళేశ్వర 
క్షేత్రము కాళీ క్షేత్రము కన్నా మిన్న అయి గోదావరి నదీ తీరమున ఆంధ్ర దేశమున, దర్శించి 
నంత మాత్రముననే మోక్షము నొసగుచు శైవులకే కాక గాణపత్య, శాక్తికేయ, 
'వైషవ మతాల వారికి కూడ ఆరాధ్యమై యున్నది 


ఎంచ ఆరాసుములు 





ఇవి ఐదు ఇవి అన్నియు ఆం(ధ్రదేశముననే ఉన్నవి. 

దితీదేవి కుమారుడు వజ్రాంగుడు వజ్రాంగ, వరాంగి దంపతులకు (బ్రహ్మవరము 
వలన తారకుడుద్భవించెను. పెరిగి పెద్దవాడైన తారకుడు బ్రహ్మగురించి ఘోరతపస్సు చేసి 
శివవీర్య సంభూతునిచే తప్ప అన్యులచే తనకు మృత్యువు లేకుండునటుల వరము పొందెను. 
అంతటితోనాగక శివునిగూర్చి తపమొనరించి శివసాక్షాత్కారము పొందెను. స్వరక్షణమునకై 
పార్టివలింగమును ప్రసాదించమని ప్రార్దింప లింగమును ప్రసాదిస్తూ “కంఠమున ధరించమని" 
ఆనతిచ్చెను. కంఠమున లింగము ఉన్నంతకాలము తారకుని శరీరమునకెట్టి హానియు 
కలుగదని హెచ్చరించెను, 

వరగర్వమున దేవతలను, సాధుపుంగవులను, సామాన్య (ప్రజానీకాన్ని 
బాధించుచుండ, దుష్ట తారకుని సంహారార్హము శివపార్వతులకు వివాహము జరిగినది. 
కుమారస్వామి జన్మించెను దేవసేనాని అయిన కుమారస్వామి ఆగ్నేయా(స్రమును ప్రయోగించి 
తారకాసురుని మెడలోని లింగమును ఐదు ఖండముల చేసెను. ఈ ఐదు ఖండములు తిరిగి 
అతుకుకొనకుండ, అవి పడినచోటనే వెంటనే ప్రతిష్టించబడునట్లు చేసి వానిపై దేవాలయములు 
నిర్మింపజేసెను ఈ పార్థివలింగ భాగములు ఐదు చోట్లపడి “ఓం”కార నాదము 
నొనరించుచుండగ 'ప్రతిష్టించబడెను. ఈ లింగ భాగములపై ఆగ్నేయాగ(స్త ఘాతముచే 
ఏర్పడిన గుర్తులు నేటికినీ చూడనగును. 

కొన్ని లింగములు పడిన వెంటనే పెరుగుచుండుటచే చీలలు బిగించి పెరుగుదల 
నాపుట జరిగెను. ఈ ఐదు లింగములను పంచారామములని పిలుతురు. ఇంద్రునిచే 
ప్రతిష్టించబడిన లింగభాగమును అమరారామమనియు, దక్ష ప్రజాపతిచే ప్రతిష్టించబడిన 
లింగ భాగమును (ద్రాక్షారామమనియు, కుమారస్వామిచే (ప్రతిష్టించబడిన లింగభాగమును 
కుమారారామమనియు, శ్రీరామునిచే క్షీరకొలను ప్రక్కన ప్రతిష్టించబడిన లింగ భాగమును 
క్షీరారామ మనియు, చంద్రునిచే ప్రతిష్టించబడిన లింగభాగమును సోమారామ మనియు 
పిలువబడుచున్నవి. తూర్పు గోదావరి జిల్లా పిరాపురములో వెలసిన కుక్కుటేశ్వర స్వామివారిని 
గూడా (కుక్కుటారామం) పంచారామములలో నొకటిగా భావిస్తున్నారు 


ఈ క్షేత్రములలో మొదటిదైన (ద్రాక్షారామం త్రిలింగదేశములోని లింగములలో 
చెప్పబడినది 


7 


క్రీరారానునం 


స్వామివారు క్షీరా రామలింగేశ్వరుడు. ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లాలోని 
పాలకొల్లు (గ్రామమున కలదు. ఈ (గ్రామము నరసాపురమునకు 11 కి.మీ., భీమవరమునకు 
21 కి.మీ. దూరమున కలదు. శ్రీరామచం(ద్ర మూర్తిచే ప్రతిష్టింపబడుటచే రామలింగేశ్వర 
స్వామి అనిపేరు వచ్చినది. దేవాలయమునకు ముందున్న గోపురము చాల ఎత్తైనదై కనుల 
పండువగా నుండును. దగ్గరలోనున్న రామగుండము అనే కొలనులోని నీరు తెల్లగా 
నుండుటచే ఈ పురమునకు పాలకొలను (క్షీరపురము) అని పేరు కలిగి కాల(క్రమముగా 
పాలకొల్టుగా స్టిరపడినది. ఈ క్షేత్రమునకు “ఆంధ్ర క్రైలాస”మని పేరు. 

పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ జనార్హనులు, సరస్వతీ బ్రహ్మలు ఉన్నందున ఈ 
ఆలయమునకు “త్రిమూర్యాలయమని” పేరు. 

అమ వారు పార్వతీదేవి. ఆలయమున శివపార్వతులతోబాటు లక్ష్మీజనార్దన 
స్వాములు కూడా వేంచేసి ఉన్నందున “హరిహర” క్షేత్రమని కూడా పిలుతురు. సుబ్రహ్మణ్య 
స్వామి, ఆంజనేయస్వామి, భైరవస్వామి ఆలయములు కలవు. బుణ గణపతికి, శనిశ్చరునకు 
మందిరములున్నవి. 

లింగము శిరస్సున చిన్నముడి ఉన్నట్టుగాను, కొమ్ము ఉన్నట్టుగాను కనిపించును. 
లింగము తెలుపు రంగులోనుండి చుట్టూ నొక్కులు కలిగి ఉండును. ఆలయము, గోపురము 
చాలా పెద్దవి. చైత్రశుద్ధ దశమినాడు కళ్యాణోత్సవము జరుగును. ఏకాదశి రోజున రధోత్సవము 
జరిగెడిదట. 

ఇచ్చట లింగమును అర్చించిన వారికి దారిద్ర్య బాధ కలుగదని ప్రతీతి. అందుచేతనే 
కాబోలు పాలకొల్లులో చాలా మంది ధనవంతులున్నారు. 


లఅనురారానునం 


అమరావతి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా. గుంటూరు నుండి 30 కి.మీ. 
దూరము. విజయవాడ నుండి కృష్ణానదిపై లాంచీమీద చేరవచ్చును. 

కృష్ణానదీ తీరము శాతవాహనులు పరిపాలించు కాలమున అమరావతి రాజధాని. 
ధాన్య కటకము, ధరణికోట అనుపేర్గ్టు ఉండెడివి. 

అమరేశ్వర లింగము దేవేంద్రునిచే ప్రతిస్టించబడినందున ఆ పేరు వచ్చినది. 
లింగము పెరుగుచుండుటచే చీల కొట్టిరనియు, అంతట పెరుగుదల ఆగినదనియు 
చెప్పుదురు. చీల కొట్టునపుడు రక్తము ధారలుగా కారినట్టు లింగముపై కన్పించుచుండును 


8 
చాల పొడవైన లింగము పై అంతస్తునకు ఎక్కి అభిషేకము, పూజలు చేయవలయును 
దేవాలయ [ప్రాంగణమునందు 108 శివలింగములు కలవు. అమ ్యవారు రాజ్యలక్ష్మీ దేవి బాల 
చాముండీ లేక బాల చాముండికా అనుపేర్లు గలవు. శక్తి పీరము. ఈ క్షేత్రమున ఏకాదశ 
రుద్రాభిషేకము (ప్రత్యేకత 
దగ్గరలో అమరావతి స్తూపము, మ్యూజియం కలవు ఇది బౌద్ద క్షేత్రము 
స్వామివారికి అమరేశ్వరుడు, (క్రాంచనాధుడు అని పేర్లు గలవు స్వామివారు 


పంచలింగరూపుడు : 1) ప్రణవేశ్వర, 2) అగస్వే శ్వర, 3) కోసలేశ్వర, 4) సోమేశ్వర,5)పార్షివే శ్వర. 
కునూరారానునం 


లింగము కుమారస్వామి లేక భీమేశ్వరుడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు 
13 కి.మీ పిరాపురానికి 16 కి.మీ. దూరమునగల సామర్హకోట నందు గలదు. 

చాళుక్య రాజులలో నొకడగు భీమునికిది రాజధానిగా నుండుటచే ఈ ప్రాంతమునకు 
భీమవరమని పేరు 

శివుడు చాళుక్య భీమేశ్వరుడు. శివకుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిచే 
ప్రతిష్టింపబడినందున స్వామికి కుమారస్వామి అనిపేరు కూడా వచ్చినది. “కుమారారామము” 

అని “స్కం౦ధారామ”మని పేర్లు కలవు (ద్రాక్షారామ భీమేశ్యరాలయానికి ఈ దేవాలయానికి 

పోలికలున్నవి. రెండును ఒకే పద్దతిలో కట్టబడినవి ఆలయము పెద్దది లింగము చాల పెద్దది 
ఇచ్చట కూడా పై అంతస్తు నుండియే అభిషేకము, పూజలు సలుపవలయును. (క్రింది 
అంతస్తు చీకటిగా ఉండును. 

శ్రీనాధ కవిసార్వభౌముడు వర్షించిన దేవాలయములలో ఇది ఒకటి అమ శ్రవారు 
శ్యామలాదేవి. 


సోమూరానునం 


ఈ క్షేత్రము భీమవరం పట్టణములోని గునుపూడి [గ్రామమున కలదు. పశ్చిమ 
గోదావరి జిల్లాలో నరసాపురమునకు 32 కి.మీ దూరమున కలదు. 

ఇచ్చటి లింగము చందద్రునిచే ప్రతిస్టింపబడినందున సోమేశ్వర లింగమని పేరు. 
సోమేశ్వర లింగమున్న ప్రదేశముగాన ఈ క్షేత్రమునకు సోమారామమని పేరు వచ్చినది 

చం(ద్రునిచే ప్రతిష్టించబడినందున లింగముపై షోడశ కళలు కనిపించును. 
అమావాస్య రోజున నలుపు రంగుగాను, పౌర్లమి రోజున తెలుపు రంగుగాను కనిపించును 

ఈ లింగమును ప్రార్టించినవారికి సర్వవ్యాధులు తొలగుననియు, పంచ 
మహాపాపములు హరించుననియు నమ్మిక 






( శివుని అష్టమూర్తి వింగములతో సహా) 
1. క్షితిలింగము (పృథ్వి లింగము) 


పంచభూత లింగములలో నొకటి. పశురూప జీవకోటికి మోక్షము (ప్రసాదించు 


వాడగుటచే శంకరుడు పశుపతి అయ్యెను. ఇది పృధ్ధ్విలింగము అనగా మట్టిలింగము దీనినే 
క్షితిలింగమని కూడ పిలుతురు 

ఇది కంచిలో ఉన్నది తమిళనాడు రాష్ట్రము మ।ద్రాసునుండి 70 కి మీ దూరము 
తిరుపతి నుండి నేరుగా బస్సుమీద వెళ్ళవచ్చును మోక్షపురములలో నొకటి 

స్వామి ఏకాంబరేశ్వరుడు ఈ మట్టి లింగముపై జలాభిషేకము జరుగదు 
మల్లెపూలతోగాని, మల్లెపూల నూనెతోగాని అభిషేకము పార్వతీదేవిచే ప్రతిష్టించబడినది 
అమ్మవారు కామాక్షిదేవి. అష్టాదశ పీఠాలలో నొకటి ఇచ్చట సతీదేవి “కంకాళము” పడినది 
అమ్మవారు “అక్షితయము”లో నొకరు. 

అతి పురాతన మామిడిచెట్టు గలదు. చాల మహిమగలది సంతాన ప్రాప్తి నిచ్చును 
ఆకునకు, ఆకునకు ఆకారములో వ్యత్యాసము కలదు. పండునకు, పండునకు రుచియందు 
తేడా కలదు ఈ చెట్టుక్రింద అమ్మవారు జటావల్కల ధారిణియై తపస్సు చేసినది 

దేవాలయ గోపురము దేశములో చాలా పెద్దది, ఎత్తైనది. శివకంచి, విష్ణుకంచి అని 
రెండు వేర్వేరు సాంప్రదాయములలో వేర్వేరు ఆలయములు కలవు. వామనావతారమునకు 
(మహావిష్ణువునకు) ఇచ్చట ప్రత్యేక ఆలయము చూడనగును. కాగడాతో స్వామివారిని 
చూపింతురు 

ఏకాంబరేశ్వరుని గోపురము అతి పెద్దది, ఎత్తైనది ఆలయ విధ్వంస ప్రయత్నము 
హైదరాలీ సమయమున జరిగినది మందుగుండ్లతో పడగొట్టుటకు ప్రయత్నించిరి చిహ్నములు 
గానవచ్చును 


2. ఆకాశలింగము 


చిదంబర క్షేత్రము ఈ క్షేత్రము తమిళనాడులో మద్రాసునకు 243కి మీ 
దూరములో కలదు కావేరి నదీ తీరము సముద్రము నుండి (బంగాళాఖాతము) నుండి 5 
కి.మీ. దూరమున కలదు 40 కిమీ కడలూరు 


10 

స్వామివారు ఆకాశలింగము గాన శూన్యము, శబ్దగుణకము, స్వరబ్రహ్మస్వరూపము 
అందుచే ఆకాశలింగము (ప్రత్యేకముగా కనిపించక నటరాజ స్వామి వారికే ఆరాధన 
జరుగుచున్నది 

ఇది చాలా పెద్ద దేవాలయము. నాలుగు గోపురములు, ఐదు ప్రాకారములు గలవు. 
రెండు గోపురములపై నటరాజ స్వామివారి నాట్య భంగిమలు కలవు 

అమ్మవారి పేరు శివకామ సుందరి. నటరాజ స్వామివారి ఆలయం (ప్రక్కన 
శేషతల్పశాయి యగు విష్ణుభగవానుని సుందర మూర్తి కలదు. వీరి పేరు గోవిందరాజ స్వామి. 
అమ్మవారి సేరు పుండరీక వళ్ళితాయారు 

శంకరుని మందిరమున బంగారు రేకుతో మలిచిన పెద్ద దక్షిణావర్త శంఖమొకటి 
కలదు. మందిరమున తెరయొకటి వ్రేలాడుచుండును. తెరతీయగనే రత్నఖచిత స్వర్గహారములు 
చాలా కనబడును. 

ఆకాశలింగ దర్శనము రహస్యముగా భావించబడుచున్నది. ఆకాశము వలె 
శూన్యము కనిపించును. లింగ దర్శనముండదు అందువలననే “చిదంబర రహస్య” మనెడి 
పేరు వచ్చినది. 


3. జలలింగము 

ఈ లింగము జంబుకేశ్వర క్షేత్రమున కలదు. ఈ క్షేత్రము తమిళనాడులో 
నున్నది. తిరుచినాపల్రికి 10 కి.మీ. దూరములో, శ్రీరంగ క్షేత్రానికి సమీపమున కలదు. 
స్వామివారి పేరు జంబుకేశ్వరుడు లింగము (క్రింది భాగాన సర్వవేళలా నిరు ఊరుతూంటుంది. 

జల(ప్రవాహమున్నదని (ప్రతీతి. 

అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసము శివుడు జంబూక 
వృక్షము (క్రింద తపస్సు చేసినందున ఈ క్షేత్రము జంబుకేశ్ళర మైనది. 

మిట్ట మధ్యాహ్నము పూజారి ఇక్కడ చీరకట్టుకుని, కండ్లకు కాటుక పెట్టుకుని (స్త్రీ 
వేషధారియె పూజలు చేయుట (ప్రత్యేకత. 

ఇచ్చట పంచభూత లింగముల ఉనికిని తెలుపు పటము కలదు. 5 ప్రాకారములు 
కలిగిన దేవాలయము. సాలెపురుగు, ఏనుగు భక్తులుగా కధ కల్గిన చోటు (పాము లేదు) 


4. తేజోలింగము 


ఈ తేజోలింగము (అగ్నిలింగము) తిరువన్నామలై క్షేత్రమున కలదు. 
తమిళనాడులోని అరుణాచల పట్టణమున ఉన్నది. మద్రాసు నుండి 68 కి.మీ. విల్లుపురం 
కాట్‌పాడి రైల్వేలైనులో ఉన్నది రాయవెల్లూరు నుండి బస్సు కలదు. 


11 

ఇది చాలా పెద్ద దేవాలయము. అరుణాచల శిఖరా(గము నుండి అగ్నిశిఖ ఒకటి 
ప్రాదుర్భవించి తేజోలింగ రూపమున వెలసినది స్వామివారి పేరు అరుణాచలేశ్వరుడు 
అమ్మవారు అరుణాచలేశ్వరి లేక అభిదకుజాంబాళ్‌ లేక ఉన్నామలై అమ్మె 

ఇచ్చట రమణ మహర్షి ఆ(శ్రమము కలదు తూర్పుననున్న గోపురము 217' 
ఎత్తు చాలా పెద్దది. ఆలయము 5 (ప్రాకారములు, 9 గోపురములు కలది కార్తీక పౌర్లమి నాడు 
కార్తీక దీపోత్సవం జరుగుతుంది. కొండమీద ఒక పెద్ద గిన్నెలో దీపాన్ని వెలిగిస్తారు ఉత్సవం 
పది రోజులు జరుగుతుంది 

-ఈ క్షేత్రము ప్పథ్వికి హృదయముగా భావించబడుచున్నది కొండచుట్టూ 12 కి మీ 
తిరిగివచ్చి “గిరి ప్రదక్షిణ” ఉత్సవం జరుపుకుంటారు 


5. శ్రీకాళహస్తీశ్వర వాయులింగము 


శ్రీకాళహస్తీశ్వర క్షేత్రము. ఇచ్చట వెలసిన లింగము వాయులింగము (గ్రామము 
పేరు శ్రీకాళహస్తి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తిరుపతికి 40కి మీ. దూరమున 
కలదు. సువర్లముఖీ నదీ తీరము. “దక్షిణ కాశి” యని పేరు. 

స్వామి శ్రీకాళహస్తీశ్యరుడు. స్వయంభూలింగము లింగమునకెదురుగా ఉన్న 
దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడు చుండును 

అమ్మవారు జ్ఞానప్రసూనాంబ అంబాత్రయములో నొకరు. శివలింగము 
వర్తులముగా గాక చతురసప్రముగా నుండును సాలె పురుగు, పాము, ఏనుగులకు మోక్షమిచ్చిన 
పుణ్యస్థలము. భక్తుడైన కన్నప్పును కరుణించిన స్వామి 

దేవాలయము చాల పెద్దది. పై కప్పు భాగములో రంగులతో చిత్రించిన చిత్రములు 
కలవు. “మణి కుండేశ్చరాఖ్య” మను మందిరము కలదు ఇచ్చట చనిపోయే వారికి కాశి 
క్షేత్రములో వలె శివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రము నుపదేశము చేసి, 
మోక్షము నిచ్చునని నమ్మిక. 

దేవాలయమునకు ఎదురుగా కొద్ది దూరములో పాతాళ విఘ్నేశ్సరాలయము 
కలదు. దేవాలయమునకు ఆనుకొనియున్న కొండపై భక్త కన్నప్పకు చిన్నగుడి కలదు. 

శ్రీకాళహస్తీశ్యరాలయ రాజగోపుర సింహద్వారము దక్షిణాభి ముఖము 
స్వామివారు ఉత్తరాభిముఖముగ నుండుట గమనించదగునది. శ్రీ ఆది శంకరాచార్యుల 
వారిచే ఈ క్షేత్రమున శ్రీ చక్రము స్తాపించబడియున్నది. ఈ క్షేత్రమునకు గల ఇతర పేర్లు 
1. దక్షిణ కైలాసము, 2 సత్యమహాభాస్కర క్షేత్రము, ౩ సద్యోముక్తి క్షేత్రము, 4. శివానందైక 
నిలయము 





ఎంచబూత లింగములు 543 


1. పశుపతినాధ్‌ (యజమానలింగము (పురుషలింగము) 


ఈ లింగము నేపాల్‌ రాజధానిమైన ఖాట్మండులో భాగమతి నది ఒడ్డున 
వెలసినది పశురూప జీవకోటికి మోక్షము ప్రసాదించు వాడగుటచే శంకరుడు “పశుపతి” 
ఆయెను అర్జునుడు శివుని మెప్పించి పాశుపతా(స్తమును పొందిన చోటు మృగస్థలి, కైలాస్‌ 
కొండల మధ్య ప్రవహించు భాగమతీ నదీ తీరమున స్వామివారి మందిరము వైనా, జపాన్‌ 
దేశ సాంప్రదాయానుసారముగా కట్టబడినది 

స్వామివారు చతుర్ముఖుడు నాలుగు ద్వారములగుండా నాలుగు దిక్కుల నుండి 
దర్శనము పంచముఖుడుగా (ప్రస్తుతించెదరు. మహిషరూప ధారియైన శివభగవానుని 
శిరోభాగము (అర్ద భాగము) ఈ క్షేత్రమున వెలసినదనియు, తోక భాగము (మిగిలిన 
అర్రభాగము) ఉత్తర (ప్రదేశ్‌లోని కేదార క్షేత్రమున వెలసినదని పురాణగాధ పాండవులు తమ 
అంతిమయాత్రగా ఇక్కడ స్వామివారిని (ప్రార్టించి, తరువాత కేదార క్షేత్రమునకు వెళ్ళి, 
అచ్చట పూజలు చేసి స్వర్గారోహణము చేసిరట ఇచ్చట ఇనుమును బంగారము చేయు 
పరశువేది గలదని స్థలపురాణమున చెప్పబడినది. స్వామివారు అతి నల్లని లింగాకారుడు. 
ఎదురుగా నున్న నంది ఇత్తడిది ధాన్యపుగింజలు నందికి ఆహారముగా సమర్పింతురు. 

అమ్మవారు పశుపతి దేవి లేక గుహ్యేశ్యరీ దేవి (పార్వతి అంశ). సతీదేవి శరీర 
భాగము (మోకాళ్ళు) పడిన పవిత్ర ప్రదేశం. శక్తి పీఠములలో నొకటి. పర్వతాన్ని విష్ణురూపమని, 
దీనిపై వెలసిన లింగమును శివస్వరూపమనియూ చెబుతారు ఇచ్చట దేవిక, గండకి, చక్రిక 
అను మూడు నదుల సంగమమున ఏర్పడిన (త్రివేణీ సంగమము కలదు. 


2. సూర్యలింగము 


ఈ క్షేత్రము కోణార్క నామధేయముతో వెలసినది ఒరిస్సా రాష్ట్రములోని పూరీ 
జగన్నాధ క్షేత్రమునకు 32 కి.మీ దూరములోను, భువనేశ్వర్‌కు 44 కి మీ దూరములోను 
కలదు. బంగాళాఖాత తీరము. ఈ క్షేత్రమునకు పాద్మ క్షేత్రమని పేరు చంద్ర భాగానది 
సాగర సంగమ స్హ్తానము నది ఎండిపోయినది ఈ క్షేత్రమున సూర్య భగవానుడు, 
రామేశృరుడు (ప్రతిష్టింపబడిరట శివునికి, సూర్యునికి భేదము లేదను సత్యమును చాటి 
చెప్పుక్షేత్రము ఫిరోజ్‌ షా తుగ్రక్‌ మత మౌఢ్యమునకు, సము(ద్ర తీర, నదీతీర ప్రకృతి 


13 
'ప్రళయాలకు నాశనమైన ఆలయము సప్తాశ్యరూఢమైన సూర్య మందిరము చాలా పెద్దది 
అద్భుత శిల్పకళతో కామశాస్త్ర రీత్యా చెక్కబడిన జంటలతో ప్రసిద్ది గాంచినది. 
శిధిలాలయమున గర్భగుడియందు స్వామివారికి (శ్రీ విగ్రహం లేదు 


3. చంద్ర లింగము 


1. ఈ క్షేత్రము తూర్పు బెంగాల్‌ (బంగ్లాదేశ్‌ నందు గలదు. చెటగాంగ్‌ 
నగరమునకు 60 కి.మీ. దూరములో నున్న పర్వతముపై సీతాకుండ్‌ అని పిలువబడే 
ప్రదేశమున వెలసియున్న శివలింగము. స్వామివారు చంద్రనాధుడు 13వ జ్యోతిర్రింగముగా 
భావించబడుచున్నది. 

2 గుజరాత్‌ రాష్ట్రములో (ప్రభాస తీరమున వెలసిన సోమనాధ లింగమును కూడా 
చం(ద లింగముగా భావింతురు. 


ద్వాదశ జ్యోతిల్లంగములు (12) 
ఈ దివ్యక్షేత్రములు, వెలసిన లింగములు ద్వాదశము (12) అని ఈ క్రింది 
శ్లోకము మూలకమున తెలియుచున్నది. 
మః సౌరా(ష్టె సోమనాధంచ, శ్రీశైలే మల్లికార్జునమ్‌ 
ఉజ్జయిన్యాం మహాకాళ, మోంకార మమలేశ్వరమ్‌ 
'ప్రజ్ఞల్యాం వైద్యనాధంచ, డాకిన్యాం భీమశంకరం 
సితుబంధేచ కామేశం, నాగేశం దారుగావనే 
వారణాస్యాంతు విశ్వేశం, త్రయంబకం గౌతమితటే 
హిమాలయేతు కేదారం, ఘృష్టేశంచ శివాలయే. 
సోమనాధ ఆలయ మండపములో ద్యాదళశ జ్యోతిర్లింగములు వెలసినచోట్టను 
14గా చూపించబడి ఉన్నది. వైద్యనాధ లింగములు రెండుచోట్లను, నాగేశ్వర లింగములను 
రెండుచోట్లను చూపించి, “అదికాన్మీయిదికానీ” అని వాసియున్నారు వైద్యనాధ లింగములలోని 
రెండింటిలో, నాగేశ్వర లింగములలోని రెండింటిలో ఎచ్చటిది కరెక్టు జ్యోతిర్లింగమో 
వివరించబడలేదు. వైద్యనాధ్‌ రెండు క్షేత్రములు, నాగేశ్వరుని రెండు క్షేత్రములు దర్శించి 
అచ్చట వారినడుగగా వారిదే కరెక్టు జ్యోతిర్లింగ క్షేత్రమని క్లెయిమ్‌ చేయుచున్నారు నిజ 
నిర్దారణ లేకపోవుటచే 14 పుణ్యక్షేత్రముల దర్శనము తప్పనిసరి శ్లోకపాదములో “ఓంకార 
మమలేశ్వరమ్‌” అని కలదు ఈ క్షేత్రము నర్మదానదికి ఇరుప్రక్కలా రెండు లింగరూపములలో 
వెలిసియున్నది నదికి ఒక ప్రక్కన ఓంకారేశ్వరుడు, మరొక ప్రక్కన అమలేశ్వరుడు రెండు 
ప్రత్యేక లింగములుగా వెలసియున్నవి. నదికటూ యిటూ రెండు విడివిడిగా నున్న 


14 
పుణ్యక్షేత్రములలో రెండు లింగములు వెలసియున్నవి శ్లోకములో ఈ క్షేత్రము ఒకే 
లింగముగా నున్నప్పటికీ నదికటూ యిటూ చాల దూరములోనున్న ఈ రెండు ప్రత్యేక 
నామములతో వెలసిన రెండు పుణ్యక్షేత్రములు దర్శనీయము. ఇవికాక సోమనాధ క్షేత్రమున 
ఆలయమున నున్న శివలింగముతోబాటు రెండు ఫర్షాంగుల దూరమున భూమిలోనికి దిగి 
వెళ్ళిన చిన్న దేవాలయములో వెలసిఉన్న మరొక సోమనాధ లింగమును కూడా 
దర్శించవలసియున్నది. ఏలనన, పలుమార్గు దండయాత్రకు గురైన కాలములో నాటి 
భక్తులు గర్భగుడి నుండి లింగమును తీసికొనివచ్చి భూమికడుగు భాగముననున్న ఆలయమున 
'ప్రతిష్టించిరని చెప్పుదురు మొదటి గుడి చాలసార్లు పునర్నిర్మాణము గావించబడినది. 
అందు లింగ (ప్రతిష్ట జరిగినది ఈ క్షేత్రమున గూడా నిజనిర్ణారణ చేయు నవకాశమే 
లేనందున రెండు లింగములూ దర్శనీయము అదే విధముగా రామేశ్వర క్షేత్రమున వెలసిన 
రామలింగేశ్వరుడు, హనుమంతుడు తెచ్చిన విశ్వనాధ లింగము (రెండునూ) దర్శనీయం. 
శ్రీ శివభక్త విజయములో దేవీ పురాణమందలి చైత్రమాస మహాత్మ్యము ననుసరించి 
“చంద్రనాధ లింగము” త్రయోదశ జ్యోతిర్లింగముగా ఎన్నబడి ఉన్నది. ఈ లింగము 
బంగ్లాదేశ్‌లోని ఒక పర్వతముపై చిట్టగాంగ్‌కు 60కి మీ. దూరములో నున్నది. త్రయోదశ 
జ్యోతిర్లింగమైన చం[ద్రనాధ లింగము గాకుండా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము సంపూర్ణము 
కావలెయునన్న, 15 పుణ్యక్షేత్రములలో వెలసిన 17 దివ్యలింగ దర్శనము అనివార్యము. 
ద్వాదశ జ్యోతిర్రింగములను స్మరించినంతమా(త్రాన సర్వపాప నివారణమై, 
సర్వఫలాలు సిద్దించును. గత 7 జన్మల పాపములు గూడా నళించును. విటి దర్శనము 
ముక్తిదాయకము. 


ఇందలి శ్రీశౌెలమున వెలసిన మల్రికార్డున క్షేత్రము (త్రిలింగ దేశమున వెలసిన 
తిలింగములనందు చూడనగును. 


నసోమణాంథి లింగము 
జ్యోతిర్లింగములలో నొకటి “మహా మేరుప్రసాద్‌” అని కూడా పిలిచెదరు. ప్రభాస 
క్షేత్రము తీరమున వీరవళ్ళి పట్టణమునకు 7 కి.మీ. దూరములో నున్నది. 
మహ్మద్‌ గజనీ, ఘోరీల దండయా(త్రలకు 17 సార్లు గురి అయిన దేవాలయము. 
ఈ ఆలయమును మొట్టమొదట బంగారముతోను తరువాత వెండితోను ఆ తరువాత 
కృర్రతోను కట్టబడినదట ఇప్పుడు రాతి కట్టడము కనిపించుచున్నది ఈ దేవాలయమునకు 
కొద్ది దూరములో మరొక లింగము భూమికి దిగువ భాగములో నున్నది. మహ్మదీయుల 


దాడికి భయపడి అసలు లింగమును ఇక్కడ దాచినారని ప్రతీతి. ఈ లింగమును 
తాకవచ్చును, 


15 

సోమనాధ దేవాలయములో నున్న లింగము పెద్దది. నల్లనిరంగు, తాకుటకు 
వీలులేని దూరముగా, ఎత్తున ఉంచబడినది. మధ్యను ఒక చెక్కతో ఆటంకమేర్పరచి 
దగ్గరకు వెళ్ళుట నిషేధించడమైనది. 

ఈ ఆలయమునకు దగ్గరలో పరశురామ ఆ(శ్రమము కలదు. ఇచ్చటకు సుమారు 
3 కి.మీ. దూరములో కపిల, హిరణ్య, సరస్వతి నదుల (త్రివేణీ సంగమము కలదు. మొదటి 
రెండు నదులు మాత్రమే మనకు కన్పించును. మూడవది అంతర్వాహిని. తీరమున శ్రీ కృష్ణ 
భగవానుడు నిర్యాణము పొందిన “దేహోస్వర్ల' యను పవిత్ర క్షేత్రమున్నది. శ్రీకృష్ణుని 
కాలిట్రేలిని కిరాతకుడొకడు బాణముతో కొట్టగా స్వామివారు నిర్యాణము పొందిన చోటు. 
ఇచ్చట (ప్రభుత్వమువారు ఒక బోర్డును వ్రాసి ఉంచినారు. ఎదురుగా ఉన్న గుహలోనికి 
బలరాముడు వెళ్ళి అదృశ్యుడై దేహము చాలించినాడట. శ్రీ కృష్ణాలయము, బలరామాలయము 
కలవు. 

ఈ ఆలయాన్ని ఏడుసార్లు కట్టినట్టు చరిత్ర ఉన్నది. ఇపుడున్న ఆలయం 
మహారాణి అహల్యాబాయి కట్టించినది. 11-5-1951వ తేదీన అప్పటి రాష్ట్రపతి డా॥ 
రాజేంద్రప్రసాద్‌ ఇప్పుడున్న ఆలయాన్ని (ప్రారంభోత్సవం చేసిరి. 

మొట్టమొదట్లో స్వామివారి లింగమును (బ్రహ్మదేవుడు (ప్రతిష్టించెను. అమ్మవారు 
గౌరీదేవి. 

ఈ క్షేత్ర దర్శనమున, ఇచ్చటి సముద్ర స్నానమున క్షయ, కుష్ట్యాది భయంకర 
వ్యాధులు నిర్మూలనమగును. 


మహా కాళేశ్వర అింగము 


ఈ స్వామివారు పెద్ద లింగరూపమున ఉజ్జయిని (అవంతిక) అను పట్టణమున 
వెలసిఉన్నారు. మహ్మద్‌ గజని, ఘోరీల దండయాత్రలకు గురి అయిన లింగములలో ఇది 
ఒకటి. షిప్రానదీ తీరము. ఈ నది విష్ణు భగవానుని పాదముల నుండి (ప్రాదుర్భవించిన 
నదిగా భావింతురు. దేవాలయము ఊరిలోనే కలదు. కొంచెము (క్రింది భాగమున ఉన్నందున 
మెట్లపై దిగి వెళ్ళవలెను. 

ఎర్రని రాతితో చేయబడి పెద్ద పానమట్టము గల పెద్ద లింగము. లింగమునకు 
ఎదురుగా కళ్ళు, ముక్కు గుర్తులు ఉన్నవి. ఇత్తడితో తయారైన సర్పాలంకరణ కన్పించును. 
అతి తేజోమయముగా, అతి భీకరముగా లింగము కన్సించుచూ ముట్టుకొను వారికి భీతిని 
కలిగించి ముట్టుకున్న తరువాత శరీరమునకు గగుర్పాటు కలిగించును 


16 

అమ్మవారు మహాకాళి, హరసిద్ది దేవి (విక్రమాదిత్యుని ఆరాధ్య దేవత). సతీదేవి 
యొక్క “మోచేయి” భాగము పడినచోటు. అష్టాదశ పీరములలో నొకటి. ఉజ్జయిని లేక 
అవంతిక సప్త మోక్ష పురములలో నొకటి. దేవి పీరమున శ్రీచక్రము స్టాపించబడియున్నది. 
ఇది పృధ్వీ దేవతకు నాభి స్థానముగా చెప్పబడుచున్నది. భారతదేశ జ్యోతిష శాస్త్రకర్తలు తమ 
జ్యోతిష శాస్త్రమున దేశాంతర శూన్యరేఖ ఉజ్జయిని నుండి ప్రారంభమగునట్టు తలంతురు. 

స్వామి దర్శనము అకాల మృత్యువు నుండి రక్షించును. 12 సంవత్సరముల 
కొకసారి ఈ క్షేత్రమున “కుంభమేళ” ఉత్సవము జరుగును. 6 సంవత్సరముల కొకసారి 
'అర్థకుంభమేళ ' జరుగును. ఇచ్చట అమ వారిని ఆరాధించియే కాళిదాసు మహాకవిగా 
మారెను. బలరామ కృష్ణులు సుధామాదులతో గూడి ఇచ్చట నున్న సాందీపుని ఆశ్రమమునందే 
విద్యల నభ్యసించిరి. ఈ క్షేత్రమునకు “మహాశ్మశాన” మని పేరు, ఇచ్చట 84 శివలింగములు 
కలవు. ఈ క్షేత్రమున మరణించినవారు తిరిగి జన్మనొందరని నమ్మిక. 


ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు 


ఈ క్షేత్రము మధ్యప్రదేశ్‌నందు కలదు. “ఓం"”'కారక్షేత్రమని పిలువబడుచున్నది 
ఇచ్చట స్వామివారిని ఓంకారేశ్చరుడని పిలుతురు. నర్మదానది తీరము. కావేరి, నర్మదా 
నదుల సంగమస్టానము. మాంధాత ద్వీపమని పేరు. “బిర్‌హా లా” కొండపై ఓంకారేశ్వర 
మందిరమున్నది. నర్మదానదికి ఇరువైపుల రెండు దేవాలయములు కలవు. ఓంకార క్షేత్రమున 
ఉన్న ఆలయములోని స్వామివారిని ఓంకారేశ్వరుడనియు, నదికి అవల ప్రక్కన ఉన్న 
క్షేత్రమున, విష్ణుపురి గ్రామమున ఉన్న స్వామివారిని అమలేశ్వరుడనియు, మణితేశ్వరుడనియు పిలుతురు 
ఓంకార క్షేత్రమున ఉన్న లింగము చాల పెద్దది. నల్లని రంగు కలది. అమలేశ్చర లింగము 
చిన్నది. నదికిరువైపుల నున్న రెండు క్షేత్రములలో ఉన్న రెండు లింగములను ఒకే 
స్వామివారిగా భావింతురు. ఇది ఇచ్చటి ప్రత్యేకత. ఈ క్షేత్రమును “దేవలోక” మని 
పిలుతురు. అమ్మవారు ఓంకారేశ్వరి. అమలేశ్వర లింగము వద్దగల అమ్మవారు అన్నపూర్ణాంబ. 

పూర్వకాలము ఈ నర్మదా నదిని పడవపై నుండి దాటి రెండు ఆలయములను 
దర్శించెడివారట ఇప్పుడు చాల ఎత్తున మోటారు వాహనములు పోవు వంతెన కట్టబడి 
ఉన్నది. ఇచ్చట పెద్దలకు పిండ (ప్రదానములు జరుపుదురు. 

ఓంకార క్షేత్రము ఎత్తైన (ప్రదేశము కాదు. (ప్రదక్షిణము చేయుదురు 
దీని మూలమున కైలాస పర్వత (ప్రదక్షిణ భాగ్యము లభించునట. 

ఈ క్షేత్రము ఓంకార్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌ నుండి 12 కి.మీ. దూరము. రత్తాం-భాండవా 
రైల్వేలైను (Western Railway) లో కలదు. ఇండోర్‌ నుండి 80 కిమీ, ఖాండవా నుండి 


17 
78 కి.మీ మాండు నుండి 125 కి మీ. ఉజ్జయిని నుండి 120 కి.మీ దూరమున కలదు. ఇచ్చట 
శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయము కలదు. 

మహ్మద్‌ గజనీ, ఘోరీల దండయా(త్రలకు గురైన ఆలయములలో ఇది ఒకటి. ఈ 
యాత్రా దర్శనమున మానస సరోవర యాత్రా ఫలము లభించును. 


వైద్యనాథ వింగము 

1. వైద్యనాధ లింగములు రెండుచోట్ల కలవు. ఒకటి బీహార్‌లోని దేవగఢ్‌ అని 
పిలువబడే “వైద్యనాధ ధామ్‌”. సంతాల్‌ పరగణాల జిల్లా, కలకత్తా నుండి పాట్నా వెళ్ళు రైలు 
రూటులో “జెషీడి” స్టేషను నందు దిగి, 5 కి.మీ. జీపులో రోడ్డు ప్రయాణము. 

చాల పెద్ద దేవాలయము. లింగము చిన్నది. ప్రతీరోజు సాయంకాలము 60 
మందికి పైగా భక్తులు రుద్రాక్షమాల జపములు చేస్తూ కూర్చుండెదరు. దేవాలయము 
ఊరిలోనే ఉన్నది. స్వామివారిని వైద్యనాధుడని, రావణేశ్వరుడని పిలుతురు. 

సతీదేవి “హృదయ కోశము” ఇచ్చట పడెను. ఇది శక్తి పీరము. అమ్మవారు శ్రీ, 
జయదుర త్రిపుర సుందరీదేవి. 

ఈ క్షేత్రమును “భూకైలాస”మని పిలుతురు. రావణుడు శివుని మెప్పుపొంది 
ఆత్మలింగమును తన లంకకు తీసుకుని పోవుచుండగా, విఘ్నేశ్వరుని సహాయముతో 
దేవతలు శివుని ఆత్మలింగమును భూ (ప్రతిష్టితము గావించిన చోటు. లింగమును 
రావణుడు పెకలించిన గుర్తుగా లింగముపై రావణుని బొటనవేలి ముద్ర కలదు. ఈక్షేత్ర 
దర్శనము వలన కారిన్యత తగ్గి కరుణ, దయ కలుగుతాయి. ఈ క్షేత్రమునకు దగ్గరలో 
వాల్మీక మహర్షి ఆశ్రమము కలదు. 

ఈ క్షేత్రమున 21 మందిరములున్నవి. 1. గౌరి, 2, కార్తికేయ 3. గణపతి 4. (బ్రహ్మ 
5. సంధ్యాదేవి 6. కాలభైరవ 7. హనుమాన్‌ 8. మానసాదేవి 9. సరస్వతి 10. సూర్య 11. 
భగళాదేవి 12. శ్రీరామ 13. ఆనందభైరవ 14 గంగ 15, మాణిక్‌ చౌక చబూతర 16. హరగౌరి 
17. కాళిక 18. అన్నపూర్ణ 19. చంద్ర 20 లక్ష్మీనారాయణ 21. నీలకంఠ మహదేవ్‌. ఇంకా 
సావిత్రి (తార) పార్వతి, నాగళాదేవి, అన్నపూర్ణ మూర్తులు గలవు. 

2. పరలే వైద్యనాధుడు : ఈ క్షేత్రము మహారాషష్టమున నున్న “పరలే” అను 
[గ్రామమున కలదు. సికిందరాబాద్‌ నుండి పరలే వైద్యనాధ్‌నకు బ్రాడ్‌గేజ్‌ కలదు. పరలే 
వైద్యనాధ్‌ ఆఖరి స్టేషను. 

ఇది చాల పెద్ద దేవాలయము. ఈ దేవాలయము కూడా పరలే (గ్రామ మధ్యమునే 
కలదు. యాత్రీకులుండుటకు సత్రములు, గదుల సౌకర్యము కలదు. రావణుడు కైలాసము 


18 
నుండి శివుని ఆత్మలింగమును భూలోకమునకు తెచ్చియున్న పవిత్ర స్టలము అమ్మవారు 


త్రిపుర సుందరి ఈ క్షేత్ర దర్శనము వలన మానవునిలో మంచితనము వృద్ది చెందును. 


జతీచముశంకర మంగటు 


ఈ లింగము మహారాష్టంలో భీమశంకరం అనుచోట కలదు.బొంబాయి నుండి 
పూనేకు వెళ్ళు బస్సురూటులో గలదు పూనేలోని శివాజి బస్టాండ్‌ నుండి డైరెక్టు బస్సు 
కలదు 122 కిమీ దూరము 


భీమానది పుట్టిన చోటు శివలింగము నుండి నీరు కొంచెం కొంచెముగా 
స్రవించుచుండును సహ్యాద్రి పర్వతశ్రేణి ఢాకినీ శిఖరమున భీమశంకర లింగము కలదు 
దేవాలయము చాల పురాతనమైనది చాల క్రిందుగా మెట్లమీదుగా దిగి దర్శించవలయును 
చుట్టూ అరణ్య ప్రాంతము ఢాకినీ వనమని పేరు ఇచ్చట తినుటకు ఎమియు దొరకదు 
యాత్రీకులు బ్రైడ్‌, బిస్కట్లు వగైరా తీసుకుని వెళ్ళవలసియున్నది వసతికి ఇప్పుడిప్పుడే 
సత్రములు కట్టబడుచున్నవి 

ఈ క్షేత్ర దర్శనమున శాకినీ, ఢాకినీ దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగును ఈ 
క్షేత్రము ఇంకనూ రెండు మూడు ప్రదేశములలో (ఇతర రాష్ట్రములలో) నున్నట్లుగా 
క్లెయిమ్‌ చేయుచున్నారు వీటి వివరములు తరువాత నీయబడినవి 

స్వామివారు భీమశంకరుడు అమ్మవారు కమలజ బ్రహ్మదేవుడు అమ్మవారిని 
కమలములచే పూజించినందున అమ్మవారిని కమలజగా పిలుతురు 

రామేశ్వర వింగము 

ఈ క్షేత్రము బంగాళాఖాత సముద్ర తీరమున తమిళనాడులో కలదు ఇది ఒక 
చిన్న ద్వీపము పాంబన్‌ అనుచోట నుండి రైలుమార్గమున ఈ దీవిని చేరనగును 
సముద్రమున కట్టబడిన ఈ రైలు బ్రిడ్జి ఓడలు వచ్చు సమయమున మధ్యలో విచ్చి, 
పైకిలేచి ఓడలు వెళ్ళిన తరువాత తిరిగి కలసి రైలు పోవుటకు అనుగుణముగా కట్టబడినది 
ఇప్పుడు ఈ రైలు బ్రిడ్జి ప్రక్కనే రోడ్డు బ్రిడ్డికూడ కట్టబడినది 

శ్రీరామచంద్రుడు రావణబ్రహ్మ వధానంతరము సీతాదేవితో తిరిగివస్తూ బ్రహ్మ 
హత్యాపాప నివారణార్థము లింగ ప్రతిష్ట చేసిన స్థలము. ద్వాదశ జ్యోతిర్లింగములలో 
నొకటి. ఈ లింగమునకు రామలింగేశ్వరుడనియు, రామనాధుడనియు పర్లు గలవు శుభ 
ముహూర్త సమయమునకు ఆంజనేయునిచే కైలాసము నుండి శివుని ఆత్మలింగము రాక 
ఆలస్యమైనందున, సీతా సహాయమున (శ్రీరాముడు శుభముహుర్త సమయమున యిసుకతో సైకత లింగమును ప్రతిష్టించెను 
హనుమంతుడు తీసుకుని వచ్చిన ఆత్మలింగము తరువాత ప్రతిష్టించబడినది ఈ లింగమునకు 
విశ్వేశ్వర లింగమని పేరు హనుమంతుడు ఎంత ప్రయత్సించినను కదలక ఉండిపోయిన 
సైకత లింగమునకు రామలింగేశ్వరుడని పేరు హనుమంతుని తృప్తిపరచుటకు తొలిపూజ 


19 

హనుమంతుడు తీసుకుని వచ్చిన విశ్వేశ్వర లింగమునకు జరుగునటుల శ్రీరాముడు 
అనుగ్రహించెను ఇచ్చట గల నంది పెద్దది 12' పొడవు, 9 ' ఎత్తు 

అమ్మవారు పర్వతవర్ధినీ దేవి అన్నపూర్ణ దేవాలయము కూడ కలదు 

ఇది చాల పెద్ద దేవాలయము ఇచ్చటికి రాళ్ళను శ్రీలంక నుండి తెప్పించి 
దేవాలయ నిర్మాణము కావించిరట. నిర్మాణమునకు 350 సం॥లు పట్టినదట ఈ 
దేవాలయ వరండాలు అతి పెద్దవై భారతదేశములోనే గాక ఆసియా ఖండమున కూడ 
ఇంతపెద్ద వరండాలు లేవని ప్రసిద్ధిపాంది యున్నవి వీటి నిడివి 4,000 అడుగులు 

ఇచ్చట స్నానము ప్రత్యేకత సముద్రములోను, సరస్సులలోను, నూతులలోను 
స్నానము చేయవలసి ఉన్నది యావద్భారత దేశములోని నదులన్నియు ఇచ్చటనున్న 
నూతుల అడుగుభాగము నుండి ప్రవహించుచున్నట్లు భావన నూతులలోని నీరు తోడుకొని 
స్నానము చేయుదురు ఈ విధముగా స్నానము చేసిన యావద్భారత దేశ పుణ్యుతీర్ణములలో 
స్నానము చేసిన పుణ్యము పొందగలరు దేవాలయ ప్రాంగణమున 22 నూతులును, 
దేవాలయమునకు బయట గంధమాదన పర్వతమునకు పోవు త్రోవనందు 21 నూతులు 
కలవు 

/ కాశిలోని పవిత్ర గంగాజలమును తీసుకుని వచ్చి ప్రతిదినము రామేశ్వర 

లింగమునకు అభిషేకము చేయుదురు. భక్తులు కాశి నుండి తెచ్చిన గంగాజలమును 
రామేశ్వర సముద్రమున కలిపిన మోక్షప్రాప్తి యని నమ్మిక ఉత్తరమున కాశి వెళ్ళుటకు 
నిశ్చయించి భక్తులు వెళ్ళకపోయినా ఫరవాలేదు కాని దక్షిణమున రామేశ్వరమునకు వెళ్ళ 
సంకల్పించి వెళ్ళకపోయిన మహాపాతకము 

రామేశ్వరములోని ఇసుకను 3 భాగములు చేసి, 2 భాగములు దాన, దక్షిణలతో 
సహా రామేశ్వర క్షేత్రముననే సమర్పించి, మిగిలిన మూడవ భాగమును ఉత్తర దేశముననున్న 
ప్రయాగ క్షేత్రములోని త్రివేణీ సంగమములో కలిపిన పుణ్యప్రాప్తి యని నమ్మిక కలదు 

ఈ క్షేత్రము “చార్‌ ధామ్‌”లలో నొకటి దేశమునకు దక్షిణ భాగమున ఉన్న 
దివ్యక్షేత్రము కాశీ రామేశ్వరములు శివునకు నూర్యచంద్రులుగా, రెండు కండ్లుగా 
భావించబడుచున్నవి కంచి క్షేత్రము శివునకు మూడవ కన్నుగా (అగ్ని గోళముగా) 
భావించబడుచున్నది 

రామేశ్వర ద్వీపములో అక్కడ పండుచున్న కొబ్బరి, తాటి, చింతచెట్లు మాత్రమే 
ఉండును వ్యవసాయము చేయరాదు నూనె వగైరా పదార్ధములను భూమినుండి 
బయటకు తీయు ప్రయత్నములు చేయరాదు ఇది నిబంధన 

“౯ 365 రోజులు పవిత్ర గంగాజలముతో మహా వైభవముగా స్వామివారికి అభిషేకము, 

హారతి జరుగును. ప్రతి శుక్రవారము అమ్మవారిని సర్వ ఆభరణములతో అలంకరించి, 
బంగారు పల్లకిలో నుంచి ప్రాకారము నందు ఊరేగించెదరు. 


20 

శ్రీ కోదండ రామస్వామి, నటరాజ, సేతు మాధవులకు ఆలయములు కలవు 
సుమారు 4 కి మీ. దూరములో నున్న గంధమాదన పర్వతాగ్రమున శ్రీరామ పాదముద్రలు 
గలవు ఇవి దర్శనీయములు ఈ క్షేత్రమున స్నానము సర్వ పాపహారము 


నాగేశ్వర లింగము 


నాగేశ్వర లింగములు కూడ రెండుచోట్ల కలవు. 1. గుజరాత్‌లోని (సౌరాష్ట్ర 


దేశము) ద్వారక క్షేత్రమునకు 12 కి.మీ. దూరమున కలదు. 

లింగమునకు “నాగేశ్వర” లింగమని పేరు. అమ్మవారు నాగేశ్వరి. ఇచ్చట 
పురాతన దేవాలయమేమి కనిపించదు. గుడి డాబా మాదిరిగా ఉన్నది. లింగము కొంచెము 
క్రింది భాగములో నుండుటచే మెట్లపై నుండి (క్రిందికి దిగవలయును. బహుశఃపురాతన 
దేవాలయము ధ్వంసము అయితే మరల గుడి కట్టినారేమే ననిపించును. 

దేవాలయము చుట్టును అరణ్య (ప్రాంతము. దీనిని దారుకా వనమని పిలుతురు. 
దగ్గరలో ఊరు లేదు. బస్సు ప్రయాణము. ఈక్షేత్ర దర్శనమున ప్రయాణాలలో 
సంభవించు ప్రమాదాలను, కారాగార వాస శిక్షయు తప్పించుకొనవచ్చును. 

2. ఈ లింగమునకు “ హోండా నాగనాధ్‌” అనిపేరు. అమ్మవారు నాగేశ్చరి. ఈ 
దేవాలయము మహారాష్టలో హోండా నాగనాధ్‌ అని పిలువబడే (గ్రామమున కలదు. 
సికిందరాబాద్‌ నుండి మన్నాడు వెళ్ళు మోటరు గేజ్‌ రైల్వే లైనులో పర్బని స్టేషన్‌కు సుమారు 
50 కి.మీ. దూరమున కలదు. ఇది చాల పురాతన దేవాలయము. ఇచ్చట నంది విగ్రహము 
ఆలయమునకు వెనుకగా ఉన్నది. లింగము భరించలేనంత తేజోవంతముగా నుండి నీళ్ళలో 
మునిగి ఉండెడిది. దర్శనమునకు అవకాశము తక్కువ. పాండవా(గ్రజుడైన ధర్మరాజు 
గండకీ నదిలోని ఇసుక ముద్దను లింగముపై పెట్టి, వుగ్రరూపమును తగ్గించి, నీటినుండి 
బయటకు తీసి, శిలాపీరముపై పునఃప్రతిష్టించెను. ఈ విధముగా శివలింగము రెండవసారి 
ప్రతిష్టించబడి మొదటి చోటు నుండి మార్చబడినది. కాని నంది విగ్రహము మాత్రము 
కదల్చబడక యధాస్థానముననే నున్నది. ఇచ్చట నీలకంర, భండారేశ్చర్‌, పాండవులకు 
ఆలయములు గలవు. 

పైరెండు క్షేత్రములేగాక ఇంకను రెండు చోట్ల నాగేశ్చర జ్యోతిర్లింగములున్నట్టు 
క్లెయిమ్‌ చేయబడుచున్నది. వాటి వివరము తరువాత నీయబడినది. 


21 


విశ్వేశ్వరుడు 


“వారణాశ్యంతు విశ్వేశం”. కాశీ క్షేత్రము. దీనినే “వారణాసి” అనియు “బెనారస్‌” 
అనియు పిలుతురు. ఉత్తరప్రదేశ్‌లో గలదు. ఉత్తర రైల్వేలో మొగల్‌ సరాయ్‌ నుండి 

సహరాన్‌పూర్‌ లైనులోనున్నది. 

పావన గంగానదీ తీరము. వరుణ, అసి నదుల మధ్యభాగము మహ్మదీయులు 
ముఖ్యముగా మూర్తి విధ్యంసకుడైన జూరంగజేబు దండయాత్రకు గురి అయిన ఆలయము. 
ఒరిజినల్‌ దేవాలయము పూర్తిగా ధ్యంసంచేయబడినది. ఇప్పుడున్నదేవాలయమున నున్నది 
చిన్నలింగము. దేవాలయ గర్భగుడి విమానము సువర్షముతో ప్రకాశవంతముగా చేయబడి 
ఉన్నది. 

శివుని త్రిశూలముపై కాశీ నగరమున్నది. మహావిష్ణువు యొక్క “కర్త కుండలములు” 
పడిన చోటు గాన “మణి కర్షిక” అని పేరు వచ్చినది. ఆర్యజాతికి చెందిన “కాషీ” జాతీయులు 
3,000 ల సంవత్సరముల [క్రితం నివసించిన చోటు. అందుచేత “కాశి” యని 
పిలువబడుచున్నది. కృతయుగ, (త్రేతాయుగ, ద్వాపర యుగములలోని హరిశ్చం'ద్రాది 
మహారాజుల, రామాయణ, భారత, భాగవత ప్రాశస్త్యము గల పట్టణము. మోక్షపురములలో 
నొకటి. అమ్మవారు విశాలాక్షి. అక్షి త్రయములో నొకటి. అష్టాదశ పీఠములలో నొకటి. 
మాతా అన్నపూర్షేశ్వరి దేవాలయము కూడా దగ్గరలో ఉన్నది. 

స్వామివారు విశ్వేశ్వరుడు. ఈ లింగము విపరీతమైన ఆకర్షణ గలది. ఇచ్చటకు 
వచ్చు యాత్రికులు మరణించు వరకు మరలి పోబుద్ది కాదు కాశీలో చనిపోతే మోక్షం. 
“కాళ్యంతు మరణాన్ముక్తి?. చనిపోయే వారికి శివుడు ఓంకార మంత్రమును, తారక 
మంత్రమును ఉపదేశించును. శవదహనములు ఎక్కువ. ఇచ్చటి గంగాజలమును రామేశ్వర 
క్షేత్రమున నున్న రామలింగేశ్వర లింగమునకు అభిషేక జలముగా నుపయోగింతురు. 

కాశీ నగరమున కాలభైరవుడు శునక వాహనుడై గస్తీ తిరుగుచుండునని ప్రతీతి. 
ఈ నగరము (బ్రహ్మ సృష్టి కాకపోవుటచే బ్రహ్మ ప్రళయమున నశించదు. గంగానది 
తీరమున కాశీ క్షేత్రమున ఉన్న 64 స్నానఘట్టములు చాల పవిత్రమైనవిగా (ప్రసిద్దినాంది 
యున్నవి. వీటిలో ముఖ్యమైనవి. 1. అసీ ఘాట్‌ 2. దశాశ్వమేధ ఘాట్‌ 3. వర్ష సంగమ్‌ 
4 పంచగంగా 5. మణి కర్షిక 6. హరిశ్చం[ద్ర ఘాట్‌లు. ఈ క్షేత్రమున స్వామివారు పూజారి 
లేకుండా పూజింపబడుదురు ఇచ్చట శాఖ, ఫల వర్దిత ప్రమాణము ఆరోగ్యకరము. 
ఈ దివ్య క్షేత్రమున 59 శివ లింగములు, 12 సూర్య నారాయణ మూర్తులు, 56 
వినాయకులు, 8 భైరవులు, 9 దుర్గా మాతలు, 13 నరసింహులు, 16 కేశవాలయములు 
గలవు. వీరిలో బిందు మాధవుడు, డుండి విఘ్నేశ్వరుడు, దండి పాణేశ్య్వరుడు ప్రముఖమైనవి 


22 


త్రయంబకేశ్వరుడు 

ఈ క్షేత్రము మహారా(ష్టమున త్రయంబకమనుచోట (బ్రహ్మగిరి కొండ దిగువన 
కుషావర్త తీర్ణమను సరస్సు ప్రక్కన కలదు. బ్రహ్మగిరి కొండ గోదావరి పుట్టిన చోటు. చిన్న 
సరస్సువంటి గొయ్యిలో కొండ పైభాగము నుండి కారు నీటి చుక్కలతో గోదావరి పుట్టినది. 
సుమారు 1,000 మెట్టు కలవు, డోలీల సౌకర్యము కలదు. 

(త్రయంబకేశ్వరుడు నిరాకారుడని చెప్పుదురు, అమ్మవారు (త్రయంబకేశ్వరి 
7 కి మీ, దూరములో అంజనా పర్వతమున్నది. హనుమంతుడు పుట్టినచోటు. దగ్గరలోని 
నాసిక్‌లో ప్రతి 12 సంవత్సరములకు కుంభమేళ జరుగును. 30 కిమీ. నాసిక్‌ . పితృ 
దేవతలకు కుషావర్త తీర్థము నందు పిండ (ప్రధానములు చేయుదురు. మృత వ్యక్తుల 
అస్తికలను నిమజ్జనం కావించెదరు 

శివుడు (బ్రహ్మ హత్యా దోషము నుండి విముక్తుడైన (ప్రదేశము. కుషావర్తమని 
పిలువబడే సరస్సునుండి గోదావరి నది ప్రయాణము సాగించుచున్నది. ఇందు స్నానము 
చేసి త్రయంబకేశ్వరుని సేవించి భక్తులు ధన్యులగుచున్నారు. నాసిక్‌ వద్ద గోదావరి నిండుగా 
ప్రవహించుచున్నది. 

ఈ క్షేత్రములోని స్నానము, స్వామివారి దర్శనము (బ్రహ్మ హత్యా దోషనివారణము 
ఈ క్షేత్ర దర్శనమున సంఘములో పలుకుబడి హెచ్చునట్టుగను, ఉన్నత పదవి లభించు 
అవకాశములు మెరుగుగనున్నట్టు భావింతురు 


కేదారేశ్వరుడు 

కేదార్‌నాథ్‌ క్షేత్రము ఉత్తర (ప్రదేశ్‌ నందు కలదు, బుపికేశ్‌ నుండి 250 కి.మీ. 
బస్సు ప్రయాణము. గౌరీ కుండ్‌ నుండి 5 కి.మీ. దూరము. గౌరీ కుండ్‌లోని వేడినీటి 
ఊటలలో స్నానము చేసి బయలు దేరవలయును. సోన ప్రయాగ నుండి గౌరీ కుండ్‌ వరకు 
బస్సు మార్గము ఏర్పడినది. గౌరీకుండ్‌ నుండి కేదార్‌నాథ్‌ క్షేత్రమునకు కాలినడకన గాని, 
గుర్రముల మీద కాని, కండీలలో కాని, డోలీలో కాని చేరవచ్చును. 

పావన మందాకినీ తీరము, సుమేరు పర్వతములనబడే హిమాలయములలో 
11,500 ల అడుగుల ఎత్తున కలదు మే నుండి అక్టోబర్‌ వరకు అనగా ఆరు మాసములు 
మా('త్రమే దేవాలయము భక్తుల దర్శనార్ధం తెరచి ఉండును. మిగిలిన ఆరు మాసములు 
మంచుతో కప్పబడి అతి శీతలముగా ఉండుటచే ఆలయం మూతబడి ఉండును 
ఆలయమును మూసే ముందు జ్యోతిని వెలిగించెదరు. ఆరు మాసముల తరువాత ఈ 
దేవాలయము తెరుచునప్పటికి ఈ జ్యోతి |ప్రజ్వరిల్లుచునే ఉండును. ఇది చాల విశేషము. 


23 

లింగము పెద్ద బండరాయి ఆకారములో ఉండును. మహిషము నిద్రపోవుచున్నట్టు 
కన్సించును. లింగమునకు అలంకారముగా బంగారు వన్నెకల గుడ్డను కప్పి, వెండితో 
పాము వగైరా అలంకరణలు చేసి ఆకర్షణీయముగా కన్సించునటుల చేయుదురు మహిష 
రూపధారియగు శివభగవానుని గుర్తించి పాండవులు తోకను పట్టుకొనిరనియు, మహిషము 
తప్పించుకొన పోవ ముందు అర్హభాగము నేపాల్‌లోని పశుపతి నాట్‌ క్షేత్రమందును, 
పృచ్చభాగము (తోకభాగము) కేదార క్షేత్రమందును పడినదని పురాణగాధ అమ్మవారు 
కేదార గౌరి. 

దేవాలయమునందు పాండవుల విగ్రహములతో బాటు (ద్రౌపది, కుంతి 
విగ్రహములున్నవి, ధర్మరాజు, కుక్క తప్ప మిగతావారందరు అంతిమ శ్వాస విడచిన 
(ప్రదేశము. దేవాలయము వెనుక భాగమున ధర్మరాజు, కుక్క స్వర్గమునకు వెళ్ళినట్టుగా 
అడుగుజాడలున్నవ 

కేదార క్షేత్రమందలి నీరును త్రాగి స్వామివారిని సేవించిన మోక్షప్రాప్తి కలుగును 
ఆది శంకరాచార్యుల వారు సిద్ది పొందిన స్థలము. మందాకినీ నదీ తీరమున వారి సమాధి 
కలదు. 

కేదార్‌ క్షేత్రమున పెద్దలకు పిండ ప్రదానములు, పితృ తర్పణములు మొదలైన 
శాస్త్రీయ విధులను నిర్వర్తించి, కృతకృత్యులగు చున్నారు. ఆలయము మూసి ఉన్న ఆరు 
మాసముల కాలములో 55 కి.మీ. దూరములో ఉన్న ఊఖఫీ మరమునందు స్వామివారిని 
పూజింతురు. 

ఘుష్టేశ్వర లింగము 

ఈ లింగము మహారాష్ట్రలోని వేరుల్‌ (గ్రామములో నున్నది. ఎల్లోరా గుహలకు 
2కి.మీ. దూరములో ఈ (గ్రామము కలదు కౌరంగాబాద్‌ నుండి 30 కి.మీ దూరములో 
ఎల్లోరా గుహలు కలవు. 

విష్ణుమూర్తిచే ప్రతిష్టించబడిన లింగము ఈ దేవాలయము చాల పెద్దది. ఎరుపు 
రంగు కల రాళ్ళతో కట్టబడినది. ఈ లింగమును పూజించిన వారికి పుత్రశోకము కలుగదు 

సదర్శునుడను వానికి సుదేహయను భార్య కలదు. పుత్ర సంతానము లేకపోవుటచే 
సుదేహ తన తోబుట్టువైన ఘుష్మను భర్తను ఒప్పించి వివాహము చేసెను ఘుష్మ చాల శివ 
భక్తురాలు. (ప్రతిదినము 101 పార్ధివ లింగములను పూజించి, ఆ లింగములను సరస్సు 
నందు కలిపెడిది. శివానుగ్రహమున ఈమెకు కుమారుడు జన్మించెను. బాలుడు దినదిన 
ప్రవర్ణమానుడగుట గాంచి పెదతల్లి అయిన సుదేహ అసూయతో బాలుని చంపి శరీరమును 
ఖండములు చేసి, సరస్సునందు పారవైచినది ఘుష్ము తన దినచర్యలో భాగముగా 


24 

ఉదయముననే మట్టితో 101 పార్టివ లింగములను తయారుచేసి, పూజించి సరస్సునందు 
కలుపు సమయమున పరమేశ్వరుడు అనుగ్రహించి, చనిపోయిన కుమారుని (బ్రతికించి, 
ఘుష్మముందు (ప్రత్యక్షమై వరము కోరుకొనమనెను చనిపోయిన తన పుత్రుడు (బ్రతికి 
వచ్చినందునను, తన అక్కగారు (పేమతో తనకు దగ్గరుండి వివాహము జరిపించుట 
చేతను, ఆమె యందలి అనురాగము చేతను ఆమెను క్షమించమని కోరుకొనెను. శివుడు 
ప్రసన్నుడై ఈ క్షేత్రమున తాను ఘుస్టేశ్చర లింగముగా వెలతుననియు, తనను పూజించిన 
వారికి పుత్రశోకము కలుగదనియు అభయమిచ్చెను. అమ్మవారు ఘస్లైశ్వరి 

దశావతారములు విష్ణు మూర్తి ధర్మసంస్థాపనార్హము ఎత్తినట్టే, శివుడు ద్వాదశ 
లింగరూపుడై దుష్టశిక్షణ, భక్త రక్షణ చేసినట్టు కనిపించుచున్నది. 


ద్వాదశ జ్యోతిలంగములుగా కైయిమ్‌ 
చేయబడుతున్న ఇతర లింగములు 


జ్ర గోకర్లేశ్వర: గోకర్ణ క్షేత్రం కర్నాటక 
200 కిమ్నీఉడిపి స్వామివారు " మహాగోకర్షేశ్సరుడు 
అమ్మవారు . తాముగొౌరి. 
రావణుని ఆత్మలింగము విఘ్నేశ్వరుని మూలకముగా భూస్తాపితమైన పవిత్ర 
ప్రదేశము ఆది శంకరాచార్యుల వారు కొంత కాలముండి పూజించిన దివ్య క్షేత్రము. 
అరేబియా సముద్రతీరం 
2. జోగేశ్వర: ఉత్తర (ప్రదేశ్‌ ఖటేర్‌ మల్‌కు 44 కి.మీ.దూరములోను, అల్‌మోరాకు 
9౦కి.మీ దూరములో జోగేశ్వర అనుచోట వెలసిన నాగేశ్వర లింగము. స్వామివారు " 
నాగేశ్వర మహాదేవ. అమ్మవారు పుష్టీదేవి. ఈ క్షేత్ర మహాత్యము స్కంధ పురాణములో 
ప్రస్తావించబడినది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వము దీనిని జ్యోతిర్లింగముగా (ప్రకటించుచున్నదడి 
3. జ్యోతిబా : మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ నకు 20కి.మీ.దూరములో వెలసిన 
దివ్యక్షే త్రము “జ్యోతిర్లింగ జీ”అని బోర్డు కూడా పెట్టి ఈ ఆలయమును పిలుస్తున్నారు. 
(బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే గర్భగుడిలొ లింగరూపమున వెలసిన దివ్య క్షేత్రము. 
4. వాసుకీ నాధ్‌ లేక నాగనాధ్‌ * బీహారు రాష్ట్రములోని వైద్యనాధ ధామ్‌నకు 
75కి మీ దూరములో ఉన్నటువంటి “ధుంకా” క్షేత్రమున వెలసిన లింగము దారుక అను 
పదము కాలక్రమేళా ధుంకా అయినదని చెప్పెదరు. దీనిని నాగేశ్వర లింగమని కూడా 
పిలుతురు. జ్యోతిర్లింగముగ క్రెయిమ్‌చేయబడుతున్న మూడవ నాగేశ్వరలింగమిది. 


25 

5. భీమేశ్వరుడు ఆం(ధ(ప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో (ద్రాక్షారామ 
క్షేత్రమున వెలసిన భీమశంకర లింగము ఇది పంచారామములలో నొకటిగా పరిగ 
ణింపబడుచున్నను జ్యోతిర్లింగముగా క్లెయిమ్‌ చేయబడుచున్నది చాలా ఎత్తైన, పొడవైన 
లింగము. రెండవ అంతస్తు నుండి దర్శనము 

6 భీమశంకర లింగము అస్సాంలోని గౌహతి లో (బ్రహ్మాపుర పర్వతముపై 
వెలసిన దివ్య క్షేత్రము రాజుగారి (ప్రార్థన నంగీకరించి దట్టమైన ఢాకినీ వనములో విచ్చల 
విడిగా విహరిస్తున్న దారుకుడనే రాక్షసుని శివుడు సంహరించి లింగరూపమున వెలసిన 
దివ్యక్షేత్రము. ఈ క్షేత్రము శివపురాణములో (ప్రస్థావించబడినది.. 

7 భీమశంకర లింగం : ఉత్తర (ప్రదేశ్‌లోని నైనితాల్‌ జిల్లాలో ఉజ్జనక్‌ అను 
గ్రామములో వెలసిన భీమశంకర మహదేవుని మందిరము ఈ ప్రాంతానికి పూర్వం శివ 
పురాణములో (ప్రస్తావించబడిన ఢాకినీ వనముని పేరు ఈ క్షేత్రము నైనితాల్‌కు 20 కి.మీ. 
దూరములో గలదు. ఈ లింగము చాలా లావైన ఎత్తైనది రెండంతస్తుల నుండి 
దర్శనము. కురు పాండవులకు ద్రోణాచార్యుడు విలువిద్యను నేర్పిన ప్రదేశము. 108 
శివలింగములు గల పుణ్య క్షేత్రము. 

8 అమరనాధ్‌ : జమ్ము & కాశ్మీర్‌ నగర్‌ నుండి పహలీ గామ్‌కు, చందన్‌ వాడీకి, 
శేషనాగ్‌కి, పంచతరణికి వెళ్ళి లిడ్డర్‌ లోయలో నున్న అమర్‌ గంగా నదీ తీరాన వెలసిన 
గుహాలయములో నున్న మంచులింగము దర్శించాలి. అమ్మవారు అమరనాధేశ్వరి. 

9. పశుపతి నాధ్‌ : నేపాల్‌ దేశములోని ఖాట్మండు నగరమున వెలసిన పశుపతి 
నాధ్‌ శివలింగము. భాగామతి నదీ తీరమున ఉన్నది మహిష రూపధారుడైన శివుని 
ముఖభాగము పడిన ప్రదేశము. అమ్మవారు గుహ్యేశ్వరి దేవి 

10. వైద్యనాథ్‌ : మహారాస్టలోని నాండెడ్‌కు 20 కి.మీ. దూరములో గంగాఖేడ్‌ అను 
పుణ్యక్షేత్రమున వెలసిన వైద్యనాధ్‌ లింగము. దీనిని కూడ జ్యోతిర్లింగముగా క్లెయిమ్‌ 
చేయుట జరుగుచున్నది. 

11. వైద్యనాధ్‌ : పంజాబ్‌ రాష్ట్రములో కీరగ్రామములో వెలసియున్నది. 

12. చంద్రనాథ్‌ . బంగ్లాదేశ్‌ : బంగ్లాదేశ్‌ (ఈస్ట్‌బెంగాల్‌) లో చిట్టగాంగ్‌కు 60° 
లు కి.మీ. దూరములో నున్న పర్వతముపై వెలసియున్నది. ఈ (ప్రాంతమును సీతాకుండ్‌ 
ప్రదేశమని కూడా పిలుస్తారు ఈ లింగమును దేవీ పురాణమందలి చైత్రమాస మహాత్మ్యము 
ననుసరించి త్రయోదశ జ్యోతిర్లింగముగా పరిగణింపవలసియున్నది 

13. కైలాస నాధ్‌ : మహార్యాష్టములోని ఎల్లోరా గుహలలో 16 వ నెం గుహలో 
ఏకరాతిలో చెక్కబడినటువంటి కైలాస్‌నాధ్‌ లింగము ఈ క్షేత్రము జ్యోతిర్లింగ క్షేత్రముగా 
పరిగణింపబడుచున్నది 


26 

14. వైద్యనాధ్‌ : హిమాచల ప్రదేశ్‌లో నగరోటా నుండి 33 కి.మీ. దూరములో 
వెలసియున్నది. కాంగ్రా జిల్లాలోని పాలంపూర్‌కు 16 కి.మీ. దూరములోను, ధర్మశాలకు 40 
కి మీ దూరములోను, పరాన్‌ కోటకు 115 కి.మీ. దూరములోను ఉన్నది. హిమాచల ప్రదేశ్‌ 
ప్రభుత్వము ఈ లింగమును జ్యోతిర్లింగముగా ప్రకటించుచున్నది. 

15. బాల బ్రహ్మేశ్వర లింగం ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో 
వెలసిన అలంపురం దివ్య క్షేత్రం. జోగుళాంబ ఆలయంలో వేంచేసి యున్న బాల (బ్రహ్మేశ్వర 
లింగము కూడా జ్యోతిర్లింగముగా భావించబడుచున్నది అమ్మవారు జోగుళాంబ. అష్టాదశ 
మహాశక్తి పీరములలో నొకటి. 


శక్తితయం (3) 
నిరాకార ఆదిశక్తి 


కోటిసూర్య కాంతితో, వేలాది పద్మాల వికసిత 


సౌందర్యముతో, సూర్య, చంద్రులను కండ్లుగా, 
పచ్చేటి పంటనేలను అంచుగా కలిగి, 

నక్షత్రాలతో శోభిల్లిన దుస్తులు ధరించి, 
అస్తమిస్తున్న సూర్యుని అరుణ వర్షముతో 

కూడిన పసుపు పచ్చని వన్నెతో, కళ్ళు మిరుమిట్లు 
గొలిపే తేజోమూర్తి. 

హంసవలె, మంచు వలె తెల్లగా, 

ఎ(ర్రటి ఉగ్ర రూపిణియెన నాలుకతో, 

బిడ్డలకు పాలిస్తూ లాలిస్తున్న తల్లిగా, 

అతిలోక సుందర రూపంతో త్రిపుర సుందరిగా, 
పురైల మాలతో మృత్యుభయంకర రూప కాళిగా, 
సింహాసన మలంకరించి ఆశీనురాలై ఉన్న వైష్షవిగా, 
అతి పవిత్ర నిష్కలిత (బ్రహ్మచారిణియెన కన్యగా, 
దుష్ట సంహరణార్థము, లోక కళ్యాణార్థము ఏదో ఒక (ప్రత్యేక రూపములో 
ఆవిర్భవించు నిరాకార ఆదిశక్తి 


27 
1. మహాలక్ష్మి 

కొల్హాపూర్‌ (మహారాష్ట్ర నందు కలధు షోలాపూర్‌ నుండి బస్సు మరియు టైన్‌ 
కలవు పూనా నుండి గోవాకు వెళ్ళు మార్గము నందు ఉన్నది 125 కి.మీ రత్నగిరి 18కి మీ 
పన్హాల 

ఇక్కడ ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని భవాని అందురు కరవీరవాసిని, 
అమలాదేవి అని కూడా ఎరు గలవు. మహా సరస్వతి, మహాకాళి విగ్రహములు కలవు అతి 
ఖరీదైన ఆభరణములు కల పసుపుపచ్చ రంగు గల దేవత ముఖము నలుపు రంగు 
వెనుకనున్న ఆసనము వెండితో చేయబడినది. అష్టాదశ పీరములలో నొకటి. రాతి 
శ్రీచక్రము ప్రత్యేక గదిలో (ప్రతిష్టించబడి పూజలందు కొనుచున్నది అమ్మవారికి బంగారు 
పాదుకలు ఉన్నవి. 

20 కి.మీ. దూరములో స్వామివారి దేవాలయము కలదు స్వామివారిని జ్యోతిబా 
అని పిలుతురు. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లింగరూపమున వెలసిరి. 

2. మహాకాళి 

మధ్య (ప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరమున కలదు. ఇండోర్‌ నుండి 55 కి.మీ 
దూరము. ఈ క్షేత్రమును “అవంతిక” యని పిలిచెదరు ష్నిప్రానదీ తీరము 

అష్టాదశ పీరములలో నొకటి. అమ్మవారి “మోచేయి” పడినచోటు సప్త మోక్ష 
పురములలో నొకటి. దేవాలయము (గ్రామ మధ్యలో నున్నది కొంచెము (క్రిందుగా కట్టబడి 
ఉన్నది మెట్లమోదుగా దిగి వెళ్ళవలయును. 

స్వామివారు మహాకాళేశ్వరుడు. లింగమునకు కండ్లు కలవు. ఇత్తడితో 
అలంకరింపబడిన సర్పము కలదు. మహాకాళేశ్వర లింగమును తాకుటకు భయము 
కలుగును. ద్వాదశ జ్యోతిర్లింగములలో నొకటి. 

ఈ క్షేత్రము ప్పధ్వి దేవతకు నాభి స్థానముగా చెప్పబడుచున్నది. జ్యోతిష గణిత 
శాస్త్రజ్ఞులు దేశాంతర శూన్యరేఖ ఇక్కడి నుండి ప్రారంభమగుచున్నట్టు తలంచెదరు. 

దేవీ పీరమున శ్రీ చక్రము స్థాపించబడి యున్నది. 12 సంవత్సరముల కొకసారి 
కుంభమేళ జరుగును. 6 సంవత్సరముల కొకసారి అర్హ కుంభమేళ జరుగును. ఇచ్చట 
అమ్మవారిని ఆరాధించియే కాళిదాసు మహాకవి అయ్యెను. 


28 
3. మహాసరస్వతి 


ఆంధ్రప్రదేశ్‌ నందు గల అదిలాబాద్‌ జిల్లాలో బాసర క్షేత్రమున కలదు సికిందరా 


బాద్‌ స్టేషను నుండి బాసరకు మోటర్‌ గేజ్‌ రైలు మార్గము కలదు 273 కిమి నిజామాబాద్‌ 
నుండి బస్సు కలదు 
అమ్మవారి పేరు జ్ఞాన సరస్వతి గోదావరి నదీ తీరము మంజీరా నది గోదావరిలో 
కలిసే సంగమ స్థానానికి దగ్గర వ్యాసమహర్షి శుక దేవుడు ఇచ్చట చాలా కాలమున్నారట 
అందుచే ఈ (ప్రాంతమునకు వ్యాసపురి అని పేరు అది రానురాను వాసర్‌ అనియు 
(క్రమముగా బాసర అనియు నామాంతరమొందినది. 
బాసర దగ్గర ఉన్న కొండమోద రాళ్ళను చదువుల బండలందురు. ఆ బండలపై 
చెవి ఆనించిన వేద ఘోష వినిపించును 
దేవాలయ పైభాగమున మహాకాళి విగ్రహము క్రింది భాగాన మహాలక్ష్మి 
విగ్రహములున్నవి. (ప్రక్కన ఉన్న కొలను నానుకొని వాల్మీకి మహర్షి దేవాలయమున్నది 
సరస్వతి దేవి ఆలయములు గల ఇతర క్షేత్రములు. 
1. శృంగేరి . శారదా పీరము. సువర్ణ శారదాదేవి. కర్నాటక 
2 సూరత్‌ : గుజరాత్‌, తెల్లటి పాలరాతి విగ్రహము 
3 బికనీర్‌ * రాజస్తాన్‌, ఇచ్చట గల కోటలో ఎరుపు రంగు కలిగి పసుపు 
పచ్చ ఛాయతో వెలసిన అమ్మవారు గలదు. 
4 పుష్కర్‌ : రాజస్తాన్‌ 11 కి.మీ అజ్మీర్‌. (బ్రహ్మ సరోవర తీరము. 
ఇచ్చట అమ్మవారు గాయత్రీ నామమున వెలసి యున్నారు 
5 కూత్తనూర్‌ : తమిళనాడు, తంణావూరు జిల్లా, నన్నిలం తాలూకా. 
అరసిలార్‌ నదీ గట్టుపై నున్న ఆలయం. మైలాడు దురై- 
తిరువారూర్‌ బస్సు మార్గములో. 
6 పూందోట్టం . తమిళనాడు. సరస్వతీ అమ్మవారి చక్కటి విగ్రహం కలదు 


7. పిలాని : రాజస్తాన్‌ OASIS IN THE DESERT గా పేరగాంచిన శారదాదేవి 
ఆలయం. అతి సుందర సున్నిత పాలరాతి కట్టడము. 


29 
అక్షైతయం (3) 


1. మీనాక్షి 


అక్షి త్రయములో నొకరు. తమిళనాడులోని మధురై నగరములో నున్నది చేపల 
వంటి కళ్ళు కల అమ్మవారు కాబట్టి “మీనాక్షి” అని పేరు వచ్చినది. అంతేగాక చేపవలె 
నిద్రించుచూ కూడ కనులు మూయక తన భక్తులను సర్వవేళల కాపాడునన్న నమ్మకము 
గల భక్తులకు “మీనాక్షి” అయినది. భుజము మీద రామచిలుక గల వయ్యారమూర్తి, 
రాచకన్య, స్వామివారు సుందరేశ్వరుడు. 
నాలుగు వైపుల నాలుగు గోపురములు కలిగి, అమ్మవారికి 
ఎదురుగా ఐదవ గోపురమున్న పెద్ద దేవాలయము. (ప్రతి సోమవారము అమ్మవారిని 
వజ్రకిరీటముతో అలంకరింతురు. ప్రతినెల మొదటి రోజున బంగారు రధోత్సవము 
జరుగుచుండును. దేవాలయము చాల సుందరముగా నిర్మించబడియున్నది. అష్టలక్ష్మీ 
మండపము కలదు. “మొక్కరుని పిళ్ళయార్‌” అని పిలువబడే వినాయకుని విగ్రహము 
కలదు. దేవాలయము వైఘానదికి దగ్గరలో నున్నది. ఇచ్చట కదంబవనం ఉండెడిదట. 
తొలుదొల్త సుందరేశ్వర లింగం ఉద్భవించినదట. పాండ్యరాజైన మలయ ధ్వజుడు గుడి 
కట్టించెను. 


2. కామాక్షీ 

తమిళనాడులోని కంచి క్షేత్రములో వేంచేసియున్నారు. మద్రాసుకు 70 కి.మీ. 
దూరము. తిరుపతి నుండి సరాసరి బస్సులు కలవు. 

అమ్మవారి కంకాళము పడినచోటు. అష్టాదశ పీరములలో నొకటి 
మోక్షపురములలోనొకటి. శ్రీ మహావిష్ణువు సమక్షంలో పరమశివుని (ప్రార్దించి ప్రసన్నుని 
చేసుకున్న స్థలము. సంతాన (ప్రధాయినిగా పేరుగాంచినది. ఆది శంకరాచార్యులవారు ఈ 
దేవాలయమున శ్రీ చక్రము ప్రతిష్టించినారు. ఈ దేవాలయము మూడు గోపురములతో 
విశాలమైనది. 

అమ్మవారు మొట్టమొదట బంగారు ఏ(గ్రహ రూపమున ఉండి బంగారు కామాక్షి 
అని పేరు పొందినారు. మహ్మదీయుల దండయాత్రలో బంగారు విగ్రహము తీసుకుని 
పోబడినది. 

ఈ దేవాలయ ప్రాంగణములో పెద్ద పురాతన మామిడిచెట్టు కలదు ఈ 
మామిడి చెట్టు (క్రింద అమ్మవారు తపస్సుచేసి స్వామివారిని ప్రసన్నుని చేసుకున్నట్టు కధ 
కలదు. మామిడి చెట్టుకు (ప్రతి ఆకు వేరుగను, ప్రతి పండు భిన్న రుచులతో నుండుట 
ప్రత్యేకత. 


30 
స్వామివారు ఏకాంబరేశ్చరుడు పంచభూత లింగములలోని పృథ్వి లింగము ఈ 
క్షేత్రమునగల వరద రాజ స్వామివారి గర్భగుడి వెనుక భాగములో బంగారు, వెండి బల్లులు, 
సూర్యచంద్ర బింబములు గలవు 108 శివాలయములు, 78 శ్రీ వైష్ణవ దేవాలయములు 
పురాణ 'ప్రసిద్దిచెందిన మూడు ' విష్ణాలయములు, దుర్గాలయములు, గణపతి గుడులు 
గలవు. శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానము ఆదికాల పరమేశ్వరీ దేవి స్థానముగా పరిగణింతురు 


3.విశాలాక్షై 


ఈ క్షేత్రము ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నందు గలదు. గంగా తీరము మోక్ష 
పురములలో నొకటి. రామాయణ, భారత ప్రాముఖ్యత గల పురాతన నగరము అమ్మవారు 
విశాలాక్షి 

స్వామివారు విశ్వేశ్వరుడు. ద్వాదశ జ్యోతిర్లింగములలో నొకరు మాతా అన్నపూర్ణేశ్వరి 
దేవాలయము విశాలాక్షి దేవాలయము దగ్గరలో కలదు. కాశీ నగరము శివుని (త్రిశూలముపై 
నిలచి ఉన్నట్టు ప్రతీతి కాలభైరవుడు శునక వాహనుడై గస్తీ తిరుగుచుండునని వాడుక. ఈ 
నగరము (బ్రహ్మ సృష్టి కాకపోవుటచే ప్రళయ సమయమందు నశింపదు. భక్తులు ఈ 
క్షేత్రమును దర్శించి, పవిత్ర గంగా స్నానమొనరించి, స్వామివారిని, అమ్మవారిని దర్శించి 
శాఖ, ఫల వర్దనము కావించెదరు. ఇచ్చట చనిపోవు జీవులకు శివుడు ఓంకార మంత్రము, 
తారక మంత్రమును ఉపదేశించును ఇచ్చట సతీదేవి వామహస్తం పడినచోటు._శక్తి పీరము 


అంబా త్రయం (3) 


1. మూకాంబిక 

ఈ అమ్మవారు కర్నాటక రాష్ట్రములోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో పశ్చిమ 
కనుమలలో కొల్లూరు (గ్రామమున వేంచేసి యున్నారు. ఈ క్షేత్రమునకు షిమోగ నుండి 
బస్సులు కలవు. కుందాపూర్‌ 40 కి.మీ మంగుళూరు 147 కి.మీ. దూరమున కలవు. 

సౌపర్షిక నదీ తీరము అమ్మవారు దుర్గ, మహాలక్ష్మీ అవతారము ఆది 
శంకరాచార్యుల వారి (ప్రతిష్ట అమ్మవారు శంకరాచార్యుల వారిముందు (ప్రత్యక్షమైనట్టు కధ. 
అమ్మవారు శంఖ, చ(క్రధారిబేి, చతుర్భుజి. 

మూకాసురుడను రాక్షసుని చంపినచోటు. ఇచ్చట శ్రీ చక్రము స్థాపించబడి 
ఉన్నది. పంచముఖ గణపతికి, విష్ణుమూర్తికి శివలింగము వలె పానమట్టము లుండుట 
ప్రత్యేకత, 

శ్రీ కృష్ణ దేవరాయలిచ్చిన అతిపెద్ద పచ్చల పతకము కలదు మాజీ మద్రాసు 
ముఖ్యమంత్రి అయిన ఎమ్‌ జి రామచంద్రన్‌ ఇచ్చిన వెండితొడుగు గల బంగారు ఖడ్గము 
కలదు అమ్మవారు అంబాత్రయములో ఒకరు 


31 
2. జ్ఞాన ప్రసూనాంబ 

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి క్షేత్రమున గల అమ్మవారు. 
తిరుపతి నుండి 32 కి.మీ. దూరము. సువర్షముఖీ నదీ తీరము “దక్షిణ కాశి” యని పేరు 
చాల పెద్ద దేవాలయము. దేవాలయ పైకప్పు భాగము రంగులతో కళాత ఇకముగా 
చిత్రించబడినది. 

స్వామివారు శ్రీకాళ హస్తీశ్వరుడు. సాలెపురుగునకు, పామునకు, ఏనుగునకు 
ముక్తి నొసంగిన మహాక్షేత్రము భక్త కన్నప్ప భక్తిని పరీక్షించి ముక్తినొసంగిన దివ్య క్షేత్రము 
శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రమున కూడ శ్రీ చక్రమును స్టోపించియున్నారు. 
సతీదేవి “కుడిభుజం” పడిన చోటుగా చెప్పబడుచున్నది. శక్తి పీరము. 

3. భ్రమరాంబ 

ఆంధ్రప్రదేశ్‌లో నున్న శ్రీశైల క్షేత్రమున వేంచేసి యున్న అమ్మవారు. డోర్నాల 
నుండి 51 కి.మీ ఘాట్‌ రోడ్డు మీద ప్రయాణము 

అమ్మవారి “మెడ” భాగము పడినచోటు. అష్టాదశ పీరములలో నొకటి. అష్టాదశ 
పీరముల స్టలములను తెలుపు బోర్డు దేవాలయం ముందు ఉంచిరి. కృతయుగమున 
హిరణ్యకశిపుడు, (త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగమున పాండవులు 
ప్రార్థించినందువలన ఈ దేవాలయ ప్రాచీనత అర్హమగుచున్నది. పాండవులు (ప్రతిష్టించిన 
శివలింగములు కలవు. (భ్రమరాంబ ఆలయమునకు ఎడమ భాగమున పార్వతీదేవి 
ఆలయమున్నది. 

స్వామివారు మల్లికార్జున స్వామి, ద్వాదశ జ్యోతిర్లింగములలో నొకరు శివరాత్రికి 
బ్రమరాంబ దేవితోను, సంక్రాంతికి పార్వతీ దేవితోను కళ్యాణోత్సవములు జరుగును. 
సంత్సరమునకు రెండు కళ్యాణములు జరుగు శైవ క్షేత్రమిది ఇది ప్రత్యేకత. 

ఛత్రపతి శివాజీ ప్రార్దించిన దేవాలయము. శ్రీ కృష్ణ దేవరాయలు, ఛత్రపతి శివాజీ 
అమ్మవారికి చాల ఆభరణములను ఇచ్చియున్నారు. 

అరుణాసురుడనే రాక్షసుని అమ్మవారు భ్రమర రూపము ధరించి సంహరించినందున 
“భ్రమరాంబ” అని పేరు వచ్చినది. 

ఈమె కన్నడ రాజకుమారి. శివుడు కలలో కనబడి బ్రమరము వాలినచోట వేచి 
ఉండమని ఆదేశించడం, భ్రమరం మల్లెపొదపై వాలడం జరిగినది శివుడు మల్లెపొదలో 
నుండుటచే మల్లికార్జున స్వామిగా పిలువబడుచున్నారు అమ్మవారికి మాధవి యని, 
సర్వమంగళా దెవియని పర్లు గలవు 


శీ] అష్టాదశ మహాశక్తి పీఠములు 





1. లంకాయాం శాంకరి దేవి : దీని ప్రకారముగా లంకలో శాంకరీదేవి ఉన్నట్టుగా 
అర్హమగుచున్నది. నేడు శ్రీలంకగా పిలువబడుచున్న లంకలో శాంకరి వెలసియుండాలి. లేదా 
మనదేశములోని నదీ మధ్యమలో వెలసిన లంకగా పిలువబడే చిన్న భూభాగములో శంకరుని 
భార్య పార్వతి అంశతో వెలసిన అమ్మవారు అయి వుండాలి. 

శ్రీలంకలో శాంకరిదేవి ఆలయం కనిపించుట లేదు. శ్రీలంకను రామాయణకాలపు 
రావణాసురుని లంకగా భావించిన, మహాలక్ష్మి అంశ అయిన సీతాదేవిని రావణాసురుడు 
చెరపట్టి తీసుకుని వచ్చిన వెంటనే పార్వతీదేవి రావణునిపై అలిగి లంకను విడిచిపోయినట్టు 
పురాణగాధ ఉన్నది. ఇక ఈనాటి శ్రీలంకనే ఒక్కసారి శోధిస్తే ఎక్కడా శాంకరి దేవి ఆలయం 
కనిపించుట లేదు ఎందుచేతననగా ఈ లంకను మొదట్లో అరబ్బులు తరువాత 
పోర్చుగీసువారు, డచ్చివారు, ఇంగ్లీషువారు స్వాధీనము చేసుకునియుండిరి. ఫలితముగా 
పురాతన హిందూ దేవాలయములు నాశనము గావించబడి చర్చీలు కట్టబడినవి. తరువాత 
బౌద్దమతం అశోకుని కుమార్తె అయిన సంఘమిత్ర ద్వారాను మహీంద్ర రాకుమారుని 
ద్వారాను ఇంకా ఇఆర బౌద్ద సన్యాసుల ద్వారాను వెల్లివిరిసినది. అందుచేతను గుహలు, 
విహారములు ఏర్పడినవి. వీటికి తోడు ప్రకృతి భీభత్సముల మూలకముగా కూడా అతి 
పురాతన దేవాలయములన్నియు శ్రీలంకలో నేలపాలైనవి. రావణాలయము పోర్చుగీసువారివల్ల 
ధ్వంసము కావించబడినది దక్షిణ భారత సాంప్రదాయములకు ఆలవాలమైన జఫ్నా 
ప్రాంతములో నాగపోషరి అమ్మవారు, తిరుకోటేశ్వర స్వామివారి ఆలయములు 
కనిపించుచున్నవి (ట్రింకోమలి (ప్రాంతములో శాంకరి దేవి ఆలయం ఉండవచ్చునని 
ఊహాగానం కానీ ఇచ్చట ఇప్పుడు శాంకరిదేవి ఆలయము లేదు. విష్ణుమూర్తి ఆలయం, 
ఇతర హిందూ ఆలయములు మాత్రమే ఉన్నవి ఇవికూడా పురాతన కట్టడములు కావు. 

మన దేశములోని నదీ గర్భమున నున్న లంకలలో ఎచ్చటా శాంకరీదేవి నామధేయము 
కనిపించదు. అచ్చటచ్చట నున్న శివాలయములలోని పార్యతీ అమ్మవారిని అష్టాదశ మహాశక్తి 
పీఠములలో నొకదానిగా గుర్తించుటకు తగినట్టుగా ఆధారములు లేవు.అందుచేతను 
శాంకరి దేవి అమ్మవారి దర్శనము దుర్లభము. 


2. కామాక్షీకాంచికా పురే: ఈ అమ్మవారు తమిళనాడులోని కంచిలో గలదు. చెంగల్పట్టు 
జిల్లా.70 కి.మీ. మద్రాసు సప్త మోక్ష పురములలో నొకటి. సతీదేవి కంకాళము పడినచోటుగా 


33 
భావించబడుచున్నది శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీ చక్రం స్తాపించిన ఆలయం 
స్వామివారు ఏకాంబరేశ్వరుడు. అమ్మవారు కామాక్షీ దేవి అమ్మవారు బంగారు విగ్రహముతో 
నుండెననియు, బంగారు కామాక్షిగా పిలువబడుచుండెననియు, దండయాత్ర చేసి 
మహ్మదీయులు ఆ విగ్రహమును దొంగిలించినట్టుచరి(త్ర. శ్రీ మహావిష్ణువు సన్నిధిలో 
అమ్మవారు పరమ శివుని ప్రార్దించి ప్రసన్నుని చేసుకున్న స్టలము. ఇచ్చట వెలసిన 
రావిచెట్టును, మామిడి చెట్టును పూజింతురు. (ప్రతి ఆకు ఆకారము వేరుగా, ప్రతీ పండు వేరే 
రుచిగా నుండుట ఇచ్చట గల మామిడిచెట్టు ప్రత్యేకత, 

మూడు గోపురములు గల దేవాలయము. స్వామివారు పంచ మహాభూత 


లింగములలోని క్షితి లింగము. అమ్మవారు అష్టాదశ మహాపీరములలో నొకరు _- ఫిబ్రవరి 
- మార్చ్‌లో రధోత్సవము. 


3. ప్రద్యుమ్నేశ్చంఖలా దేవి : నేటి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రములోని హుగ్లీ జిల్లాలో పాండువా 
ప్రాంతము కలదు. 80 కి.మీ. కలకత్తా. పూర్వకాలం ఈ (ప్రాంతమును వంగ దేశమనియు, 
గౌడ దేశమనియు పిలిచెడివారు. ఈ (ప్రాంతమంతయు మహ్మదీయుల పాలన [క్రిందకు 
వచ్చినది. ఫలితముగా హిందూ దేవాలయములన్నియు నేలమట్టము కావించబడినవి. 
బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలా పరిపాలనలో మసీదులు, సమాధులు నిర్మించబడినవి. ఈ 
ప్రాంతమున “అదీన” అనే పెద్ద మసీదు మాత్రము కనిపించుచున్నది. కాబట్టి ప్రద్యుమ్న 
దేశముగా భావించబడుచున్న ఈ (ప్రాంతమున శృంఖలాదేవి ఆలయము కనిపించుటలేదు 
కానీ కలకత్తాకు 135 కి.మీ. దూరములోనున్న గంగాదేవి వెలసిన గంగాసాగర్‌ క్షేత్రము 
అష్టాదశ పీరములలో నొకటిగా భావించబడుచున్నది. ఈ క్షేత్రమునకు అదినాధ క్షేత్రమని 
పేరు. పవిత్ర గంగానది బంగాళాఖాతమున కలియు చోటు. మకర సంక్రాంతికి ఉత్సవము. 
గంగామాత, కపిల మహర్షి భగీరధుని విగ్రహములతో దేవాలయము గలదు. 

4. చాముండా క్రౌంచపట్టణే : చాముండేశ్వరి దేవి కర్నాటక రాష్ట్రములోని మైసూర్‌కు 
13 కి మీ. దూరములో చాముండీ కొండపై వెలసిన అమ్మవారు మహిషాసురుని మర్చించిన 
దేవత. మహిషుని చంపిన (ప్రాంతము-మహిషూర్‌ - నేటి మైసూర్‌ ప్రాంతమైనది ఆలయమున 
కెదురుగా సర్సాలంకృతుడైన మహిషాసురుని విగ్రహం కలదు. దేవీ నవరాత్రి ఉత్సవములు 
చాల వైభవముగా జరుగును మైసూర్‌ మహారాజుల ఆరాధ్య దేవత 


5. ఆలంపూరే జోగుళాంబ : ఆలంపురం ఆంధ్రప్రదేశ్‌ మహబూబ్‌ నగర్‌ జిల్లా 40కి మీ 


కర్నూలు, కృష్ణా, తుంగభద్రా నదుల సంగమ స్తానం అమ్మవారు జోగుళాంబ. అష్టాదశ 
మహాశక్తి పీరములలో నొకటి స్వామివారు బాలబ్రహ్మేశ్వరుడు.ఎన్సి బిందెలతో అభిషేకము 


34 
చేసినా స్వామివారి లింగము (క్రిందనుండి ఒక్కచుక్క కూడా బయటికి రాదు. గుడి గోడలో 
రససిద్ది వినాయకుని విగ్రహమున్నది. గుడి కట్టించిన రససిద్దుడు కొన్ని పసరుల, మూలికలతో 
ఇసుకను కలిపి వినాయక విగ్రహాన్ని తయారుచేయించెను. తాకినచో గరుకుగా నుండును. 
సప్త మాతృకల విగ్రహములు గూడ కలవు. నవ (బ్రహ్మలకు ఇచ్చట ఏ([గ్రహములు 
వెలసియున్నవి. ఈ క్షేత్రమున సంగమేశ్వరస్వామి, బాల బ్రహ్మేశ్వర స్వామి వెలసియున్నారు. 
తుంగానదిని విష్ణు అంశగాను, భద్రానదిని శ్రైవాంశగాను తలచి వీటి సంగమ స్టానము పవిత్ర 
క్షేత్రముగా భావించబడుచున్నది. (గ్రామదేవతలు ఎల్లమ్మ (శిరస్సు), భూదేవి (మొండెం) 
వెలసియున్నారు. 

ఆలయ (ప్రాంగణ కొంత భాగము మహ్మదీయుల స్వాధీనమునందున్నది. 

6. శ్రీతైలేభ్రమరాంబుకా : అంబా త్రయములోని శ్రీశైల క్షేత్రమున వెలసిన భ్రమరాంబదేవి 

వివరములు చూడుడు. 


7. కొల్పాప్రురే మహాలక్ష్మీ : శక్తి త్రయములోని కొల్హాపూర్‌ క్షేత్రమున వెలసిన మహాలక్ష్మి 
వివరములు చూడుడు. 


8. ర్మాయూరే ఏక వీర్యక : ఏక వీర్యకా దేవి లేక రేణుకా మాత. మహారాష్ట్రములోని 
మాహోర్‌ (గ్రామమున ఈ పుణ్యక్షేత్రము గలదు. నాండెడ్‌ నుండి 128 కి.ఘీ. నాందేడ్‌ జిల్లా 
అమ్మవారి విగ్రహము చాల పెద్ద తలమా(త్రమ్మేమెడగాని, భుజములుగాని లేని శిరోభాగము. 
గంగసింధూరముతో నిండి ఎర్రగా కనిపించు భీకర స్వరూపము. క్షుద్ర శక్తులకు ఆరాధ్య 
దేవత నోరు, ముక్కు వంకరగా ఉన్నవి. క్షుద్ర విద్యలు కావలసినవారు అమ్మవారిని 
బలులిచ్చి ఆరాధించెదరు ఇచ్చట నున్న మూడు కొండ శిఖరములపై ఒక కొండ శిఖరమున 
అమ్మవారు వేంచేసి యున్నారు. రెండవ శిఖరమున దత్తాత్రేయ స్వామివారు, మూడవ 
శిఖరమున అనసూయ, అత్రి మహర్షి ఆలయములున్నవి. 

ఈ క్షేత్రమును శ్రీ క్షేత్రమని పిలుస్తారు. దత్తాత్రేయుని తల్లిగా అమ్మవారిని, 
దత్తాత్రేయుని జన్మక్షేత్రముగా ఈ దివ్యక్షేత్రాన్ని భావిస్తారు. అమ్మవారిని జమదగ్ని మహర్షి 
భార్యగా, పరశురాముని తల్లిగా, రేణుకా మాతగా పూజిస్తారు. సతీదేవి “కుడిస్తనం” 
పడినచోటుగా భావిస్తారు. 

9 ఉజ్జయిన్యాం మహాకాళి: శక్తి త్రయములోని ఉజ్జయిని క్షేత్రములో వెలసిన మహాకాళి 
వివరములు చూడుడు 

10. పీరాయాం పురుహూతికా : పిరాపురం. ఆం(ధ్రప్రదేశ్‌, తూర్పుగోదావరి జిల్లా 
ఇచ్చట శక్తి పీరమున్నట్టుగా శ్లోకమున వున్నది అమ ్యవారు పురుహూతీకా దేవి. ఈమె అసలు 


35 
విగ్రహం కనిపించుట లేదు. భీకర రూపములో నున్న ఈమె విగ్రహం ఏనాడో 
భూస్టాపితమైనట్టుగా స్థానికులు చెప్పుచున్నారు. ఇచ్చట గల మూడు ఆలయములలో 
అమ్మవారు వెలసివున్నట్టు ఆలయ పూజారులు చెప్పుచున్నారు. కుక్కుటేశ్వర స్వామివారి 
ఆలయములోని గర్భగుడిలోని గోడలో అమ్మవారు రాజ్యలక్ష్మీదేవి 2. దూరముగా నున్న 
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయములలో నున్న చిన్న గుడిలో 3. పాతబస్‌స్టాండ్‌నకు 
ఎదురుగా నున్న సందులో నిర్మించబడిన సిమెంట్‌ విగ్రహం, (ప్రక్కనే నాపరాయిపై 
చెక్కబడిన చిన్న విగ్రహం. 

ఈ క్షేత్రమునకు “పాదగయ ” క్షేత్రమని పేరు. గయాసురుడనే రాక్షసుడు గయక్షేతములో 
(బీహార్‌ తల, ఇక్కడ పాదములు పెట్టుకుని నిద్రించేవాడట. ఇచ్చట గల కుక్కుటేశ్వర 
స్వామివారి ఆలయము ముందు చక్కటి కోనేరు కలదు. 

11 ఓీడ్యాణే గిరిజా దేవి: గిరిజా దేవి. ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ రోడ్‌ ౧.5. నుండి 20 కి.మీ. 
బస్సుద్వారా, కటక్‌ నుండి సరాసరి బస్సు కలదు. మద్రాసు - హౌరా రైల్వే లైనులో. ఈ 
[గ్రామమును వైతరణి అని పిలుతురు. వైతరణి నదీ తీరం. అమ్మవారిని “భిరిజా దేవి” అని 
కూడా పిలుస్తారు. మహాలక్ష్మి మహా-సరస్వతి, మహా పార్వతి అంశలు గలవు. 

పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. భక్తులు తలనీలాలు కూడా సమర్పిస్తారు. 
అఖండలేశ్యర్‌, లింగేశ్వర్‌, (త్రిలోచనేశ్వర్‌, జగన్నాధ్‌, కాళికామాత ఆలయములు గలవు. 
దగ్గరలోని దీవిలో విష్ణుమూర్తియొక్క వరాహావతార మున్నది. స్వామివారి పేరు శ్వేత 
వరాహమూర్తి, సతీదేవి యొక్క “నాభి స్తానం” పడినచోటుగా తలుస్తారు. 


12. మాణిక్యాం దక్షవాటికే : అమ్మవారు మాణిక్యాంబ. ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని 
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న (ద్రాక్షారామము. 32 కి.మీ. కాకినాడ, 60 కి.మీ. రాజమండ్రి. 
సతిదివి “కణతి” పడినచోటు స్వామివారు భీమేశ్వరుడు. చాల ఎత్తైన లింగము. 
పంచారామములలో నొకటి. 'సప్తగోదావరుల నీరు ఈ దేవాలయం (ప్రక్కనుండి 
(ప్రవహిస్తున్నందున ఇచ్చట స్నానం పుణ్యప్రదము. అమ్మవారిని పూర్వకాలము వేశ్యల 
కులదేవతగా కొలిచెడివారు 
1 3.హరిక్టేత్రే కామరూపి ఏ అమ్మవారు కామాఖ్యదేవి. ఈ క్షేత్రము అస్సాం రాష్ట్రములోని 
గౌహతి నగరమునకు 8 కి.మీ. దూరమున నీలాంచల కొండపై నున్నది. బ్రహ్మపుత్రా నది 
తీరం. సతీదేవి యొక్క “యోని” భాగము పడినచోటు. కామదేవ, రతిదేవుల దేవాలయములు 
నిర్మించబడినవి. శివుడు మూడవ కన్ను తెరచి మన్మధుని మసిచేసిన చోటు. 


36 

అమ్మవారికి బహిష్టు కలదు. బహిష్టు ఉన్న నాలుగు రోజులూ దేవాలయం 
మూసివేయబడి ఉంటుంది. ఈ సమయమును “అంబుబాషి రోజులుగా పిలుస్తారు. 
అమ్మవారిని బాసుమతి దేవి అనికూడా పిలుస్తారు. ఈ సమయములో అమ్మవారి పూజకు 
ఎ(ర్రపూలు, ఎర్ర పసుపు, ఎర్రని వస్త్రము వాడతారు. ఈ ఉత్సవం తరువాత పంటలకు నాట్లు 
వేస్తారు. పంటలు బాగా పండుతాయని నమ్మిక. ఐదవనాడు ఆలయం తెరిచే సమయానికి 
అమ్మవారి మూర్తి (క్రిందనుండి ఎ(ర్రటినిరు బయటకు వస్తూ ఉంటుంది. ఈ విచిత్రమును 
చూచుటకు దేశ విదేశముల నుండి భక్తులు బారులు తీరి గంటల కొలది వేచియుంటారు. 
ప్రాగ్యోతిష పురమున లేక కామరూప దేశమున వెలసిన అమ్మవారు. దేవాలయ గర్భగుడి 
చాల (క్రిందుగా ఉన్నందున మెట్టపై నుండి దిగవలయును. ఇచ్చట అమ్మవారికి మేకలను, 
పావురములను బలిగా ఇత్తురు. అమ్మవారిని కాళికామాతగా, మంత్ర తంత శక్తి దేవతగా 
కొలుతురు. అమ్మవారు, పిండి రూపములో (రాతిముద్రల రూపములో) మహాలక్ష్మి, మహా 
సరస్వతి, మహా పార్వతి అంశగా వెలసియున్నది, 

నీలాంచల పర్వతం పైన ఇంకా ఏడుగురు అమ్మవారు వెలసియున్నారు. 

1. కాళి 2. తార 3. భువనేశ్వరి 4. భైరవి 5. చిన్న మస్త 6. భగళ 7. ధూమావతి 
ఐదుగురు శివస్వాములు కూడా వెలసియున్నారు. 
1. కామేశ్వర 2, సిద్దేశ్వర 3. కోటిలింగ 4. అఘోర 5. అమృతకేశ్వర 

అమ్మవారికి అంబుబాషి రోజుల్లో చుట్టు ప్రక్కలనున్న అన్ని ఆలయములు 
నవ([గ్రహాలయముతో సహా మూసివేయబడి ఉంటవి. అమ్మవారి “యోని భాగం” రాతిపై 
ము(ద్రవేయబడి పూజలందుకొనుచున్నది. ఇది ఎప్పుడూ తడిగావుండి (క్రిందనుండి నీరు 
ఊరుతూ ఉంటుంది, 
14. ప్రయాగే మాధవేశ్వరి : అమ్మవారు మాధవేశ్వరీ దేవి. ఉత్తర ప్రదేశ్‌లోని అల్హాబాద్‌ 
నగరమున గల ప్రయాగ క్షేత్రము. అమ్మవారిని మాయాదేవి అనికూడా పిలుస్తారు. 
విగ్రహము లేని శ్రీ చక్రస్వరూపిణి. ఈ క్షేత్రము త్రివేణీ క్షేత్రముగా పిలువబడుచున్నది. 
గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానము. సతీదేవి హస్తాంగుళి పడినచోటు. 
అమ్మవారికి “అలోపిదేవి” అని పేరు కూడ కలదు. 12 సంవత్సరముల కొకసారి కుంభమేళ 
జరుగును. 
15.జ్వాలాయాం వైష్ణవీ దేవి : అమ్మవారు వైష్ణవి దేవి. జమ్మూ & కాశ్మీర్‌ రాష్టమున 
కాట్రాకు 14 కి మీ. దూరమున వెలసిన పుణ్యక్షేత్రము జమ్ము నుండి కాట్రా 46 కి.మీ కాట్రా 


37 
నుండి బాణగంగ 2 కి.మీ. బాణ గంగ నుండి వైష్ణవి దేవి 12 కి.మీ. కాలినడకనగాని, చిన్న 


గుర్రములు మీదగాని బాణగంగ నుండి రాత్రింబవళ్ళు వెళ్ళవచ్చును. సుమారు 3 గంటలు 
పట్టును. 5,800' ఎత్తున గల క్షేత్రము. అమ్మవారిని “త్రికూట భగవతి” అని కూడా 
పిలుస్తారు. ఇచట మహాకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి పిండి రూపమున వెలసియున్నారు. 
ఇది గుహాలయము. దీనిని దర్శించుటకు కాట్రాలో పర్మిట్టు ఉచితముగా నిత్తురు. 

అమ్మవారు వెలసిన పర్వతమును త్రికూటపర్వతమని పిలుతురు. ఈ గుహాలయాన్ని 
“భవన్‌” అని పిలుతురు. అమ్మవారు అడగినదే తడవుగా కోర్కెలు తీర్చు భగవతిగా చాల 
ప్రసిద్ది. సాక్షిభైరవ స్వామి మందిరము కలదు. బాణ గంగలో స్నానము చేయుదురు. 
కాలిబాట పొడవున వి(శాంతి మందిరములు, ఆహార పానియ షాపులు, ఇతర సౌకర్యములు 
గలవు. 

విగ్రహముల (ప్రక్కనే గుహలో పెద్ద నీటి ఊట కలదు. నీరు చాల స్వచ్చమైనది. 
నల్లనిది. దేవస్తానము వారు భక్తుల సౌకర్యార్హము చాలా ఏర్పాట్టు చేసియున్నారు. త్రోవ 
పొడవున కాంతివంతమైన విద్యుత్‌ దీపాలుండుటచే భక్తులు రాత్రిపూటకూడ ఎక్కువగా 
ప్రయాణము చేయుచున్నారు. 
16.గయాయాం మాంగళ్య గౌరికా : అమ్మవారు మంగళ గౌరి లేక సర్వమంగళా దివి: 
బీహారు రాష్ట్రములోని గయ. 73 కి.మీ. పాట్నా, జౌరంగాబాద్‌ నుండి బస్సు పైనను, 
ధనబాద్‌ నుండి రైలు పైనను జేరవచ్చును. 

ఫల్నుణీ నదీ తీరము. ఈ నది ఎండిపోయి అంతర్యామిని అతునరి: అలకా. 
మధుర, శ్వేదా నదుల సంగమ స్థానము. శాశ్వత కైవల్య ప్రాప్తి కొరకు పితృదేవతలకు ' 
పిండప్రదానములు చేయుదురు. గయ క్షేత్రము (శ్రాద్ద కర్మలకు ప్రసిద్ది. పాత గయ, కొత్త 
గయ అను రెండు గయలు 1 కి.మీ. దూరములో గలవు. విష్ణుమూర్తి “గజ” అను రాక్షసుని 
తన కుడి పాదముతో హతమార్చెను. విష్ణుమూర్తి “పాదాలయము” కలదు. భాగేశ్వరి దేవికి, 
గదాధర్‌ భగవాన్‌కి, శ్రీకృష్ణునికి, సూర్య నారాయణ మూర్తికి ఆలయములు గలవు. కాశీ 
క్షేత్రములో వలె గయా క్షేత్రమున కూడ శాక, ఫల వర్ణనము విశేషము. 
17.వారణాస్యాం విశాలాక్షి : అమ్మవారు విశాలాక్షి. ఉత్తర ప్రదేశ్‌లో గంగా తీరమున 
వెలసిన దివ్య క్షేత్రము. సప్త మోక్షపురములలో నొకటి. రామాయణ, భారత, భాగవత 
ప్రాశస్త్యము గలిగిన అతి పురాతన క్షేత్రము. విశాలాక్షి అమ్మవారి ఆలయమునకు దగ్గరలోనే 
మాతా అన్నపూర్లేశ్యరి ఆలయము కలదు వ్యాస మహర్షిని పరీక్షించుటకు ఒక్క కబళం 


38 
కూడా దొరకని చోటు మహా విష్ణువు కర్షకుండలములు పడినచోటు కారి నగరమును 


కాలభైరవుడు శునక వాహనుడై గస్తీ తిరుగుతూ కాపాడునని ప్రసిద్ది. శివుని త్రిశూలముపై 
నున్న నగరము. ప్రళయ కాలమున కూడా ధ్వంసము కానిది కాశీ క్షేత్రమున మరణించిన 
ముక్తి కలుగును. గయా క్షేత్రములో వలె భక్తులు ఇచ్చట గూడా శాక, ఫల వర్దన దీక్ష 
బూనెదరు. ఆక్షితయమున యితర వివరములు చూడుడు 
18.  కాష్మీరేతుసరస్వతి: ప్రస్తుతము కాశీర్మములో సరస్వతి ఆలయము కనిపించుట 
లేదు. జమ్ము & కాశ్మీర్‌ రాష్ట్రము ప్రముఖముగా మహ్మదీయుల నివాసము. అందుచేత 
హిందూ ఆలయములు తక్కువ. 

శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు అచ్చట 
వెలసియున్న అమ్మవారికి పూజలు జరుగుట లేదని, అచ్చట నున్న అమ్మవారిని (సువర్ణ 
శారదా దేవిని) తరలించి కర్నాటక రాష్ట్రములోని శృంగేరి పీఠములో ్రతిష్టించిరి శారదా 
పీరాన్ని కూడా స్టాపించిరి ఆలయం చాల పెద్దది. చాల ప్రశాంత వాతావరణము అమ్మవారు 
అతి సుందర విగ్రహం. ఇచ్చట సత్రములు, ఉచిత భోజన సౌకర్యములు కలవు 

ఇచ్చుటకు సుమారు 10 కి.మీ దూరములో బుష్యశ్చంగ, శాంతాదేవి ఆలయము 
గలదు. శ్రీనగర్‌ (జమ్ము & కాశ్మీర్‌ రాష్ట్రం) లోని దాల్‌ సరస్సునకెదురుగా నున్న కొండపై 
వెలసిన శ్రీ శంకరాచార్య ఆలయమును సరస్వతి ఆలయముగా కొంతమంది భావించుచున్నారు 
శక్తి పీరముగా కొలుచుచున్నారు. కాని యిచ్చట అమ్మవారు కనిపించదు. 


ఇది గాక ఇంకా న్పెంంమ్‌ చేయబడుచున్న పీఠవంలు 


1. జ్వాలాముఖి : హిమాచలప్రదేశ్‌.53 కి.మీ. ధర్మశాల 82 కి.మీ. పరాన్‌కోట్‌. కాంగా 
జిల్లా 20 కి. మీ, కాంగ్జా. అమ్మవారి పేరు : జ్వాలా ముఖి. ఈమెనే వైష్ణవ దేవి యని విద్యేశ్వరీ 
దేవి యని కూడా పిలుతురు. ఆలయం “కాళీథర్‌"' పర్వతంపై కలదు. ఇచ్చట అమ్మవారు 
విగ్రహ రూపమున గాక మంటల రూపమున దర్శనమిచ్చుచున్నది. కొండలో నుండి 
మంటలు వచ్చుచోట ఇత్తడి, రాగి, వెండితో గోవు, సింహము, పులి మొదలైన ఆకారములు 
గల గ్రేములు తగిలించి నోటిలో నుండి మంటలు వచ్చులాగున తగిలింతురు దేవాలయ 
గదులలో నుండి వచ్చు గ్యాస్‌కు అగ్గిపుల్ల గీచి మంటలు మండింతురు. ఆర్సివేసిన గ్యాస్‌ 
వాసన వచ్చును ఆలయ సమీపాన వేడినిటి ఊటలు గూడ కలవు దేవాలయము గదులు 
గదులుగా ఉండును గోడల నుండి వచ్చు మంటలను “జ్యాలాజీ” అని పిలుతురు పాలు, 


39 

హల్వ, దూద్‌పేడా వగైరా ప్రసాదము అమ్మవారికి అక్బర్‌ చక్రవర్తి రజత ఛత్రము 
జేయించెను 
2. వజ్రీశ్వరి . హిమాచల(ప్రదేశ్‌ కాంగ్లా పట్టణం. కాంగా జిలా 20 కి.మీ జ్వాలాముఖి 
సతీదేవి “శిరస్సు” పడిన (ప్రదేశము 
3. గుహ్యేశ్వరి లేక మహామాయి : ఖాట్మండు : నేపాల్‌ దేశ రాజధాని. సతీదేవి 
“మోకాళ్ళు” పడిన చోటు. స్వామివారు పశుపతి నాథ్‌ భాగమతి నదీతీరం. ఇచ్చట 
జంతుబలులు ఆచారముగా కలవు. జంతువుల (పేగులు వగైరా రధానికి తగిలించి 
ఊరేగించు కొండబాతి ఆచారము ఇంకను కొనసాగుచున్నది. 
4. రుక్షిణీ దేవి : ద్వారక గుజరాత్‌. ద్వారకా ధీష్‌ ఆలయము నుండి రెండు కి.మీ, 
దూరమున ఈ ఆలయము గలదు 
5. గిరిజా పీరం - గిరిజా దేవి: అహోబిలం . ఆం(ధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా 30 కి.మీ. 
ఆళ్ళగడ్డ ఇది నారసింహ క్షేత్రము ఎగువ అహోబిలం లోపల శ్రీ చ(క్రమున్నది. భూ 
గర్భములో దేవీ ఆలయమున్నదని, అందుచేతనే పై భాగమున శ్రీ చక్రమున్నదట. 
గిరిజాదేవి పీరముగా ప్రసిద్ది దీనికి తోడుగా ఇక్కడున్న నృసింహ స్వామివారికి “ఫాల 
లోచనము” న్నదట ఆలయం ప్రక్కనే శివాలయం ఉన్నది శివుని నృసింహ స్వామివారు 
అనుగ్రహించారట. శ్రీరాముడు సీతాన్వేషణ సమయాన నృసింహుని దర్శించారట. వివాహానికి 
ముందు శ్రీ వేంకటేశ్వర స్వామి నృసింహుని దర్శించి ఆశీర్యాదము పొందినారట. 

నల్లమల కొండలలోనున్న అహోబిలం ఆదిశేషుని నడుముపై నున్నట్లు భావిస్తారు. 


తలపై శ్రీ వేంకటేశ్వరుడు, తోకపై శ్రీశైల మలికార్టునుడు గలరు 
6. మహామాయి : కురుక్షేత్రం, ఉత్తర (ప్రదేశ్‌. 

7. గౌరీదేవి : కనౌజ్‌, ఉత్తర ప్రదేశ్‌ 

8. భవాని : తుల్టాపూర్‌, మహారాష్ట 

9. సుభద్రవిమలాదేవి : పూరీ, ఒరిస్సా 

10. గంగాదేవి : గంగాసాగర్‌, పశ్చిమ బెంగాల్‌ 


40 
ప్రధాన శక్తి విగ్రహాలు వెలసిన క్షేతాలు- 12 


1. కంచి కామాక్షిదేవి తమిళనాడు 
2 శ్రీశైలం (భ్రమరాంబ ఆం(ధ్రప్రదేశ్‌ 
3 కన్యాకుమారి కన్యక తమిళనాడు 
4 జునాగఢ్‌ (గిర్నార్‌ అంబాజి గుజరాత్‌ 

5 కొల్హాపూర్‌ మహాలక్ష్మి మహారాష్ట 
6 ఉజ్జయిని మహాకాళి మధ్యప్రదేశ్‌ 
7 ప్రయాగ లలితాదేవి ఉత్తరప్రదేశ్‌ 
8. వింధ్యాచలం' వింధ్యవాసిని ఉత్తరప్రదేశ్‌ 
9. కాశీ విశాలాక్షి ఉత్తరప్రదేశ్‌ 
10. గయ మంగళగౌరి బీహార్‌ 

11. తారాఫీట్‌ తారాకేశ్వరి పశ్చిమ బెంగాల్‌ 
12. ఖాట్మండు గుహ్యేశ్చరి నేపాల్‌ 


సతీదేవి శరీర భాగాలు పడిన చోట్ల వెలసిన 
మహా శక్తి పీరములు - 51 


మహాశక్తి పీరాలుగా భావింపబడే సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలములు 
దర్శనీయము. పురాణాలు తెలుసున్న వారు, శక్తి పీరాలలో ఉంటున్నవారు ఈ మహా శక్తి 
పీరాలు 51 అని, మరికొందరు 52 అని, ఇంకాకొందరు 53 అనికూడా అంటున్నారు. అష్టాదశ 
శక్తి పీరాలకు, సతీదేవి శరీర భాగాలు పడిన మహాశక్తి పీరాలకు , ఉపశక్తి పీరాలకు తేడా 
తెలియుటలేదు. ఏశక్తి ఆలయం ఏ పీరానికి చెందినదో చెప్పే మహానుభావులు 
కనిపించుటలేదు. వ్యాసమహర్షి జనమేజయునికి చెప్పిన సంస్భ్థృత శ్లోకములు తప్ప 
ఇతరత్రా ఆధారములు లేవు. సంసగ్భతములో చెప్పబడిన ఆనాటి పవిత్ర 
స్టలముల పర్లు ఈనాడు ఎవరూ గుర్తించలేక పోవుచున్నారు ఫలితముగా ఏ ఆలయము 
వద్దనున్న వారు ఆ ఆలయమే శక్తి పీరమని చెప్పుట తటస్టించుచున్నది. 

అమ్మవారి శరీరములోని ఏ భాగము ఆ శక్తి పీరములో పడినదో చెప్పుటకు కూడా 


తడబడుచున్నారు. కారణం పడిన శరీర భాగం యొక్క (ప్రత్యేక వివరణ ఆలయంలో 
లభించక పోవడమే ఎవరికి తోచిన శరీర భాగం వాదే చెప్పుచున్నారు 


41 

ఒక్కొక్క క్షేత్రం రకరకాల పీఠములలో మరల మరల వస్తున్నది నిజానిజాలు 
తెలుసుకొనుట దుర్లభముగా నున్నది ఈ పరిస్టితి దాటజాలము సాధ్యమైనంత వరకు శక్తి 
పీరముల గురించి తెలిసికొని వివరములీయుట జరిగినది 

ముఖ్యముగా (గ్రహించవలసిన దేమనగా శక్తి పీరాలలో ఉన్న తీర్దాలలో 
స్నానమాచరించి అమ్మవారి దర్శనం శచైేసికాని పూజించినను లేక వ్యాసుడు చెప్పినట్లుగా 
అమ్మవార్త పేర్టు ఉచ్చరించినను శివలోక ప్రాప్తి కలుగును. 

ఆంధ్రప్రదేశ్‌ 

1. ఎడమ చెక్కిలి పడిన చోటు: తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రం 32 కిమీ. 
కాకినాడ సప్తగోదావరీ తీరముగా భావించబడుచున్నది. అమ్మవారు మాణిక్యాంబ క్షేత్రం 
పంచ ఆరామములలో ఒకటి 
2. అమ్మవారి “మెడ”పడిన చోటు : కర్నూల్‌ బిల్టాలోని శ్రీశైల క్షేత్రం. 51 కి మీ డోర్నాల 
అమ్మవారు (భ్రమరాంబ చైత్రమాసములోని పూర్ణిమ నాడు కుంభం పోస్తారు. క్షేత్రం ద్వాదశ 
జ్యోతిర్లింగములలో నొకటి. 


తమిళనాడు 

1పై దంత పంక్తి పడిన చోటు : కన్యాకుమారి జిల్తాలోని శుచీంద్రం 13 కి.మీ. 
కన్యాకుమారి అరేబియా సముద్రతీరం అమ్మవారు నారాయణి. 

2. కుడి భుజము పడిన చోటు. మద్రాసు నగరమున వెలసిన కపాలేశ్వరి 
3 వీపుభాగం పడిన చోటు : కన్యాకుమారి జిల్లాలోని కన్యాకుమారి అ(గ్రం. 13 కిమీ 
శుచీంద్రం 19 కి.మీ నాగర్‌ కోయిల్‌. అమ్మవారు భధ్రకాళి. 

4.. అస్తిపంజరము పడిన చోటు : చెంగల్‌ పట్‌ జిల్లాలోని కాంచీపురము 56 కి.మీ. 
మద్రాసు. శ్రీచక్రం స్థాపించబడిన పుణ్యక్షేత్రం. అమ్మవారు కామాక్షీ దేవి. క్షేత్రం 
సప్తమోక్షపురములో నొకటి. 

ఉత్తర ప్రదేశ్‌ 

1. తలవెంట్రుకలు పడిన చోటు బృందావనములో 
మధుర- బృందావన్‌ రోడ్డుమీద బృందావనానికి 2 కి మీ దూరములో.అమ్మవారు ఉమాదేవి 
చాముండి అనికూడా పిలుస్తారు. 

2. వామహస్తం పడిన చోటు వారణాసి జిల్లాలోని కాశీ నగరం మణి కర్లికా ఘాట్‌ 
సమీపములోని మందిరం అమ్మవారు విశాలాక్షి క్షేత్రం ద్వాదశ జ్యోతిర్షింగములలో నొకటి. 

3. హస్తాంగుళి పడిన చోటు అల్హాబాద్‌ జిల్లాలోని (త్రివేణి సంగమమున వెలసిన 


42 
(పయాగక్షేత్రం గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్తానం అక్షయ వట వృక్షం 


(క్రింద వెలసిన లలితా దేవి 

4 రెండు కర్ణాలు / ఎడము పాదం పడిన చోటు త్రభ్రాయోద్‌. జిల్లాలోని వింధ్యాచలం 

80 కిమీ అల్హాబాద్‌ అమ్మవారు వింధ్యవాసిని 
పశ్చిమ బెంగాల్‌ 

1 కిరీటం పడిన చోటు కిరీట్‌, బడనగర్‌, మూర్షిదాబాద్‌ జిల్లా 20 కి,మీ మహారిదాబొద్‌, 
8 కిమీ. ఖగర్‌ ఘాట్‌ రోడ్‌ R,5 5 కి.మీ. లాల్‌ భాగ్‌ పోర్టు ౬5. ,99 కి మీ. బరహరవ 
RS అమ్మవారు విమలాదేవి 

2 అధరం పడిన చోటు అట్టహాస్‌, లాభపూర్‌ ఏ5 దగ్గర 

అహ్మద్‌ పూర్‌ - కటవా లైనులో 12 కిమీ అహ్మద్‌ పూర్‌ భీర్‌భం జిల్లా పుల్ల్హారా దేవి. 
3 కంర హారం పడిన చోటు: నంది పూర్‌, బీర్‌ భం జిల్లా సియోరికి 15 కి మీ. శాంతియో 
ఏ కు దగ్గరలోని వటవృక్షం (క్రింద అమ్మవారు నందినీ దేవి 

4 కాలి ఎముక పడిన చోటు నలహాటి 3కిమీ నలహాటి ౫ ఏ బీర్‌భం జిల్లా 15 కి.మీ 
రాంపూర్‌ హాట్‌ ,అమ శ్రైవారు నలాటేశ్వరి 

5. మనస్సు పడిన చోటు బీర్‌భం జిల్లాలోని బక్రేశ్వర్‌ 58 కిమీ శాంతినికేతన్‌ 
అమ్మవారు మహిష మర్దిని. 12 కిమీ దుటబ్రాజ్‌ పూర్‌ R5 

6 ఎడమచేయి పడిన చోటు  బీర్‌భం జిల్లాలోని కేతుబ్రహ్మ గ్రామం శాంతినికేతన్‌ 
కుదగ్గరలో అహ్మద్‌పూర్‌ నుండి వెళ్ళవచ్చును అమ్మవారు చండీదేవి. 

7 ఎడమ పాదం పడినచోటు. జలపాయి గురి జిల్లా, బోదా మండలం లోని శ్యాలవాడి 
(గ్రామం జలపాయి గురికి దగ్గరలో తీస్తానదీ తీరం అమ్మవారు (భ్రమరాంబ 
8 ఎడమ కాలి చీలమండ పడిన చోటు తమలుక్‌ గ్రామం మిడ్నపూర్‌ జిల్లా. 80 కి.మీ 
ఖర్గపూర్‌ 15 కిమీ మాయాపూర్‌ పంచకుర 8 నుండి బస్సు. అమ్మవారు కాపాలిని. 
9. కుడికాలి వ్రేళ్ళు పడిన చోటు . క్షీర గ్రామం బర్దవాన్‌ జిల్లా 32కి మీ బర్దవాన్‌్‌ ౫.౨. 
107 కి.మి హౌరా ,అమ్మవారు భూత ధాత్రి 

10. పాదాల వ్రేళ్ళు పడిన చోటు : కలకత్తా లోని ఆలీపూర్‌ అనే ప్రదేశంలో ఉన్న కాళీఘాట్‌ 
2కిమీ టాలీ గంజ్‌ అమ్మవారు ఆది కాళికాదేవి. 


మహారాష్ట్ర 
1 మూడు కండ్లు పడిన చోటు కొల్హాపూర్‌ జిల్లాలోని కొల్హాపూర్‌ 18 కిమీ పన్‌ హాలా, 


12 కిమ్‌ రత్నగిరి, 395 కిమ్‌ ముంబాయి, అమ్మవారు మహాలక్ష్మి లేక మహిషమర్షిని 
అనిపీలువబడే భవాని 


43 
2. గడ్డం భాగము పడిన చోటు * నాసిక్‌ జిల్లాలోని నాసిక్‌ దగ్గర నున్న పంచవటి 8 కిమీ 
నాసిక్‌ రోడ్‌ , 32 కిమీ త్రయంబకం గోదావరి తీరం అమ్మవారు భద్రకాళి లేక 
(భామరి 
3 కుడి హస్తం పడిన చోటు మాహోర్‌, నాందెడ్‌ జిల్లా 120కిమీ నాందెడ్‌ అమ్మవారు 
రేణుకా మాత (ఏకవీరాదేవి) 


హెమాచల ప్రదేశ్‌ 


1. నాలుక పడిన చోటు" కాంగా జిల్లాలోని జ్వాలాముఖి క్షేత్రం 30 కిమీ కాంగ్గ, 82 
కిమీ పరాన్‌ కోట, 53 కిమీ ధర్మశాల బియాస్‌ నదీ తీరం అమ్మవారు జ్వాలాజీ. 
నేపాల్‌ 
1. కుడి చెక్కిలి పడిన చోటు * ధవళగిరి జిల్లాలోని ముక్తినాథ్‌ క్షేత్రానికి దగ్గరలో నున్న 
గాలేశ్వర్‌. 20 కిమీ జామ్‌ సం, 75 కి మీ. పోకరా, 225 కి మీ. ఖాట్మండు గండకీ నదీ 
తీరం. అమ్మవారు గాలేశ్వరి 
2. ఎడమభుజము పడిన చోటు * జనకపూర్‌ ధామ్‌ . 42 కి మీ. సీతా మరి (5) ,32 
కి.మీ. జనకపురి రోడ్‌ ౯5 అమ్మవారు ఉమాదేవి. మహాదేవి అనికూడా పిలుస్తారు. 
3. మోకాళ్ళు పడిన చోటు ఖాట్మండు నగరములోని పశుపతి నాధ్‌ ఆలయంలో బాగామతి 
నదీ తీరం. అమ్మవారు గుహ్యేశ్యరి లేక మహామాయి 
మధ్య ప్రదేశ్‌ 
1. పైపెదవి పడిన చోటు . ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయినీ నగరం 55కి,మీ. ఇండోర్‌. 
ష్నిప్రా నదీ తీరం అమ్మవారు మహాకాళి. 
2. మోచేయి పడిన చోటు : రుద్ర సాగర్‌ వద్ద ఉజ్జయిని దగ్గర. ఉజ్జయిని జిల్లా 55కి మీ 
ఇండోర్‌ అమ్మవారు హరసిద్దిమాత. 
3. దక్షిణ పిరుదులు పడిన చోటు: షాదోల్‌ జిల్లాలోని అమర్‌ కంటక్‌ 50 కి.మీ. షాదోల్‌, 
50 కి.మి. బిలాస్‌ పూర్‌ నర్మద, సోన్‌ నదుల జన్మస్థలం. అమ్మవారు భద్రసేన. 
అస్సాం 
1.వీపుభాగం పడిన చోటు: కామరూప్‌ జిల్లాలోని భువన్‌ కొండ. 60కి మీ. గౌహతి, 20 
కిమీ. సిల్‌చార్‌ (త్రివేణీ నదీతీరం. అమ్మవారు వెలసిన కొండ పూర్వ నామధేయం శ్రీ 
పర్వతం. అమ్మవారు శ్రీసుందరి 
2.యోనిభాగం పడిన చోటు కామరూప్‌ జిల్లాలోని గౌహతి నగరం నీలాచల పర్వతముపై 
8 కిమీ గౌహతి. బ్రహ్మపుత్రా నదీ తీరం అమ్మవారు కామాఖ్య దేవి 


44 


హర్యానా 
1.ఎడమకాలి చీలమండ పడిన చోటు : కురుక్షేత్రం ఢిల్లీ- అంబాల సిటీ లైనులో 
అమ్మవారు భ(ద్రకాళి 
2.కుడికాలి చీలమండ పడిన చోటు : కురుక్షేత్ర జిల్లాలోని ద్వైపాయన సరోవరము వద్ద 
వెలసిన శక్తి పీరం 7కిమీ పిప్టీ 5 కిమీ తానేశ్వర్‌. అమ్మవారిని సావిత్రి, భద్రకాళి అని 
కూడా పిలుస్తారు. 
బీహార్‌ 
1.హదయ కోశము/ శిరోభాగము పడిన చోటు సంతాల్‌ పరగణా జిల్లా వైద్యనాధ్‌ ధామ్‌, 
5 కి.మీ. జెషీడి ( అసన్‌ సోల్‌ నుండి పాట్నా రూట్‌లో) అమ్మవారు జయుదురా (త్రిపుర 
సుందరి. 
రాజస్తాన్‌ 
1.మణీ బంధాలు పడిన చోటు: పుష్కర్‌ జిల్లాలోని పుష్కర్‌ (గ్రామములో వెలసిన మే. 
11కి.మీ అజ్మీర్‌. (బ్రహ్మ సరోవరం ప్రక్కన అమ్మవారు గాయత్రీ దేవి 
2.కాలి వ్రేళ్ళు (కొన్ని) పడిన చోటు : జగత్‌ లేక విరాట్‌ . జైపూర్‌ జిల్లా 58 కిమీ జైపూర్‌ 
అజ్ఞాత వాసానికి ముందు పాండవులు ప్రార్టించిన అమ్మవారు అమ్మవారు అంబికా మాత 
ఒరిస్సా 
1.నాభి భాగం పడినచోటు : పూరీ. పూరీ జగన్నాధము. శ్రీ పురుషోత్తమ క్షేత్రము. బంగాళా 
ఖాత తీరము. అమ్మవారు విమలాదేవి. 
గుజరాత్‌ 
1.కడుపు భాగం పడిన చోటు: జునాగఢ్‌ (ప్రక్కనున్న గిర్నార్‌ కొండలపై నున్న మహాకాళీ 
శిఖరముపై వెలసిన అమ్మవారు జునాగఢ్‌ జిల్లా అమ్మవారు కాళికాదేవి 
పంజాబ్‌ 


1.ఎడమ హస్తం పడినచోటు * జలంధర్‌ జిల్లాలోని జలంధర్‌ [గ్రామం అమ్మవారు (త్రిపుర 
సుందరి లేక విశ్శముఖి 


జమ్ము & కాశీర్‌ 
1 కంఠము పడిన చోటు: అమర్‌ నాధ్‌ గుహ లిడ్డర్‌ లోయ లిడ్డర్‌ నదీతీరం. సౌత్‌ కాశ్మీర్‌ 
ప్రాంతం. అమర్‌ నాధ్‌ గుహ లోని మంచులింగ రూపములో వెలసిన పార్వతీదేవి. అమ్మవారి 
ని అమరనాధేశ్య3 అని పిలుస్తారు 


45 
త్రిపుర రాష్ట్రము (౬. states) 
1.కుడికాలు పడిన చోట్లు . త్రిపుర పట్టణం ఉదయపూర్‌కు దగ్గర. 45 కి.మీ అగర్తల 
(త్రిపుర పర్వతముపై అమ్మవారు (త్రిపుర సుందరీ దేవి 
టిబెట్‌ 
1.కుడి అరచేయి / కుడిపాదము పడన చోటు మానస సరోవరం ప్రక్కన కైలాసగిరిపై 
321 కి మీ భారత భూభాగం. అమ్మవారు పార్వతీదేవి. (మహాసుందరి) 
మేఘాలయ 
1.ఎడవు తొడ పడినచోటు * బావుర్‌బాగ్‌ గ్రామం. జయంతి పర్వతముపై. 55 కి.మీ 
షిల్లాంగ్‌. అమ్మవారు జయంతి . 
పై పీరములు గాకుండా యింకా .... 
1.శ్రీలంకలో అమ్మవారి కాలి గజ్జెలు పడినట్టుగా తెలియుచున్నది. ౨మ్మవారు ఇం(ద్రాక్షి. 
2. పాకిస్తాన్‌లోని హింగలాజ్‌లో అమ్మవారి “మాడు” పడిన స్తానముగా భావించబడుచున్నది. 
లాస్‌బేల జిల్లా. హిం(గ్రోస్‌ నదీ తీరం.150 కి.మీ. కరాచి. 3. అమ్మవారి “అధోదంత పంక్తి” 
పడి, వారాహి పేరుతో పంచసాగర్‌ క్షేత్రమున వెలసినట్టున్నది. 
అమ్మవారి శరీర భాగాలు పడినట్లుగా చెప్పబడుచున్న వివిధ శక్తి పీఠములు. 
1. తల వెంట్రుకలు పడినచోటు : పళ్ళిమ బెంగాల్‌లోని కలకత్తా అమ్మవారు 
కాళీఘాట్‌లో వెలసిన కాళికా దేవి. 


2. శిరోభాగం సడినచోటు : శాకంబరి. ఉత్తరప్రదేశ్‌.40 కి.మీ. షహరాన్‌ పూర్‌. 
అమ్మవారు శాకంబరి దేవి. 

3. శిరోభాగం పడినచోటు : మాని మజ, (హర్యానా) చండీగడ్‌ దగ్గర, మానసా 
ది; 

4. వక్షోజం పడిన చోటు : గయ. బీహార్‌. అమ్మవారు మంగళ గౌరి. 

5. శరీరభాగం పడిన చోటు : తుళుముల, జమ్ము & కాశ్మీర్‌. 40 కి.మీ. శ్రీనగర్‌. 
అమ్మవారు ఖీర్‌ భవాని. 

6. శరీరభాగం పడిన చోటు : పుల్లార. పశ్చిమ బెంగాల్‌. 40 కిమీ శాంతినికేతన్‌ 
పుల్లార మాత, 


7. తుంటి భాగం పడిన చోటు : (ప్రాంటిక్‌. పశ్చిమ బెంగాల్‌, భోల్యూర్‌ క్రి, 
శాంతినికేతన్‌ కి దగ్గరలో, అమ్మవారు కంకాళి 
మాత 


8. శరీరభాగం పడిన చోటు 


9. నరీరభాగం పడినచోటు 


[0 శిరస్సు - “ముండ” పడిన చోటు 


11. కంరము పడిన చోటు 


12. 


13. 


14 


15. 


16. 


17 


18 


19, 


20 


21 


కుడితొడ భాగము పడినచోటు 
కిరీటం పడిన చోటు 


దక్షిణ హస్తం పడినచోటు 


నాభిభాగం పడినచోటు 

కుడి భుజము పడిన చోటు 
దక్షిణ వక్షోజము పడిన చోటు 
దక్షిణ పిరుదు పడిన చోటు 
కంకణం పడిన చోటు 


చేతి వ్రేళ్ళు పడిన చోటు 


కుడిపాదం పడిన చోటు 


46 

బందోడ్‌ గోవా, 4 కి.మీ పోండా, అమ్మవారు 
మహాలక్ష్మి. 
వైష్ణవిదేవి జమ్ము & కాశ్మీర్‌ 14 కిమీ కాట్రా 
అమ్మవారు వైషు దేవి 

కాంగ్లా హిమాచలటప్రదేశ్‌ కాంగ్లా జిల్లా అమ్మవారు 
వ(జ్రేశ్వరి 
గాలేశ్వర్‌ నేపాల్‌. ముక్తినాధ క్షేత్రానికి పోవు త్రోవలో 
అమ్మవారు గాలేశ్వరి మాత. 
* పాట్నా మహరాజ్‌ గంజ్‌, బీహార్‌, 9 కిమీ పాట్నా 
౧ 5 అమ్మవారు పెద్ద పటాన్‌ దేవి 
కిరీటికోన, దహసార (గ్రామం. పళ్ళిమ బెంగాల్‌ 
మూర్తిద్రాబాద్‌ కు దగ్గర అమ్మవారు కిరీటేశ్వరి 
శృంగేరి. కర్నాటక, షిమోగా నుండి బస్సు, 
చికమగులూర్‌ జిల్లా అమ్మవారు సువర్ణ శారదా 
దేవి. 
జూజ్‌పూర్‌. ఒరిస్సా కటక్‌ నుండి బస్సు. కటక్‌ 
జిల్లా. అమ్మవారు బిరిజా దేవి: 
శ్రీకాళహస్తి. ఆంధ్రప్రదేశ్‌. చిత్తూరు జిల్లా అమ్మవారు 
జ్ఞాన (ప్రసూనాంబ 
అరసూర్‌ రాజస్తాన్‌. 32 కిమీ మౌంట్‌ ఆబూ 
అమ్మవారు అంబికా మాత 
బీహార్‌, దెహిరి ఆన్‌సోనే 5 హౌరా - గయ 
లైనులో అమ్మవారు దెహిరి మాత 
పశ్చిమ బెంగాల్‌ చండీతల సియాల్‌ దహ R95 
నుండ? కము, అమ్మవారు మంగళచండి 
పశ్చిమ బెంగాల్‌, మో” (గ్రామం, 12 కిమీ కటవా, 
38 కి.మీ నవద్వీప ధామ్‌ అమ్మవారు అంగుళీయక 
చండి 
త్రిపుర రాష్ట్రము రాధా కిశోర్‌పూర్‌, అమ్మవారు 
త్రిపుర సుందరి 


47 
అమ్మవారి ఉపశక్తి పీఠములు - 108 
1 విశాలాక్షి కాశీ వారణాసి జిల్లా ఉత్తరప్రదేశ్‌ 2 లింగధారిణి - నైమి శారణ్యం 

సితాపూర్‌ జిల్లా 25కిమీ, బలమావూ గ్గ 5 ఉత్తరప్రదేశ్‌ ౩ లలితాదేవి - ప్రయాగక్షేత్రం 
అల్హాబాద్‌ త్రివేణీ సంగమం ఉత్తరప్రదేశ్‌ 4 కామాక్షిదేవి - గందమాధన పర్వతం 
రామనాధ పురం జిల్లా 4 కిమీ రామేశ్వరం తమిళనాడు 5 కుముదాదేవి - మానస. 
సరోవరం కైలాస పర్వతమునానుకుని టిబెట్‌ 6 విశ్వకామ - అంబర్‌ (ఆమోర్‌). 7. గోమతి 
- గోమంత పర్వతం గౌహతి బ్రహ్మపుత్రా నదీ తీరం నీలాంచల పర్వతముపై వెలసిన 
కామాఖ్య దేవి అస్సాం. 8. కామచారిణి - మందరా పర్వతం. 9 మధోత్కట - చైతరధ వనం 
10. జయంతి - హస్తినాపురం, ఢిల్లీ 11 గౌరి - కన్యాకుజ్జం కనౌజ్‌, ఫరూకాబాద్‌ జిల్లా, 
ఉత్తరప్రదేశ్‌ 12. రంభ - మలయాచలం. 13. కీర్తిమతి - ఏకా(మైక క్షేత్రం కంచి, తమిళనాడు 
14 విశ్వేశ్వరి విశ్వం - కాశీ, ఉత్తరప్రదేశ్‌ 15 పురూహూతా - పుష్కర్‌లో. పిరాపురం. 
ఆంధ్రప్రదేశ్‌. 16 మార్గదాయిని - కేదారం చమోలి జిల్లా ఉత్తరప్రదేశ్‌ 17. నంద - 
హిమాచలపర్వతము. నందా దేవి శిఖరం 18 భద్ర కర్లిక - గోకర్లం కర్నాటక. ఉత్తర 
కన్నడజిల్హా 19. భవాని - స్టాణేశ్యరం కన్యాకుమారి అ(గ్రం. 13 కి.మీ. శుచీంద్రం. 
తమిళనాడు 20 బిళ్ళ పత్రిక బిళ్ళకం 21 మాధవి - శ్రీశైలం కర్నూలు జిల్లా, 
ఆం(ధ్రప్రదేశ్‌. 22. భద్ర - భద్రేశ్వర్‌. 23 జయ - వరాహశైలిపై, 24. కమలాంబిక - 
కమలాలయ. తిరువారూర్‌, తంజావూరు జిల్లా, తమిళనాడు, 25. రుద్రాణి - రుద్రకూటి 
26. కాళి - కళంజర్‌ పర్వతం, కలకత్తా, పశ్చిమ బెంగాల్‌, 27. కపిల సాలగ్రామ 
మహాలింగంలో 28 ముకుటేశ్వరి మార్కోట, 29. మహాదేవి సాల(గ్రామములో - ముక్తినాధ్‌ 
/ గండకి, నేపాల్‌, 30. జలప్రియ . శివలింగములో 31 కుమారీ : మాయాపురి (హరిద్వారం) 
హరిద్వార్‌ జిల్లా. గంగాతీరం. ఉత్తరప్రదేశ్‌, 32. లలితా / అంబిక - సంతానక్షేత్రం 33. 
ఉత్పలాక్షి - సహ(్రాక్షలో / హిరణ్యాక్షలో, 34. మహోత్సల - కమలాక్షలో, 35. మంగళ - 
గంగాతీరాన, గయ, బీహార్‌, గయజిల్లా, 36. విమల - పురుషోత్తమ క్షేత్రం, పూరీ, 
బంగాళాఖాత తీరం, ఒరిస్సా 37 అమోఘాక్షి - వ్యాసనది / విపాశనదీ తీరాన 38. పాటలా 
- పుండవర్దనంలో 39 నారాయణి - సుపార్మములో 40 భద్రసుందరి / రుద్రసుందరి - 
వికూట్‌లో / త్రికూట్‌లో 41 విపులేశ్వరి - విపులలో 42. కళ్యాణి - మలయాచలముపై 43. 
ఏకవీర - సహ్యాద్రి, కొల్లూరు, సహ్యాద్రి పర్వత మొదట్ట దక్షిణ కన్నడ జిల్లా, కర్నాటక 44 
సుగంధా / చంద్రికా మాధవ వనములో / హరిశ్చం([ద్రలో 45. త్రి సంధ్యా - కుజ్జామ్రక్‌లొ, 
బుషీకేశ్‌ ఉత్తరప్రదేశ్‌, 46. రతిప్రియ - గంగా ద్వారములో, హరిద్వారం, ఉత్తరప్రదేశ్‌ 47 
సునంద / సుఖనంద - శివ గుండములో 48. నందిని - దేవికాతీరాన, 49 రుక్మిణీ - ద్వారక, 


48 

జామ్‌ నగర్‌ జిల్లా, గుజరాత్‌ 50. రాధా - బృందావనములో, బర్సానా, మధుర జిల్లా 51. దేవకి 
/ చాముండి - మధురలో, మధుర జిల్లా, ఉత్తరప్రదేశ్‌ 52. పరమేశ్వరి - పాతాళ్‌లో, 53. సీత 
- చిత్రకూటం, సీతాపూర్‌ (గ్రామం, 8 కి.మీ. కరవీ R5 బందా జిల్లా పయోస్టీ నదీతీరం 

ఉత్తరప్రదేశ్‌, 54. వింధ్యవాసిని - వింధ్యాచలం 5, 6 కి మీ మిర్దాపూర్‌ 5 మీర్జాపూర్‌ 
జిల్లా. ఉత్తరప్రదేశ్‌, 55. ఏకవీర - సహ్యాచలముపై మాహోర్‌. నాందెడ్‌ జిల్లా 120 కి.మీ 

నాందెడ్‌, మహారాష్ట, 56. చంద్రికా : హరిశ్చంద్రపై 57 రమణ - రామతీర్హములో 58 

మృగవతీ - యమునా నదీ తీరం. 59. మహాలక్ష్మి - కరవీరం. కొల్లా పూర్‌, కొల్హాపూర్‌ జిల్లా, 
మహారాష్ట, 60. ఉమాదేవి - వినాయకక్షేత్రం, పూనే, మహారాష్ట 61 ఆరోగ్య - వైద్యనాధ్‌లో, 
వైద్యనాధ్‌ ధామ్‌, 5 కిమీ జెషీడి R.5 దేవగఢ్‌ బిల్దా బీహార్‌ 62 మహేశ్వరి - 
మహాకాళములో వెస్ట్‌నిమార్‌ 10 కి మీ.ఈ కసర్‌వాడ్‌, వెస్ట్‌నిమార్‌ జిల్లా, మధ్యప్రదేశ్‌, 63. 
అభయ - ఉష్ణ తీరములో, 64. అమృత - వింధ్య - కందారములో, 65 మాండవీ - 
మాండవ్యలో, 66. స్వాహా * మహేశ్వర పురం (మహిష్మతి) 67. ప్రచండ - చెగలాండలో 68. 
చండిక - అమర్‌ కంటక్‌. షాదోల్‌ జిల్లా, 50 కి.మీ షాదోల్‌. 50 కి.మీ. బిలాస్‌పూర్‌, నర్మద, 
సోన్‌ నదుల జన్మస్తావరం. మధ్యప్రదేశ్‌, 69. వరాగోహ - సోమేశ్యరములో 70 పుష్కరావతీ 
= (ప్రభాసలో, ప్రభాస తీర్దం. సోమనాధ్‌. 7 కి.మీ. వీరావల్‌. జునాగఢ్‌ బిల్లా, గుజరాత్‌, 
71. దేవమాత - సరస్వతీ - సము(ద్ర సంగమములో 72. మహాభాగ - మహాలయంలో 73. 
పింగళేశ్వరి - పయోష్షీ నదీ తీరాన 74. సింహిక - కృతసౌచ్‌లో, 75. యశస్కరి - కార్తికేయ 
క్షేత్రములో 76. లోలా / లీలా - ఉత్సలా వర్తములో 77. సుభద్ర - సోణ - గంగా 
సంగమములో 78. లక్ష్మీమాత - సిద్దపూర్‌లో 30 కి.మీ. అహ్మదాబాద్‌, అహ్మదాబాద్‌ జిల్లా, 
గుజరాత్‌, 79. అంగనా / అనంగ - భరతా(శ్రమములో, 80. విశ్యృముఖి - జలంధర్‌లో 

జలంధర్‌ జిల్లా, పంజాబ్‌ 81. తారా - కిష్కింధాపర్వతముపై, హంపి 10కి.మీ. హాస్పేట. 
బళ్ళారి జిల్లా, కర్నాటక 82. పుష్టి - దేవదారు వనములో 83 మేధా - కాశ్మీర్‌ మండలములో 
వైప్లవ దేవి. 14 కి.మీ. కాట్రా, ఉధంపూర్‌ జిల్లా, జమ్ము &కాశ్మీర్‌ 84. భీమాదేవి - హిమాదద్రిలో 
85. పుష్టి/ తుష్టి.- విశ్వేశ్చర్‌లో, 86. సుద్ది - కపాలమోచనలో 87. మాతా - కాయావరోహణలో, 
88. ధ్వని / ధరా - శంభోద్వార్‌లో, 89. ధృతి - పిండారకలో, 90. కాలా / కలా - చంద్రభాగ 
నదీ తీరాన, భీమానది పుట్టినచోటు, భీమేశ్యరం, మహారాష్ట. భీమానదికి చంద్రభాగ అని 
పేరు. 91. శివకారిణి / శివధారిణి - అచ్చోధలో 92. అమృతా - వేణా తీరాన 93. ఊర్వశి 
- బదరి వనములో బద్రీనాథ్‌, చమోలి జిల్లా, ఉత్తరప్రదేశ్‌, 94. ఓషధి - ఉత్తరకురులో, 95, 
కుశోదక - కుశాదీపములో 96. మన్మధా - హేమకూట పర్వతముపై 97 సత్యవాదిని - 
ముకుట్‌లో (కిరీటములో) . రాజ్యాధికారములో 98. వందనీయ - అశ్వత్ల (పీపాల్‌) లో అశ్వత్త 
వృక్షములో 99. నిధి - కుబేర గృహ (అలకాపురిలో) ధనవంతుల ఇండ్లలో, 100. గాయత్రి 


49 
- వేదాలలో 101 పార్వతి (6 శివసాన్నిధ్యముల6) 102. ఇంద్రాణి - దేవలోకములో, 
103. సరస్వతి - (బ్రహ్మముఖములో, 104. ప్రభ - సూర్యమండలములో, 105. వైష్ణవి - 
మాత్పకలలో, 106. అరుంధతి (పతివ్రతలలో), 107. తిలోత్తమ - రమణులలో, 108. శక్తి 
- దేహదారులలో 

శ్లొకములో నుదహరించిన కొన్ని సప్ట€లములను నిర్జారించకపోయినను ఇతర ముఖ్యమైన 
దర్శించవలసిన ఉపశక్తి పీఠములు చాల గలవు. వీటిలో కొన్ని శ్లోకములోని స్తలములై 
యుండవచ్చును. 

1 మహామాయి : కురుక్షేత్రం ౮.P2. లలితాదేవి ' హాతియా 12 కి.మీ. నైమిశారణ్యం ఆ. 
3. శారదాంబ : శృంగేరి, చిక్‌ మగుళూర్‌ జిల్లా 97 కి.మీ చిక మగుళూర్‌, కర్నాటక 4, గౌరీదేవి 
. కనౌజ్‌ ౮ ౨5. భవాని . తుల్టాపూర్‌ 40 కి.మీ. షోలాపూర్‌, మహారాష్ట, 6 సుభద్ర : పూరీ, 
ఒరిస్సా 7. గంగాదేవి . గంగాసాగర్‌ 135 కి.మీ కలకత్తా .B 8. చర్చికాదేవి : బాంకీ 
(గ్రామం. కుర్దా రోడ్‌ నుండి బస్సు. మహానదీ తీరం. ఒరిస్సా 9. నారాయణి . కళ్ళికోట 70 
కి.మీ కుర్టారోడ్‌ 18 కిమీ బాలుగా. ఒరిస్సా 10. ఖేరీమాత . దతియా. 25 కి.మీ. రూన్సీ 
U.P 11. సప్తశ్చంగి : సప్తశ్చంగి 38 కి.మీ. నాసిక్‌. నాసిక్‌ జిల్లా మహారాష్ట 12 కైలామాత 
: కైలామాత 30 కి.మీ. కశౌలి. ఆగ్రా జిల్లా. ౮.౨. 13. శివశక్తి : బుడగామ్‌ 30 కి.మీ. ఢిల్లీ 
హర్యానా, 14. జీణమాత : శేకర్‌ (శిఖర్‌ శేకర్‌ జిల్లా. 25 కి.మీ. శేకర్‌ ఏ. రాజస్తాన్‌ 15. 
శాకంబరి నవల్‌గఢ్‌ R.5 135 కి.మీ. డైపూర్‌, యున్‌ యునూన్‌ జిల్లా, రాజస్తాన్‌ 16. 
మంగళాదేవి : మంగుళూరు కర్నాటక 17 కనకదుర్గ - విజయవాడ A.P. 18. సదాపూర్ణ : 
కాళేశ్వరం AP 19. చాముండి : శిరసి. 86 కి.మీ. హుబ్లి, ధార్వాడ్‌ జిల్లా కర్నాటక 
20. మీనాక్షి మధురై, తమిళనాడు 21. నైనాదేవి : నంగల్‌ 64 కి.మీ. అల్‌మోరా .పంజాబ్‌ 
22. చింతపూర్ణి . వూనా, వూనా జిల్లా. హోషియార్‌ పూర్‌ నుండి బస్సు 23. వడ్రేశ్వరి . నగర్‌" 
కోట ధామ్‌ H P 24. చాముండా దేవి - నందికేశ్వర ధామ్‌, H.P 25. చండీదేవి : 10 కి.మీ. 
చండీగఢ్‌ 26. దుర్గ/కాళి : పాటియాల, 64కి,మీ చండీగఢ్‌. పంజాబు 27. కాళికాదేవి : 
కలా HP. 28. భద్రకాళి : కురుక్షేత్రం 29. హిడింబ : మనాలి H.P. 30. నరసింగి : 
చంబాలోయ ఆ P. 31. జ్ఞాన సరస్వతి : బాసర A.P. 32. రాజరాజేశ్వరి : చోట్టానికర . కేరళ, 
33. తారాదేవి . తారాఫీర్‌ 17 B. 34. చండిల్లాదేవి : మహోబా M.P, 35. సీతాదేవి : 
అయోధ్య ౮.P 36, రుక్మిణి మాత : మధుర ౮ P 37. మాయాదేవి : హరిద్వారం ౮.P. 
38. మంగళాంబిక : కుంభకోణం, తమిళనాడు, 39. కర్లీమాత ' దేష్టోక్‌ 26 కి.మీ. బికనిర్‌. 
రాజస్తాన్‌ 40. ఆధార్‌ దేవి . మౌంట్‌ ఆబూ రాజస్తాన్‌ 41. అఖిలాండేశ్వరి : జంబుకేశ్వరం 
10కిమీ ట్రిచ్చి, తమిళనాడు 42. సచియా దేవి * సచియా 60 కి.మీ. జోధపూర్‌ . రాజస్తాన్‌ 


50 
43 చాముండి బేరాఘాట్‌ 17 కిమీ జబ్బల్‌పూర్‌ MP 44 భువనేశ్వరి చంద్రనాగోర్‌ 


37 కి మీ కలకత్త 7 9 45 హంసేశ్వరి బందేల్‌ 43 కిమీ WB 46 దేవీ జగదాంబ 
ఖజరహో MP 47 దుర్షియానా అమృతసర్‌ పంజాబ్‌ 48 కేసరీదేవి అల్‌మోరా 68 
కి మీ నైనితాల్‌ ౮౨ 49 నారాయణి చిలక సము[ద్రం 11కి మీ , చిలక సముడ్ర= ఒరిస్సా 
50 భద్రకాళి వరంగల్‌ AP 51 వాక్కాలి అమ్మన్‌ తిరుచినాపల్లి.తమిళనాడు 52 
మారియమ్మ సమయపురం TN 10కి క్‌ ట్రిచ్చి 53 చాతుర్‌ శృంగి పూనే మహారాష్ట 
54 హర్షద్‌మాత . పోర్‌బందర్‌. అరేబియా సముద్ర తీరం గుజరాత్‌, 55 సంతోషి మాత 
. ఉజ్జయిని హర్షద్‌ మాతా మందిరం వెనుక.MP 56 వ(ేశ్వరి వజశ్వేరి.80 కిమీ 
ముంబాయి మహారాష్ట57 ముంబాదేవి ముంబాయి 58 బాల చాముండక అమరావతి. 
గుంటూరు జిల్లా & ౨ 59 భగవతి, చెంగనూర్‌, కేరళ 60 శాంత దుర్గ కవెళం 33కి మీ 
పానాజీ, గోవా, 61 తారాదేవి గౌహతి 7 కిమీ గౌహతి అస్సాం 62 భైరవి తేజ్‌పూర్‌ 190 
కిమీ. గౌహతి అస్సాం 63 జానకీదేవి జయా నగర్‌ 66 కిమీ దర్భాంగ.నేపాల్‌ బోర్డర్‌, 
బీహార్‌ 64. రాజరాజేశ్వరి వేములవాడ . కరీంనగర్‌ జిల్లా AP? 65 కామాక్షితాయి 
జొన్నవాడ ,నెల్లూరుజిల్లా . పెన్నానదీ తీరం A.P 66 (త్రిపుర సుందరి (త్రిపురాంతకం 46 
కి.మీ. వినుకొండ గుంటూరుజిల్లా & P 67 శాకంబరీ దేవి వనశాంకరీ దేవి శాకంబరి 
50 కి మీ బదామి కర్నాటక 68 కామాక్షి దేవి. మాంగాడు,20 కిమీ మధద్రాసు.TN 69 
మహామాయి హీరాపూర్‌.20 కిమీ భువనేశ్వర్‌ భార్గవీ నదీ తీరం ఒరిస్సా 70 లలితాదేవి 
నైమిశారణ్యం UP 71 తామ్రగౌరి గోకర్లం. కర్నాటక 72. లంకేశ్వరి దీఘా 200 కి.మీ 
కలకత్తా. ఒరిస్సా బోర్డర్‌ , 1” B 73 కపాలకుండల 45 కి.మీ దీఘా 230 కిమీ కలకత్తా 
117 1 74. అంబికామాత జగత్‌, 58 కి.మీ ఉదయ్‌పూర్‌. రాజస్తాన్‌ 75 మహిష మర్దిని 
మహాబలిపురం 60కి మీ మద్రాసు TN 76 భగవతి భగవతి 26 కి మీ పానాజ్మీగోవా 
77. దంతేశ్వరి దంతెవాడ 85 కిమీ. జగదల్‌పూర్‌ MP 78 భగవతి అరువికర 16 
కి మీ. ట్రివేండ్రం కేరళ79 షీలాదేవి అంబర్‌ 11 కి.మీ జైపూర్‌, రాజస్తాన్‌ 80. అంబామాత 
రాణక్‌పూర్‌.96 కి.మీ ఉదయపూర్‌, రాజస్తాన్‌ 81 సుగంధ కుంతలాంబిక తొరుచినాపల్లి 
TN 82 పర్వత వర్దిని దేవి రామేశ్వరం రామనాధ పురం జిల్హాబంగాళాఖాత తీరం T.N 
83 బృహన్నాయకి తంజావూరు 84 తారాదేవి చండీపూక్‌ 13 కిమీ రాంపూర్‌ హాట్‌ 
RS. బీర్‌భం జిల్లా WB 85 పెద్దింట్లమ్మ కొల్లేటి కోట - గ? కృష్ణాజిల్లా 


51 
శివుని అష్టోత్తర శత దివ్వ ఆలయములు (108) 


వీటి కాధారముగా పురాణములలో చెప్పబడిన వ్యాస మహర్షి విరచితంబైన 


సంస్కృత శ్లోకం మాత్రము గలదు దాని నాధారముగా చేసికొని నేడు దర్శించుటకు 
సాధ్యమయినంత వరకు వివరములు ఇవ్వబడినవి 


1 


10. 
TH. 


12. 


1 


14 


కైవల్య పర్వతములోనున్న (శ్రీకంరుడు లేక గరళకంరుడు  “వెండికొండ” అని 
పిలువబడు కైలాస పర్వతముపై కొలువుదీరి యున్న స్వామి.మంచు కొండలలో 
ఉమా సమేత యోగమూర్తి 

హిమాచలములలో నున్న కేదారేశ్వరుడు ఈ క్షేత్రము ఉత్తరప్రదేశ్‌లోని 
రుద్రప్రయాగకు 20కి మీ. దూరములోను, గుప్త కాశీకి 48కి మీ దూరములోను, 
11,800'ల ఎత్తున నున్నది 

కాశీలో విశ్వనాధ ఉత్తర (ప్రదేశ్‌లో ఉన్న వారణాసి క్షేత్రములోని విశ్వనాధుడు. 
(శ్రీతైలం మీద మల్లికార్జునుడు కర్నూలు జిల్టాలోని నల్లమల అడవులలో డోర్నాలకు 
51 కి మీ దూరములో వెలసిన శ్రీశైల క్షేతములోని మల్లికార్జున స్వామి 
ప్రయాగలో నీలకంరేశ్వరుడు ఉత్తర (ప్రదేశ్‌లోని అల్హాబాద్‌ సమీపమున నున్న 
త్రివేణీ సంగమమైన (ప్రయాగ క్షేత్రములో వెలసిన స్వామి వారు 

గయలో మహారుద్రుడు బీహార్‌ రాష్ట్రములోని గయా క్షేత్రములో ఫల్నుణీ నదీ తీరాన 
వెలసిన స్వామివారు. 

కాలింజర్‌లోని నీలకంరేశ్వరుడు. 

ద్రాక్షారామములోని భీమేశ్వరుడు. ఈ క్షేత్రము ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు 
గోదావరి జిల్లాలో కాకినాడకు 32 కి.మీ. దూరములో వెలసియున్నది 

మాయూర పురములో అంబికేశ్వర్‌. ఈ క్షేత్రం తమిళనాడులోని సిర్‌కాళికి దగ్గరలో 
ఉన్నది 

(బ్రహ్మావర్తములో దేవలింగము 

ప్రభాస క్షేత్రములో శశిభూషణుడు. ఈ క్షేత్రము గుజరాత్‌లోని అరేబియా సముద్ర 
తీరమున గలదు 

శ్వేత హస్తిపురములో వృషభధ్వజుడు 

గోకర్లములో గోకర్లనాధుడు ఈ క్షేత్రము కర్నాటకలో అరేబియా సముద్ర తీరమున 
మహాగోకర్షేశ్వరుడు వెలసినది 

సోమనాధ్‌లో సోమేశ్వరుడు (ప్రభాస తీరము గుజరాత్‌ 


15. 
16. 
17. 


18. 


19. 


20. 


21. 


22. 


23: 


24. 


25. 


26. 


27 


28. 


29, 


30. 


31. 


32. 


33. 


52 
(శ్రీ రూపాఖ్య పర్వతము మీద త్యాగేశ్వర్‌ 
వేదపురములో వేదేశ్వర్‌. 
భిమారామ పురములో భీమేశ్వరుడు ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌ 
జిల్లా వేములవాడలో కలదు 
మంతనపురములో కాళికేశ్వరుడు ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌ 
జిల్లాలో మంతిన (గ్రామమున వెలసియున్నది 
మానసరోవరములో మాధవేశ్వరుడు ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ క్షేత్రమున 
కలదు. 
(శీ వాంచకపురములో చంపకేశ్వరుడు. 
పంచవటిలో పటేశ్వరుడు ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద ఉన్నది 
గజారణ్యములో వైద్యనాదుడు ఈ క్షేత్రము హిమాచల ప్రదేశ్‌లోని కాంగ్లాలోనున్నది 
తీర్చాద్రిలో తీర్జకేశ్వర్‌. 
కుంభకోణంలో కుంభేశ్వర్‌. ఈ క్షేత్రము తమిళనాడులోని తంజావూరు జిల్లాలో 
గల కుంభకోణము. 
లేపాక్షి పురిలోని పాపనాశనేశ్యర్‌ ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం 
జిల్లాలో గల హిందూ పురమునకు 20 కిమీ దూరమున నున్నది. 
కణ్యపురిలో కణ్య్వేశ్వర్‌ 
మధ్య పర్వతముపై మధ్యార్షునేశ్యరుడు 
హరిహర క్షేత్రములో శ్రీశంకర నారాయణేశ్వరుడు ఈ క్షేత్రము తమిళనాడులోని 
తిరునల్వేలికి 54 కి మీ దూరములో నున్నది 
విరంజిపురములో మార్షేశ్వరుడు. 
పంచనదీ సంగమములో గిరీశ్యరుడు. ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌ 
జిల్లాలోని కాళేశ్వర క్షేత్రము. ఇచ్చట వరద, వైన్య, ప్రణిత, సరస్వతి, గోదావరి నదుల 
సంగమస్తానము. 
పంపాపురములో విరూపాక్ష నాధుడు ఈ క్షేత్రము కర్నాటకలోని హాస్పేట్‌కు 10 


కిమీ, దూరమున గల హంపి క్షేత్రము 


సోమాద్రిలో మల్లికార్డునేశ్వరుడు ఈ క్షేత్రము మహారాష్ట్రలోని ఇలార్కేకు 6 కి మీ 
దూరములో నున్న గాట్‌ఖండ్‌ క్షేత్రము కొల్హాపూర్‌ - పూనే రోడ్డులో 

త్రిమండ కూటమిలోని అగస్యేశ్చరుడు ఈ క్షేత్రం ఉత్తర ప్రదేశ్‌లోని సత్నాకు 70 
కిమీ చూరమున నున్న చిత్రకూటమున నున్నది. 


34 


35 


36 


37. 


38 
39 


40 


41 


42. 


43. 


44. 


45. 


46 


47 


48 


49 
50 


రక 

సుబహ్మణ్యక్షేత్రములో అహిపేశ్య్వరుడు ఈ క్షేత్రము కర్నాటకలోని మంగుళూరుకు 
100 కి.మీ దూరములో కుమార నదీ తీరమున కలదు. 

మహాబలి పర్వతముపై నున్న మహాబలేశ్వరుడు ఈ క్షేత్రము మహార్యాష్టమున 
నున్నది పూనే నుండి, కొల్లా పూర్‌ నుండి, సతారా నుండి బస్సుపై వెళ్ళవచ్చును 

వరాకాలమున వీలుకాదు ఇది 5 నదుల జన్మస్తానము 

దక్షిణావర్త పర్వతముపై వెలసిన అర్కేశ్సరుడు 

వేదారణ్య పురములో వేదారణ్యేశ్సరుడు ఈ క్షేత్రము తమిళనాడులోని మన్నార్‌ 
గుడికి 50 కి మీ. దూరమున నున్న వేదారణ్యంలో నున్నది 

సోమపురిలో సోమేశ్వరుడు 

అవంతిలో రామలింగేశ్వరుడు ఈ క్షేత్రము మధ్యప్రదేష్‌లోని షిప్రా నదీ తీరమున 
ఉజ్జయినిలో కలదు 

కాళ్మీరములో విజయేశ్వరుడు. ఈ క్షేత్రము కాశ్మీరములోని మంచులింగము - 
అమర్‌నాథ్‌ 

మహానంది పురములో మహానంది పేరేశ్వరుడు ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని 
కర్నూలు జిల్లాలో నంద్యాలకు 16 కి మీ దూరములో నున్నది. 

కోటి తీర్ధంలో కోటీశ్వర నాధుడు ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని తూ గో జిల్లాలో 
గోదావరి తీరమున వెలసిన కోటిపల్లి 

వృద్దాచలముపై అచలేశ్వర నాధుడు. ఈ క్షేత్రము రాజస్తాన్‌లోని ఆబూ పర్వతముపై 
కలదు 

కకుద్‌ గిరిపై నున్న గంగాధరేశ్వరుడు ఈ క్షేత్రము కర్నాటకలోని మాగడినందు 
గలదు. 46 కి.మీ. మంగుళూరు. 

చామరాజు నగరములో చామరాజేశ్వరుడు ఈ క్షేత్రము కర్షటకలోని మైసూర్‌నకు 
దగ్గరలో కలదు. 

నందగిరిపై నందేశ్వరుడు. ఈ క్షేత్రము కర్నాటకలోని బెంగుళూరునకు సమీపమున 
గలదు 


బధిరాచలములోని చండీశ్వరుడు ఈ క్షేత్రము కర్నాటకలోని చాముండి పర్వతముపై 
గలదు 

శ్రీనగరములో నంజుండేశ్వరుడు ఈ క్షేత్రము కర్నాటకలో మైసూర్‌నకు 20 కి మీ 
దూరమున నున్న నంజన్‌గూడ్‌ నందు కలదు 

శతశ్చంగముపై నున్న సర్యాధిపేశ్వరుడు 

ఘనానంద పర్వతముపై వెలసిన సోమనాధుడు 


51 
52 
53 


54. 


5ర్‌. 


56 


57. 


58 


59. 
60. 


61. 
62. 


63. 


64 


65. 
66. 


67 


68. 


69 


70 


54 
నల్లూరు పురములో వెలసిన విమేశృరుడు 
నీడానాథ్‌ పురములోని నీడానాధేశ్వరుడు. 
ఏకాంత స్థానములోని రామలింగేశ్వరుడు ఈ క్షేత్రము తమిళనాడులోని 
రామనాథపురం జిల్లాలోనున్న ఏకాంతరామేశ్యృరము 
శ్రీనాగపురములోని కుండలీశ్వరుడు. ఈ క్షేత్రము మహారా(ష్టలోని నాగపూర్‌లో 
కలదు 
శ్రీ కన్యా క్షేత్రములో త్రిభండీశ్యరుడు. ఈ క్షేత్రము తమిళనాడులోని కన్యాకుమారి 
అ(గమున కలదు. 
శ్రీ ఉత్సంగ క్షేత్రములోని శ్రీ రాఘవేశ్వరుడు 
మత్స్య తీర్ధంలోని తీక్టైశ్చరుడు. 
త్రికూటాచలముపై తాండవేశ్వరుడు. ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని నర్పరావు 
పేటకు 10 కి.మీ దూరములో నున్న కోటప్పకొండ. (త్రికూటేశ్చర క్షేత్రము. కోటేశ్వర 
స్వామి వారి ఆలయములో జనాకర్షణ చక్రము స్థాపించబడినది. 
ప్రపన్నాఖ్య పురములో మార్గ సహాయేశ్వరుడు. 
గండకీలో శివనాభుడు. ఈ క్షేత్రము నేపాల్‌లోని ముక్తినాథ్‌, గండకీ, దేవిక, 
చక్రానదుల సంగమ స్థానము. 75 కి.మీ పోఖర, ధవళగిరి జిల్లా 20 కి మీ. జాసం. 
శ్రీపతి పురములో శ్రీపతీశ్య్వరుడు. 
ధర్మపురిలో నున్న ధర్మలింగం. ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌ జిల్లాలో 
నున్నది. 
కన్యా కుబ్బములో కళాధరుడు ఈ క్షేత్రము ఉత్తరప్రదేశ్‌న నున్నది. 
వాణీ[గ్రామ పురములోని విరంజీశ్వరుడు 


“నేపాల్‌లోని నకులేశ్వరుడు.ఖాట్నండులో వెలసిన పశుపతి నాధుడు. 


జగన్నాధపురములోని మార్కండేశ్వరుడు. ఈ క్షేత్రము ఒరిస్సాలో నున్న పూరీ 
జగన్నాధము. 

నర్మదా తీరాన ఓం కారేశ్వరుడు ఈ క్షేత్రము మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర క్షేత్రం 
ధర్మస్టలములో మంజునాధుడు. ఈ క్షేత్రము కర్నాటకలోని మంగుళూరుకు 75 
కి.మీ దక్షిణ కెనరా జిల్లాలో, బేలతన్‌గడి తాలూకాలో గలదు 

(త్రిరూపపురములొ వ్యాసేశ్యరుడు ఈ క్షేత్రము ఉత్తర ప్రదేశ్‌లోని కాశీకి దగ్గరలో 
నున్నది 

స్వర్షవతీ పురములోని కలిగేశ్స్వరుడు ఈ క్షేత్రము మహారాష్ట్రలోని కొల్హాపూర్‌నకు 
15 కిమీ దూరములో పన్హాల తాలూకాలోని కాలే [గ్రామమున గలదు 


71 
22 


73. 


74 
75 
76 
77 


78. 


29 
80. 


81 


82. 


83 


84. 


85 


86. 
87. 


88 


89 
90 


55 
నిర్మలా చలముపై పన్నగేశ్వరుడు 
పుండరీక పురములో జైమినేశ్చర్‌. ఈ క్షేత్రము మహారాష్ట్రలోని పుండరీక పురము 
చం[ద్రబాగ నదీ తీరం 
అయోధ్యలో మధుకేశ్వరుడు.ఈ క్షేత్రము ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కలదు 
సిద్దవటములో సిద్దేశ్వర్‌ ఈ క్షేత్రము మహారాష్ట్రలోని షోలాపూర్‌ నందు కలదు 
శ్రీ కూర్మాచలముపై త్రిపురాంతకుడు 
మణికుండల తీర్థములో మణిముక్తా నదీశ్వరుడు. 
వటాటవిలో కృత్తివాస నాధుడు 
త్రివేణిలో సంగమేశ్వరుడు ఈ క్షేత్రము తమిళనాడులోని భవానిలో గలదు. 
ఇచ్చట మూడు నదుల సంగమ స్థానమున వెలసిన స్వామివారు. 
అస్తమితా పురములో మల్లేశ్వరుడు 
ఇం(ద్రకీలములో అర్జునేశ్వరుడు. ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో 
నున్న విజయవాడ (విజయే శ్యర్‌). 
శేషాద్రిపై కపిలేశ్య్వర్‌ ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల 
తిరుమల 
పుష్పగిరి పర్వతముపై పుప్పగిరీశ్య్వరుడు ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా 
కడపకు 15 కి.మీ దూరములో నున్నది. 
చిత్రకూటంలో భువనేశ్వరుడు. ఈ క్షేత్రము ఉత్తర (ప్రదేశ్‌లో సత్నాకు 70 కి.మీ 
దూరములో నున్నది. 
ఉజ్జయన పురములో మహాకాళేశ్చరుడు ఈ క్షేత్రము మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌నకు 
55 కి మీ. దూరములో నున్న ఉజ్జయిని పట్టణము. 
జ్వాలాముఖీ పర్వతముపై శూలటంకేశ్వరుడు. ఈ క్షేత్రము హిమాచల్‌ ప్రదేశ్‌లోని 
కాంగ్లా జిల్లాలోని జ్వాలాముఖి క్షేత్రము 
మంగళగిరి శిఖరముపై నున్న సంగమేశ్వరుడు 
తంజాపురములోనున్న బృహదీశ్వరుడు. ఈ క్షేత్రము తమిళనాడులోని తంజావూరు 
నందు గలదు 
వహ్ని పుష్కరక్షేత్రములోని రామేశ్వరుడు ఈ క్షేత్రము తమిళనాడులోని 
రామనాధపురం జిల్లాలోని రామేశ్వరము 
లంకా ద్వీపములో మత్వ్వ్వేశ్వరుడు 
గందమాధన పర్వతముపైనున్న కూర్మేశ్వరుడు ఈ క్షేత్రము తమిళనాడులోని 
రామనాధపురం జిల్లాలోని రామేశ్యరమునకు 4 కిమీ దూరమున గలదు 


౮ 


92. 


93, 
94. 


95. 


96. 
97: 


98. 

99. 
100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 


107. 
108. 


56 

వింధ్యాచలముపై వరాహేశ్వరుడు. ఈ క్షేత్రము ఉత్తర (ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌నకు 

6 కి.మీ. దూరమున నున్నది. వింధ్యాచటలం , 

అహోబలములోని నృసింహేశ్వరుడు. ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ 

జిల్లాలో గల అహోబిలం. ఆళ్ళగడ్డ నుండి, నంద్యాల నుండి బస్సుపై వెళ్ళవచ్చును 

కురుక్షేత్రములోని వామనేశ్వరుడు. ఈ క్షేత్రము హర్యానాలో గలదు. 

కపిల తీరములో పరశురామేశ్వరుడు, ఈ క్షేత్రము ఒరిస్సాలోని భువనేశ్వరములో 
కలదు. 

సేతుబంధం పైగల రామేశ్వరుడు. ఈ క్షేత్రము తమిళనాడులోని రామనాధపురములో 
గలదు. 

సాకేతపురములో నున్న బలరామేశ్వరుడు. 

వారణావత పురములో (దక్షిణ కాశీ) నున్న బౌద్దేశ్వరుడు. ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లో 

గుంటూరు జిల్లాలో, కృష్ణానదీ తీరానగల అమరావతి. 

తత్వ క్షేత్రములో కలంకీశ్వరుడు. 

మహేంద్ర పర్వతముపై నున్న _ కృష్ణీశ్య్వరుడు 

కైలాస పర్వతముపైనున్న పరమ శివుడు. టిబెట్‌లోని మానస సరోవరము 

సూర్యబింబములోని సదాశివుడు. 

వైకుంరములోని నారాయణేశుడు. 

పాతాళములోని హటకేశ్వరుడు. 

(బహ్మలోకములో (బ్రహ్మేశ్చరుడు. 

ఇం(ద్రప్రస్థములో లోకనాధుడు. 

అమరకంటక్‌లో గల అమరనాథ్‌ ఈ క్షేత్రము మధ్యప్రదేశ్‌లోని నర్మదా, సోని 
నదుల పుట్టుక స్థానమున గలదు. 

లవపురిలో పశుపతినాథ్‌. ఈ క్షేత్రము నేపాల్‌లోని ఖాట్మండు నగరమున గలదు. 

రుద్రప్రయాగలో ఏకాదశ రుద్రేశ్చరుడు. ఈ క్షేత్రము మధ్యప్రదేశ్‌లోని బదరీనాధ్‌కు 
పోవు త్రోవలో గలదు. 

శ్లోకములో నుదహరించిన కొన్ని స్థలములను నిర్జారించకపోయినను ఇతర ముఖ్యమైన 


దర్శించవలసిన దివ్య క్షేత్రములు చాల గలవు వీటిలో కొన్ని శ్లోకములోని స్థలములై 
ఉండవచ్చును 


1 ఛాయా వనములోని ఛాయాలింగేశ్వరుడు (వనేశ్చరుడు), 2. హిరణ్య గర్భ క్షేత్రములో 
మహదేవేశ్వరుడు ౩ ఆమ్రాతకక్షేత్రములో సూక్ష్మేశ్వరుడు, 4 మధురైలోని సుందరేశ్వరుడు, 


57 

5 పక్షి తీర్హములోని చొక్క లింగేశ్వరుడు, 6. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వరుడు, 7. ఒరిస్సాలోని ' 
భువనేశ్వర్‌లోని లింగ రాజేశ్వరుడు, 8. ఖజరహోలోని ఖండార్య మహదేవుడు, 9. ఉదయపూర్‌లోని 
ఏకలింగ్‌జీ, 10. జబ్బల్‌పూర్‌లోని గౌరీశంకరుడు, 11. కాశీలోని విశ్వేశ్వరుడు, 12. వడనగర్‌లోని 
హటకేశ్వరుడు, 13. అరుణాచలములోని తిరువన్నామలైస్వామి, 14. గోకర్ణ క్షేత్రంలోని మహాగోకర్లేశ్వరుడు, 
15. మెర్కరాలోని ఓంకారేశ్వరుడు, 16. రాయవెల్లూర్‌లోని జలకంరేశ్వరుడు 17. 
తిరుఒక్కరాయిలోని చం[ద్రమౌళీశ్యరుడు, 18. కాంచీపురములోని కైలాసనాధుడు, 19. 
ఉజ్జయినిలోని నీలకంఠ మహదేవ్‌, 20. గుప్తేశ్య్వరములోని గుస్తేశ్యరుడు, 21. రజవారిలోని 
మార్కండేయుడు 22. శ్రీముఖలింగంలోని ముఖలింగేశృరుడు, 23. తిరువల౭చుజిలోని 
నీలకంరేశ్వరుడు 24. కౌరంగాబాద్‌లోని అవలోకితేశ్వరుడు 25. తిరువత్తియూర్‌లోని 
ఆదిపురీశ్వరుడు, 26. సీనోర్‌లోని భూతపాపేశృరుడు 27. బోధన్‌లోని గౌతమేశ్వరుడు 28. 
నాగర్‌కోయిల్‌లోసి నాగరాజేశ్వర్‌ 29. కాంతీశ్వరంలోని ఏకాంత లింగేశ్వర స్వామి, 30. 
అగస్యేశ్వర్‌లోని పాప వినాశనేశ్వర్‌ 31. దరశురామ్‌లోని ఐరావతేశ్యరుడు, 32. పట్టేశ్సరంలోని 
ధేనుపురీశ్యర్‌ 33. కుంభకోణములోని ఆది కుంభేశ్య్వర్‌, 34. వేదారణ్యములోని వేదనాయక, 
35. తిరువారూర్‌లోని అచలేశ్చర్‌, 36. సిక్కాల్‌లోని నవనీతేశ్వర్‌, 37. తిరుక్కడయూర్‌లోని 
అమృత ఘటేశ్యర్‌, 38. తిరుమల్లిరుకు వేలూర్‌లోని వైద్యనాధ్‌, 39. తిరువేంగాడులోని 
శ్వేతారణ్యేశ్వర్‌, 40. తిరుప్పతిరి పులియార్‌లోని పాతాళేశ్చర్‌, 41. విల్లి వాక్కములోని కిరాత 
మార్టలేశ్వర్‌, 42. మ(ద్రాసులోని కపాలేశ్చర్‌, 43 నేపాల్‌లోని గాలేశ్చర్‌ వగైరా....... 


దేశములోని పవిత్ర శైవ స్టలాలు - 274 


(తమిళములోని పెరియ పురాణము ఆధారముగా) 

1) చిదంబరం ' నటరాజ. 2) తిరుపేట్టకలం : పాశుపతేశ్వర్‌, 3 కి.మీ. చిదంబరం. 
3) శివపురి : 5 కి.మీ. చిదంబరం. 4) తిరుక్కాళి పాలై : 12 కి.మీ. చిదంబరం, శివపురి 
సమోపాన. 5) అచ్చపురం : 5 కిమీ. కోలరూన్‌. 6) కోయిలడిపాలయం (తిరు 
మహేంద్రిపాలయం): అచ్చాపురం నుండి 6 కి.మీ 7) తిరుముళ్ళవాయల్‌ : షియాలీ 
ఆర్‌.యస్‌. నుండి 13 కి.మీ. 8) అన్నప్పన్‌ షేటై (కాలిక్కామూర్‌) : తిరుముళ్ళవాయల్‌ నుండి 
5 కిమీ 9) శాయావనమ్‌ ' షియాలీ ఆర్‌ యస్‌ నుండి 14 కి మీ. కాశిక్షేతంతో సమానమైన 
6 శైవ క్షేత్రములలో నొకటి. 1. శాయావనమ్‌ 2. వేదారణ్యం 3. తిరువాడి 4. మాయవరం 
5. తిరువిడ మరుదూర్‌ 6. (శ్రివంగీయం. 10) పల్లనణిచ్చారం. శాయావనంకి దగ్గరలో 11) 
తిరువేంగాడ్‌ "షియాలీ ఆర్‌ యస్‌ నుండి 13 కి.మీ 12) తిరుక్కాటపల్లి . తిరువేంగాడ్‌ నె నుండి 
2 కీమీ 13) తిరుక్కురు కావూర్‌ (తిరుక్కడవూర్‌) షియాలీ ఆర్‌.యన్‌. నుండి 6 కి మీ. 


58 
14) షియాలీ . బ్రహ్మపురీశ్వర్‌ 20 కి.మీ.చిదంబరం 15) తిరుత్తల ముడయార్‌ కోయిల్‌ 
' షియాలీకి సమీపాన. 16) వైదీశ్వరన్‌ కోయిల్‌ ఆర్‌,యస్‌ : వైద్యేశ్చర్‌ 17) తిరుక్కన్నర్‌ 
కోయిల్‌. 5 కిమీ. వైదీశ్యరన్‌ కోయిల్‌ 18) కీలూరు : 5 కి.మీ. అనతాండవ పురం ఆర్‌ యస్‌ 
19) తిరునిండియూర్‌ . అనతాండవ పురం ఆర్‌.యస్‌. నుండి 3 కి.మీ. 20) తిరుప్తుంగూర్‌ 
.3 కి.మీ. వైదీశ్వరన్‌ కోయిల్‌ ఆర్‌.యస్‌ భక్తనందనార్‌ (హరిజన భక్తుడు) ప్రార్దించిన స్థలము 
21) నీడూర్‌ : అనతాండవ పురం ఆర్‌.యనస్‌. నుండి 2 కి.మీ. 22) పొన్నూర్‌ * అనతాండవ 
పురం ఆర్‌.యస్‌. నుండి 6 కి.మీ 23) వేళ్ళక్కుండి : 5 కి.మీ. కుర్తాళం ఆర్‌.యస్‌. 24) 
తిరుమణం చేరి (పశ్చిమం: 3 కి.మీ వేళ్ళక్కుండి. 25) తిరుమణంచేరి (తూర్పు): సై 
ఆలయమునకు సమీపమున 26) కురు కై : పొన్నూరు నుండి 6 కి.మీ. 27) తలైంజార్‌ 
.5 కిమీ. తిరుప్పుంగూర్‌ 28) కురుక్కుక్కా : 2 కి.మీ.తలైంజార్‌ 29) వలప్పుత్తూర్‌ . 
తిరుప్పుంగనూర్‌ నుండి 3 కి.మీ. 30) ఇలుప్పేపట్టు : వలప్పుత్తూర్‌ నుండి 2 కి.మీ. 31) 
ఓమంపులియూర్‌ : ఇలుప్పేపట్టునుండి 3 కి.మీ. 32) కణత్తు ముల్టూరు : ఓమంపులియూర్‌ 
నుండి 5 కిమీ 33) తిరుత్తరైయూర్‌ : చిదంబరమునుండి 15 కి.మీ. 34) కడంబూర్‌ 
(పశ్చిమం) : ఓమంపులియూర్‌ నుండి 6 కి.మీ. 35) పందనల్లూరు : తిరవడమరుదూర్‌ 
ఆర్‌.యస్‌ నుండి 13 కి.మీ. 36) కంజనూర్‌ : తిరవడమరుదూర్‌ ఆర్‌.యస్‌ నుండి 9 కి.మీ 
37) తిరుక్కాడి కావల్‌ : తిరువడ మరుదూర్‌ ఆర్‌.యస్‌. నుండి ౩ కీమీ 38) 
తిరుమంగళకుడి : ఆడుతూరై ఆర్‌.యస్‌ నుండి 5 కి.మీ. 39) తిరుప్పనంతాల్‌ : ఆడుతురై 
ఆర్‌.యస్‌. నుండి 12 కి.మీ. 40) తిరువాణ్సిడి: తిరుప్పనంతార్‌ నుండి ౩ కి.మీ. 41 
తిరుచ్చేంగలూరు . తిరువాబ్బడికి దగ్గరలో 42) తిరుంతు తేవంగుడి : తిరువడ మరుదూర్‌ 
ఆర్‌.యస్‌. నుండి 6 కి,మీ. 43) తిరు విశలూర్‌ : తిరుంతు తేనంగుడి నుండి 2 కి.మీ 44) 
కొట్టెయూర్‌ : కుంభకోణం నుండి 5 కి.మీ. 45) ఇన్నంబూర్‌ : కొటెయూర్‌ నుండి 3 కి.మీ 
46) తిరుప్పురంగియం : ఇన్నంబూర్‌ నుండి ౩ కిమీ 47) విజయ మంగ : 
తిరుప్తురంబియంకు దగ్గరలో 48) తిరువేగావూర్‌ : విజయమం7 నుండి 2 కి.మీ. 49) 
కురంగాడుతురై (ఉత్తరం) : అవ్వంపేట ఆర్‌.యస్‌. నుండి 6 కి.మీ. 50) తిరుప్పళ్ళణం : 
కురుంగాడుతురై నుండి 5 కి.మీ. 51) తిరువాడి (తిరువైయూర్‌) : పంచనదీశ్ళర్‌, ధర్మ 
సంవర్ణినీ దేవి. 12 కి,మీ. తంజావూరు 52) తిల్లై స్థానం : తిరువాడి నుండి 2 కి మీ. 53) 
పేరుంబులి యూర్‌ : తిరువాడి నుండి 3 కి.మీ. 54) తిరుమళ్ళప్పాడి : పేరుంబులియూర్‌ 
నుండి 3 కి.మీ. 55) పళ్ళవూర్‌ : తిరువాడి నుండి 15 కి.మీ. 56) తిరుక్కనూర్‌. బూదలూర్‌ 
ఆర్‌.యస్‌ నుండి 12 కి.మీ 57) అంబిల్‌ : బూదలూర్‌ ఆర్‌.యస్‌. నుండి 20 కి.మీ. 
58) తిరుమందురై తిరుచినాపల్లి ఆర్‌.యస్‌, నుండి 21 కిమీ. 59) తిరుప్పారురై 


59 
తిరువేగంబూర్‌ ఆర్‌ యస్‌ నుండి 6 కి మీ 60) తిరువానైక్కా (జంబుకేశ్వరం) . జంబుకేశ్వరుడు 
10 కిమీ తిరుచినాపల్లి ఆర్‌ యస్‌ 61) తిరుప్పైంజలి .20 కి.మీ. తిరుచినాపల్లి ఆర్‌.యస్‌ 
62) తిరువాళి *" తిరువాఖైక్కా నుండి 5 కి మీ. 63) తిరువింగనాధమలై : కుళిత్తలై ఆర్‌.యస్‌ 
నుండి 8 కిమీ రశ) రత్నగిరి కుళిత్తలై ఆర్‌.యస్‌. నుండి 12 కి మీ. 65) కదంబర్‌ కోయిల్‌ 
కుళిత్తలై ఆర్‌.యస్‌ నుండి 3 కి.మీ 66) తిరుప్పారైతురై : పూర్ణత్రయిల్‌. ఎలుమనూర్‌ 
ఆర్‌ యస్‌ నుండి 3 కిమీ 67) ఉయ్యకోండాన్‌ : తిరుచినాపల్లి ఆర్‌.యన్‌. నుండి 8 కి.మీ. 
68) ఉరైయూర్‌ తిరుచినాపల్లి ఆర్‌ యస్‌. నుండి 3 కి.మీ. 69) తిరుచినాపల్లి 
మాతృభూతేశ్వర్‌ 70) తిరుపేరుంబూర్‌ ఆర్‌.యస్‌. 71) తిరునాట్టుంగులం : తిరువేరుంబూర్‌ 
ఆర్‌.యస్‌ నుండి 13 కి.మీ. 72) తిరువకాట్టపల్లి (పడమర) : బూదలూర్‌ ఆర్‌.యన్‌ నుండి 
8 కి.మీ 73) తిరువలంపోల్లి - 15 కి.మీ. తంజావూరు 74) తిరుప్తుంతురుత్తి తంజావూర్‌ 
నుండి 13 కిమీ. 75) కండియూర్‌ : తంజావూరు నుండి 9 కి.మీ. 76) శోంతుతురై 
కండియూర్‌ నుండి 6 కిమీ 77) తిరువేదిక్కుడి : కండియూర్‌ నుండి 3 కి.మీ 78) తెట్ట 
ఆర్‌ యస్‌ 79) పశుతి కోయిల్‌ ఆర్‌ యస్‌ 80) చ(క్రపల్లి : 2 కి.మీ అయ్యంపేట ఆర్‌ యస్‌. 
81) తిరుక్కులావూర్‌ : పాపనాశనం ఆర్‌.యస్‌ నుండి 6 కి.మీ. 82) తిరుప్పాలైతురై . 
పాపనాశనం ఆర్‌.యస్‌ నుండి 3 కి.మీ 83) నల్లూరు : కళ్యాణ సుందరేశ 3 కి.మీ. సుందరేశ 
పెరుమాళ్‌ కోయిల్‌ ఆర్‌.యస్‌. 84) ఆవూర్‌ : 13 కి.మీ. పాపనాశనం ఆర్‌.యస్‌. 85) 
శక్తిముట్టం : పట్టేశ్యరం దగ్గర 3 కి.మీ దరాసురం ఆర్‌.యస్‌ 86) పట్టేశ్యరం : శక్తిముట్టంనకు 
దగ్గర 87) పల్లయారై ' పట్టేశ్వరం దగ్గర 88) తిరువలంచులి : సుందర పెరుమాళ్‌ ఆర్‌.యస్‌ 
నుండి 2 కిమీ 89) కుంభకోణం ఆర్‌.యస్‌ : కుంభేశ్చర్‌ 90) నాగేశ్వర్‌ మందిర్‌ 
(కుంభకోణం) నాగేశ్వర్‌ 91) కుంభకోణం : కాళీవిశ్యనాధ్‌ 92) తిరునాగేశ్యరం ఆర్‌.యన్‌. 
నాగేశ్వర్‌ 93) తిరువిడ మరుదూర్‌ ఆర్‌.యస్‌. 94) ఆడుతురై ఆర్‌.యస్‌. 95) తేనల్కుడి 
: ఆడుతురై ఆర్‌.యస్‌ నుండి 3 కి.మీ 96) వై? (వైగైన్మడల్‌ కోయిల్‌) : ఆడుతురై ఆర్‌.యస్‌ 
నుండి 6 కి.మీ. 97) కోనేరి రాజపురం (తిరునల్లం) : నటరాజ, ఆడుతురై ఆర్‌.యనస్‌ .నుండి 
8 కి.మీ. 98) తిరుక్కోలంబమ్‌ : 3 కి.మీ. నరసింగ పేట ఆర్‌.యస్‌. 99) తిరువాడుతురై 
4 కిమీ నరసింగపేట ఆర్‌.యస్‌ 100) కుర్తాళం (తిరుత్తురుత్తి ఆర్‌ యస్‌ 
కుర్తాళేశ్వర్‌ 101) తేరలుండూర్‌ 5కి మీ కుర్తాళం 102) మాయవరం 1(మాయిలాడు దురై) 
ఆర్‌.యస్‌ 103) విలనగర్‌ : మాయవరం నుండి 6 కిమీ 104) పారాశలూర్‌ 
(తిరుప్పారియల్లూర్‌. విలనగర్‌ నుండి 3 కి మీ 105) శేంపానార్‌-కోయిల్‌ మాయవరం 
నుండి 12 కి మీ 106) పూంజై (తిరునాని పల్లి) శేంపానార్‌-కోయిల్‌ నుండి 3 కి మీ 107) 
'పేరుంపల్లం (పడమర) * పూంజైనుండి 18 కి మీ 108) తలైచ్చెంకాడు 2కి మీ పేరుంపల్లం 


60 

109 ఆ క్కూరు ' మాయవరం నుండి 18 కి.మీ 110) తిరుక్కడయూర్‌ " మాయవరం 
నుండి 20 కి.మీ. 111) మయనం . 2 కి.మీ తిరుక్కడ యూర్‌ 112) తిరువేట్టెకుడి పోరైయం 
ఆర్‌ యస్‌ నుండి 6 కి.మీ 113) కోయిల్పట్టు (తిరుతేలిబోర్‌. పోరైయం ఆర్‌ యస్‌.నుండి 
2 కిమీ 114) ధర్మపురం ' 2 కి.మీ కరైకల్‌ ఆర్‌ యస్‌ . 115) తిరునల్లార్‌ ఆర్‌.యస్‌ : శనీశ్యర్‌ 
116) కోట్టారం (తిరుక్కోట్టారు) . 3 కి మీ అంబత్తూర్‌ ఆర్‌.యస్‌. 117) అంబార్‌ . ౩ కి.మీ 

పుంతోత్తం ఆర్‌.యస్‌. 118) అంబార్మాకలం * కోట్టారంకి దగ్గరలో 119) తిరుమేయచూర్‌ 
.2 కిమీ. పేరలం ఆర్‌.యస్‌. 120) ఎలన్‌ కోయిల్‌ . తిరుమేయచూర్‌ ఆలయం ప్రక్కన 
121) తిలతైప్పాడి (కోయిర్సట్టు) 2 కి.మీ. పుంతోత్తం ఆర్‌ యస్‌. 122) తిరుప్పరంపురం : 
5 కిమీ పుంతోత్తం ఆర్‌.యస్‌ 123) శిరుక్కుడి 124) తిరువిలిమల్లై : 8 కి.మి పేరలం 
ఆర్‌.యస్‌. 125) అన్నూరు (తిరల్లైవణ్ఞియూర్‌) : 3 కి.మీ తిరువిలిమలై 126) కరువిలి : 
అన్నూరు నుండి 3 కి.మీ 127) తిరుప్పండురై : 18 కి.మీ కుంభకోణం ఆర్‌.యస్‌ 
128) నారైయూర్‌ ' 3 కి.మీ. తిరుప్పందురై 129) అలగర పుత్తూర్‌ : నారైయూర్‌ నుండి 
3 కి.మీ. 130) శివపురి : కుంభకోణం ఆర్‌ యస్‌ నుండి 5 కి.మీ 131) శాంట్టై (తిరుక్కలయ 
నల్లూరు) . కుంభకోణం ఆర్‌.యస్‌ నుండి 3 కిమీ 132) మరుదండ నల్లూరు 
(తిరుక్కరుక్కుడి) * శాంగోట్డై నుండి 2 కి.మీ. 133) శ్రివాంజియం : 12 కిమీ. నన్నిలం 
ఆర్‌.యస్‌ 134) నన్నిలం ఆర్‌. యస్‌ 135) తిరుక్కడేశ్యరం . 3కి.మీ నన్నిలం ఆర్‌.యస్‌. 
136) తిరుప్పానైయూర్‌ , నన్నిలం ఆర్‌.యస్‌ నుండి 2 కి.మీ 137) విర్కుడి : వేట్టూర్‌ 
ఆర్‌.యస్‌ నుండి 6 కిమీ. 138) తిరుప్పగలూర్‌ : 6 కి.మీ. నన్నిలం ఆర్‌.యస్‌ 
139) వర్తమణి చూరం : తిరుప్పగలూరు ప్రక్కన 140) రామణతిరచ్చురం : 2 కి.మీ. 
తిరునప్పగలూరు 141) పయత్రంగుడి : విర్కుడి 5 కి.మీ. 142) తిరుచ్చేంగాట్టంగుడి : 
నన్నిలం 12 కి.మీ. 143) తిరుమరుగల్‌ : 3 కి.మీ. తిరుచ్చేంగాట్టంగుడి. 
144) సెయ్యాతమంగే; తిరుమరుగల్‌ నుండి 2 కి.మీ. 145) నాగపట్నం 146) సిక్కల్‌ 
ఆర్‌.యస్‌ 147) కిల్వేలూరు ఆర్‌.యస్‌. 148) తేవూర్‌ : 6 కి.మీ. కిల్వేలూరు. 
149) అరిక్కారయంపల్లి వేట్టార్‌ ఆర్‌.యస్‌ 3 కి.మీ. 150) తిరువారూర్‌ ఆర్‌.యస్‌. 
151) ఆరనేరి : తిరువారూర్‌ మందిరం ప్రక్కన 152) తులానాయనార్‌ కోయిల్‌ : 
తిరువారూర్‌ మందిరం (ప్రక్కన 153) విలామర్‌ :తిరువారూర్‌ 3 కి.మీ 154) కారయపురం 
(కరవీరం) . 8 కి.మీ కులుత్తలై ఆర్‌.యస్‌. 155) కట్టర్‌ అయ్యంపేట (పేరువేలూరు) : 
3 కి.మీ కారయపురం. 156) తలై ఆలంకాడు తిరువారూర్‌ నుండి 3 కి.మీ. 157) 

కుడైవాసల్‌ : కోరడాంచేరి ఆర్‌.యస్‌ 13 కి.మీ. 158) ఉడైయార్‌-కోయిల్‌ (తిరుచ్చెందూరై) 

6 కిమీ కుడైవాసల్‌ 159) నాలూరమయానం 160) ఆండార్‌ కోయిల్‌ : పెయ్యాతమంగై 


61 

6 కి.మీ. 161) ఆలంకుడి (ఎరుంపులై)' 6 కి.మీ నీడమంగలం ఆర్‌.యస్‌ 162) హర్షిద్యార 
మంగలం :13 కిమీ. శాలీయ మంగలం ఆర్‌.యస్‌ 163) అవలిన నాల్లూరు 164) పరిత్తి 
అప్పర్‌ కోయిల్‌ : 14 కి.మి తంజావూరు ఆర్‌.యస్‌ 165) కోయిల్‌ వెబ్లి (తిరువెళ్చి) 166) 
పూవావీర్‌ : 5 కి.మీ. నీడమంగలం ఆర్‌ యస్‌ 167) పామణి (పొటలీచురం) : 3 కిమీ. 
మన్నార్‌ గుడి ఆర్‌ యస్‌ 168) తిరుక్కలార్‌ : తిరుత్తురై పుండి ఆర్‌ యస్‌. నుండి 12 కి.మీ. 
169) శిత్తాంబూర్‌ : 6 కి.మీ పొన్నేరి ఆర్‌.యస్‌. 170) కోయిలూర్‌ భుతుపేట ఆర్‌ యస్‌. 
నుండి 3 కి.మీ. 171) హిండింబా వనం. తిరుత్తురై పుండి ఆర్‌.యస్‌. నుండి 15 కి.మీ. 172) 
కర్పకనార్‌-కోయిల్‌ 2 కి.మీ. హిడింబా వనం 173) తండలైచేరి : తిరుత్తురై పుండి ఆర్‌.యస్‌. 
నుండి 3 కి.మీ. 174) కుట్టురు : మన్నార్‌ గుడి ఆర్‌.యస్‌ నుండి 15 కిమీ. 175) 
తిరువండుత్తురై (తిరువేందురై) . మన్నార్‌ గుడి ఆర్‌.యస్‌ నుండి 9 కిమీ 176) 
తిరుక్కలంబూర్‌ (తిరుక్కోలంబూర్‌ నీడ మంగళం ఆర్‌.యస్‌ నుండి 9 కి.మీ. 177) ఓగై 
(పేరేయిర్‌ తిరునట్టి యట్టుంగుడి ఆర్‌.యస్‌. నుండి 5 కి.మీ 178) కోల్లిక్కాడు పాన్నేరి 
ఆర్‌.యస్‌. నుండి 8 కి.మీ. 179) తిరుత్తేంగూర్‌ తిరునెల్లిక్కా ఆర్‌ యస్‌. నుండి 3 కి.మీ. 
180) తిరునెల్లిక్కా ఆర్‌.యస్‌. 181) తిరునట్టి యట్టంగుడి ఆర్‌.యస్‌ 182) తిరుక్కరైవాసల్‌ 
(తిరుక్కరాయిల్‌) : తిరునట్టియట్టం గుడి ఆర్‌.యస్‌. నుండి 5 కి.మీ. 183) కన్రపూర్‌ : 
తిరునట్టి యట్టం గుడి ఆర్‌.యస్‌. నుండి 9 కి.మీ. 184) వలివలం : కన్రప్తురు నుండి 3 
కి.మీ 185) కూచినం : తిరునెల్లుక్కా ఆర్‌.యస్‌ నుండి5 3 కి.మీ. 186) తిరుక్కువలై 
(తిరుక్కోవిలి) . కైచినం నుండి 8 కి.మీ. 187) తిరువాయిమూర్‌ : తిరుక్కువలై నుండి 
5 కి.మీ. 188) వేదారణ్యం. (తిరుమరైక్కాడు) ఆర్‌.యస్‌ 189) అగస్త్యం పల్లి 5కి.మీ. 
వేదారణ్యం. 190) కులగర్‌-కోయిల్‌ (కోడి) : అగస్త్యం పల్లి నుండి 12 కిమీ 191 
తిరుక్కోణమలై ((ట్రింకోమలి) సిలోన్‌లో 192) మరోత్తం . సిలోన్‌లో 193) మధురై 
ఆర్‌.యస్‌. సుందరేశ్వర్‌. వైగై నదీ తీరం. 194) తిరువప్పనూర్‌ : మధురైలో 195) తిరుప్పర 
కునం ఆర్‌ యస్‌. 8 కి మీ. మధురై. 196) తిరువేడగం : 5 కి.మీ. సోలవందాన ఆర్‌.యస్‌. 
197) పీరాన్మలై (తిరుక్కొండు కున్రం) : అమ్మాయ నాయకరూర్‌ఆర్‌.యస్‌.నుండి 25 
కి.మీ. 198) తిరుప్పుత్తూర్‌ : పిరాన్మలై నుండి 25 కి.మీ. 199) తిరుప్పు వనవాయల్‌ : 35 
కిమీ. అరంతాంగే ఆర్‌.యస్‌ 200) రామేశ్వరం ఆర్‌.యస్‌. రామలింగేశకవరుడు 201) 
తిరువడనై : తిరుప్తువనవాయల్‌కు 20 కి.మీ. 202) కలయార్‌ కోయిల్‌ 34 కి.మి. 
తిరువడనౌ. 203) తిరుపువనం 204) తిరుచ్చులియల్‌ : తిరుప్పువనం నుండి 25 కి మి. 
205) కుర్తాళం ' కుర్తాళేశ్యర్‌ టెంకాళి నుండి 5 కి.మీ.206) తిరునెల్వేలితిన్నేనేవి. ఆర్‌.యస్‌ 
నీలియప్పార్‌ 207) తిరువాంజైక్కులం . ఇరంజన కుడ ఆర్‌యస్‌ నుండి 6 కి.మి. 


62 

208) అదినాశీ (తిరుప్పక్కులి) తిరుప్తుర్‌ ఆర్‌ యస్‌ నుండి 18 కి మీ. 209) తిరుమురుగం 
పూండి : తిరుప్పుర్‌ ఆర్‌ యస్‌. నుండి 13 కి మీ. 210) భవాని ఈరోడ్‌ ఆర్‌.యస్‌ నుండి 
8 కిమీ 210 తిరుచ్చెంగోడ్‌ శంకరీదుర్లా ఆర్‌ యస్‌ నుండి 8 కిమీ. 212) వింజా 
మాంకుండై . కరూర్‌ ఆర్‌ యస్‌ నుండి 20 కి మీ 213) కోడుముడి ఆర్‌ యస్‌. 214) కరూర్‌ 
ఆర్‌ యస్‌ పశుపతేశ్వర్‌ 215) అరత్తురై చిదంబరం నుండి 38 కి మీ 216) పెన్నాకడం 
. అరత్తురై నుండి 6 కి మీ 217) కుడలై -ఆత్తూర్‌ చిదంబరం ఆర్‌.యస్‌ నుండి 25 కిమీ 
218) రాజేంద్ర పట్టణం (ఎరుక్కాట్టం పులియూర్‌ చిదంబరం ఆర్‌.యస్‌ నుండి 40 
కి.మీ. 219) తీర్దనగరి (తిరుత్తివై నగర్‌) . ఆలంపాక్కమ్‌ ఆర్‌.యస్‌ నుండి 3 కి.మీ 220) 
త్యాగవల్లి (తిరుచోర పురం) * ఆలంపాక్కమ్‌ ఆర్‌.యస్‌ నుండి 3 కి.మీ 221) తిరువడగై ' 
ప్యమటి ఆర్‌ యస్‌ 3కి మీ 222) తిరునామ నల్లూర్‌ (తిరునావలూర్‌) . పమైటి ఆర్‌ యస్‌ 
నుండి 20 కి.మీ. 223) వృద్దాచలం (తిరుముటు కు(న్రం) కడలూర్‌ ఆర్‌ యస్‌. నుండి 40 
కి.మీ. 224) నెయవెళ్ణె(నేలవెళ్ణై  మాంబలపట్టు ఆర్‌ యస్‌ నుండి 30 కి.మీ. 225) 
తిరుక్కోయిలూర్‌ ఆర్‌ యస్‌ 226) అరైకండి నల్లూర్‌ (అరైయని నల్వూర్‌) : తిరుక్కోయిలూర్‌ 
సమీపాన 227) ఇడైయారు . మాంబల పట్టు ఆర్‌.యస్‌ నుండి 14కి.మీ 228) తిరువేజ్లై 
నల్లూరు : మాంబల పట్టు ఆర్‌.యస్‌. నుండి 9 కి.మీ. 229) తిరుత్తాలూర్‌ (తిరుత్తురైయూర్‌) 

విరింజిపాక్కం ఆర్‌ యస్‌ నుండి 3 కి.మీ 230) ఆండారకోయిల్‌ (వాడుకూర్‌) : 
చిన్నబాబు సముద్రం ఆర్‌.యస్‌ నుండి 3కి మీ 231) తిరుమణికులి . కడలూర్‌ ఆర్‌.యస్‌ 
నుండి 8 కి మీ. 232) తిరుప్పాపులియూర్‌ ఆర్‌ యస్‌ 233) కిరామం (తిరుమురాడిచ్చురం) 
. తిరువెళ్ళై నల్లూర్‌ నకు 3 కి మీ. 234) పణయపురం (పానం కట్టూర్‌). ముండియాప్పకం 
ఆర్‌.యస్‌.నుండి 3 కిమీ 235) తిరువమత్తుర్‌ విల్లుపురం ఆర్‌.యస్‌ నుండి 6 కిమీ. 
236) తిరువన్నామలై ఆర్‌ యస్‌ అరుణాచలేశ్వరుడు 237) కంజీవరం (కాంచీపురం) 
ఆర్‌.యస్‌. ఏకామేశ్యరుడు 238) మగ్రాలి కంచిలోనే యున్నది. 239) ఓణకంరకాంటలీ 
. కంచిలోనే కలదు, 240) అణేగటం గపడం : కంచిలోనే కలదు. 241) తిరుక్కలీశ్యరం- 
కోయిల్‌. కంచిలోనేగలదు 242) కురంగ నిముట్టం * కంచినుండి 9 కి మీ. 243) మగరల్‌ 
. కంచి నుండి 15 కి.మీ 244) తిరువోత్తుర్‌ . కంచినుండి 30 కి.మి. 245) తిరుప్పనంకాడు 
(పనంకాట్టూరు) కంచినుండి 14 కి మీ. 246) తిరువలం ఆర్‌.యస్‌ 247) తిరుమాల్‌ పేరు 

5 కి మీ. పాలూర్‌ ఆర్‌.యస్‌. 248) తక్కోలం ఆర్‌.యస్‌ 249) ఇలం పయం కొట్టూర్‌ . 
తక్కోలం ఆర్‌.యస్‌ నుండి 3 కి.మీ. 250) కువంతిరువిర్కోలం 8 కిమీ. కడంబత్తూర్‌ 
ఆర్‌ యస్‌ 251) తిరువేలం గాడు ఆర్‌ యస్‌ నటరాజ 252) తిరుప్పసూర్‌ . 8 కి.మీ 
తిరువెల్లూరు ఆర్‌.యస్‌. 253) తిరువలం పుత్తూరు (తిరువేంపాక్కం) తిరువెల్లూరు 


63 
ఆర్‌ యస్‌ నుండి 12 కి మీ 254) తిరుక్కలం 20 కి మీ పొన్నేరి ఆర్‌ యస్‌ 255) కాళహస్తి 
ఆర్‌ యస్‌ శ్రీకాళహస్తీశ్యరుడు 256) తిరువో-త్తియూర్‌ . మద్రాసు లోకల్‌ ఆర్‌.యస్‌ 257) 
పాడి వల్లివాకం ఆర్‌.యస్‌ నుండి ౩ కి.మీ 258) తిరుముల్లై వాయల్‌ (ఉత్తరం) 8 కి.మీ. 
ఆవడి ఆర్‌ యస్‌ 259) తిరువేర్కాడు . 6 కిమీ ఆవడి ఆర్‌ యస్‌ 260) (మైలాపూర్‌ 
మయిలాపూర్‌ మద్రాసు 261) తిరువన్మాయూర్‌ మైలాపూర్‌ నుండి 6 కి.మీ. 262) 
అలక్కోయిల్‌ : సింగపెరుమాళ్‌ -కోయిల్‌ ఆర్‌.యస్‌ నుండి 3 కి.మీ 263) తిరువిడైచురం 
:8 కి.మీ. చెంగల్పట్టు ఆర్‌ యస్‌ 264) తిరుక్కవి కున్రం( పక్షితీర్ణం) చెంగల్పట్టు ఆర్‌.యస్‌. 
నుండి 14 కిమీ. 265) అచరపాక్కం 1.5. 266) తిరువక్కరై . పాండిచేరి 53 నకు 
20కి.మీ 267) ఓ(లియాలిందిపట్టు * 132 కి.మీ పాండిచేరి ఆర్‌యస్‌ 268) 
ఇరుంబైమలం : పాండిచెరి R 5. నుండి 8కి మీ. 269) గోకర్లం : మహాబలేశ్వర్‌, కర్నాటక 
270) శ్రీశైలం * మల్లికార్జున స్వామి A.P 27) ఇంద్రనీల పర్వతం : హిమాలయ 
పర్వతములు, ౮.P 272) గౌరీకుండం * హిమాలయములు అ. 273కేదారం 
కేదారేశ్వరుడు, హిమాలయములు యుపి 274) కైలాసనర్వతం మానస సరోవర తీరం 
టిబెట్‌. 
మహ్మదీయుల రాజులకు కన్నెర్ర కలుగజేసిన శ్రీ సోమనాధుని 
(ప్రభాస తీర్ధం - గుజరాత్‌) వైభవం 


- అభిషేకమునకు (ప్రతీరోజు గంగాజలమును కొని తెచ్చుట. 


పూజకు, అలంకరణకు కాశ్మీరము నుండి పూలు తెప్పించుట. 

. 10,000 [గ్రామాలు ఆలయ నిర్వహణకు గాను దత్తత ఇయ్యబడుట. 
మహ్మద్‌ గజనీ కాలములో ఉత్తర దేశములో అతి పవిత్రమైన, అతి పెద్దదైన 
దేవాలయం కావడం. 
పర్వదినాలలోనే గాక (గ్రహణం రోజులలో కూడా లక్షలాది భక్తులు వచ్చి స్నానాలు చేసి, 
న్యామివారిని పూజించుట, 

. అశేష భక్తులు అతివిలువైన కానుకలు స్వామివారికి సమర్పించుట. 

. L000 మంది (బ్రాహ్మణులను ప్రతిదినము పూజకు నియోగించుట. 

. 300 మంగళ్ళకు పని ఉండుట 

- ఆలయమునకు 350 మంది సంగీత విద్వాంసులుండుట. 

10 350 మంది నాట్యకత్తెలుండుట 

11. కష్ట నష్టాల కాలములో స్వామివారు ఆదుకుంటారని విశేష ప్రచార ముండుట 


12 పిలిచిన పలికేదైవమని (ప్రఖ్యాతి వుండుట. మొదలైనవి. 


౮] SMD nm 


ww 0 NAN ర 


64 


ఈ వైభవమునకు కన్నెర్ర కలిగి మహ్మద్‌ గజనీ, ఘోరి మహ్మద్‌లు 17 సార్లు 
ఆలయముపై దండెత్తి ఆభరణాదులను కొల్లగొట్టటయె గాక ఆలయమును, 


విగ్రహములను ధ్వంసము చేసిరి 
శివునికి గల ప్రఖ్యాత పేర్లు (18) 


1. శివ 2. పశుపతి 3. మృత్యుంజయ 4 త్రినేత్ర 
6. పంచవ్యక్త 7 నీలకంఠ 8 ఖండపరశు 9. (ప్రమదాధిప 
11. మహేశ్వర 12. రుద్ర 13. విష్ణు 14. పితామహ 
16 సర్వజ్ఞ 17. పరమాత్మ 18 కపాలి 
శివుని నవ రసములు 
1 శృంగారము 2 వీర 3 బీభత్స 4. అద్భుత 
6 రద 7 కరుణ ర హాస్య 9 శాంత 
నర్మదా నదీ తీరాన వెలసిన 
సుప్రసిద్ధ శివాలయములు (9) 


5 కృత్తివాస 
10 గంగాధర 
15 సంనారవైద్య 


5 భయానక 


1. శూలఫాణేశ్వర 2 కుంభేశ్యర 3 హనుమంతేశ్వర 4. శుకేశృర 5 మాండవ్వ్యేశ్యర 


6 కుబేరేశ్యర 7. వ్యాసేశ్వర 8 ఆదిత్యేశ్వర 0 హతేశ్చర 


కాశీలోని విశ్వేశ్వర స్వామివారికి నాలుగు 
దిక్కులా వెలసిన శివాలయములు 

తూర్పున మణి కర్షికేశ్వర్‌. 
పశ్చిమాన స గోకర్షేశ్వర్‌ 
ఉత్తరాన భార భూతేశ్వర్‌ 
దక్షిణాన (బా శ్రతర్‌ 

కేదారేశ్వర దివ్య క్షేత్రానికి నాలుగు మూలలా 

వెలసిన దివ్య మూర్తులు 

తూర్పున గంగ 
పడవల వైద్యనాధ 
దక్షణాన త లార 


ఉత్తరాన శూల ఢంకేశ్యర 





సాధారణముగా దశావతారవి[గ్రహములన్నియు దేవాలయమునకు బయటగాని, 
లోపలగాని మొత్తమన్నియు చాల చోట్ల వైప్లవాలయములలో కనిపించుచున్నవి విడివిడిగా 
వెలసి ఉన్న మూర్తుల ఆలయములు అరుదు అవతారము లన్నియు ఉన్నచోట మొత్తం పది 
విగ్రహములు కనిపించుచున్నవి కానీ, ఇంకా ఎత్తవలసిన పదియవ అవతారమగు కల్కి 
భగవానునికి ప్రత్యేకాలయము ఎచ్చటను కనిపించుటలేదు 


మత్స్యావతారము 


1 కాళేశ్యరము. ఆంధ్రప్రదేశ్‌ - కరీంనగర్‌ జిల్లా. కాళేశ్వరుడు, 
ముక్తేశ్వరుని ఆలయములో సిమెంట్‌తో మత్స్యము చేయబడి యమకోణము 
ప్రక్కన వెలసియున్నది దినిని తాకినవారికి అంతఃకరణ మాలిన్యము నశించును 
స్వప్న దోషములు తొలగి పోవును. కోరిన వారికి సంతాన ప్రాప్తి కలుగును 

2 హరి ద్వారము - ఉత్తరప్రదేశ్‌ - ఇచ్చట నుండు బ్రహ్మకుండ్‌ అను తీర్హము (ప్రక్కన 
ఆలయము వెలసియున్నది శ్రీవారి పాదములను నిక్షేపము చేస్తూ ఈ తీర్డ 
జలాలలో చేపలు తండోపతండముగా నున్నవి. వీటిని యాత్రీకులు మహా విష్ణువు 
యొక్క మత్వావతారములుగా భావించి పూజనీయ భావంతో దర్శిస్తుంటారు 
ప్రక్కన అమ్ముతున్న ఆహార పొట్టాలను కొని ఏటికి వేస్తూ ఉంటారు 

3. జమ్మూ &కాశ్మీర్‌ రాష్ట్రములోని అనంతనాగ్‌ ఇచ్చట నున్న సరస్సులోని చేపలను 
గూడా మత్యావతారములుగా భావిస్తారు 

4. కాంచీపురం తమిళనాడు 
ఇచ్చట నున్న శ్రీవారి పుష్కరిణిలో నున్న మత్స్యములను కూడా అవతారములుగా 
భావించి వీటికి ఆహారము వేయుచుందురు 

5 నాగలాపురం ఆంధ్రప్రదేశ్‌ - చిత్తూర్‌ జిల్లా 
వేదనారాయణ స్వామి వారి ఆలయంలో మత్స్యావతార మూర్తి కలదు విగ్రహానికి 
పాదములు లేవు లోహముతో ప్రత్యేక పాదములు చేసి నిలబెట్టినారు 

6 తిరుత్రలం కేరళ-5కిమి (ట్రివేండ్రం 
మత్స్య తీర్ణం ఒడ్డున మత్స్యావతార విగ్రహం కలదు 


66 
(బ్రహ్మ తన సృష్టి కార్యమును వేదముల నాధారముగా చేయుచుండ సోమకాసురుడు 
వేదములను దొంగిలించి సృష్టి కంతరాయము కలిగించెను. శ్రి మహావిష్ణువు 
మత్స్యావతార మెత్తి సోమకాసురుని (ద్రుంచి వేదములను (బ్రహ్మ దేవున కందించెను 

కూర్మావతారము 

శ్రీకూర్మం ఆంధ్రప్రదేశ్‌ - 14 కిమీ (శ్రీకాకుళం, (శ్రీకాకుళం జిల్లా 
స్వామివారు కూర్మనాధుడు తాబేలు రూపధారి ఆలయం పళ్చిమాభిముఖం 
గౌహతి. అస్సాం - (బహ్మపు(త్రానది కావలి భాగమున వెలసిన ఆలయం 
(శ్రీ మహావిష్ణువు తాబేలు రూపమున వెలసియున్న ఆలయం' విష్ణుమూర్తి పాదములు 
కూడ పూజింపబడుచున్నవి. శేషశయన మూర్తిగా విష్ణుమూర్తి విగ్రహం వెలసియున్నది 
ఇచ్చట పెద్దలకు పిండప్రదానము, తదాది కర్మకాండలను జరుపుదురు (బ్రహ్మపుత్రా 
నదీ తీరం 
ఈ అవతారమున దుష్ట సంహారము కనిపించదు [క్రుంగిపోతున్న మంధరగిరిని పైకి 
లేపి సముద్ర మధనమున లభించిన అమృతమును జగన్మోహిని ఆకారమున 
అందించి అసురులకన్న సురలను బలవంతులుగా చేయుటే ధ్యేయముగ నున్నది. 


వరాహావతారం 


సింహాచలం ఆంధ్రప్రదేశ్‌ - విశాఖపట్నం జిల్లా - 16 కి మీ విశాఖపట్నం 
స్వామివారు వరాహమూర్తి. సంవత్సర మంతయు గంధముతో నింపబడి 
సంవత్సరమున కొక్కరోజు మాత్రమే నిజరూప దర్శనమిచ్చు స్వామివారు 
చిత్తోర్‌ ఘడ్‌ . రాజస్తాన్‌ 

ఇచ్చట నున్న కోటలో కుంభశ్యాముని ఆలయములో మహావిష్ణువు వరాహరూపం 
కనిపించుచున్నది విజయస్తంభమునకు దగ్గరలో 

ఖజురహో : మధ్యప్రదేశ్‌ 

(శ్రీరామచంద్ర చతుర్భుజ ఆలయములో వరాహావతార రూపియైన శ్రీ మహావిష్ణువు 
వెలసియున్నారు. 25 మీటర్ల ఎత్తైన వరాహస్వామి భూమాతను రక్షిస్తున్న ట్టుగా 
మలచబడినది 

తిరుమల - ఆంధప్రదేశ్‌ - చిత్తూరు జిల్లా, 

తిరుమల కొండపై శ్రీవారి ఆలయమునకు పడమరగా కోనేరు (ప్రక్కగా 
వరాహస్వామి వారు వేంచేసియున్నారు 


న్స్‌ 


లో 


10. 


గ. 
12. 


13 


14 


15. 


16 


1/7 
18 


67 
తిరువిధవెంత్తె తమిళనాడు - మహాబలిపురానికి వెళ్ళే రోడ్డులో - 41 కిమీ 
మద్రాసు ఈ పట్టణమున శ్రీ లక్ష్మీ ఆది వరాహమూర్తి వారు వేంచేసి యున్నారు 
(నిత్య కళ్యాణ పెరుమాళ్‌) 
జాజ్‌పూర్‌ - ఒరిస్సా - 20 కిమీ జాజ్‌పూర్‌ రోడ్‌ RS 
వైతరణి నదీ మధ్యలోని లంకలో విష్ణుమూర్తి యొక్క శ్వేత వరాహమూర్తి వెలసియున్నది 
నదీ తీరమున బిరిజా దేవి ఆలయమున్నది 
(ట్రివేండ్రం * కేరళ - 
ఈ పట్టణమున శ్రీ వరాహస్వామి వారి ఆలయమున్నది 
ఉదయగిరి మధ్యప్రదేశ్‌ - 17 కిమీ సాంచి 
ఇచ్చట నున్న గుహ నెం 5లో వరాహమూర్తి విగ్రహమున్నది 
శ్వేత సోరన్‌ . ఒరిస్సా - 14 కి.మీ కాన్‌గంజ్‌ RS 
ఇచ్చట నున్న వరాహ గంగా తీరమున శ్వేత వరాహమూర్తి వేంచేసియున్నారు 
మదోలి , మధ్యప్రదేశ్‌ - 72 కిమీ జబ్బల్‌ పూర్‌ 
ఇచ్చట కూడా శ్వేత వరాహమూర్తి ఆలయము కలదు 
పన్నియూర్‌ * కేరళ - పుట్టిపురం R 5. దగ్గర 
శ్రీముష్లం . తమిళనాడు - 
ఇచ్చుట జ ఎష్టువు వరాహరూపుడు 
మధుర ఉత్తర ప్రదేశ్‌ 


మధుర బృందావన ప్రాంతములో వరాహస్వామి ఆలయము కలదు 


బారాముల . జమ్మూ & కాళ్ళీర్‌ - శ్రీనగర్‌కు దగ్గరలో 

ఇచ్చట వరాహ స్వామి మూల విగ్రహము కలదు ఈ స్టలమునకు “వరాహ మూల'' 
అని పేరు. కాల [కమేణ “బారాముల” గా మారినది 

సోరేం . ఉత్తరప్రదేశ్‌ - 14 కి.మీ. కాసరంగ R 5, ఈటాజిల్లా 

వరాహమూర్తి, లక్ష్మీదేవి వెలసియున్నారు 

దేవల్‌ ఉత్తర ప్రదేశ్‌ - 16 కిమీ బిస్‌పూర్‌ RS 

వరాహమూర్తి ఆలయం 

మహాబలిపురం తమిళనాడు , బంగాళాఖాత తీరం, వరాహస్వామి 

నాగలాపురం ఆంధ్రప్రదేశ్‌ - చిత్తూరు జిల్లా వేద నారాయణ స్వామి వారి ఆలయ 
మూడవ (ప్రాకారములో శ్రీ లక్ష్మీ వరాహస్వామి, భూ వరాహ స్వామి మూర్తులున్నవి 


68 
నారసింహ అవతారము 


1 అంతర్వేది ఆంధ్రప్రదేశ్‌ - గోదావరి సాగర సంగమ స్తానం శ్రీ సుదర్శన లక్ష్మీ 


2 


నారసింహ స్వామి (యజ్ఞవేది నారసింహుడు) 

ఉదయగిరి ఆంధ్రప్రదేశ్‌ - నెల్లూరు జిల్లా - 7 కిమీ నెల్లూరు 

పెన్నానదీ తీరము నదికావలి వైపున కామాక్షి అమ్మవారి ఆలయము స్వామివారు 
ఉ(గనరసింహ మూర్తి. 

భీముని పట్నం ఆంధ్ర ప్రదేశ్‌ - విశాఖ జిల్లా 

నారసింహ కొండపై జ్వాలా సరసింహమూర్తి.భీమసేన (ప్రతిష్ట. 

యాదగిరి గుట్ట . ఆంధ్రప్రదేశ్‌ - నల్గొండ జిల్లా - శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రము- 
కొండగుహలో వెలసిన స్వామివారు. అమ్మవారు ఆండాళ్ళమ్మ స్వామి వారు 
పంచనారసింహ స్వామిగా ప్రసిద్ది 1. జ్వాలా నారసింహ 2 యోగానంద 3 
గండభేరుండ 4. ఉగ్ర లక్ష్మీ నారసింహ 5. (ప్రహ్లాద వరద నారసింహ మండలం 
రోజులు స్వామివారికి ప్రదక్షిణం చేస్తే సర్వబాధలు తొలగి ప్రశాంతత చేకూరుతుందని 
నమ్మిక. నిజ దీక్షా పరులకు 16 రోజులకు స్వామివారు స్వప్నములో సాక్షాత్కరించి 
సమస్యలకు పరిష్కార మార్గము చూపింతురుట 

అహోబిలం . ఆంధ్రప్రదేశ్‌ - కర్నూలు జిల్లా - ఆళ్ళగడ్డ నుండి, నంద్యాల నుండి 
బస్సు 

కొండ దిగువ నున్న స్వామివారిని ప్రహ్లాద వరద నారసింహ స్వామియని పిలుతురు. 
కొండపైన ఒక క్షేత్రము కొండ (క్రింద మరొక క్షేత్రము గలవు ఈ రెండింటిని కలిపి 
“పంచక్రోళి క్షేత్రం” అని పిలుతురు కొండపైనున్న స్వామివారు ప్రహ్లాద వరద 
నారసింహ స్వామి. స్వామివారి విగ్రహమునకు 10 చేతులు కలవు కొండను 
“తార్యా(ది” అని పిలుతురు. భవనాశిని తీర్దం ప్రక్కన ఆదిశేషుని అవతారమని 
చెప్పే ఈ పర్వత పంక్తుల శీర్ష భాగమున శ్రీనివాసుడు, తోక భాగమున శ్రీశైల 
మల్లికార్జునుడు. మధ్యభాగమైన అహోబిల క్షేత్రమున నారసింహస్వామి 
వెలసియున్నారు కొండ పైనను, (క్రిందను మొత్తము నవ విధ నారసింహ 
మూర్తులున్నవి 


1 కరండ నృసింహ 2 యోగానంద నృసింహ 
3. ఉ[గ్ర నారసింహ 4 వరాహ నారసింహ 

5: అహోద కరర 6 చత్రపట 

7 మాలోల రి జ్వాలా 

9 


మవన నారసింహా స్వామి 


10. 


11. 


12. 
13. 


14. 


15. 


16 


69 
ఆగిరిపల్లి : ఆంధ్రప్రదేశ్‌ - కృష్ణా జిల్లా - శోభనగిరిపై. 
శ్రి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నారసింహ స్వామి. అమ్మవారు రాజ్యలక్ష్మీ. 
వేదాద్రి: ఆంధ్రప్రదేశ్‌ - కృష్ణాజిల్లా - 15 కి.మీ. జగ్గయ్యపేట, 54 కి మీ విజయవాడ 
- కృష్ణానదీ తీరం 
స్వామివారు యోగానంద లక్ష్మీ నారసింహ స్వామి. ఈ క్షేత్రమున పంచనారసింహులు 
వెలసియున్నారు. 
1 జ్యాలా 2. సాలగ్రామ 3. యోగానంద 
4. వీర 5. చెంచు లక్ష్మీ నారసింహమూర్తి. 
ఈ పంచ నారసింహులను పూజించిన పోయిన పంచ ప్రాణములు తిరిగి వచ్చునట. 
కాళేశ్వరం . ఆంధ్రప్రదేశ్‌ - కరీంనగర్‌ జిల్లా గోదావరి నదీ తీరం. 
కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయములో శ్రీనారసింహ స్వామివారికి ప్రత్యేక ఆలయము 
కలదు 
కొరివి : ఆంధ్రప్రదేశ్‌ - కొరివి (గ్రామం - వరంగల్‌ జిల్లా వరంగల్‌ నుండి 
మహబూబా బాద్‌ మీదుగా కొరివి (గ్రామం చేరాలి. ఇచ్చట వీరభ(ద్రస్వామి, భద్రకాళి 
ఆలయములతో బాటు నారసింహ స్వామి వారి ఆలయము కలదు 
కదిరి . ఆం(ధ్రప్రదేశ్‌ - అనంతపురం జిల్లా 
జ్వాలా నరసింహ స్వామి. పెద్ద ఆలయము. 
మంగళగిరి . ఆం(ధ్రప్రదేశ్‌ - గుంటూరు జిల్లా (సాలగ్రామ నారసింహస్వామి) 
పానకాల నారసింహ స్వామి కొండపై నున్న స్వామివారిని పన్నా నారసింహ స్వామి 
యని పిలుతురు అమ్మవారు రాజ్యలక్ష్మి కొండ క్రిందనున్న స్వామివారు శ్రీ లక్షీ 
నారసింహస్వామి స్వామి వారికి ఈ క్షేత్రమున 2 ఆలయములున్నవి 
సింగరాయ కొండ ఆంధ్రప్రదేశ్‌ - (ప్రకాశం జిల్లా, శ్రీ వరాహ నారసింహ క్షేత్రము 
వరంగల్‌ ఆంధ్రప్రదేశ్‌ - వరంగల్‌ జిల్లా, 
భద్రకాళి వెలసిన కొండపై శ్రీ నారసింహ స్వామి వారి ఆలయమున్నది 
ఎలగందుల ఆంధ్రప్రదేశ్‌ - కరీంనగర్‌ జిల్లా 10 కి మీ. కరీంనగర్‌ - నారసింహ 
క్షేత్రము. 
మెట్టుపల్లి ఆంధ్రప్రదేశ్‌ - కరీంనగర్‌ జిల్లా, హుజూర్‌ నగర్‌ తాలూకా. 
శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి గుహలో వెలసియున్నారు. 
మెదక్‌ ఆంధ్రప్రదేశ్‌ - మెదక్‌ జిల్లా - 
శ్రీ నృసింహస్వామి వారి ఆలయము కలదు. 


1/7 


18 
19 


20 


21. 


22 


23 


24 


25 


26. 


27 


28. 


706 
సికిందరాబాద్‌ * ఆంధ్రప్రదేశ్‌ 


నాలా బజారులో శ్రీ నారసింహాలయము కలదు. 

బోధన్‌ ఆంధ్రప్రదేశ్‌ - నిజామాబాద్‌ జిల్లా, నారసింహ క్షేత్రము 

తలిగొండ : ఆంధ్రప్రదేశ్‌ - కడపజిల్లా. 

సాలగ్రామ నారసింహ క్షేత్రం 

నంద్యాల ఆం(ధ(ప్రదేశ్‌ - కర్ఫూల జిల్లా 

నారసింహాలయము కలదు 

భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌ - ఖమ్మం జిల్లా 

నారసింహ స్వామి వారు వెలసియున్నారు 

నరసింహగిరి ఆంధ్రప్రదేశ్‌ - నిజామాబాద్‌ జిల్లా 

నిజామాబాద్‌ - ఆర్మూర్‌ రోడ్డుపై గల కొండపైన వెలసిన నారసింహ క్షేత్రము. 
కోరుకొండ ఆంధ్రప్రదేశ్‌ - తూగో జిల్లా 20 కిమీ రాజమండ్రి 

(గ్రామానికి 5 కి మీ. దూరమున కొండ కలదు కొండపై (పారిజాత నారసింహుడు) 
సాత్విక నారసింహ స్వామి, కొండ(క్రింద లక్ష్మీ నారసింహ స్వామి వెలసియున్నారు 
పెద్ది రెడ్డి గూడెం . ఆంధ్రప్రదేశ్‌ - నల్గొండ జిల్లా 5 కి.మీ యాదగిరి గుట్ట 
ఇక్కడ నున్న నారసింహాలయమునకు శ్రీపాత క్షేత్రమని పేరు 

అల్లూరు * ఆంధ్రప్రదేశ్‌ - గుంటూరు జిల్లా - బాపట్ల తాలూకా. 

లక్ష్మీ నారసింహ స్వామివారు 

తీపర్రు. ఆంధ్రప్రదేశ్‌ - ప.గో.జిల్లా. కొవ్వూరు దగ్గర. శ్రీ, లక్ష్మీ నారసింహ క్షేత్రము. 
పెంచల కోన ఆంధ్రప్రదేశ్‌ - నెల్లూరు జిల్లా 

30 కి.మీ రాపూరు 75 కిమీ. నెల్లూరు. కండలేరు నదీ తీరం పెంచలయ్య అని 
పిలువబడే నారసింహ స్వామి చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్షు శనివారము 
మాత్రమే పూజ ఈ క్షేత్రమును “పెనుశిల క్షేత్రమని” పిలుతురు. సోమశిల 
ప్రాజెక్టునకు దగ్గరలో కలదు 

ధర్మపురి ఆంధ్రప్రదేశ్‌ - కరీంనగర్‌ జిల్లా జగిత్యాల తాలూకా 48 కిమీ 
జగిత్యాల 


గోదావరి నది తీరం ఆలయమునకెదురుగా నున్న కోనేరును “ధర్మకుండం” అని 


పిలుస్తారు ఉ(గనరసింహమూర్తి, స్వామివారు ఉ(గ్రరూపుడైనందున ముఖమెల్లప్పుడు 
చందనముతో పూయబడి ఉంటుంది 


ధర్మాంగద చరిత్రలోని సత్యవతి పాము ఆకారములో నున్న భర్తతో అన్ని 


71 


తీర్థములలోను స్నానమాచరించి, చివరకు ఇచ్చట వెలసిన స్వామివారి కెదురుగా నున్న 


ధర్మకుండములో స్నానము చేసిన తరువాత సర్బాకార భర్తకు శాపవిమోచనము కలిగి 
మానవ రూపము కలిగెను. 


“భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్టసంహార నరసింహ, దురిత దూర” అని 


పాద్యాంతముతో (వ్రాయబడిన నారసింహ శతకము ఈ స్వామివారి నుద్దేశించియే ఈ 
ధర్మపురి (గామముననే వ్రాయబడినది. 


29, 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


ఖమ్మం : ఆంధ్రప్రదేశ్‌ - ఖమ్మం జిల్లా 

స్తంభాద్రి నారసింహస్వామి. కొండగుహలో వీపు భాగము కొండకు ఆనుకుని వెలసిన 
స్వామివారు. 

సికిందరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ - నాచారం 

రామాయం పేటకు పోవు త్రోవలో శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రము 

నల్లపాడు : ఆంధ్రప్రదేశ్‌ - గుంటూరు జిల్లా. 

నరసింహాలయము కలదు. 

గుంటూరు ' ఆం(ధ్రప్రదేశ్‌ - గుంటూరు జిల్లా. 

శ్రీ రామనామ క్షేత్రములో నరసింహాలయం కలదు. 

పిడుగురాళ్ళ : ఆంధ్రప్రదేశ్‌ - గుంటూరు జిల్లా, 

నరసింహాలయం కలదు. 

ఉండవల్లి : ఆంధ్రప్రదేశ్‌ - గుంటూరు జిల్లా 

ఉండవల్లి గుహలోని అనంతశయన స్వామి వారి ఆలయ మండపానికి ఎదురుగా 
నృసింహ స్వామివారు వెలసియున్నారు. 

వాడపల్లి : ఆంధ్రప్రదేశ్‌ - నల్గొండ జిల్లా, 

ఈ (ప్రదేశమును వజీరాబాద్‌ అని కూడా పిలుస్తారు. దేవరకొండ నుండి మిర్యాల 
గూడెం మీదుగా చేరాలి. సుప్రసిద్ద నారసింహ క్షేత్రం. విగ్రహానికి ఎదురుగా ఉన్న 
దీపాలలో ముక్కుకి ఎదురుగా ఉన్న దీపం కదులుతూ ఉంటుంది. మిగతా దీపాలు 
కదలవు. విగ్రహం ఊపిరి పీల్చుచుండటం, విడవడం (ప్రత్యేకత, 
సింహాచలం : ఆంధ్రప్రదేశ్‌ - విశాఖ జిల్లా 16 కిమీ వైజాగ్‌ 

లక్ష్మీ నృసింహ దేవాలయం సింహాద్రి అప్పన్న అని పేరు స్వామి వారికి శ్రీ కృష్ణ 
దేవరాయలు పచ్చల పతకమును బహూకరించిరి. 
తిరుమల : ఆంధ్రప్రదేశ్‌ - చిత్తూరు జిల్లా, 

తొలుత ఈ క్షేత్రం నారసింహ క్షేత్రముగా భావించబడెడిది శ్రీ వేంకటేశ్వరుని 


ఆలయమున పాకశాలలో ఉ(గ్రరూపమున నున్న శ్రీనారసింహుడు వెలసి యుండెనట 


72 


స్వామివారు ఉగ్రరూపుడై యున్నందున (ప్రజలు భితావహులగుదురని శాంత రూపము 
నొంది శ్రీనివాసుడుగా వెలసెనని కధ. 


38. 


39 


40. 


41. 
42. 


జొన్నవాడ : నెల్లూరు జిల్లా. 

పెన్నానది తీరం. ఈవల తీరాన కామాక్షి తాయి ఆవల తీరాన నరసింహస్వామి. 
పెన్న అహోబిలం ఆంధ్రప్రదేశ్‌ - అనంతపురం జిల్లా. 12 కి మీ ఉరవకొండ, 
ఇచ్చట పినాకిని నది ఉత్తర వాహిని. స్వామి వారి పాదం మా(తమే పూజలందుకొను 
చున్నది 
నగర్‌ గ్రామం . హిమాచల ప్రదేశ్‌ - కులూలోయ. 
నరసింహాలయము కలదు. 
భర్తగాల్‌ హిమాచల ప్రదేశ్‌ - చంబా లోయ, పర్గణ భలాయ్‌ జిల్లా 
ప్రాచి పిషా. గుజరాత్‌ - 25 కిమీ సోమనాధ్‌. 

(ప్రభాస పట్టణం) సుభద్రార్షునులకు వివాహము జరిగిన చోటు. నారసింహ 


స్వామివారి దేవాలయం, సూర్యమందిరం, శారదా పీరం, చంద్రమౌళేష్‌ (శ్రీ వేంకటేశ్వర 
స్వామి వార్త ఆలయములు కలవు 


43. 


44. 


45. 


46, 


47 


48. 


49. 


50 


బ్రహ్మోర్‌ . హిమాచల (ప్రదేశ్‌ - చంబా లోయ 
నరసింహాలయము గలదు. 
హంపి . కర్నాటక - విజయనగర సామ్రాజ్య రాజధాని. 
యోగానంద నారసింహ క్షేత్రము. 
బీదర్‌ : కర్నాటక - శ్రీజల నారసింహ క్షేత్రము. 
ఇచ్చట స్వామివారు నీటిలో వేంచేసియున్నారు. 
కాంచీ పురము తమిళనాడు - చినకంచి గుట్టపై శ్రీ వరదరాజస్వామి వారి 
ఆలయం. గుట్ట(క్రింద శ్రీ నృసింహస్వామివారు వెలసియున్నారు. 
షిర్డి: మహారాష్ట్ర - శ్రీ సాయిబాబా వారి క్షేత్రములో శ్రీ నరసింహ స్వామి వారు 
వెలసియున్నారు 
జోధపూర్‌ రాజస్తాన్‌ - సచియా దేవి ఆలయములో శ్రీ నారసింహ స్వామి వారు 
వెలసియున్నారు 
శ్రీరంగం తమిళనాడు - కావేరి నదీ తీరం 
శ్రీరంగనాధుని ఆలయములో శ్రీ నృసింహ స్వామి వారికి ఆలయమున్నది. 
చోళింగ పురం . తమిళనాడు - 28 కిమీ తిరుత్తణి 
ఈ క్షేత్రమును శివలింగ పురం అని కూడా పిలుస్తారు. హిరణ్య కశిపుడు, 


73 


ప్రహ్లాదుని కధ. స్తంభము నుండి బయటకు వచ్చు భయంకర దృశ్యం. చూచువారు 
భయపడతారని (ప్రక్కనుండి చూడడానికి గోడ అడ్డముగా కట్టబడినది. స్వామివారు శ్రీ 
యోగానంద నృసింహ స్వామి. అమ్మవారు అమృత వళ్ళి తాయారు. ఈ క్షేత్రమును 
“మషోలింగర్‌, “ఘటికాచలం” అని కూడా పిలుస్తారు. 


51 


52 


53 


రిక. 


5్‌5్‌, 
56. 


57: 


56. 


59. 


60. 


జాజ్‌పూర్‌ . ఒరిస్సా - వైతరణి నదీ తీరం, 
బిరిజాదేవి ఆలయం దగ్గరలో నున్న చిన్న లంకలో శ్రీ వరాహ నృసింహాలయమున్నది 
ఇచ్చటనే “నాభిగయ” కూడ ఉన్నది 
భం(త : హిమాచల ప్రదేశ్‌ - సాగర్‌ తాలూకా 
నరసింగాలయము గలదు 
భా(క్రా : హిమాచల ప్రదేశ్‌ - బిలాస్‌పూర్‌ జిల్లా 
నరసింగాలయము గలదు. 
సన్హావి : హిమాచల ప్రదేశ్‌ - బిలాస్‌పూర్‌ జిల్లా 
నరసింగాలయం. | 
ఘమర్‌విన్‌ : హిమాచల (ప్రదేశ్‌ - ఘమర్‌ విన్‌ జిల్లా, 
జిజ్ఞార్‌ : హిమాచల ప్రదేశ్‌ - బిలాస్‌పూర్‌ జిల్లా 
నరసింగాలయము. 
రుంజూటా : హిమాచల(ప్రదేశ్‌ - బిలాస్‌పూర్‌ జిల్లా 
నరసింగాలయము. 
ట్రివేండ్రం * కేరళ 
అనంత పద్మనాభ స్వామి వారి ఆలయములో 
జోషీమర్‌: ఉత్తర (ప్రదేశ్‌, బుషీకేష్‌ నుండి బద్రీనాధ్‌కు వెళ్ళు (త్రొవలో 
నారసింహాలయము కలదు. 
నారసింహక్షేత్ర్‌ : ఒరిస్సా : 35 కి.మీ. నౌపాడా 
నారసింహాలయం 
దశావతారములలోని నారసింహ అవతారమునకు ఎక్కువ ఆలయములు 


కనిపించుచున్నవి. ఈ ఆలయములు ఇతర రాష్టముల కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే అతి 
ఎక్కువగా కనిపించుచున్నవి. దుష్టగ్రహ పీడను తొలగించు స్వామివారిగా, మానసిక 
వ్యాధులు నయము చేయు స్వామివారిగా (ప్రసిద్దినొందియున్నారు 


74 


వామనావతారం 


“ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై 

నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై 

నంతై చంద్రుని కంతయై (ధ్రువునిపై నంతై మహర్వాటిపై 

నంతై సత్యపదోన్నతుండగుచు (బ్రహ్మాండాంత సంవర్ద్ణియె ” 
వామనావతారము బలిచక్రవర్తిని దండించుటకు కాదు బలిచక్రవర్తి యొక్క 


ధర్మ(ప్రవర్తనకు సంతసించి నిత్యానంద నిలయమైన పాతాళమును (ప్రసాదించి, సర్వదా 
రక్షణార్థము సుదర్భనమునేర్చాటు చేసెను. ఈ అవతారము దుష్ట శిక్షణకు గాక, కేవలం 
స్వర్గాన్ని దేవేంద్రునికిప్పించుటే ధ్యేయంగా కనిపిస్తున్నది 


1 


కాంచి పురము . తమిళనాడు - ఒక పాదము పైకెత్తబడి యున్న నల్లటి పెద్ద 
విగ్రహము గల ఆలయమున్నది. స్వామివారి వామనావతార రూపమును పొడుగాటి 
క(ర చివరన కాగడా వెలిగించి చూపెంతురు 

మధుర . ఉత్తరప్రదేశ్‌ - శ్రీకృష్ణ జన్మస్థానము. 

వామనావతార వి[గ్రహముతో బాటు బలిచక్రవర్తి, శుక్రాచార్యుల వార్త విగ్రహములు 
కూడ కలవు. 

ఖజురహో. మధ్యప్రదేశ్‌ - శ్రీమహావిష్ణువు యొక్క మరుగుజ్ఞా అవతారము కలదు. 
ఖాట్మండు . నేపాల్‌- వామనావతార మందిర్‌, బాలాజి మందిర్‌, త్రిశూల మందిర్‌, 
(త్రిపురేశ్వర మందిర్‌ కలవు. 

మహాబలి పురం * తమిళనాడు 

ఇచ్చట వామనావతారం కలదు. 

బాదామి . కర్నాటక 

ఇచ్చటనున్న గుహలో వామనావతారము కలదు. 

కనూజ్‌ : ఉత్తరప్రదేశ్‌ - కన్యాకుబ్బ నగరమున వామనావతారమునకు మందిరము 
కలదు. 

అలంపురం : ఆంధ్రప్రదేశ్‌ - మహబూబ్‌నగర్‌ జిల్లా, 

జోగుళాంబ ఆలయములో బలిచక్రవర్తికి దానమిస్తున్నట్టుగా విగ్రహం కలదు. ఒక 


కాలు పైకి, ఒక కాలు (క్రిందికి గలదు. 


9 


10 


మీర్జాపూర్‌ : ఉత్తర (ప్రదేశ్‌ - గంగానదీ తీరం. 

వామనావతారమునకు మందిరము కలదు 

తిరుక్కోయిల్‌ తమిళనాడు - దక్షిణ ఆర్కాట్‌ జిల్లా 

“ఉళగలంత పెరుమాళ్‌ ” (వామనావతారం) త్రివిక్రమ స్వామి అమ్మవారు 


పూంగోపాల్‌ తాయార్‌ 


75 
శీరామావతారం 


ఆసేతు హిమాచల పర్యంతం ఈ అవతారమునకు ఆలయములున్నవి 
రామాలయము లేని పల్లెగాని పట్టణముగాని ఉండదు సాధారణముగా శ్రీరామచంద్ర 
మూర్తి ఆలయం పీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతముగా కన్పిస్తున్నది ఆం(ధ(ప్రదేశ్‌లో 
ముఖ్యమైన శ్రీరామాలయములు 
1. భద్రాచలం . ఖమ్మం జిల్లా - గోదావరి నదీ తీరం. 
భద్రుడనే కొండపై స్వామివారు వెలసి పోకల దమ్మక్క అనే భక్తురాలిచే 
పూజలందుకుని రామదాసుచే ఆలయనిర్మాణము గావించుకుని పుట్టిన రోజునే కళ్యాణ 
మహోత్సవము జరుగు పుణ్యక్షేత్రం. ఇచ్చట శ్రీరాముడు చతుర్భుజుడుగా వెలసియున్నాడు 
మానవ మూర్తి అయిన శ్రీరాముడు చతుర్చ్భుజుడుగా వెలయుటచే ఈ క్షేత్రము మిక్కిలి 
ప్రాధాన్యతనొందినది. 
2 ఒంటిమిట్ట: కడపజిల్లా - ఇచ్చట శ్రీరాముడు కోదండ రాముడుగా వెలసిన దివ్య 
క్షేత్రం. మహాకవి బమ్మెర పోతన శ్రీ శ్రిమహాభాగవతాన్ని తెనిగించి ధన్యత్యము నాందిన చోటు 
“ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య నగరములో శ్రీరాముడు జన్మించెను. దశరధ 
మహారాజునకు, శ్రీరామ చంద్రునకు సరయూనదీ తీరమున అనేక ప్రముఖ దేవాలయములు 
వెలసియున్నవి. సీతాదేవి జన్మ స్థానమగు నేపాల్‌ రాజ్యములో కూడా సీతా సమేతుడైన 
శ్రీరామునకు అతి (ప్రసిద్ద దేవాలయములు కలవు. ఇవిగాక శ్రీరామ వనవాస కాలమున 
నివసించిన పంచవటిలోను, సేతు బంధనము గావించి రావణ వధానంతరము తిరిగి వచ్చి 
పాప పరిహారార్థము శివలింగము ప్రతిష్టించిన రామేశ్వర క్షేత్రమందును (ప్రముఖ 
రామాలయములు వెలసియున్నవి ఇవి గాకలక్ష్మణస్వామివారికి, భరతునకు, శతృఘ్నునకు, 
ఆంజనేయునికి ప్రత్యేకముగా నున్న ఆలయములు వేరేచోట విశదీకరింపబడినవి. 
సీతాదేవి తన అవతార సమాప్తిని మిత్రిక్‌ తీర్ధములోను, (శ్రీరామచంద్రమూర్తి తన 
అవతార సమాప్తిని సరయూ నదిలోను చేసియున్నారు. రామాయణ గాధకు సంబంధించిన 
విగ్రహములు, ఆలయములు కోకొల్లలు. అవన్నియు విశదీకరించుట సాధ్యము కాదు. 
అయినను ప్రత్యేకతలు గల ఆలయములను వేరుచోట విశదీకరించుట జరిగినది. రామకధకు 
సంబంధించి ఎన్నియో గాధలు ప్రచారములో నుండి ప్రతీ రామాలయమునకు ఈ గాధలు 
కొంతవరకు అన్వయించబడి యున్నవి రావణునకు, విభీషణునకు, శూర్పణఖకు ఇంకా 
ఇతర రాక్షస, వానర (ప్రముఖులకు బహు కొద్ది చోట్ల విగ్రహములు వెలసి 
పూజలనందుకొనుచున్నఎ. 
జన్మించిన దాది స్వర్గారోహణం చేయువరకు శ్రీరాముడు మానవ మా(తుడుగా 
చెలామణి కావడమే గాక మహావీరుడుగా, నితి నియమములు పాటించు న్యాయమూర్తిగా 
అందరి మనస్సులలో (ప్రత్యేక భక్తి భావమును నెలకొల్పియున్నాడు అంతియే గాని 


76 
ఎచ్చటను తాను భగవంతుడనని గాని, మానవుల కసాధ్యమైన మహిమలు చేసిగాని, 
చూపించిగాని ఎరుగడు. ఇది ఈ అవతార గొప్పతనము. 

రామావతారములో కనిపించు రహస్యం: కౌసల్య యిచ్చిన పాయస భాగం 
మూలాన సుమి(త్రకు పుట్టిన లక్ష్మణుడు కౌసల్య గర్భాన జనించిన శ్రీరామునికి చేరువయ్యాడు. 
కైక యిచ్చిన పాయసభాగం వలన సుమి(త్రకు పుట్టిన శతృఘ్నుడు కైకకు పుట్టిన భరతునికి 
చేరువయ్యాడు. 


శ్రీ కృష్ణావతారం 


శ్రీ కృష్ణుడు కూడా శ్రీరామునివలె పరిపూర్ణుడు. అనగా రామావతారమున 
శ్రీరామునకు జననము, విద్య, వివాహము, వియోగము, రాక్షస సంహారము మొదలగు 
సంఘటనలతోనిండి మరణముతో (స్వర్గారోహణము) సహా ఉన్నట్టుగనే శ్రీ కృష్ణావతారములో 
గూడా పుట్టుక, బాల్యము, యౌవ్వనము, వివాహము, దైత్య సంహారము, మరణము 
మొదలైనవి గలవు. (త్రేతాయుగ వీరుడైన శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడుగా 
పితృవాక్సరిపాలకుడుగా, ఆదర్శ పురుషుడుగా (ప్రజలను జనరంజకముగా పాలించి, 
రామరాజ్యమును నాటికి నేటికి వాంఛించునట్టు చేసిన మహావీరుడు. ద్వాపరయుగములో 
అవతారమెత్తిన శ్రీకృష్ణుడు (పేమ తత్వమును దాని ఆచరణోపయోగములను బోధిస్తూ 
రాబోయే యుగములలోని కుతంత్రములను విశదీకరిస్తూ వాటికి తగిన ఉపాయముల 
నన్వేషింప వలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ మహా మహిమాన్వితుడుగా, రాజనీతిజ్ఞుడుగా 
దర్శనమిచ్చెను. త్రేతాయుగ పురుషుడు ఆదర్శమూర్తి అయితే ద్వాపరయుగ మూర్తి 
అనుసరణీయుడుగా వ్యక్తమగు చున్నది. 

శ్రీకృష్ణుడు తన పసిప్రాయము నుండి, బాల్యములోను యౌవ్వనము వచ్చువరకు 
ఎన్నో మహాద్భుత కార్యములు చేసి తాను భగవంతుడునని చెప్పుకొనెను. ఈ అవతార 
గొప్పతనము భాగవతమునకు పరిమితమైనది. మహాభారతమున కనిపించు పూర్ల్ణకృష్ణుడు 
మాయగాడుగా, మోసగాడుగా, జిత్తులమారిగా, ఎత్తులకు సై ఎత్తులు వేయు 
రాజనీతిజ్ఞాడుగా, తెలివైనవాడు గా (పజల గుండెలలో నిలచిపోయినాడు. అతని తత్వమును 
ఎరింగిన బహుకొద్దిమందికి తప్ప తాను భగవంతుడుగా గోచరించలేదు. బాల్య కృస్ణుడుగా 
ఎన్నో అద్భుతములను చేసినను, పూర్ష కృష్ణుడుగా ఎన్నో మాయలు చూపించినను 
కృష్ణావతారమును అర్ధము చేసుకొనుట చాల కష్టముగ మిగిలినది దీనినే కృష్ణమాయ 
అందురు. | 

యావద్భారత దేశమంతయు శ్రీకృష్ణనామము జపింపబడుచూ బాలకృష్ణుడు గా, 
పార్థ సారధిగా, వేణుగోపాల స్వామిగా, రాధా మాధవుడుగా, లక్ష్మీ నారాయణుడుగా అనేక 
చోట్ల వెలసి పూజలందుకొనుచున్నాడు అందు ముఖ్యముగా శ్రీ, కృష్ణ గాధలకు సంబంధించిన 


77 

మధుర బృందావనములు, పంచద్వారకలు (ప్రముఖమైనవి ఇవన్నియు ఉత్తర దేశమున 
కలవు. దక్షిణ దేశమున ఉడిపి, గురువాయూర్‌, అరాన్‌ముల, మైలాపూర్‌ మద్రాసు 
మొదలగు చోట్ల శ్రీకృష్ణాలయములు విరాజిల్లుచున్నవి పండరీ పురమున విరలుడుగా 
స్వామివారు దర్శనమిచ్చుచున్నారు. శ్రీ కృష్ణ గాధకు సంబంధించిన రాధా దేవికి, అష్ట 
భార్యలకు, పంచపాండవులకు, జరాసంధునకు, బలరామ సుభద్రలకు ఆలయము లచ్చటచ్చట 
వెలసియున్నవి. వీటి వివరములు వేరుచోట తెలియజేయడమైనది. 


బుద్ధావతారము 


బౌద్ద మతమునకు ఆధ్యుడు బుద్దత్యము సిద్దించిన గౌతముడు. ఈయనకు 
సిద్దార్దుడని మరియొక పేరు కలదు. బుద్దత్వము సిద్దించిన తరువాత బుద్దుడుగా 
పిలువబడినాడు. ఈయన స్థాపించిన మతమునకు బౌద్దమతమని పేరు. హిందూమతము 
ప్రాచీనమైనప్పటికి బుద్దుని యొక్క జొన్నత్యమును (గ్రహించి మహావిష్ణువు యొక్క 
అవతారములలో బుద్దుని కూడా అవతార పురుషునిగా ఎంచినది. హిందూ దేశమున 
బుద్దుని యొక్క ఆలయములు బహుకొద్దిగా ఉన్నవి. ఎక్కువగా బౌద్ద విహారములు కొండ 
గుహలలో కనిపించుచున్నవి. చాల చోట్ల ఆరామములు కూడా కనిపించుచున్నవి. బుద్దుని 
బోధలు, జాతక కధలు, జీవిత చరిత్ర మొదలైనవన్నియు అనేక చోట్ల చెక్కబడియున్నవి. 
బుద్దుడు లుంబినీ వనములో పుట్టి గయకు దగ్గరలోని బుద్దగయలో బుద్దత్వమును పొంది 
అనేక చోట్ల ఉపదేశములిచ్చి కుషీనగర్‌లో (కాశియా) నిర్యాణము చెందెను. భారత దేశమున 
ఎక్కువగా గుహాలయములతో బాటు ఆరామములు మాత్రమే దర్శనీయముగ నున్నవి. 

1. లుంబిని : బుద్ద భగవానుని జన్మస్థలం (నేపాల్‌) 

కపిలవస్తు రాజధాని. బుద్దుడు కపిలవస్తు రాకుమారుడు శాక్య వంశజుడు. శాక్య 

సింహుడుగా పసితనమున పిలువబడుచుండెడివాడు. లుంబిని నేటి నేపాల్‌ రాజ్యమున 
నున్నది. బోండా - గోరఖ్‌పూర్‌ లూప్‌ లైనులో కాకర్వాహ్‌ వరకు వెళ్ళి అక్కడ నుండి “నౌకర్‌” 
(హిందూ దేశపు బోర్డర్‌) వెళ్ళి లుంబినికి బస్సుపై వెళ్ళవలెను. లుంబిని శాక్యవంశరాజులు 
పరిపాలించిన కపిలవస్తు రాజ్యానికి రాజధాని నగరానికి దగ్గరలో నున్నది. సప్త ప్రాకారాలతో 
విరాజిల్లేదట. ఇప్పుడంతా శిధిలమై బుద్దుని జన్మమునకు ఆధారముగా చిన్న ఆలయం 
నిర్మించబడినది. ఇచ్చట నున్న స్తంభాకార స్తూపమున బుద్దుని సూక్తులు చెక్కబడి ఉన్నవి. 

2. బుద్దగయ : బీహార్‌ 

ఇచ్చట నున్న రావిచెట్టు (క్రింద తపమాచరించి జ్ఞానబోధను పొందెను వృక్షమునకు 

బోధివృక్షమని నామధేయము. నిరంజనా నదీ తీరము. బుద్దత్వము పొందిన ఈ పవి(త్ర 
ప్రాంతమున ఇతర దేశస్తులు నిర్మించిన బౌద్ద దేవాలయములున్నవి. 

3. సారనాధ్‌ . ఉత్తర (ప్రదేశ్‌ - 10 కి మీ. వారణాసి. 


78 
జ్ఞాన వికసితుడైన బుద్ద భగవానుడు మొట్టమొదటిసారిగా బోధ గావించిన పవిత్ర 


స్థలం. ఇచ్చట స్తూపం నిర్మించబడియున్నది. 
4. రాజగిరి * బీహార్‌ - 40 కిమీ. నలంద 
ఇచ్చట గల కొండపై జపాన్‌ వారు కట్టించిన బౌద్దాలయం కలదు ఇచ్చటకు 
చేరుటకు రోప్‌ వే గలదు యాత్రీకులు కుర్చీలలో కూర్చుని రోప్‌వే ద్వారా వెళ్ళి బుద్దుని 
దర్శించి, నమస్కరించి తిరిగి వత్తురు 
5. (శ్రావస్తి : ఉత్తర (ప్రదేశ్‌ 
లక్నో - వారణాసి మార్గములోని బహారిచ్‌కి 3 కిమీ. దూరములో ఉన్నది 
బుద్దభగవానుడు సహస్ర పత్ర పద్మములో ఆశీనుడై విశరూపం చూపిన పుణ్యస్థలము. 
గోరఖ్‌పూర్‌ నుండి బస్సుపై వెళ్ళవచ్చును 
6. కాశియా : ఉత్తరప్రదేశ్‌ - 55 కి మీ. గోరఖ్‌పూర్‌ 
బుద్దుడు తన 80 వ ఏట సాలవృక్ష వనములో (క్రి పూ 487 మే నెలలో) నిర్యాణము 
చెందిన చోటు దీనినే “కుషీనగర్‌” అని కూడా పిలుస్తారు ఇచ్చట అశోకుడు నిర్మించిన 
పెద్ద స్తూపం కలదు. 
7 సిక్కిం: సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌నకు 27 కి.మీ. దూరములో (ప్రసిద్ద రామ్‌టెక్‌ 
మానిసి కలదు. సిక్కింలో, నేపాల్‌లో బౌద్ద దేవాలయములు, ఆరామములు చాలా గలవు. 
8. హైదరాబాద్‌ . ఆంధ్రప్రదేశ్‌ రాజధాని 
హుస్సేన్‌ సాగర్‌లోని జి(బ్రాల్డర్‌ రాక్‌పై అతి పెద్ద విగ్రహము (ప్రతిష్టించబడి 
యున్నది. 
మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా గుహలు, మధ్య (ప్రదేశ్‌లోని సౌంచీ స్తూపములు, 
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, కరీంనగర్‌లలోని స్తూపములు, బీహార్‌లోని వైశాలి నగరములోని 
స్తూపములు, ముంబాయి చుట్టు ప్రక్కల నున్న అనేక గుహలలో వెలసిన ఆరామములు 
చాలా (ప్రసిద్ది నాందియున్నవి. 
9. ఎలిఫెంటా, కార్డా, కన్సేరి, భజ, బేడా, పాండవ గుహలు (8.కి.మీ. నాసిక్‌), పిరాల్‌ 
కోట గుహలు (78 కి.మీ. బౌరంగాబాద్‌) మొదలైన వాఒలో బౌద్దారామములు గలవు. 
బౌద్దామతము హిందూ దేశములో నేడు తక్కువ మోతాదులోనున్నను యితర 
దేశములలో ప్రాధాన్యత పొంది వున్నది. అశోకచ(క్రవర్తి మొదలగు వారు బౌద్దమత విస్తరణకు 
చాల కృషి చేసిరి బౌద్దము భారతావనిలో మొలకెత్తిననూ, హిందూ మత మహావృక్షము 
(క్రింద నిలువ జాలక విదేశాలలో ఐరాజిల్లుచున్నది. 


79 
కలికావతారము 


నితి, ధర్మం, సత్యం కనిపించక హింసాకాండ పెరిగిపోయి (ప్రజలంతా చాలా 
అన్యాయముగా, వడ్టూరముగా కలియుగాంతమున ప్రవర్తిస్తారు. ధర్మ సంస్థాపనార్థం, దుష్ట 
శిక్షణార్హం విష్ణుమూర్తి కల్క్యావతారుడై విష్ణుయశుడనే బ్రాహ్మణునికి ఉద్భవించి గుర్రమెక్కి, 
ఖడ్గం ధరించి అధర్మాన్ని, పాపాత్ములను రూపుమాసి ధర్మస్థాపన చేస్తాడు 

దశావతారములను పరిశీలిస్తే భగవంతుడు అన్ని జీవరాశుల్లోను ఉన్నాడనిపిస్తుంది. 
ద్వారపాలకులైన జయ, విజయుల జన్మల మూలకముగా తెలియునదేమనగా అధర్మ 
పాలన, దుష్టత్వము పనికిరాదు. ధర్మహాని జరుగునపుడు భగవంతుడు అవతారమెత్తి 
అణగ(త్రోక్కును. మత్యావతారానికి ముందు విష్ణుమూర్తి ఎత్తిన హయ(గ్రీవావతారము, 
క్షీరసాగర మధనానంతరము అమృతాన్ని పంచియిచ్చిన మోహిని అవతారము, భస్మాసురుని 
బారినుండి శంకరుని రక్షించుటకు ఎత్తిన జగన్మోహిని అవతారము, హరిహర 
పుత్రుడుదయించుటకు శివుని భార్యగా రూపందాల్సిన (స్తీరూపము అవతారములలో 
కనిపించవు. 

దివ్వ దేశములని పిలువబడు ఖష్టుయీర్తి యొక్క 

దెప్వ తిరుపతులు (దేవతలచే పైతిష్టించబడెనవ) - 108 
1. శ్రీవైకుంరము : శ్రీవైకుంరధామం. శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి 2) శ్రీ 

క్షీరసాగరము : పాలకడలి, సప్తసాగరములలో నొకటి, క్షీరాబ్దినాధుడు,క్షీరాబ్ది నాయకి. 
3)శ్రీరంగము . (7.N) 13 కి.మీ. తిరుచినాపల్లి. కావేరీతీరం 7) ప్రాకారాల_ఆలయం 
దక్షిణాభి ముఖం. శ్రీరంగనాధుడు, శ్రీరంగలక్ష్మి 4) కోయిలూరు : (గగ ) వారైయూర్‌ 
అని కూడా పేరు 3 కి.మీ. ట్రిచ్చి, 35 కిమీ తిరువన్నామలై,కుడమురుట్టి నదితీరం. 
మణవాళ స్వామి, వాసలక్ష్మీదేవి 5) తిరువెల్లారై : (1.N ) 20 కి.మీ. శ్రీరంగం 12 కి.మీ. 
కదంబనూర్‌. శ్రీ, పుండరీకాక్షుడు, చంపకవళ్ళి. 6) అంబిల్‌ : ౧.) 9 కి.మీ. లాల్‌గుడి 
R5 ట్రిచ్చి దగ్గర. సుందరరాజ పెరుమాళ్‌, సుందరవళ్ళి తాయారు. 7) తిరుప్పేరనగర్‌: 
(గా గ) శ్రీరామ్‌నగర్‌ అని కూడా పిలుస్తారు. 3 కి.మీ. (ప్రమపురం 15 కి.మీ బోదలూర్‌ 
R5 తంజావూరు జిల్లా, కావేరి నదీ తీరం పూపప్రియ రంగనాధుడు, రంగనాయకి 8) 
కదంబనూర్‌ : గN)5 కి.మీ (శ్రీరంగం 4 కి.మీ. కొల్దాడం. కదంబ వృక్షాలు గల క్షేత్రం 
శ్రీపురుషోత్తముడు, పూర్వాదేవి 9) తంజై మామణి కోయిల్‌ ' (7.N ) శరణ్య నగర్‌ అని 
కూడా పిలుస్తారు. 4 కి.మీ. తంజావూరు, తంజావూరు జిల్లా మూడు ఆలయములు గలవు. 
1. శ్రీ నీలమేఘుడు, శంఖమల వళ్ళి (అరుణకమల నాయకి) 2. శ్రీ నృసింహ భగవాన్‌ 
తంజై నాయకి. 3. శ్రీ మణిక్కుంట పెరుమాళ్‌, అంబుజ వళ్ళి 10) కండియూర్‌ '( |) 


80 
ఖండనగర్‌ అని కూడా పిలుస్తారు. 6 కి.మీ. తంజావూరు తంజావూరు జిలా హరశాప 
మోచన పెరుమాళ్‌, కమల వళ్ళి. 11) కూడలూరు :(7.N.) సంగమ పురం అని కూడా 
పిలుస్తారు. 13 కి.మీ. తిరువాయూర్‌. 1 కి.మీ అయ్యం పేట R.5. తంజావూరు జిల్లా. కావేరి 
నదీ తీరం జగ(ద్రక్షక భగవాన్‌, పద్మాసన వళ్ళి. 12) కపిస్థలం : ౧.౫౩.) 6 కి.మీ కూడలూరు, 
3 కి.మీ. పంపాసరం. కావేరి నదీ తీరం. శ్రీ గజేంద్ర వరదస్వామి, రామామణి. 13) 
తిరుపుల్లభూదం కుడి : (1.N.) 3 కిమీ. తిరుమండిక్కుడి. శ్రీవల్‌_వళ్ళిరామ, 
పోత్తామరైయాల్‌ నాంచారి. 14) తిరు ఆదనూరు : (7.N ) గోపురమని కూడా పిలుస్తారు. 
2 కి.మీ. తిరుపుల్ల భూదం కుడి, కావేరి నదీతీరం. శ్రీ ఆంగలక్క మాయన్‌, రంగనాయకి 
తాయార్‌. 15) కుంభకోణము : (T.N.) తంజావూర్‌ జిల్లా 5 కి.మీ. తిరునాగేశం. 
సారంగపాణి, కోమల వళ్ళి 16) విన్నాగరం (7.N.) తులసివనం అని పేరు. ఆకాశనగర్‌ 
అని కూడా పిలుస్తారు. 7 కి.మీ కుంభకోణం తంజావూరు జిల్లా, శ్రీ ఉప్పిలి యప్పణ్‌, భూమి 
లక్ష్మి, లవణ రహిత ప్రసాదం. 17) నారైయూర్‌: ౧.౫ ) సుగంధగిరి అని కూడా పిలుస్తారు. 
10 కి.మీ. కుంభకోణం మణిముక్తానదీ తీరం . శ్రీ నంబియార్‌, నంబిక్కై నాచియార్‌ 
18తిరుచ్చెరై : ౧.౫.) సారక్షేత్రమని పేరు. 5 కి.మీ. నారై యూర్‌, కావేరి నదీ తీరం 18 
కి.మీ. కుర్తాళం. శ్రీ సారనాధ స్వామి, సారలక్ష్మి. 19) నందిపుర విణ్ఞాగరం : ౧.౫౮) 5 
కిమీ. కుంభకోణం, తంజావూరు జిల్లా. శ్రీ విణ్ఞాగర్‌, చంపక వళ్ళి. 20) వెల్లయం గుడి 
(T.N.) భార్గవపురం అని పేరు. 8 కి.మీ. తిరువిడ మరుదూర్‌ ఏ. శ్రీ కోలబిల్లి రామ, 
మరకత వళ్ళి తాయార్‌, 21) తేరలందూర్‌ : (7.N ) రధ పాత స్థలం అని పేరు, 5 కి.మీ. 
కుర్తాళం 15 కి.మీ. మాయవరం R.5. శ్రీ ఆమరుధి అప్పన్‌, శంఖ మల వళ్ళితాయార్‌, 22) 
తిరు విందలూర్‌ : (£.N.) ఇంద్రపురమని పేరు 5 కి.మీ. మాయవరం ఏ. కావేరి నదీ 
తీరం. శ్రీ మరువిణియ మైందున్‌ భగవాన్‌, చంద్ర శాపవిమోచన వళ్ళి 23) శిరిప్తులియూర్‌ 
:(T.N.) వ్యాఘ్రపురి అని పేరు. 2 కి.మీ. కొల్లు మాంగుడి R.5 పేరలం RS. దగ్గర, శ్రీ 
అరుల్‌ మాకడల్‌ భగవాన్‌, సముద్ర కన్య. 24) తిరుక్కణ్ణ పురం : (7.N.) శ్రీ కృష్ణపురం, 
కణ్చాపురం అని పేరు. 6 కి.మీ, నన్నెలం. శ్రీ శౌరి రాజ భగవాన్‌, కజ్బప్తుర నాయకి. 25) 
తిరుక్కణ్మ మంగై : గ.) కృష్ణ మంగళపురం అని పేరు. 6 కిమీ. తిరువారూర్‌. 
తంజావూరు జిల్లా. శ్రీ భక్త వత్సల పెరుమాళ్‌, అభిషేక వళ్ళి తాయార్‌. 26) తిరుక్కణం 
గుడి : (౧.2౪) కృష్ణకుటి అని పేరు 13 కి.మీ. తిరువారూర్‌. శ్రీ శ్యామల మేని పెరుమాళ్‌, 
అరవింద వళ్ళి. 27) నాగపట్టణము :(7.N.) తంజావూరు జిల్లా. శ్రీ సౌందర్య 
రాజుపెరుమాళ్‌, సౌందర్య వళ్ళి. 28) శ్రీరామ విణ్హాగరం : గ. ) త్రివిక్రమపూర్‌ అని పేరు. 
షియాలి ౨5. ప్రక్కన శ్రీ (త్రివిక్రమ మూర్తి, అమృత వళ్ళి. 29). తిరునగరి : ([.N) 
పరిరంభపూర్‌ అని పేరు. 10 కి.మీ. షియాలి. శ్రీ సుందర బాహుభగవాన్‌, అమృత వళ్ళి, 30. 


81 

మణిమాడ కోయిల్‌ : గా. ) నాగపురి అని పేరు. 6 కి.మీ. వైదీశ్వరన్‌ కోయిల్‌ R 5., 12 
కి.మీ. షియాలి ఆర్‌.యన్‌. శ్రీనర నారాయణ భగవాన్‌, పుండరీక వళ్ళి తాయార్‌. 31 
తిరువైకుంర విణ్ఞాగరం : (T.N.) వైకుంఠ పురం అని పేరు. తిరునాగూర్‌. శ్రీ వైకుంరనాధ 
పుండరీకాక్ష, వైకుంర వళ్ళి 32 అరిమేయ విణ్హాగరం : గా ౫) నభ పురం అని పేరు. 
తిరునాగూర్‌. శ్రీకూడ మాడ క్కూత్త పెరుమాళ్‌, అరుణ కమల వళ్ళి 33. వణ్బు 
పురుషోత్తమం : ౧.౫ ) పురుషోత్తం అని పేరు తిరునాగూర్‌ శ్రీ పురుషోత్తమ పెరుమాళ్‌. 
పురుషోత్తమ నాయకి. 34. శంపో స్నేయ కోయిల్‌ : గా౫) స్వర్లమందిర్‌ అని పేరు. 
తిరునాగూర్‌, శ్రీ, స్వర్ణ రంగనాధ్‌, అల్లి మామలర్‌ అమ ్యవారు. 35. తేట్రియంబలం : గా.) 
తిరునాగూర్‌. శ్రీ శంఖమ్మాళ్‌ భగవాన్‌, శంఖమల వళ్ళి. 36. తిరుమణి క్కూటం : గాగ 
మణికూటం అని పేరు. తిరునాగూర్‌ ప్రక్కన. శ్రీమణికూట నాయక్‌, తిరుమగల్‌ తాయార్‌. 
37. కావలంబాడి : (గ.౫.) తాలవనం అని పేరు. 5 కి.మీ. తిరుమణి క్కూటం. శ్రీ 
గోపాలకృష్ణ రుక్మిణి, సత్యభామ. 38. కీలైచ్చాలై : (.౫.) దేవనగర్‌ అని పేరు. తిరునాగూర్‌ 
ప్రక్కన్మశ్రీ, దేవనాయక్‌, సముద్ర కన్యక, 39. తిరువేళం కుళం ' గా.గె.) శేతహ్రదం అని 
పేరు. తిరు దేవనార్‌ దగ్గర. శ్రీ కృష్ణ నారాయణ, పూవార్తి రుమకల్‌ దేవి. 40. పార్దన పల్లి : 
(T.N.) 3 కి.మీ. తిరునాగూర్‌. పార్ట స్టలమని పేరు. శ్రీ కమల నయనస్వామి, తామరై 
నాయకి. 41. తలై చంగాడు : 6.౫౫.) శంఖపురం అని పేరు. 5 కి.మీ. పార్దన పల్లి. శ్రీ 
వాన్మదీయ పెరుమాళ్‌, తల్లె చంగనాచియార్‌. 42. తిరుచ్చిత్ర కూటం : (7.N ) చిదంబరం. 
నార్త్‌ ఆర్కాట్‌ జిల్లా. శ్రీ గోవింద రాజ భగవాన్‌, పుండరీక వళ్ళి తాయార్‌ 43- మధురై : 
(T.N.) దక్షిణ మధురై. శ్రీ సుందర రాజ పెరుమాళ్‌, వకుళవళ్ళి. 44. తిరుమోహూర్‌ : 
(T.N.) 12 కి.మీ. మధురై.శీ కాల మేఘ భగవాన్‌, మోకూర వళ్ళి. 45. తిరుమాలిరం చోలై 
(T.N.) వృషభాద్రి అని పేరు. 20 కి.మీ. మధురై. శిలంబ నదీ తీరం శ్రీ అలగర మాల 
లంకార్‌ స్వామి, సుందర వళ్ళి. 46. తిరుమ్మేయం : (1.N.) సత్యగిరి అని పేరు. 
తిరుమాయం. తిరుచ్చినాపల్లి - మానే మధురై మార్గములో. శ్రీ సత్యగిరి నాధ్‌, ఉయ్య 
వందాళ్‌ దేవి. 47. గోష్టీపురం : (7.N.) 25 కి.మీ. తిరుమాయం , 45 కి.మీ. మానే మధురై, 
శ్రీ సౌమ్య నారాయణ, తిరు మామగళ్‌ దేవి 48. దర్భశయనం : (7 N.) 8 కి.మీ. రామనాధ 
పురర్మశ్రీ కళ్యాణ జగన్నాధ్‌, కళ్యాణ వళ్ళి. 49. తిరుత్తం కాలూర్‌. ౧.౫.) సీతోద్యాన పురం 
అని పేరు. 4 కి.మీ. శివకాశ్మికామరాజు జిల్లా. శ్రీ తణకాలప్పన్‌, అనంత నాయకి. 50. శ్రీ, 
విళ్ళిపుత్తూర్‌ : (T.N.) 108 దివ్యదేశములు ప్రహరి గోడపై చిత్రించబడినవి. కామరాజు జిల్లా, 
శ్రీ వటపత్రశాయి, ఆండాళ్ళమ్మ 51. శ్రీ వర మంగై ' (7.N.) 35 కి.మీ తిరునల్వేలి. సెలై 


82 
కట్టబొమ్మన్‌ జిల్లా. శ్రీ వాన మామలై పెరుమాళ్‌, వరమంగైతాయార్‌. 52 తిరుక్కురుం కుడి 


(T.N ) పంచనంబుల క్షేత్రం. కురంగ నగర్‌ అని పేరు 13 కిమీ. వాన మామలై శ్రీ 
తిరుళ్ళాకడల్‌ నంబి, కురుక్కుడి వళ్ళి. తిరుమంగై ఆళ్వారు పరమపదించిన స్టలం. 53 

తిరుక్కురు కూర్‌ ' (T7.N ) 2 కి మీ. ఆళ్వారు తిరునగరిR 5., చిదంబరం జిల్హా తామ్రపర్లి 
నదీ తీరం శ్రీ ఆధినాధ భగవాన్‌ ఆధినాధ నాయకి 54 తులై విల్లి మంగళం . గా N) ధ్వన్వి 
మంగళం అని పేరు. 2 కిమీ ఆళ్వారు తిరునగరి, తామ్రపర్షి నదీతీరం. 1. శ్రీ దేవనాధ 
భగవాన్‌, కరుండరం కన్ని. 2. శ్రీ అరవిందలోచన స్వామి, కుముదాక్ష వళ్ళి, 55. శ్రీ, వైకుంరం 
(T N.) చిదంబరం జిల్లా, ఆళ్వారు తిరునగరి R 5, తరువాత 30 కిమీ. తిరునల్వేలి. తామ 
పర్షి నదీ తీరం. శ్రీ వైకుంరనాధ్‌, వైకుంర వళ్ళి, 56. వరగుణ మంగై . గ...) శ్రీ వైకుంరం 
దగ్గర. శ్రీ విజయాసన్‌ స్వామివారు, వరగుణ లక్ష్మీతాయార్‌, 57. తిరుప్పులిం కుడి. (TN) 
చించాకుటి అని పేరు. వరగుణ మంగై దగ్గర శ్రీ కార్యాంచన వేందన్‌ స్వామి, మలరమంగై 
నాచియార్‌ 58. తిరుక్కుళందై : (7.N ) పెరూంకుళం అని పేరు. 12 కి.మీ. శ్రీ వైకుంఠం 
శ్రీ మాయక్కూతన్‌ పెరుమాళ్‌, కుళందై వళ్ళి. 59. తిరుప్పేరై : గ.) శ్రీ నామ పురం అని 
పేరు. ఆళ్వారు తిరు నగరి దగ్గర. మకర నేడ్తు లైక్కాదన పెరుమాళ్‌, పులిక్కుండి వళ్ళి. 
60.తిరుక్కోలూర్‌ : (T7.N.), మహానిధి పూర్‌ అని పేరు. 3 కి.మీ. తిరుప్పేరై. వైత్తమ నిధి 
స్వామి, కొల్లూరు వళ్ళి, 61. తిరువనంతపురం : (కేరళ), అనంతశయనం అని పేరు అనంత 
పద్మనాభ స్వామి, హరి లక్ష్మీదేవి. 62. తిరు వాట్టూరు : (కేరళ) పరశురామ క్షేత్రమని పేరు. 
50 కి.మీ. తిరువనంత పురం. ఆదికేశవ పెరుమాళ్‌, మరకతవల్సి .63. తిరు వణ్బరి సారం 
(TN ) రమ్య స్టలమని పేరు. 4 కి.మీ. నగర కోయిల్‌ అరేబియా సముద్ర తీరం. శ్రీ వేంకటా 
చలపతి. కమల వళ్ళి, 64. చంగనూరు: (కేరళ), సౌరభ పురమని పేరు. 50 కి.మీ. కొట్టారకర. 
చిత్రానదీ తీరం. శ్రీ బాలకృష్ణ సేం కమలవళ్ళి, 65. కుట్టనాడు : (కేరళ), శార్దూల నగర్‌ అని 
పేరు. 5 కి.మీ. చంగనూరు, శ్రీ మాయా ప్పిరాన్‌ స్వామివారు, పోర్కోటి అమ్మవారు. 66. తిరు 
వన్వండూర్‌ : (7.N.) 5 కి.మీ. తిరుప్పులియూర్‌, శ్రీ పాంప నెయ్యప్పన్‌, కమల వళ్ళి..67. 
వల్లవాల్‌ : (7 N.)7 కి.మీ. తిరువణ్వండూర్‌. మణిమాల నదీ తీరం. శ్రీ, కోలప్పిరాన్‌ స్వామి, 
శల్వ తిరుక్కొలందు తాయార్‌. 68. కడిత్తానం :-(7.N.) 12 కి.మీ. వల్లవాల్‌. శ్రీ అద్భుత 
నారాయణ, కల్పవల్లి 69. వారన్‌విలై ఆరన్‌ములై : (కేరళ) సమృద్ది సలం అని పేరు. 12 కి.మీ. 
తిరుచంగనూర్‌, పంపా నదీ తీరం. శ్రీ తిరుక్కురలప్పన్‌, పద్మా సనాచ్చియార్‌. 70. 
తిరుక్కాట్కరై * (కేరళ). మరుత్తటమని పేరు. 10 కి.మీ ఎర్నాకుళం. శ్రీ కాట్కార్టైయప్పన్‌, 
పెరుం సెల్వనాయకి 71. తిరు మాలిక్కలం . (కేరళ). శ్రీ మూలధాం అని పేరు. శ్రీ 


83 
తిరుమాలిక్కలత్తాన్‌ స్వామి, మధుర వేణి 72 విత్తు వక్కోడు . (కేరళ). విద్వత్సూర్‌ అని 
పేరు. 3 కి.మీ. పట్టాంబి 5. శ్రీ ఉయ్యవంద పెరుమాళ్‌, విట్టువక్కోడు వల్లి. 73. 
తిరునావాయ్‌ : (కేరళ). నవ పురం అని పేరు. యడక్కోళం ఆర్‌. యస్‌. శ్రీ నారాయణ, 
మరల మంగై తాయారు. 74. తిరువయిందిర పురం * (7 N )5 కి.మీ కడలూర్‌ ఆర్‌ యస్‌. 
అహీం(ద్ర పురం అని సేరు.' గరుడ నదీ తీరం శ్రీ దేవనాయక, వైకుంఠ నాయకి. 75. 
తిరుక్కోవలూర్‌ : గా...) దేహలీపురం అని పేరు. 2 కి.మీ. తిరుక్కోవలూర్‌. R.5 శ్రీ త్రి 
విక్రమస్వామి, పూం కవల నాచియార్‌ 76. మద్రాసు : (7 N) వృందారణ్య క్షేత్రం. 
తిరువళ్ళిక్కేని (ట్రిప్లికేన్‌). 1. శ్రీ పార్ట సారధి, వెంకట కృష్ణ రుక్మిణి. 2. శ్రీ మన్నాత్‌ భగవాన్‌ 
(రంగనాధ), వేదవల్లి. 3. శ్రీ తెల్లియ నృసింహ స్వామి (అజగయ సింగాళ్‌ 4. శ్రీ చక్రవర్తి 
తిరుమకన్‌ స్వామి (శ్రీరామ) జానకి. 5 శ్రీ దేవ పెరుమాళ్‌, శ్రీదేవి, 77. తిరునిండనవూర్‌ 
: గా ౫) తిన్ననూర్‌ అని పేరు. 2 కిమీ. తిన్ననూర్‌ ఏ వృత్తక్షీర నదీ తీరం. 30 కి.మీ. 
మద్రాస్‌. శ్రీ భక్త వత్సల పెరుమాళ్‌, జగజ్జనని. 78. తిరువల్వూర్‌ : (౧ N.) వీక్షారణ్యం అని 
పేరు. 3 కి.మీ. (త్రి వెల్లూర్‌ ౬5 శ్రీ వీరారాఘవ స్వామి, (భేషజం భిషక్‌) కనక వళ్ళి 40 కి.మీ. 
మధ్రాస్‌. 79. తిరుక్కడికై :(ఫోలింగర్‌ (7 N.) ఘటికా చలం అని పేరు. 13 కి.మీ. షోలింగర్‌ 
R.S. 27 కి.మీ. ఆర్కోణం, (ఫోలింగర్‌) శ్రీ యోగ నరసింహ స్వామి, అమృత వళ్ళి. 80. 
తిరు నీర్మలై : (7.N.) తోతాది, 5 కి.మీ. పల్లవరం RS. 23 కి.మీ. ఎగ్మూర, (తోతాద్రి) 
RS. 1. శ్రీ నీలమేఘ వర్షస్వామి, మంగ తాయారు. 2. శ్రీ రంగనాధస్వామి, రంగనాయకి, 
3. శ్రీశాంత నృసింహ స్వామి, 4. శ్రీ ఉళగలంద స్వామి, 5. శ్రీ చక్రవర్తి తిరుమకన్‌ స్వామి 
(శ్రీరామచంచద్ర, 81. తిరువిడవెందై . (T.N ) వరాహ క్షేత్రం ౩ కి.మీ. కోవలత్తై 40 కి.మీ. 
ఎగ్మూర్‌ మహాబలిపురం రోడ్డుపై శ్రీ నిత్య కళ్యాణ స్వామి, (ఆదివరాహ స్వామి) అఖిల వళ్ళి, 
82. తిరుక్కడలవై "మహాబలిపురం (T.N.) 15 కి.మీ. తిరుక్కుల కుం(డ్రం (పక్షితిర్దం) 45 
కి.మీ. మద్రాస్‌. గరుడ నదీ తీరం. శ్రీ స్టల శయన పెరుమాళ్‌, నీలమంగై నాచ్చియార్‌ 83. 
కాంచీపురం : (T.N ) హస్తిగిరి అని పేరు. 70 కి.మీ. మద్రాస్‌. వేదావతి నదీ తీరం. శ్రీ వరద 
రాజస్వామి, పేరుందేవి తాయార్‌. 84. తిరువేక్కా . ౧౧౫) యధోత్కారి అని పెరు. 
కాంచీపురం. శ్రీ యధోత్కారి పెరుమాళ్‌, కోమల వళ్ళి 85 అష్టభుజం . (7 ౫.) (చినకంచి). 
కాంచీపురం వరదరాజ స్వామివారి ఆలయం 2 కి.మీ. శ్రీ ఆదికేశవ చక్రధర స్వామి(అష్టభుజ 
పెరుమాళ్‌, (పుష్పక వళ్ళి తాయార్‌) అలమేలు మంగ 86 తిరుత్తంక ' (T.N.) దీప ప్రకాశ్‌ 
అని పేరు. కాంచీపురం. శ్రీ దీప ప్రకాశ్‌ స్వామి, మరకత వళ్ళి 87 వేలుక్కాయ్‌ ' (T.N.) 
కామాసికి అని పేరు. కాంచీపురం శ్రీ (అజగయ సింగాళ్‌ ముకుంద నరసింహ, కామాసికీ 


84 

వళ్ళి, 88. ఉరగం . (T.N) కాంచీపురం త్రివిక్రమ పెరుమాళ్‌, అమృత వళ్ళి కామాక్షి 
ఆలయం దగ్గర 89. నీరగం : గొ. ) నీరాకార్‌ అని పేరు. కాంచీపురం. ఉళగలంద 
పెరుమాళ్‌ ఆలయములో, శ్రీ జగదీశ పెరుమాళ్‌, నీల మంగై వళ్ళి 90 కారగం * (T.N.) 
కాంచీపురం., ఉళగలంద పెరుమాళ్‌ ఆలయములో శ్రీ కరుణాకర స్వామి, పద్మామణి, 91. 
కార్వణం : గ గె) కాంచీపురం. ఉళగలంద పెరుమాళ్‌ ఆలయములో, శ్రీ కల్వర్‌ స్వామి, 
కమల వళ్ళి. 92. కల్వనూర్‌ * (T.N.) కాంచిపురం. కామాక్షి ఆలయ ప్రాకారములో శ్రీ 
ఆదివరాహ స్వామి, అంజిలై వళ్ళి 93. తిరుప్పడగం * (7.N ) కాంచీపురం, ఏకాంబరేశ్వర 
ఆలయానికి దగ్గర. శ్రీ పాండవ దూత పెరుమాళ్‌, రుక్మిణి, సత్యభామ. 94. నీలత్తింగాళ్‌ 
తుండం : గ...) చంద్రచూడ అని పేరు కాంచీపురం. ఏకాంబరేశ్వర ఆలయ (ప్రాకారంలో 
శ్రీ నీలత్తింగాళ్‌ తుండత్తాన్‌ స్వామి, నేరోరు వరిల్లా వళ్ళి. 95. శ్రీ ప్రవళవర్లం . (7.N.) ప్రవాళ 
వర్లం అని పేరు. కాంచీపురం. కామాక్షి ఆలయం దగ్గర, 1. శ్రీ ప్రవళ వర్ల పెరుమాళ్‌, ప్రవళ 
వళ్ళి 2. శ్రీపంచై వర్లపెరుమాశ్‌, మరకత వళ్ళి (పంచై వర్తయూర్‌లో), 96 పరమేశ్వర 
విణస్ఞాగరం : (T.N.) కాంచీపురం : పెద కంచిలో, శ్రీ వైకుంఠ పెరుమాళ్‌, వైకుంర వళ్ళి 97 

తిరుప్పుత్‌కుజి : (7.N.) గృద్ద క్షేత్రం, కాంచీపురం. 12 కి.మీ. పెదకంచి, శ్రీ విజయ రాఘవ 
స్వామి, మరకత వళ్ళి, 98. తిరుపతి : (ఆంధ్రప్రదేశ్‌) తిరువేంకటం, వేంకటాద్రి అనిపేరు. 
తిరుమల కొండపై 10కి.మీ. రేణిగుంట ఆర్‌.ఎస్‌. శ్రీనివాసుడు, అలమేలు మంగ. 99) 
అహోబిలం : (౫.9) 25 కి.మీ. ఆళ్ళగడ్డ, భావనాశిని నదీతీరం, శ్రీ నృసింహస్వామి, 
చెంచులక్ష్మి. 100) ద్వారక : (గుజరాత్‌) సప్త మోక్షపురములలో నొకటి. జామ్‌నగర్‌ జిల్లా. శ్రీ 
కళ్యాణ నారాయణ, కళ్యాణ వళ్ళి. 101) అయోధ్య : (౮.P.) సప్త మోక్షపురములలో నొకటి. 
సరయూ నదీతీరం. శ్రీరామ, సీతాదేవి. 102) నైమిశారణ్యం : (౮.P) సీతాపూర్‌ జిల్లా, 25 
కిమీ. బలమావు R5 గోమతి నదీతీరం. శ్రీ దేవరాజ భగవాన్‌, హరిలక్ష్మీ, 103) మధుర 
: (౮.౯) సప్త మోక్షపురములలో నొకటి. యమునా నదీతీరం. గోవర్దనస్వామి, సత్యభామ. 
104) గోకులం : (0౮.9) శ్రీకృష్ణుడు విహరించిన స్థలం. శ్రీనవమోహన కృష్ణు రుక్మిణి, 
సత్యభామ. 105) దేవప్రయాగ : (0౮.9?) బద్రీనాధ్‌కు పోవు (త్రోవలో, అలకనంద, భగీరధీ 
నదుల సంగమ స్థానం. నీలమేఘ పురుషోత్తముడు, పుండరీక వళ్ళి. 106) జోషిమరం : 
(U.P) బద్రీనాధ్‌కు పోవు త్రోవలో, పరమపురుష స్వామి, పరిమళ వళ్ళి. 107) బదరి : 
(౮.P) బదరికాశ్రమం. బదరీ నారాయణ, అరవింద వళ్ళి. 108) సాలగ్రామం : (నేపాల్‌). 
ముక్తినారాయణ 160 కి.మీ. గోరఖ్‌పూర్‌, గండకి నదీతీరం. ముక్తి నారాయణ, శ్రీదేవి. 


85 
ఇతర దివ్య దేశాలుగా పరిగణించబడినవి 


1 గోకులం (౮.P) మధుర జిల్లా, శ్రీకృష్ణ. రుక్మిణి, సత్యభామ 2) బృందావనం 
' (౮P.) మధుర జిల్లా. శ్రీకృష్ణ రుక్మిణి, సత్యభామ. 3) ముంబాయి . (మహారాష్ట్ర 
విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, 4) హైదరాబాద్‌ (AP) శ్రీవిష్టుమూర్తి లక్ష్మీదేవి. 5) సేలం . 
(T.N ). శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి. 6) వర్కళ ' (కేరళ). తిరువనంతపురం జిల్లా, శ్రీ జనార్దన" 
స్వామి, లక్ష్మీదేవి, 7) సేంగనల్వూర్‌ . (T7.N.) తిరువిడ మరుదూర్‌ దగ్గర శ్రీరామనాధ, 
సీతాదేవి. 8) తిరుమండక్కుడి : (౧.౫). కపిస్టలం దగ్గర 6 కి.మీ కూడలూరు. శ్రీ 
వరదరాజస్వామి, పేరుందేవి 9) తిరు నారాయణపురం . (7 N) తిరుచినాపల్లి జిల్లా. 
శ్రీరంగం దగ్గర. శ్రీరంగనాధ,రంగనాయకి. 


దివ్య దేశముల నిర్మాణములో, ప్రతిష్టాపనలో, ఆరాధనలో, ఉత్సవములలో ఒకే 
విధానం పాటించడం ఒక విశేషం. అన్ని చోట్లా స్వామివార్త, ఆర్ఫా విగ్రహములు గలవు 


ఇష్టుమూల్తి దివ్వ స్థానములు - దివ్వ స్థానములలోని 
నాముధేయములు - 108 


1. శ్రీవైకుంరములో వాసుదేవుడు. 2) ఆమోదములో సంకర్షణుడు. 3) ప్రమోదములో 
ప్రద్యుమ్నుడు. 4) సమ్మోదములో అనిరుద్దుడు. 5) సత్యలోకములో విష్ణుమూర్తి. 6) 
సూర్యమండలములో పద్మాక్షుడు. 7) క్షీరసాగరములో శేషశాయి. 8) శ్వేత ద్వీపములో 
తారకుడు. 9) బదరికాశ్రమములో నారాయణుడు. 10) నైమిశారణ్యములో అవినాశి హరి. 
11) హరక్షేత్రములో సాలగ్రామం. 12) అయోధ్యలో రాఘవేంద్రుడు. 13) మధురలో 
శ్రీబాలకృష్ణుడు. 14) మాయాపురిలో మధుసూదనుడు. 15) కాశీలో భోగశయనుడు. 16) 
అవంతికలో అవనీపతి. 17) ద్వారకలో యాదవేంద్రుడు. 18) వ్రజభూమిలో గోపీజన 
వల్లభుడు. 19) బృందావనములో నందనందనుడు. 20) కాళీయ (హదములో గోవిందుడు. 
21) గోవర్రనములో భవనాశకుడు. 22) గోమంత పర్వతముపై శౌరి. 23) హరిద్వారములో 
జగత్సతి. 24) ప్రయాగలో వేణి మాధవుడు. 25) గయలో గదాధరుడు. 26) గంగాసాగర్‌ 
సంగమములో విష్ణుమూర్తి. 27) చిత్రకూటములో రాఘవుడు. 28) నందిగ్రామములో 
రాక్షసాంతకుడు. 29) (ప్రభాస తీరములో విశ్వరూపుడు. 30) శ్రీకూర్మములో అచల 
కూర్ముడు 31) నీలాచలంపై పురుషోత్తముడు 32) సింహాచలముపై పన్‌ నృసింహుడు 33) 
తులసి వనములో గధాపాణి. 34) ఘృత శైలముపై పాపహరుడు. 35) శ్వేతాచలముపై సింహ 


86 

స్వరూపుడు. 36) ధర్మపురిలో యోగానందుడు. 37) కాకుళములో ఆంధ్రనాయకుడు 38) 
అహుబిలములో హిరణ్య కళిపు వధకారి. 39) పాండురంగలో విరల్‌ 40 ) వేంకటాచలముపై 
శ్రీనివాసుడు 41) యాదవాచలముపై నారాయణుడు 42) ఘటికాచలముపై నృసింహుడు. 
43) కాంచిపురములో వరదరాజులు. 44) శివకంచిలో యధోత్తకారి 45) కంచిలో పాండవ 
దూత, త్రివిక్రముడు, అష్టభుజ నృసింహుడు, మేఘాకారుడు, శుభాకారుడు, శుభ(ప్రదుడు, 
కాలమేపుడు, శేషాకారుడు, గరుడారూఢుడు, కోటి సూర్య సమప్రభ, దివ్య(ప్రకాశకుడు, 
దేవాధిపుడు, ప్రవాళవర్గుడు, దీపాభుడు, శోభనుడు, దివ్యుడు 57) శ్రీగ్రుద్ర సరోవర తీరాన 
విజయరాఘవుడు. 58) వీక్షారణ్యములో వీరరాఘవుడు. 59) తోతాద్రిలో తుంగశాయి. 60) 
గజస్టలములో గజార్తి నాశక్‌ 61) బలిపురములో మహాబలి. 62) భక్తి సారములో జగత్పత్తి 
63) శ్రీముష్లములో మహావరాహుడు 64) మహేం(ద్రములో పద్మలోచనుడు 65) శ్రీరంగములో 
రంగనాధుడు 66) శ్రీధామములో జానకీ వల్లభుడు. 67) సారక్షేత్రములో సారనాధుడు. 
68) ఖండనములో హరచాప భంజనుడు. 69) శ్రీనివాస స్థలములో పూర్ణుడు. 70) 
స్వర్గమందిరములో సువర్గ్శుడు. 71) వ్యాఘపురిలో మహావిష్ణువు. 72) భక్తి స్థానములో 
భక్తిదాత 73) శ్వేత 'హ్రదములో శాంతమూర్తి. 74) అగ్నిపురిలో సురప్రియ. 75) భార్గవ 
స్టలములో భర్లుడు 76) వైకుంరములో మాధవుడు. 77) పురుషోత్తమలో భక్తసఖుడు 78) 
చ(క్రతీర్హములో సుదర్శనుడు 79) కుంభకోణములో చక్రపాణి 80) భూతపురిలో శంఖధరుడు 
81) కపిస్టలములో గజార్తి హరుడు 82) చిత్రకూటములో గోవిందుడు. 83) ఉత్తమములో 
అనుత్తముడు 84) శ్వేతాచలంపై పద్మలోచనుడు 85) పార్పస్థలములో పరబ్రహ్మ. 86) కృష్ణ 
కోటిలో మధుసూదనుడు 87) నందపురిలో మహానందుడు 88) వృద్దపురిలో వృషా(శ్రయుడు. 
89) సంగమ గ్రామములో అసంగుడు 90) శరణ్యములో శ్రీశరణుడు. 91) దక్షిణ ద్వారకలో 
జగత్పతి గోపాలుడు 92) సింహక్షేత్రములో మహాసింహుడు 93) మణి మండపములో 
మల్గారి. 94) నిబిడ్‌లో నిబిడాకారి 95) ధనుష్కోటిలో జగదీశ్యరుడు. 96) మాహోర్‌లో 
కాలమేఘుడు 97) మధురైలో సుందరుడు 98) వృషభాచలంపై పరమస్యామి 99) 
శ్రీవరగుణంలో నాధుడు 100) కురుకలో రమాప్రియుడు 101) గోష్టి పురములో గోష్టీపతి 
102) దర్భశయనములో దర్భశాయి 103) ధన్వి మంగళలో శౌరి 104) (భ్రమర స్థలములో 
బలాడ్యుడు 105) కురంగలో పూర్ణుడు 106) వటస్టలములో శ్రీకృష్ణుడు 107) క్షుద్ర నదిలో 
అచ్యుతుడు 108) అనంతపురములో పద్మనాభుడు 

పైక్షేత్రములలోని స్వామివార్ల పేర్లు ఉచ్చరించినంత మాత్రమున సమస్త వేదములను 
అధ్యయనం చేసినంత పుణ్యఫలము, యజ్ఞ యాగాదులు చేసినంత ఫలితము, సమస్త పుణ్య 
తీర్హములలో స్నానము చేసిన లాభమును పొందగలరు సంసార బంధము నుండి విముక్తులై 
పరమపద (ప్రాప్తి నొందగలరు పరమానంద దాయిని అయిన ముక్తినాందగలరు 


87 
ఖష్లుమూరత్తి శీ! విగ్రహములు గల దివ్వ క్షేత్రములు (8) 


స్వయం ప్వక్త క్షేత్రములు 
1. శ్రీరంగం “తమిళనాడు, శ్రీరంగనాధుడు, రంగనాయకి. 
2. వేంకటాచలం ఆంధ్రప్రదేశ్‌, శ్రీనివాసుడు, పద్మావతి 
3. హరిక్షేత్రములోని సాల[గ్రామము నేపాల్‌, ముక్తినాధ్‌, శ్రీమూర్తి శ్రీదేవి. 
4. నైమిశారణ్యం ' ఉత్తరప్రదేశ్‌, సితాపూర్‌ జిల్లా, దేవరాజు స్వామి, పురిడరీకవళ్ళి. 
5. తోతాద్రి : తమిళనాడు. 30 కి.మీ. తిరునల్వేలి. తోతా(దైనాఢ్‌, 
మంగతాయారు. 
6. పుష్కర్‌ రాజస్తాన్‌, (విష్ణుమూర్తి) పరమపురుష స్వామి, పుండరీకవళ్ళి, 11 
కిమీ అజ్మీర్‌. 
బ(ద్రికాశ్రమం : ఉత్తరప్రదేశ్‌ బదరి నారాయణుడు, అరవింద వళ్ళి. 
శ్రీముష్షం : తమిళనాడు. 60 కి.మీ. చిదంబరం. భూ వరాహస్వామి, అంబుజ 
వళ్ళి. 


భక్తులు విష్ణుమూర్తికి పలు నామధేయాలాపాదించి చతుర్భుజ స్వామివార్ల చేతులకు 
ఒకే రీతిలో గాక భిన్నరీతులలో ఎవరికి తోచిన విధముగా వారు శంఖ, చక్ర, గద, పద్మాల 
అలంకరణ వర్షించినట్టు (క్రింది విధముగా కన్సించుచున్నది. అందరూ ఒకే పద్దతి పాటించినట్లు 
ac) Cc డు ఉం 
కనబడదు. 
సైకున్న  పైకున్న క్రిందకున్న క్రిందకున్న 


ఎట్టి ఇ ము 
స్వామివారి పరు ఇ కుడిచేత ఎడవుచేత కుడిచేత ఎడమచేత 





1 2 3 4. 5 6 
1 కేశవుడు విష్ణుపురాణం శంఖం చక్రం పద్మం గద 
2. మధుసూదనుడు భాగవతం Il పద్మం చ[క్రం i 
3. దామోదరుడు 11 11 గద పద్మం చక్రం 
4. సంకర్షణుడు I Ii పద్మం గద 11 
ర్‌, (ప్రద్యుమ్నుడు Il 11 చ(క్రం పద్మం గద 
6. ఉపేంద్ర [1 J గద i చ(క్రం 
7. శ్రీహరి భారతము 1 చక్రం గద _పద్మం 
8. మాధవుడు ॥ చ(క్రం శంఖం ॥ [ 


10. 
11. 


12 
13 


14. 
15. 
16. 
17. 
18. 


19 


20. 
21. 
22. 
23. 
24. 


88 


వామనుడు భాగవతము 11 గద శంఖం [| 
శ్రీధరుడు ॥1 1 పద్మం గద శంఖం 
హృపికేశుడు హరివంశము ॥ గద పద్మం ii 
వాసుదేవుడు భారతము || శంఖం [| గద 
గోవిందుడు భాగవతము గద పద్మం చ(క్రం శంఖం 
(త్రివిక్రముడు || 1 చ(కం పద్మం i 
అనిరుద్దుడు 1 it శంఖం చ(కం పద్మం 
అధోక్షజుడు 11 i I పద్మం చ(క్రం 
శ్రీకృష్ణుడు భారతము i పద్మం శంఖం i 
నారాయణుడు భాగవతము పద్మం గద [1 H 
విష్ణువు వివపురాణము  ॥ శంఖం గద || 
పద్మనాభుడు భాగవతము i 1 చ(కం గద 
పురుషోత్తముడు భారతము 11 11 11 [11 
నృసింహుడు శివపురాణము  ॥ గద 1 శంఖం 
అచ్యుతుడు భారతము i చ(క్రం గద 11 
జనార్హనుడు ఉత్తర హరివంశము ॥ i | | 
నే ర ర 
పతివ్రతలు - (5) 
1. అహల్య 2.ద్రౌపది 3.సీత 


4. తార (బృహస్పతి భార్య) 5. మండోదరి 


ఖ-దెట్టటేలు క. 


కయ ఆలయములు 





తీర్ధయా(త్రలు మొదలుపెట్టిన తరువాత యావద్భారత దేశమున ఎన్నో వందలాది, 
వేలాది దివ్య దేవాలయ సందర్శన భాగ్యము కలిగినది. (ప్రకృతి రామణీయకతను 
తెలియచెప్తుచోట కొన్ని దేవాలయములు వెలసివున్నప్పటికి విగ్రహములు యొక్కయు, 
ఆలయముల యొక్కయు ప్రత్యేకతలు సంతరించుకొన్నవి. మరికొన్ని దేవాలయములు 
కన్పిస్తున్నవి. ఆలయ కట్టడములోగాని, విగ్రహ (ప్రతిష్టాపనలో గానీ, పాటించు ఆచార 
వ్యవహారములలో గానీ, జరిపించు ఉత్సవాలు, యాత్రలలో గానీ ప్రత్యేకతలున్నచో భక్తులకు 
దర్శనము కుతూహలముగా నుండును. భగవదనుగ్రహంతో బాటు, ఆలయ దర్శన 
భాగ్యంతో బాటు, ప్రత్యేకతలను గమనించుటలో కలుగు ఆనందము వర్లనాతీతము. 
పలుచోట్ల పలు విధములుగా కనిపించు ప్రత్యేకతలు పరమానందమునకు కారణమగుచున్నవి. 
పండిత పామర రంజకమైన ప్రత్యేకతలను భక్తుల దృష్టికీ, పర్యాటకుల దృష్టికీ, జాత్సాహికుల 
దృష్టికీ తీసుకుని వచ్చుటే ధ్యేయముగా పెట్టుకుని వాటి వివరము లీయబడినవి. ఒక్కొక్క 
ప్రసిద్ద దేవాలయమున ఎన్నో (ప్రత్యేకతలు కనిపించుచున్నవి. వాటన్నింటినీ విడమర్చి 
తెలియజేయు ఉద్దేశ్యముతో ఒకే క్షేత్రమును విడివిడిగా ప్రత్యేకతలనుసరించి వివరించ 
డమైనది. అవకాశమున్నవారు దర్శించి ఆనందించడఢాన్కి, లేనివారు తెలుసుకొని(చదువుకొని) 
ఆనందించడాన్కి వీలుగా* గత నలభై అయిదు సంవత్సరాలుగా గమనిస్తూ వస్తున్న 
ప్రత్యేకతలు కాలవ్యవధిలో మార్పు చెందవచ్చు. రోజులమార్పులతోబాటు ఆలయములలో 
గూడా ఆచరణలలో మార్పులు గలగవచ్చును సహృదయులైన పారకులు గమనింతురు 
గాక. 

ఏ రాష్ట్రమున కారా[ష్టములో (ప్రత్యేకతలు గల ఆలయములతో బాటు, ప్రత్యేకతలు 
కనిపించని ఇతర (ప్రముఖాలయములు కూడా వివరించబడినవి. ప్రతీ ఆలయమునకొక 
ప్రత్యేకత వుండుననుట నిర్వివాదాంశము. (ప్రత్యేకతలు చెప్పనలవి కాని వెన్నో 
ఆలయములుకూడ కలవు. పల పురాణాల ననుసరించి, ఆలయముల వద్దనున్న పూజారులు, 
ధర్మకర్తలు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లననుసరించి ప్రత్యేకతలు వెల్లడగుచున్నవి. అవ్విధమైన 
ఆలయములను తెలియజెప్పి మిగతా వాటి ఉనికినీ, స్వామి వార్ల, అమ్మవార్ల వివరములు 
రాష్ట్రాల వారీగా అందించడమైనది. 





భగవంతుడు తప్పులు చేయడు 





(విశిష్టతలు 


నీళ్ళలో మునిగిఉన్న వినాయకుడు గల ఏకైకాలయము 


నిళ్ళ వినాయకుడు కాని పాకం 
చిత్తూరు జిల్లా 


వినాయకుని విగ్రహం నిలువబడి ద్వార పాలకునిగ ఉన్న ఆలయం 
వేదనారాయణ స్వామి నాగలాపురం 
చిత్తూర్‌ జిల్లా 


ఆంధ్ర దేశములో ఒకే ఒక చోట నున్న సరస్వతీ ఆలయం 
జాన సరస్వతీ దేవి బాసర 
కా 
అదిలాబాద్‌ జిల్లా 

మంజీరానది గోదావరిలో కలిసే సంగమ స్థాన సమీపమున నున్నది దేవాలయం 
దగ్గరలో ఉన్న బండలపై చెవి మోపితే వేదఘోష వినిపిస్తుంది. కొండరాళ్ళ గుట్టను చదువుల 
బండ అందురు బాసర ఆలయమునకు పై అంతస్తున కాళీమాత (క్రింది అంతస్తున 
మహాలక్ష్మి వెలసియున్నారు ఆలయము వెలుపల వ్యాసమహర్షి ఆలయమున్నది. 

“భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర” అను పాదాంతంతో 
నృసింహ శతకము వ్రాయుటకు ప్రోత్సహించిన స్వామివారు 


నరసింహ స్వామి ధర్మపురి 
(ఉ(గ్రమూర్తి) కరీంనగర్‌ జిల్లా 
జగిత్యాల తాలూకా 
ఇక్కడ స్వామివారిని శ్రీ, లక్ష్మీ నారసింహ స్వామియని పిలుతురు. ఉగ్రరూపమైనందున 
ఎల్లప్పుడు ముఖానికి చందనం పూసి ఉంటుంది. పాత నరసింహ స్వామివారికి, కొత్త 
నరసింహ స్వామివారికి రెండు వేర్వేరు ఆలయములున్నవి. 





నేను ప్రీనిగాను, పురుషుని కాను - శక్తివువాచ 


91 


ఒకే పానమట్టముపై రెండు శివలింగములు 


కాళేశ్వరుడు కాళేశ్వరం 

సదాపూర్ణ అమ్మవారు కరీంనగర్‌ జిల్లా 
ముక్తేశ్య్వరుడు 15కి.మ మహ దేవపురం 
పార్వతీ దేవి 


గోదావరి నదీ తీరం 


తూర్పుగోదావరి జిల్లాలో ఒకే పానమట్టం పై శివలింగము, అమ్మవారు 


కొప్పేశ్యర స్వామి పలివెల 
ఉమాదేవి తూర్పుగోదావరి జిల్లా 
2 కి.మీ. కొత్త పేట 
రావులపాలెం నుండి బస్సు 
దేశం మొత్తములో (ప్రత్యేకత. ఉమాసమేత కొప్పేశ్వరస్వామి వారి ఆలయమని 
పిలుతురు. 


కృష్ణాజిల్లాలో ఒకే పీరముపై శివలింగము పార్వతి అమ్మవారు గల ఆలయం 
జలధిశ్యర స్వామి ఘంటసాల 
జలధీశ్వరి కృష్ణాజిల్లా 
8 కి.మీ. చల్లపల్లి 
లింగానికి అభిషేక జలము లేదు. (జలాభిషేకము లేదు). లింగము వీభూతి పూతతో 
తెలుపుగా నున్నది. ప్రక్కనే సుబ్రహ్మణ్యేశ్వరుడు గలడు. దగ్గరలో వేణుగోపాల స్వామి వారి 


ఆలయం, 
కోడిపుంజు ఆకారములో నున్న శివలింగము గల ఆలయము 


కుక్కుటేశ్వర స్వామి పిరాపురము 
రాజ్యలక్ష్మి (రాజరాజేశ్వరి దేవి) తూర్పుగోదావరి జిల్లా 
కాకినాడకు, సామర్లకోటకు 
దగ్గరలో 


విశ్వములో సర్వోత్కల షష్ట జ్ఞాన భండారము గీతోపదేశము 


92 


లింగము పెరుగుతూ ఉంటే మంత్రశక్తితో శీలను బిగించిన ఆలయం 


అమరలింగేశ్యరుడు అమరావతి 
(అమరేశ్వరుడు) గుంటూరు జిల్లా 
పంచ ఆరామములలో నొకటి 40 కి.మీ. గుంటూరు 
అమరేశ్వరి కృష్ణానది తీరము 


లింగము శిరోభాగమున శీలను బిగించిన గుర్తుగా రక్తపు మరకలు కనిపించును. 
లింగము చాలా ఎత్తైనది. సై అంతస్తు నుండి శిఖర దర్శనము. 


1. మతి స్థిమితము లేనివారిని ఆదుకునే అమ్మవారు 2. మూగవారిని పలికించి, 


కుంటివారిని నడిపించు అమ్మవారు 
కామాక్షి తాయి జొన్నవాడ 
మల్తికార్డున స్వామి నెల్లూరు బిల్లా 
పెన్నానదీ తీరము బుచ్చిరెడ్డిపాలెం తాలూకా 
40 కి.మీ. నెల్లూరు. 


పెన్నా నదికి ఈవలి ఒడ్డున అమ్మవారు, ఆవలి ఒడ్డున ఉ(గ్రనరసింహస్వామి వారి 
ఆలయం గలదు. అమ్మవారు సాలికులజ. తిక్కన ఇచ్చట యజ్ఞం చేసి సోమయాబిగా మారి 
మహాభారత రచనకు ఉప(క్రమించారట. 

(ప్రతి అమావాస్యకు, పౌర్లమికి భక్తుల సంఖ్య అధికము. అమ్మవారి పూజతోబాటు, 
నదికావలనున్న స్వామివారి దర్శనము కూడ చేస్తారు. 


అమ్మవారి వెనుక భాగం అనగా వీపు, వెన్నుపూస, 
పెరుదులునకు పూజ జరుగు ఆలయం 


(తైపురసుందరీ దేవి త్రిపురాంతకం 
(ప్రకాశం జిల్లా 
46 కి.మీ. వినుకొండ. 
1. అమ్మవారి అసలు విగ్రహం వెనుకభాగం కనిపించకుండా ముఖభాగము ఎదురుగానున్న 
వేరొక విగ్రహాన్ని ఉంచి, పూజ జరుపుతారు. పూజారి చేతిలో నున్న దీపకాంతితో 


కొన్ని వంశాలు చూదిరిగా కొంతకాలము కొన్ని దేవాలయములు గొప్పగా రాణిస్తాయి - 


93 
అసలు వి(గ్రహానికి, ముందు ఉంచిన విగ్రహానికి మధ్య సందులో చూచిన అమ్మవారి 
మూలవిరాట్‌ కనిపిస్తుంది అమ్మవారి విగ్రహానికి వస్త్రధారణ కనిపించదు 

2. శ్రీ శంకరాచార్యుల వారిచే ఈ దేవాలయములో శ్రీచక్రము స్థాపించబడి, 
పూజలందుకొనుచున్నది. రాతిపై చెక్కబడిన శ్రీ చక్రము. మూలవిరాట్‌కు 
సుమారు 3 గజముల ముందు భాగమున, ఎత్తు ప్రదేశమున (పతిష్థించబడి ఉన్నది. 

3. అమ్మవారి విగ్రహం వర్షాకాలములో నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది 
గర్భగుడి చాల (క్రిందుగా ఉంటుంది. మెట్లపైనుండి దిగివెళ్ళవలయును. 

4. ఆలయము సరస్సు ఒడ్డున నిర్మించబడి యున్నది. సరస్సు నీరు నిండిన, 
గర్భగుడిలోనికి నీరు ప్రవేశించును. అప్పుడు పైభాగమున స్థాపించబడిన రాతి శ్రీ 
చక్రమునకు పూజ. 

5. సరస్సునకు ముందు భాగమున 9 కదంబ వృక్షములు కలవు. వీనిని అక్కడివారు 
'కనిగిరి” చెట్టు అని పిలుతురు. ఈ వృక్షజాతి యింకెక్కడా కనిపించదు. ఇతరత్రా 
మొలకెత్తించుటకు (ప్రయత్నము చేసినను ఫలించలేదు. దేశం మొత్తం మీద నాటికి, 
నేటికి ఈ 9 చెట్టు మాత్రమే గలవు. ఈచెట్టకు కాయకాయదు. తీగ రూపములో 
పూవు మా(త్రమే పూయును. ఈ చెట్లను దృష్టిలో నుంచుకునే శ్రీ, శంకరాచార్యులవారు 
'కదంబవనవాసిని' అని పిలచినారు. 

6. అమ్మవారి దేవాలయమునకు ఎదురుగ సరస్సునకు ఈవల (ప్రక్కనగల గుట్టపై 
(చిన్నకొండు త్రిపుర సుందరేశ్యరుని ఆలయము గలదు. 


ముగ్గురు భార్యలు ప్రక్కనే గల స్వామివారు 
శీ, సూర్యనారాయణ స్వామి అరసవల్లి 
1. ఉష శ్రీకాకుళం జిల్లా 
2. పద్మిని 2 కి.మీ. శ్రీకాకుళం 


3. ఛాయ 
పింగళ, దండ అనే ద్వారపాలకులు గల ఆలయం. సప్తాశ్వాలు రధాన్ని లాగుతూ 


ఉండగా అనూరుడు రధాన్ని నడుపుతూండగా స్వామివారు రధారూఢుడైనట్టు ఉన్న 
విగ్రహం. 


సాధారణముగా స్వామివార్తందరకు (శ్రీకృష్ణుడు మినహా) ఇరువురు భార్యలుండుట 
కద్దు. ఈస్వామి వార్కి ముగ్గురు భార్యలుండుట (ప్రత్యేకత 


భారతదేశము ఉన్నత నైతిక సాంప్రదాయాలతో ఉత్తము కుటుంబ వ్యవస్థగల సమాజము 


94 
అతి సౌందర్యవతి అయిన కన్న కూతురినే మోహించి, అత్యాచారము చేయదలిచిన 
కన్నతండ్రిని ఏవగించి, విరాడీణియై యోగినిగా మారిన రాకుమారి. ఆమె భక్తికి 
మెచ్చి శివుడు తనలో ఐక్యం చేసుకుని లింగరూపమున వెలసిన క్షేత్రము 


ఉమా మహేశ్వరుడు గుప్త మహేశ్వరము 
రాజు : చంద్రగుప్తుడు మహబూబ్‌నగర్‌ జిల్లా 
రాకుమార్తె . చంద్రావతి వరహాబాద్‌ నుండి శ్రీశైలం నుండి బస్సు 


చం(ద్రగుప్త పట్టణము ఆలయమునకు ప్రక్కన రాజుగారి కోట గలదు. కృష్ణానదికి 

శ్రీశైల క్షేత్రము ఈవలి ఒడ్డున, చంద్రగుప్త పట్టణము ఆవలి ఒడ్డున గలవు. 20 

సంవత్సరములు యుద్దానికి పోయి తిరిగి వచ్చిన రాజుగారు భార్య (ప్రక్కనే ఉన్న చక్కని 
చుక్కను చూచి మోహపరవశుడాయెను. రాజుగారు యుద్దమునకు పోవు సమయమున 
భార్య గర్భవతి. ప్రక్కనున్న చక్కని చుక్క కన్న కుమార్తె అని మొదట్లో తెలియదు. తరువాత 
తెలిసినను మనస్సు మార్చుకొనలేదు. 

ఆ రాజు పూర్వజన్మమున పరమ భక్తుడు. రంభ వశం కాకుండ దేవేంద్రుని యుక్తి 
వలన రంభ శాపానికి గురైనవాడు ఆశించిన (స్తీ లభించక అపకీర్తి పాలయ్యెదవని 
రంభాశాపము. రాణి ఎంత వారించినను రాజు మనస్సుమారలేదు. 

కృష్ణానది కీవలవైపు శ్రీశైలము, ఆవల గుప్త మహేశ్యరము. 


కోట కట్టడానికి ఒక బ్రాహ్మణుని బలి యిచ్చి, పాప 
పరిహారార్థము నిర్మించిన దేవాలయము 


చెన్న కేశవుడు గద్వాల 
గద్వాల సంస్థానము మహబూబ్‌ నగర్‌ జిల్లా 
గద్వాల కోట 


(బ్రాహ్మణుని పేరు * కేశవాచార్యులు 


ప్రతిష్టించబడిన స్వామివారు చెన్నకేశవుడు. బలి యిచ్చి విగ్రహ (ప్రతిష్ట జరిగిన 
తరువాతనే కోట కట్టుట సాధ్యమైనదట. అంతకు ముందు కట్టినకోట కూలిపోతూ 
వుండెడిదట. బలి అనంతరము కోట కట్టుట సాధ్యమైనది. 





వరప్రదాత హెచ్చరిక సద్బుద్ధీతో జీవించ 


95 


ఆంధ్రప్రదేశ్‌లో 30' ల ఎత్తుగల రాతి ధ్వజస్తంభం గల ఆలయం 


చెన్నకేశవ స్వామి (ప్రభగిరి పట్నం 
నెల్లూరు జిల్లా 
16 కి.మీ పొదలకూరు 
వయ్యారం, వీరత్వం కలబోసిన భంగిమలో శౌర్యం, శాంతం మూర్తీభవించిన 
మోముగల స్వామివారు కర్నాటక బేళూరులో వెలసిన చెన్న కేశవ స్వామి మందిరములో 
వలె. 


“శేషాచలం” అని పిలువబడు ఎత్తైన గుట్టపై వెలసిన దేవాలయం 


శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల 
పశ్చిమగోదావరి జిల్లా 
17 కి.మీ. భీమడోలు 
50 కి.మీ. ఏలూరు 
ఈ క్షేత్రమును “చిన్న తిరుపతి” అని పిలుస్తారు ఈ ఆలయ గర్భగుడిలో రెండు 
శ్రీవేంకటేశ్వర మూర్తులు గలవు. 


దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉండగా, పుట్టలో దొరికిన జ్వాలా నరసింహస్వామి 
విగ్రహాన్ని బయటకు తీయగా, స్వామివారి ఆగ్రహ జ్వాలలకు గ్రామం తగలబడిపోగా, 
శాంత కేశవ స్వామి వారిని ప్రతిష్టించిన ఆలయం 


భావన్నారాయణ స్వామి బాపట్ల 

శాంత కేశవ స్వామి గుంటూరు బిల్లా, 
నంద్యాలలో వెలసిన మూడు నందులు 

1ప్రధమ నంది నంద్యాల 

2.బ్రహ్మనంది కర్నూల్‌ జిల్లా 

3.నాగనంది 16 కి.మీ. మహానంది. 





పండితుడు విద్య, ధనాలు విరివిగా వున్నా గర్వము లేకుండ చరించేవాడు 


96 


వేయి లింగాలు చెక్కిన శివలింగం ఉన్న ఆలయం 


కోటిలింగాల స్వామి కొలనుపాక 
సోమేశ్వరుడు నల్గొండ జిల్లా 
వీర నారాయణుడు 6కిమీ. ఆలేరు 


ఈ శివలింగాన్ని పూజిస్తే మరుజన్మ ఉండదట లింగము సుందర మూర్తి. 


ప్రియురాలి చనుభాగమును శివలింగముగా భావించి పూజించిన భక్తుని తృప్తి 
పరచుటకు చనురూపమున వెలసిన శివుడు, క్షేత్రము 


సాలంకృత రామలింగేశ్వర స్వామి ఆచంట 
(ఆచంటేశ్వరుడు) స గో.జిల్లా 
6 కి.మీ. కోడేరు 


పల్మాటి వీరుల ఆయుధములను ప్రదర్శిస్తూ వీరుల పండుగ జరుపు వీర ప్రదేశము 


వీరుల గుడి కారంపూడి 
30 కి.మీ. మాచర్ల 
గుంటూరు జిల్లా 
కార్తీక బహుళ చతుర్దశి నుండి 5 రోజుల పాటు ప్రదర్శన. విరులందరూ యిచ్చట 
జేరి వూరేగింపుగా వచ్చి తమ తమ శక్తికొలది వీరత్వాన్ని రకరకాలుగా (ప్రదర్శిస్తూ వుంటారు. 
(ప్రక్కన వాయిద్యాలుంటవ. 


ప్రతిరోజు పూజ అనంతరం నందిని (ఎద్దును) వాహనంగా నివేదన చేసే శివాలయం 


భీమేశ్వర స్వామి వేములవాడ 
రాజరాజేశ్వరి కరీంనగర్‌ జిల్లా 
ఈ పద్దతి దేశములో ఇంకెక్కడా కనిపించదు. ఇది ప్రత్యేకత. 





కావలసిన విద్య 1) ఎ విద్యద్వారా శీలమేర్పడునో 2) మనశ్శాంతి పెంపాందించబడునో, 
3) బుద్ది వికసించునో, 4) స్వశక్తిపై నిలబడగలమో 


97 
బోనాలు ఉత్సవాలు జరుపు సమయములో పాల్గొనే స్తీలు, కొజ్తాలు ముందు జరగబోవు 
లే 2 

భవిష్యత్‌ సంపుటనలను తెలియజేస్తార్‌ని నమ్మే 6లయం 
శ్రీబద్ది పోచమ్మ వేములవాడ 
(గామ దేవత కరీంనగర్‌ జిల్లా 

వుత్సవాలు అతి వైభవముగా జరుగుతాయి చుట్టు ప్రక్కల పల్లెల నుండి వేలాది 

భక్తులు వస్తారు. ముఖ్యముగా (స్త్రీలు అమ్మవారు పూనినట్టు ప్రవర్తించుట (ప్రత్యేకత 


“పెన్నదాటితే గదా, పెరుమాళ్ళ సేవ” అనే నానుడి గల పెరుమాళ్ళ దేవాలయం 


శీ, తల్పగిరి రంగనాధ స్వామి నెల్లూరు 
రంగనాయకి నెలూరు జిలా 

న్నా. భ్‌ 
సెన్నానదీ తీరం 


స్వామివారు (ప్రక్కకు తిరిగి ఉన్న శయనమూర్తి పూర్వకాలం పెన్నానదికి 
ఆనకట్టలు లేని రోజుల్లో తరచు వరదలు వస్తూ ఉండేవి. రెప్పపాటు కాలంలో వచ్చే 
వరదలలో నదిని దాటుతున్న యాత్రీకులు కొట్టుకొని పోయి చనిపోతూ ఉండేవారు. 
అందుచేత పైనానుడి ఉండేది. ఇప్పటికి పెన్నానదిని “దొంగపెన్నా” అని పిలుస్తారు. 
ఆకస్మికముగా నీరు వస్తుందని. 


నవ నారసింహ క్షేత్రములలో ప్రసిద్ధి పొందిన శ్రీ చత్రవటే 


నారసింహుడు వెలసిన క్షేత్రము 
శ్రీ చత్రవటే నారసింహ పెనుశిల 
కండలేరు నదీతీరం నెల్లూరు జిల్లా 
కణ్వ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం రాపూర్‌ మండలం 


75 కి.మీ నెల్లూరు 
30 కి.మీ. రాపూర్‌ 
పెనుశిల (గ్రామాన్నే పెంచలకోన అని కూడా పిలుస్తారు. 


నమ్మిక మొదటి ప్రపంచ యుద్ధములో కొందరు సైనికులు బైబిలును జేబులో వుంచు”ని 
వెళ్ళేవారట బైబిలు జేబులో వుంటే తుపాకి గుళ్ళు తగలవని నమ్మిక 


98 
“వాణి నా రాణి” అని చెప్పుకొని సరస్వతీ దేవి కరుణకు పాత్రుడైన పిల్లలమర్రి పెనవీరభద్ర 
కవి జన్మ స్థానమున వెలసిన ఆలయం 


ఎరుకేశ్వర స్వామి పిల్లల మర్రి 
నామేశ్వరుడు నల్గొండ జిల్లా 
విశాలమైన మర్రిచెట్టు కలదు సూర్యాపేట మండలం 


5 కిమీ. సూర్యాపేట 


పిందెలు ఎర్రగా ఉండి, నొక్కితే ఎర్రని ద్రవాన్ని స్రవించి, పండ్లు తెల్లగా ఉండే చింత చెట్టు 


ఉన్నచోట వెలసిన ఆలయం. 
1.శ్రీ వేంకటేశ్వరుడు పానుగల్లు 
2 ఛాయా సోమేశ్వరుడు 5 కి.మీ. నల్గొండ R 5. 
3 పచ్చల సోమేశ్వరుడు నల్గొండ బిల్లా 


సాధారణముగా చింతచెట్టు పిందెలు తెల్లగాను, పండన పండ్లు ఎ(ర్రగాను ఉంటాయి. 
కానీ ఇక్కడ అట్టాకాదు. (ప్రత్యేకతతో కూడిన వృక్షము 


ఆలయపూజారులు వేశ్యాలోలురై పూలదండలు తొలుత వేశ్యలకు వేసి, తరువాత 
స్వామివార్లకు అలంకరించిన దేవాలయములు 


1ఉమాసమేత కొప్పేశ్యర స్వామి 1, పలివెల 

ఉమాదేవి . తూర్పు గోదావరి జేల్లా 
స్వామి వారి లింగమునకు తల 3 కి.మీ. కొత్తపేట 
వెంట్రుకలతో కొప్పు కలదు. 

2.ఆంధ్ర మహావిష్ణువు " 2. శ్రీకాకుళం 

రాజ్యలక్షీ దేవి (కృష్ణాజిల్లా) 
విగ్రహానికి వెనుక (వేలాడుతూ 15 కి.మీ చల్లపల్లి 
ఉన్న తలవెంట్రుకలు కలవు. 7 కి.మీ. కొడాలి. 


పూలమాలలో తలవెంట్రుక కనిపించినందున రాజుగారలు ప్రశ్నిస్తే స్వామివారి 
శిరోజముల వెంట్రుక అని అబద్దమాడిన పూజారులు భక్తితో ప్రార్ధించినందున, స్వామివారు 
కరుణించి, పూజారులను రక్షించుటకుగాను స్వామివార్డు శిరోజములను ధరించిరి. నేటికిని 
విగ్రహములకు శిరోజములు గలవు. 





తరుణ, పల్లవ ఛాయగల అమ్మవారి పాదపద్మాలు పూజించువారికి ఏ ప్రమాదము రాదు 


99 
శ్రీనివాసుడు పద్మావతిని కళ్యాణమాడిన చోటు 
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడు నారాయణవనం 
శ్రీనివాస మంగాపురం 
చిత్తూరు జిల్లా 
15 కి మీ తిరుపతి 


సంవత్సరానికి ఒకసారి స్వామివారి నిజరూప దర్శనము గల ఆలయము 
సింహాద్రి అప్పన్న సింహాచలం 
(నృసింహ స్వామి) 16 కి మీ. విశాఖపట్నం 

విశాఖపట్నం జిల్లా 

స్వామివారిని వరాహ లక్ష్మీ నారసింహస్యామిగా పిలుతురు సంవత్సరమంతా 
మంచి గంధం పూతతో విగ్రహం పసుపు పచ్చని లింగాకారముగా కనిపించును. అసలు 
విగ్రహం కనిపించదు. లింగాకారముగా నున్న స్వామివారి ముందు భాగాన నామాలు దిద్ది 
ఉంటవి. చైత్రశుద్ద ఏకాదశి నాడు కళ్యాణోత్సవము. వైశాఖ శుద్ద తదియనాడు గంధము 
వలచే ఉత్సవము, నిజరూప దర్శనము. (ప్రహ్లాదుని కోరిక మేరకు స్వామివారు ఇచ్చట 
వెలసిరట. నిజరూప దర్శనమునకు వేలాది భక్తులు వస్తారు. 


“పొంగళ్ళు” ప్రసాదముగా పెట్టి పూజింపబడే దేవత 
చెంగాలమ్మ సూళ్ళూరు పేట 
కాలింగి నదీ తీరం నెల్లూరు జిల్లా 
ఆంధ్రా - తమిళనాడు బోర్డర్‌ 
జాతీయ రహదారిపై 
పసిపిల్లల పాలిట కన్నతల్లిగా, కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధిస్తారు పొంగళ్ళు పెట్టి 
పూజిస్తారు శుక్రవారము, ఆదివారము పూజలెక్కువ. జాతీయ రహదారిపై నున్నందున 


వాహనముల నాపి నమస్కరింతురు. వివాహానంతరము నూతన వధూవరులను తీసుకుని 
వచ్చి పూజలు చేయిస్తారు. 





భక్తులు విగ్రహాలలో లోభులు ఆత్మలో, జ్ఞానులు సర్వత్రా భగవంతుని గాంచగలరు 


100 


మార్కండేయ, కోటిలింగేశ్వర స్వామి వార్లకు ఆలయములున్న క్షేత్రము 
1. మార్కండేశ్వరుడు “రాజమండ్రి 
2. కోటి లింగేశ్వరుడు తూర్పుగోదావరి జిల్లా 
గోదావరి నదీ తీరము 
12 సం॥కు ఒకసారి గోదావరి నదికి పుష్కరములు వచ్చును స్నానము బహు పుణ్య 
ప్రదము. 


రండా పుత్రుడు స్వామివారి నారాధించి వాక్‌శుద్ధి గలవాడయ్యెను 


భీమేశ్వర స్వామి (ద్రాక్షారామం 
(పంచ ఆరామములలో నొకటి) తూర్పుగోదావరి జిల్లా 
మాణిక్యాంబ 32 కి.మీ. కాకినాడ 


అష్టాదశ పీరములలో నొకటి 

స్వామి వారి నారాధించి వేములవాడ “భీమకవి” వాక్‌ శుద్ది గలవాడయ్యెను. భర్త 
మరణానంతరము తనను పోషించు వారలు లేరని తల్లి భీమేశ్వర స్వామిని ప్రార్థించినందున 
కల్గిన కుమారుడు. స్వామివారి పేరు పెట్టుకొనెను. భర్త మరణించిన చాల కాలము 
తరువాత కుమారుడు పుట్టుటచే కులము నుండి వెలివేయబడిరి. శుభకార్యములకు 
పిలువక అవమానించగా, ఆ(గ్రహావేశుడైన బాలుడు “అన్నమంతా సున్నము, అప్పాలన్నీ 
కప్పలుగా మారాలి” అన్న వెంటనే భోజనమునకు కూర్చున్నవారి ముంగిలి గల ఆకులందట్లే 
జరిగెను, 


పంచ నారసింహ క్షేత్రము 
శ్రీ లక్ష్మీ నారసింహస్వామి యాదగిరి గుట్ట 
కొండగుహలో వెలసిన 7 కి.మీ. వంగపల్లి R5. 
స్వామివారు నల్గొండ జిల్లా 
భువనగిరి స్టేషను నుండి దిగి 
వెళ్ళవచ్చును 
స్వామివారు పంచ నారసింహుడుగా పేరు. 
స్‌ లా నారసింహ 2. యోగానంద 
3. గండభేరుండ 4. ఉ(గ్ర లక్ష్మీనారసింహ 


5. ప్రహ్లాద వరద నారసింహ. 
ఇచ్చట నున్న ఇతర దేవుళ్ళు : శ్రీలక్ష్మి, శ్రీ ఆండాళ్‌, శ్రీ హనుమాన్‌, ప్రహ్లాదుడు. 





జీవాత్మ పరమాత్మల కలయికే - యోగము 


101 


“కీఠ పండరి” అని పిలువబడు దేవాలయము 


పాండురంగడు చిలకలపూడి 
బందరు దగ్గర 


ఇక్కడ నున్న పాండురంగ స్వామివారిని అందరూ ఆలింగనము చెసుకొనవచ్చును. 
మహారాష్టలోని పండరీ పురములోని పాండురంగని వలె విగ్రహం. 


వశిష్ట గోదావరి సముద్రములో కలియు చోట వెలసిన దేవాలయము 
శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి అంతర్వేది 
రాజ్యలక్ష్మి 9 కి.మీ నరసాపురం 
పశ్చిమగోదావరి జిల్లా 
సాగర సంగమము గోదావరిపై లాంచి ప్రయాణము. అన్నా చెల్లెలు గట్టు. ఇచ్చట 
ర se) లు 
గోదావరి నీరు, సముద్రపు నీరు వేరు వేరు రంగులలో చూడవచ్చును (8[౧0౪/౧ & Blue). 
భీష్మ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు ఉత్సవములు స్వామివారు పశ్చిమాభిముఖులు 
గోదావరిలో స్నానము చేసిన నీరులోనికి లాగుచుండును, కాళ్ళ (క్రింద యిసుక దిగిపోతూ 
వుండును. సముద్రములో స్నానము చేసిన బయటకు (త్రోసివేయబడును. ఈ రెండు 
అనుభవాలు భక్తుల నాకర్షించును. 
కాలజ్ఞాన రచయిత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 
జీవ సమాధి ఉన్న క్షేత్రము 
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కంది మల్లయపల్లై 
(కాలజ్ఞాన కర్త) కడప జిల్లా 
భగవంతుని యందును, భక్తుల యందును నమ్మకము లేని హిందువులకు, 
మహమ్మదీయులకు వారు పెట్టు పరీక్షలయందు నెగ్గి భవిష్యత్తును బోధించిన మహాజ్ఞాని. 
బద్వేలు మీదుగా పోరు మామిళ్ళ (గ్రామానికి వెళ్ళి అచ్చటకు దగ్గరలో వున్న మరాన్ని 
దర్శించాలి. 


కాలజ్ఞానమునందు రచించబడిన వన్నియు జర్తుధువున్ను టను భవ పూర్వకముగా 
నమ్ముచున్నారు 


యోగ్యులు ప్రాపంచిక తత్యఖైషయములలో నిద్రపోత్తార్లు 
భోగులు యిందు \ గో“ ద్రైవర్తిస్తారు 


\ 


102 


“సూర్య పూజ” జరిగే వైష్టవాలయం 
వేద నారాయణ స్వామి నాగలాపురం 
వేద నారాయణి 30 కిమీ నారాయణవనం 


తిరుపతి నుండి నారాయణవనం 
35 కి మీ.చిత్తూరు జిల్లా 

సూర్య కిరణాలు స్యోమివారి పాదాలపై మార్చి నెలలో పడతాయి. అప్పుడు సూర్య 

పూజ అని పిలువబడు పెద్ద ఉత్సవం జరుగుతుంది 
పెల్లల కోసం పూజింపబడు అతి పురాతన చెట్టు 

పిల్లలమర్రి పిల్లలమర్రి 
(అతి పురాతన మర్రిచెట్టు) మహబూబ్‌ నగర్‌ జిల్లా 

సంతానార్జులు ఈ చెట్టుకు పూజ చేస్తే పిల్లలు పుడతారని నమ్మిక ' అందుకే ఈ 
చెట్టు పేరు పిల్లల మరర్రి. (స్రీలకు, పిల్లలకు ఆకర్షణకు ఈచెట్టు ప్రక్కన లేళ్ళ పార్కు 
నిర్మించిరి. 


చంద్రుని యొక్క షోడశ కళలు లింగము మీద దర్శించవచ్చును 


సోమేశ్వరుడు గునిపూడి 
చంద్ర ప్రతిష్ట భీమవరం 
పంచారామములలో నొకటి పశ్చిమగోదావరి జిల్లా 


అనూవాస్యనాడు లింగము నల్లగను, పూర్ణిమకు తెల్లగను - దినదినము నల్లని రంగు 
తెల్లగను, తెల్లని రంగు నల్లగను అమావాస్య పూర్ణిమల మధ్య రంగులు మారు స్పటిక 
లింగము. పూజలకు ముందు అలంకరణ జరుగుటచే నిజలింగదర్శనము భక్తులకు 
అవకాశములేదు. 


నిత్యము శవధూపముతో పూజింపబడు స్వామివారు 
కేదారేశ్వర స్వామి సిద్దాంతం 
గోదావరి నది తీరము పశ్చిమగోదావరి జిల్లా 
12 కి.మీ. పెనుగొండ 
15 కి.మీ. రావులపాలెం 


ఆలయం (ప్రక్కన స్మశానము కలదు. ఇటువంటి 'ప్రత్యేకాచారము యింకెచ్చటా 
కనిపించదు 





ఇప్పుడు చాలమంచిరోజులు అవతారము లేని రోజులు బుద్దావతారముఅంపోయినది కలికావతారము యింకా 
రాలేదు అంబే అధర్మము అతిగా ప్రబలలేదు “ధర్మసంస్తావనావ్చాయము నంభవామి యుగే యుగే" 


103 


“పాదగయ” అని పిలువబడే క్షేత్రము 

కుక్కుటేశ్వర స్వామి పిరాపురం 

రాజరాజేశ్వరీ దేవి తూర్పుగోదావరి జిల్లా 
(రాజ్యలక్ష్మి) కాకినాడకు - సామర్హకోటకు మధ్యలో 


ఆలయ (ప్రాంగణములో విష్ణుపాదమున్నది అందుచేత “పాదగయ” అని పిలుతురు 
గయాసురుడనే రాక్షసుడు బీహారు రాష్ట్రములోని గయలో శిరస్సు, ఇచ్చట పాదములు 
పెట్టుకొని నిద్రించేవాడట అందుచేత కూడా “పాదగయ” అని పేరు వచ్చినది 


ఎన్నిసార్లు పెట్టినా కుంకుమ బొట్టు అంటని అమ్మనారు 


ఆదిలక్ష్మి పెంచలకోన 
కండలేరు నదీతీఠము నెల్లూరు జిల్లా 


రాపూరు తాలుకా 
30 కి.మీ రాపూరు 
75 కి.మీ నెల్లూరు 
పెంచలయ్య అనే నృసింహ స్వామికి ప్రతిరోజూ పూజలేదు శనివారము నాడు 
మాత్రమే పూజ. చెంచీతను పెండ్డాడినందుకు లచ్చికి కోపము వచ్చి, బొట్టు చెరుపుకుని 
మూలకూర్చుంది. కుంకుమ అతుకదు స్వామివారికి ప్రతిరోజు పూజ లేకుండా, వారానికి 
ఒక్కరోజు మా(త్రమే పూజ అని శపించినది 


నల్లని రాతితో ఊయల మండపం ఉన్న దేవాలయం 


కొమరేశ్వరుడు సామర్రకోట 
పంచ ఆరామములలో నొకటి తూర్పుగోదావరి జిల్లా 
13 కిమీ కాకినాడ 


ఈ ఆలయము సామర్లకోట రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్నది. ఇచ్చటనున్న 
మండపాన్ని ఊయల మండపం అని పిలుస్తారు. ఇచ్చట నున్న రాతితో నిర్మించబడిన 
ఊయలను చిన్న పిల్లలు సైతము కదిపి ఊపవచ్చును 


పాలు, పంచదార ఎదురుగా వుంటే చక్కగా సేవించక, పాలు ఎట్లా ఏర్పడుతాయి ? పంచదార ఎట్లా 
తయారు చేయబడుతుంది ? అని పరిశోధన మొదలుపెట్టిన ఆకలి తీరడి 


104 
తక్షకుడు పరీక్షిత్తు మహారాజును కాటువేసి 
చంపిన స్థలము, వెలసిన ఆలయము 


భావనారాయణ స్వామి సర్పవరం 
తూర్పుగోదావరి జిల్లా 
5 కిమీ కాకినాడ 
సర్పం కాటేసిన (ప్రదేశం కనుక సర్పవరం అని పేరు వచ్చినది. కవి నార్వభౌముడు 


శ్రీనాధుడు వర్షించిన దేవాలయము. చాల పెద్ద గోపురము, సుందర విగ్రహము గల 
ఆలయం 


చంద్రవంక నదీతీరాన ఉన్న ప్రసిద్ధ దేవాలయం 
చెన్న కేశవ స్వామి మాచర్హ 


25 కి.మీ. గురజాల 


శ్రీనాధుడు పల్నాటి వీర చరిత్రను ఈ ఆలయములోనే ప్రారంభించెను. ఇచ్చట 
వరకు రైలుపై వచ్చి ఇక్కడి నుండి శ్రీ శైలానికి బస్సుపైన వెళ్ళవచ్చును. 


ఆది శంకరాచార్యుల వారు కడప జిల్లాలో స్థాపించిన పీరము, 


వెలసిన ఆలయములు 
పుష్పగిర పీరం (పుష్పగిరి కొండపై) పుష్పగిరి 
పినాకిని నదీ తీరం కడప జిల్లా, 15 కి.మీ.కడప 


ఇచ్చటనున్న దేవుళ్ళు = పుష్పాచలేశృరుడు, ఉమా మహేశ్వరుడు, (త్రికూటేశ్చరుడు, 
సంతాన మల్లేశ్చరుడు, సాక్షి మల్లికార్జునుడు, శ్రీ యోగాంజనేయ మూర్తి, కాశీ విశ్వనాధుడు, 
వైద్యనాధ స్వామి, భీమేశ్వరుడు, రాఘవేశ్యరుడు, చంద్రమౌళీశ్వరుడు, (శ్రీ శంకరాచార్యుల 
వారు కైలాసము నుండి తెచ్చిన లింగము), చెన్న కేశవ స్వామి, ప్రయాగ మాధవుడు. 
అమ్మవారు : శ్రీ కామాక్షీదేవి, అమ్మవారు ముందు శ్రీ చక్రం శిలమీద చెక్కబడి ఉన్నది. 
ఇచ్చట రు[ద్రపాదం. విష్ణు పాదాలు ఉన్నవి. ఈ రెండింటికి దూరం 11/2 కి.మీ. పంచనదుల 
సంగమ స్థానం 1 పాపాఘ్ని, 2. కుముద్వతి, 3. వల్కల, 4. మాండలి, 5 పినాకిని. 





బిడ్డలను (ప్రేమిస్తే మమకారము పెద్దలను (పేమిస్తే గౌరవము భగవంతుని (ప్రేమిస్తే భక్తి 


అబీ 


105 


బమ్మెర పోతనామాత్యుడు భాగవతాన్ని తెనిగించి అంకితమిచ్చిన దేవాలయం 


శ్రీ కోదండ రామస్వామి ఒంటిమిట్ట 
( సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత) కడప బిల్లా 


ఇచ్చట పోతనా మాత్యుని ఇల్లు గలదు చెరువు గట్టుమీద కూర్చుని భాగవతాన్ని 
తెనిగించిన చోటు. చెరువునకు గల మెట్లను రామ మెట్టు, లక్ష్మణ మెట్లు అని పిలుస్తారు. ఈ 
నాటికీ చెరువు గట్టు వాతావరణము చాలా ప్రశాంతముగా నున్నది ఆలయము, చెరువు 
గట్టు, పోతనామాత్యుని యిల్లు పవిత్రతను వెదజల్లుచున్నాయి. 
ఒక స్వామివారి జాతక చక్రం చూచి ఒక పండితుడు స్వామివారి ఆయుర్దాయం 70 


సంవత్సరములనియు, రెండవ పండితుడు 300 సంవత్సరములనియు, మూడవ 
పండితుడు 700 సంవత్సరములనియు చెప్పినారు 


శ్రీ రాఘవేంద్ర స్వామి మం(తాలయం 

(జీవ సమాధి) ఆదోని నుండి ఎమ్మిగనూరు 

ద్వైత వేదాంత పీరాధిపతి మీదుగా బస్సు 

తుంగభద్రా నదీ తీరం ఆంధ్రా, కర్నాటక బోర్డర్‌ 
స్వామివారు భక్త (ప్రహ్లాద, పంచముఖ ఆంజనేయ స్వామివార్ల అవతారముగా 
భావిస్తారు, 


ముగ్గురు జ్యోతిష పండితులు చెప్పిన ఫలితాలకు స్వామివారు ఇచ్చిన వివరణ : 
1. జీవన ఆయుర్దాయము 70 సంవత్సరములు. 
. స్వామివారి రచనలకు, బోధనలకు ఆయుర్దాయం 300 సంవత్సరములు. 
3. స్వామివారు జీవ సమాధిలో ఉండి భక్తుల అభీష్టము నెరవేర్చు కాలం 700 
సంవత్సరములు. 





దేహమే దేవాలయము దేవాలయము నశించిన తరువాత దేవుడికి పూజాపునస్కారములు వుండవు 
అట్లాగే దేహం నశించిన తరువాత ప్రాణికి గుర్తింప వుండదు 


106 


పావురం ఆకారములో నున్న శివలింగం 


కపోతేశ్యరుడు కడలి (గ్రామం 
తూర్పుగోదావరి జిల్లా,6కి మీ రాజోలు 


ఒక బోయవాడు ఆహారం దొరకక ఆకలిచే అలమటించి పోతూ ఉండడాన్ని 
గమనించి ఒక పావురం బోయవానిపై జాలిగొని ప్రక్కనున్న శ్మశానములో నుండి నిప్పు ఉన్న 
పుల్లలు తెచ్చి (క్రింద నిప్పురాజేసి, చెట్టు పై నుండి గూటిత్తో సహా ఆ మంటలో పడి 
బోయవానికి ఆహారమయ్యెను ఇంకనూ బోయవాని ఆకలి తీరనందున దాని భర్తకూడా ఆ 
మంటలో పడి బోయవాని ఆకలిని తీర్చెను కపోతముల అతిధి సేవకు చలించిన బోయవాడు 
కూడా (ప్రాణములు విడచెను. శివుడు ప్రత్యక్షమై వారికి మోక్షమిచ్చి పావురం ఆకారములో 
వెలసెను. దేవాలయమునకు ప్రక్కన ఇప్పటికినీ శ్మశాన మున్నది. జీవకారుణ్య క్షేత్రముగా 
భావింతురు 


శ్రీరాముడు జటాయువు వలన సీత జాడ తెలుసుకున్న దేవాలయము 


శ్రీరాముడు వినుకొండ 
గుంటి ఆంజనేయస్వామి గుంటూరు జిల్లా 


45 కి.మీ. నర్సరావు పేట 
శ్రీరాముడు జటాయువు వలన సీత జాడ “విన్న కొండ” కాబట్టి -వినుకొండ 
అయినది, 


“సాంబ శివాలయం” అని పిలువబడే దేవాలయం 


మల్లికార్జున స్వామి పెదకాకాని 
(భ్రమరాంబ లేక కాత్యాయని గుంటూరు జిల్లా 
' 5 కి.మీ. గుంటూరు 


శివరాత్రికి స్వామివారికి (బ్రహ్మోత్సవములు, దసరాకి అమ్మవారికి శ్రీ దేవీ 
నవరా(త్రోత్సవములు జరుగును. ప్రతీ శుక్రవారము అమ్మవారికి పల్లకీ సేవ జరుగుతుంది 
“ప్రభల” ఊరేగింపు ఈ దేవాలయానికి ప్రత్యేకత, ఈ ఆలయములో వివాహాది 
శుభకార్యములెన్నో జరుగుతుంటవి ఆలయములలో నున్న నవగ్రహాలకు శని 


(త్రయోదశినాడుప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరుగుతవి. 





మనుష్యుడు భగవంతుని (ప్రేమించడం, తోటి మానవుని (ప్రేమించకపోవడం ఒక విచిత్రం 


107 


మండపం పై కప్పభాగములో నవగ్రహములు చెక్కి ఉన్న క్షేత్రము 


వెయ్యి స్తంభాల మండపం హనుమ కొండ 
వరంగల్‌ జిల్లా 
3 కి.మీ వరంగల్‌ 


మండపానికి ఎదురుగా నున్న గుడిలో సూర్య, విష్ణు మహేశ్వరులకు గర్భాలయము 
లున్నవి ఇప్పుడు సూర్య, విష్ణు విగ్రహములు లేవు శిధిల శివలింగము మా(త్రమున్నది. 
మహ్మదీయులతో జరిగిన యుద్దములలో విగ్రహములు పగుల గొట్టబడినవట. ఆలయము 
అపురూప శిల్పాలకు ఆలవాలము. 


“ప్రశాంత నిలయం” లో పూజలందు కొనుచున్న విగ్రహం 


శ్రీ షిర్డి సాయిబాబా పుట్టపర్తి 
(శ్రీ సత్యసాయి బాబా వారు పూజించు విగ్రహం) అనంతపురం జిల్లా 
30 కి.మీ ధర్మవరం 


శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినం నవంబర్‌ 23 చాలా పెద్ద వేడుకలు 
జరుగుతాయి. విద్య, సూపర్‌ స్పెషాలిటి వైద్యశాల మొదలగు ప్రజోపయోగ భవనములు గల 
ప్రాంతము. ప్రతిరోజు (ప్రశాంత నిలయములో శ్రీ షిర్దిసాయి బాబాకు (ప్రార్థనలు జరుగుతవి. 


శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నారసింహ క్షేత్రము 
నారసింహ స్వామి ఆగిరిపల్లి 
కజెలా 


(గ్రామానికి చివర, చిన్న ఎత్తైన గుట్టపై గల దేవాలయము. నూజివీడుకు వెళ్ళే బస్సు 


మార్గములో గలదు. ఇచ్చట పూజలు చేసి, ప్రసాదమునారగించిన కోరికలు సిద్దించునని 
నమ్మిక 


మానవుని జబ్బులలో చికిత్సకు లాంగనిది అహంభావం 


108 
తాండ్ర పాపారాయుని పొరుషానికి ప్రతీక అయిన 
బొజ్బ్జిలి కోటలో ఉన్న దేవాలయం 


శ్రి వేణుగోపాల స్వామి బొబ్బిలి 
శ్రీ కాకుళం జిల్లా 


స్వామివారు బొబ్బిలి రాజుల ఇలవేల్పు, తాండ్ర పాపయ్య బాకు తళతళ మెరసిన 
చోటు బొబ్బిలికి వీర బొబ్బిలి యని పేరు వచ్చినది 


అదిలాబాద్‌ జిల్లాలో నున్న ఒక ఆలయములోని శివలింగము నుండి నీరు 
నిరంతరము ఊరుతూ ఉంటుంది. 
బుగ్గా రామేశ్వరుడు బుగ్గా రామేశ్వరము 
రామేశ్వరి అదిలాబాద్‌ జిలా 
న్‌్‌, 
5 కిమీ. బెలం పలి 
నా నా. 


లింగము నుండి నీరు నిరంతరము ఊరుతూ ఉంటుంది. ఇచ్చట నీటి బుగ్గ కలదు. 
అందుచేతనే స్వామివారి కాపేరు వచ్చినది. 


“కొల్లేరులో వేంచేసి యున్న అమ్మవారు 
పెద్దింట్టమ i కొల్తేరు 
(శక్తి పీరము) కృష్ణాజిల్లా 
జలదుర్లాదేవి కైకలూరు నుండి గాని, ఆకివీడు నుండి 
గోకర్లేశ్వరుడు గాని వెళ్ళవచ్చును. 


ఆళ్ళపాడు (గ్రామం నుండి 4 కి.మి. 
బస్సు.తరువాత రేవుదాటి3 కి.మీ. నడక 


అమ్మవారి విగ్రహం పెద్దది. కుడిచేత్తో కత్తి పట్టుకుని, కాలిపై కాలు వేసుకుని 
కూర్చుని ఉన్న విగ్రహం. మెడలో పురైల మాల. విపరీతమైన బలులతో పూజలు, ఉత్సవములు, 
ముఖ్యముగా కోళ్ళను, మేకపోతులను బలియిస్తారు. మార్చి నెలలో ఉత్సవము. 





కష్టపడి పనిచేయడము భగవంతునికి శరీరము చేసే ప్రార్దన 


109 
కిరీట ధారియైన అమ్మవారి శిరస్సు మాత్రమే పూజలందుకొంటున్న ఆలయం 


హూమలాదేవి ఉండవెళ్ళి 
(ఎల్లమ్మ) 8 కి.మీ. అలంపురం 
మహబూబ్‌ నగర్‌ జిల్లా 


ఆంధ్ర ప్రదేశ్‌లో శ్యామలాదేవి గ్రామదేవతగా గల పట్టణము 


శ్యామలాదేవి కాకినాడ 
తూర్పుగోదావరి జిల్లా 
13 కి.మీ. సామర్లకోట 
తిరునాళ్ళ సమయములో పులిని వదలి తుపాకితో 
కాల్చిచంపే ఆచారమున్న దేవాలయం 
నృసింహ స్వామి కదిరి 
అనంతపురం జిల్లా 


ఈ క్షేత్రములో తిరునాళ్ళ సమయములో పులిని వదలి రంగనాయుడు వంశంవారు 
తుపాకితో కాల్చు ఆచారముండెడిది. ఈ ఘనతను యాటీకులందరు చూచి మెచ్చుకొనెడి 
వారట, 


ఆంధ్ర ప్రదేశ్‌లో సంభోగ భంగిమలను కామకళా శాస్త రీత్యా చెక్కబడిన ఆలయం 


భావన్నారాయణ స్వామి సర్పవరం 
(విష్ణు దేవాలయం) తూర్పుగోదావరి జిల్లా 
5 కి.మీ. కాకినాడ 


కాకినాడ నుండి సామర్లకోటకు వెళ్ళు రోడ్డు మార్గము నుండి కొంచెం లోపలికి 
వెళ్ళవలయును. శృంగార ప్రియుడైన కవిసార్వభౌముడు శ్రీనాధుడు వర్ణించిన ఆలయం. 





ఒకటి అనుకున్నప్పుడు ఇంకొకటి జరిగితే మనను మించిన శక్తి ఎదో వున్నదనుట ఖాయము 


110 
శ్రీరాముడు మారీచుని సంహరించి ఆ స్థలములో ప్రతిష్టించిన ఈశ్వర లింగం 


కురంగేశ్వరుడు కోరంగి 
కురంగి మాత తూర్పుగోదావరి జిల్లా 
కురంగ క్షేత్రం 16 కి.మీ. కాకినాడ 


కురంగి అనగా లేడి. లేడి రూపములో ఉన్న మారీచుడు శ్రీరామునిచే సంహరించబడెను 
మారీచుని సంహార గాధ కురంగి క్షేత్ర మాహాత్మ్యం అనే గ్రంధములో నున్నది మా కీచుని 
(ప్రార్దన మేరకు శ్రీరాముడు లింగ (ప్రతిష్ట చేసి అసురునికి మోక్షమిచ్చెను. 


“వేదగిరి” లేక “రామపాద క్షేత్రం” అని పిలువబడే క్షేత్రం 


జనార్దన స్వామి ధవళేశ్వరం 
సంతాన గోపాల స్వామి తూర్పుగోదావరి జిల్లా 
అగస్తేశ్వరుడు 5 కి.మీ. రాజమండ్రి 


అగస్త్య మహర్షిచే ప్రతిష్టించబడిన లింగము అగప్వేశ్వరుడు. నారద గుహ కలదు. 


దక్షవధానంతరం వీరభద్రుడు శాంతి నొందిన ప్రదేశము, వెలసిన ఆలయము 
వీరభద్రుడు పట్టి సీమ 
భద్రకాళి గోదావరి నది మధ్యన 
పోలవరానికి దగ్గరలో 
అగస్త్య మహర్షి ఉగ్రుడైన వీరభద్రుని ఆలింగనముతో అనునయించి శాంతింపజేసిన 
పుణ్య స్థలము. స్వామివారు లింగాకృతుడైన వరభ(ద్రేశ్చరుడు. క్షేత్ర పాలకుడు భావన్నారాయణ 
స్వామి. ఇది శాక్తికేయము, శైవము, వైష్ణవ సమ్మేళనము కలిగిన ఆలయము. 
గోదావరినది ఎంత వుధృతముగా వచ్చినను నదీ గర్భమున వున్న ఆలయము చెక్కు 
చెదరదు. 
వైష్ణవ భక్తుడు శ్రీరామానుజా చార్యుల వారు “ఎంబెరు మన్నారు” గా 


ప్రసిద్ధి నొంది వెలసిన ఆలయం 
ఎష్టుమూర్తి నర్సాపురం 
లక్ష్మీదేవి పశ్చిమగోదావరి జిల్లా 


ఎంబెరు మన్నారు (భక్తుడు) 
గర్భగుడి నిండా ఎధ్రరంగు గల గ్రానైటు రాయి గల పెద్దదైన పురాతన దేవాలయము. 





మునరణపే మంచికార్యాలు, చెడుపనులు నీడలవలె నిరంతర? మనలను వెంబడిస్తాయి - 


111 
మూసీనది పుట్టిన చోట వెలసిన ఆలయం 


అనంత స్వామి అనంతగిరి కొండల్లో 

అనంతలక్ష్మీ రంగారెడ్డి జిల్లా 
వికారాబాద్‌ మండలం 
6 కిమీ వికారాబాద్‌ 


జనమేజయుడు సర్పయాగం జరిపిన ప్రదేశము, వెలసిన అమ్మవారు 
వనదుర్లా భవాని ఏడు పాయలు 
మెదక్‌ జిల్లా 
సంగారెడ్డ దగ్గర 
మంజీరానది, పసుపులేరు, ఇంకా ఐదు చిన్న ఉపనదులు కలిసే ప్రదేశము కనుక 
ఏడు పాయలు అని పేరు వచ్చినది. సర్పాల భస్మంపై ఏడు పాయలు (ప్రవహించి నందున 
సర్పాలు పుణ్యలోకానికి పోయినవట. ఈ [ప్రాంతములో ఎక్కడ (త్రవ్వినా భస్మం వస్తుంది 


ఎనిమిది చేతులతో వివిధాస్త శస్తములతో కనిపించే వీరభద్రుడు గల ఆలయం 


వీరభద్రుడు కొరివి (గ్రామం 
భ(ద్రకాళి వరంగల్‌ జిల్లా 
మహబూబా బాద్‌కు దగ్గర 
మానసిక రోగులకు, మంత్ర సిద్దులకు (ప్రార్హనా మందిరము మహిమ గల 
క్షేత్రముగా (ప్రసిద్ది. 
శిరస్సున ఎదురుగా జటతో గూడిన ముడిగల లింగము 
క్షీరొరామలింగేశ్యరుడు _పాలకొల్లు 
పార్వతీ దేవి 21 కమి భమువరం 
పశ్చిమ గోదావరి జిల్లా 


పంచారామములలో నొకటి లింగము తెల్లగా నొక్కులతో కూడి యుండును. 
అభిషేక సమయాన జటముడి దర్శనీయము. 





సుఖానికి ఒకటే మార్గం ఏది జరిగినా దైవం చేశాడనుకోవడమే 


112 


క్షణములో ముక్తిని ప్రసాదించిన స్వామివారు, వెలసిన ఆలయము 


క్షణ ముక్తేశ్వరుడు ముక్తేశ్వరం 
గోదావరి నదీతీరం తూర్పుగోదావరి జిల్లా 


12 కిమీ అమలా పురం 
మనస్ఫూర్తిగా ప్రార్టించిన ఒక్క క్షణములో ముక్తిని ప్రసాదించు స్వామివారు, 
“జటాధారిణి యైన శ్రీమణి” అను (స్తీ భక్తురాలికి శ్రీరామ ప బాటు క్షణములో 
ముక్తిని ప్రసాదించిన స్వామివారు. 
ఆంధ్ర ప్రదేశ్‌లో “హయగ్రీవ” మూర్తి ఉన్న ఆలయము 
వేద నారాయణ స్వామి నాగలాపురము 
చిత్తూరు జిల్లా 


ఆలయములోని ౩వ (ప్రాకారములో “హయగ్రీవ” మూర్తి గలదు. 


నాగరాజ రూపమున వెలసి భక్తుల కోర్కెలు తీర్చు శ్రీ వేంకటేశ్వర స్వామి 


శ్రీ వేంకటేశ్వర స్వామి తెనాలి 
పద్మావతీ దేవి వైకుంరపురం 
గుంటూరు జిల్లా 
చాలాపెద్ద ఆలయ (ప్రాంగణము. వివాహాది శుభకార్యములు ఆలయములోని 
కల్యాణ మండపమందు జరుగును. ఆలయమునకు వెనుక భాగమున పెద్ద పుట్టవుండి 
పూజలందుకొను చున్నది. 


ఆంధ్ర దేశమున బ్రహ్మకు ఆలయము 


చతుర్ముఖ (బ్రహ్మ చేబ్రోలు 
(అరుదైన ఆలయము) గుంటూరు జిల్లా 
15 కి.మీ. గుంటూరు 
ఊరులోగల సరస్సు మధ్యలోని ఆలయము. ఆంజనేయ, సహస్ర లింగేశ్వర, 
వేణుగోపాల స్వామి ఆలయములు గలవు. 





ఆశ నిరాశల కలయికే - జీవితం 


113 
అమావాస్య ఘడియల్లో పూజించిన మంచి పలితాలనిచ్చే అమ్మవారు 
మహిషాసుర మర్దిని నగరి 
చిత్తూరు జిల్లా 
24 కి.మీ. తిరుపతి 
అమావాస్య, పర్వదినాల్లో భక్తులు అధికముగా వస్తారు. 


ఆలయం ముందు కోనేరులోని నీరు ఉదయం ఎరుపు, మధ్యాహ్నం 
ఆకుపచ్చ, సాయంకాలం పసుపుపచ్చ వర్దముగా కనిపిస్తుంది 

దొడ్డేశ్సర స్వామి హేమావతి 

ఎత్తైన లింగము మడకశిర మండలం 
అనంతపురం జిల్లా 
హిందూపురం నుండి 
మడకశిర బస్సురూటులో 

సూర్యకాంతితో, కోనేరులోని నీరు రంగు రంగులుగా కన్పిస్తూ భక్తులకానందము 
చేకూర్చు చున్నది. 
16 రోజులు దీక్షతో ప్రార్ధించి, పుష్కరిణిలో స్నానమాచరించి 
పూజించిన స్వప్నములో సాక్షాత్మరించు స్వామివారు 

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యాదగిరి గుట్ట 

లక్ష్మీదేవి నల్గొండ జిల్లా 
7 కి.మీ. రాయగిరి 

విగ్రహమునకు బొడ్డు వరకు పైభాగము మాత్రమే 
దర్శనము లభించు దేవాలయము 

శ్రీ వేంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల 
పశ్చిమ గోదావరి జిల్లా 
17 కి.మీ. భీమడోలు 
50కి.మీ. ఏలూరు 

స్వామివారి పాదములు పుట్టలో నున్నవట. 


అసురులు శివుని, బ్రహ్మను ప్రార్థించి, వరాలు పొంది విర్రవీగి, గర్వాంధులై 
ధర్మహాని చేస్తారు విష్ణుమూర్తి వారిని వధిస్తాడు 


114 
రేణుక లేక కుంకుళ్ళమ్మ గ్రామదేవతగా గల పట్టణము 


రేణుక ద్వారకా తిరుమల 
లేక 

కుంకుళ్ళమ్మ 

((గామదేవత) 


“సుదర్శన క్షేత్రము” అని పెలువబడే దేవాలయము 


శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల 
(రెండు వి[గ్రహములు,) 


దక్షిణాభిముఖముగా నున్న చిన తిరుపతి$ద్వారకా తిరుమల) 
దర్శనము వలన కలుగు ప్రత్యేకలాభము 


శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల 

గోపురము, సింహ ద్యారము, స్వామివారు దక్షిణాభిముఖం అందుచేత భక్తులు 
ధ్యానం చేసేటప్పుడు ఉత్తరాభిముఖులౌతారు అనగా ధ్యాన సమయములో భక్తులు 
అయస్కాంత శక్తి ప్రభావానికి లోనై రక్త ప్రసరణ స్యక్రమముగా జరిగి నొప్పులు, బాధలు 
నివారణమౌతాయి. ఇది (అయస్కాంత) (ప్రకృతి చికిత్స. 


సంవత్సరమునకు రెండు వివాహములు జరుగు కేశవస్వామి 


శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల 


ఈ క్షేత్రమున రెండు మూర్తులున్నవి. ఆశ్వయుజ శుద్ద దశమి నుండి 9 రోజులు ఒక 


విగ్రహమునకు, వైశాఖ శుద్ద నవమి నుండి రెండవ విగ్రహమునకు కల్యాణోత్సవములు 
జరుగును. 


పరనం మనిషిని పూర్ణపురుషుడుగా, లేబనం బచ్చితమైన మనిషిగా వుపన్యాసం 
సంసిద్దతగల వ్యక్తిగా రూపొందిస్తాయి 


115 


సంచల నాత్మకమగు “స్తంభము పాట" మొక్కుబడి గల దేవాలయము 
శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల 
(చిన్న తిరుపతి) 
స్వామివారి పూజల వలన బిడ్డ పుట్టినను, అనారోగ్య వంతులు స్వామివారి 
అనుగ్రహమున ఆరోగ్యవంతులైననూ అట్టి వారిని తగు అలంకారములతో ఆలయములోని 
ధ్వజ స్తంభమునకు కట్టివైచి, విడిపించుటకు గాను వేలము పాట పెట్టెదరు. ఆ పాటలో నెగ్గిన 
వ్యక్తి పైకం చెల్లించి (దేవ స్థానమునకు) వ్యక్తిని విడిపించి తీసుకుని పోయెదరు ఈ తంతు 
బలితో సమానము ఇప్పుడు వేలంపాట తగ్గిపోయినది కానీ 'దేవస్తానమునకు రుసుము 
చెల్లించి వ్యక్తిని ధ్వజ స్తంభమునకు కట్టు ఆచారము గలదు 
అభిషేకాదులు లేని స్వామివారు 
శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల 


పాదములు పుట్టలో నుండుటచే అభిషేకము లేదు. నీరు పడినచో పుట్టనుండి 
పురుగులు వస్తాయి. 


విగ్రహానికి పాదములు కనిపించని స్వామివారు 


శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల 


ఈ ఆలయమున రెండు శ్రీ వేంకటేశ్యర మూర్తులున్నవి. ఒక స్వామి వారి 
పాదములు పాతాళమున బలి చక్రవర్తి శిరస్సుపై గలవనియు, మరొక స్వామివారి పాదములు 
పుట్టలోనుండి పాతాళమునకు పోయినవందురు. 


దేవాలయము,గోపుర సింహద్వారము, స్వామివారు 
దక్షిణాభిముఖముగా నున్న క్షేత్రము 


శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల 
ఎంతటి అమాయకులైనా, పామరుడైనా మూల విరాట్‌ను దక్షిణ దిశగా ప్రతిష్టించరు. 
కాన స్వామివారు స్వయంభూమూర్తి, 


సూర్యభగవానుని నుండి మనము నేర్చుకొనవలసిన గుణాలు 1) అహంకార శూన్యత 
2) ఆత్మార్పణ 3) అబుండ కర్తవ్య పరాయణత 4) ఆలస్యమనేది ఎరుగకుండుట 


116 


పెద్ద విగ్రహాలకు ఆలయములున్న క్షేత్రము 
ఆంజనేయ స్వామి పొన్నూరు 


గరుత్మంతుడు గుంటూరు జిల్లా 


నిడుబ్రోలు RS 
ఈ క్షేత్రమును భావన్నారాయణ క్షేత్రమని పిలుతురు స్వర్లపురి అనికూడా అంటారు 
చాలా పెద్ద దేవాలయములు కట్టబడి ఉన్నవి మిగిలిన చోట్ల పెద్ద విగ్రహాలేగాని దేవాలయములు 
కట్టబడలేదు. ఆలయానికి దగ్గరలో మహర్షులు గోష్టులు జరిపేవారట గోష్ణులలో 


భావన్నారాయణ స్వామి సాక్షిగా వ్యవహరించేవారట అందుచేత స్వామివారిని సాక్షి నారాయణ 
స్వామి అని పిలుతురు. 


వేశ్యల కుల దేవతగా ప్రసెద్ధి పొందివున్న అమ్మవారు 


మాణిక్యాంబ (ద్రాక్షారామము 
అష్టాదశ క్సీరములలో నొకటి తూర్పుగోదావరి జిల్లా 
భీమేశ్యరుడు 32 కిమీ కాకినాడ 


దక్ష వాటిక యందు వెలసిన ఇచ్చటి మాణిక్యాంబ వేశ్యల కులదేవతగా పేరు పొంది 
వున్నది. ఈ క్షేత్రము పంచారామములలో నొకటి. 


ఇచ్చట నున్న నదికి సప్త గోదావరి యని పేరు. 


కళ్యాణోత్సవములు లేని శివాలయము (పార్వతీ దేవి లేదు) 
(త్రికూటేశ్వరుడు కోటప్ప కొండ 
గుంటూరు జిల్లా 


10 కిమీ నరసరావు పేట 
దక్ష యజ్ఞ ప్రాంగణమున పార్వతి మరణాంతరము వియోగ బాధలో నుండగా 
వెలసిన స్వామివారు 


శరీరమునకు ఆహారమెట్టిదో, ఆత్మకు ప్రార్థన అట్టిది 


117 


కన్యగా ఉండి మగపిల్ల వానిని కని మరల కన్యగా మారి 
శివ సాయుజ్యమును పొందిన గొల్లభామ 


గొల్లభామ కోటప్ప కొండ 
పాప వినాశన స్వామి గుంటూరు జిల్లా 
శివ లింగం 10 కిమీ నరసరావు పేట 


గొల్లభామ అను భక్తురాలు పాప వినాశన స్వామివారిని పూజింప సాగెను. ఆమె కన్య 
అయిననూ, మాయా గర్భము కలిగించినను, శ్రమ ఎక్కువైననూ ప్రతీరోజు పూజమానలేదు 
చివరకు ఆమె ప్రార్హనపై స్వామివారు కొండ (క్రిందికి దిగుటకు అంగీకరించిరి ఆమె మరల 
కన్యాత్వమును పొందెను. ముందు గొల్లభామను పూజించి, తరువాత స్వామివారిని పూజింతురు 
కొండపేరు త్రికూటా చలము. మూడు శిఖరములు గల కొండ. కొండపై నున్న స్వామి 
త్రికూటేశ్వరుడు. కొండ (క్రింద 1. నీల కంరేశ్వర, 2. (ప్రసన్న కోటేశ్వర ఆలయములున్నవి. 


యోగి వేమనకు జ్ఞానోదయము కలిగిన చోటు 


యోగి వేమన గుత్తికొండ బిలము 
గుంటూరు జిల్లా 
8 కి.మీ. పిడుగురాళ్ళ 
ష్‌ వమన శిష్యుడైన అభిరాముడు ఒక యోగీశ్వరుని పూజిస్తూ ఉండేవాడు. జ్ఞానోపదేశము 
జరుగు రోజున అభిరామునికి వేరే పని ఉండుటచే వెళ్ళుటకు వీలు కలుగలేదు. 
వేమన వెళ్ళి మహర్షి నుండి జ్ఞానోపదేశము పొందెను. 
2 తన కంటి జ్యాలలచే భస్మమగు వరమును పొంది ముచికుందుడు ఈ గుహలో 
నిద్రించుచుండ శ్రీ కృష్ణుడు కాలనేమి అనే రాక్షసుని ఆగుహలోనికి తీసుకుని పోయి 
అంతర్హితుడైయ్యెను. ముచికుందుడు కండ్డు తెరువగా కాలనేమి భస్మీ భూతుడయ్యెను. 


ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక స్తంభాన్ని తాకితే రెండవ స్తంభము కదులు స్తంభములు 


మసీదులోని స్తంభాలు ఎలగందుల 
కరీంనగర్‌ జిల్లా 


10 కి.మీ. కరీంనగర్‌ 
ఇక్కడ ఉన్న కోటలో మసీదు గలదు 


భారతదేశమందలి ప్రతీచోట - అచ్చటినీరు, మట్టి, గాలి చాల పవిత్రమైనవి - వివేకానంద పువాచ 


118 
నీళ్ళలో వేస్తే తేలే ఇటుకలతో నిర్మించబడిన దేవాలయము 


రుద్రేశ్య్వరుడు పాలం పేట 
రు(ద్రేశ్వరి వరంగల్‌ జిల్లా 
60 కి.మీ హన్మకొండ 
ములుగు తాలూకా 
ఈ ఆలయమునకు రామప్ప దేవాలయమని పేరు రామప్ప చెరువునకు 
దగ్గరలోనున్న దేవాలయము. మహిషాసుర మర్దిని, బొజ్జ గణపతి, భైరవ మూర్తుల విగ్రహములు 
గలవు 


“రామప్ప” దేవాలయములో నున్న స్వామివారు, అమ్మవారు 


రు(ద్రేశ్వరుడు పాలంపేట 
మహిషాసుర మద్దిని 


అత్యద్భుత సౌందర్యముతో తొణికిస లాడుతూన్న 12 మదనికలు (నాట్యకత్తెలు) 
ముఖద్వారం శిఖరాల మీదగల ఆలయం 
రామలింగేశ్వరుడు పాలంపేట 
(రామప్ప గుడి) 


మనము ఎటువైపు నుంచి చూచినా అటువైపే మనల్ని చూస్తున్న 
నల్లరాతి నంది విగ్రహం 
రు(ద్రేశ్వరుడు పాలంపేట 
భద్రకాళి 
బొజ్జ గణపతి, ఖైరవమూర్తి విగ్రహములు కూడ కలవు 


పోశమ్మ గ్రామదేవతగా గల పట్టణము 
పోశమ్మ వరంగల్‌ 
(గామ దేవత) వరంగల్‌ జిల్లా 


భర్త ఆదాయ వ్యయములతో భార్య ప్రభావితమైనబ్లే భర్తతో 
పుణ్యజష్చల దర్శనమున భార్య పునితురాలవుతుంది 


119 


“భద్రకాళి ఉన్న దేవాలయము 


భద్రకాళి వరంగల్లు 

వరంగల్‌కు హనుమకొండకు మధ్య భద్రి అనే చెరువు కలదు. ఆ చెరువు గట్టుపై 
నున్న కొండపై అమ్మవారి ఆలయము గలదు. అమ్మవారు 8 చేతులతో, 9' ల ఎత్తుగల 
విగ్రహము ఖడ్గము, త్రిశూలము, ఢమరు కము, మానవుని శిరస్సు మొదలైన అష్టభూషణములు 
గల కాళికామూర్తి, 

నీటిలో మునిగి ఉన్న లింగముపై సూర్య కిరణముల ద్వారా స్తంభాకారముగా 
ఏర్పడిన లింగాకారముగా నున్న ఛాయ 
ఛాయా సోమేశ్వరుడు ప్రానుగల్లు 
నల్గొండ జిల్లా 


5 కి.మీ. నల్గొండ 
లింగం ఎప్పుడూ నడుములోతు నీటిలో మునిగి ఉంటుంది. ఛాయ మాత్రమే 
దర్శనము. గుమ్మం వద్ద నిల్చున్న భక్తుల నీడ కూడ 3 లేక 5 ఆకారములలో గోడపై 
పడుతుంది. ఈ ఛాయ సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు ఒకే విధముగా 
ఉంటుంది. ఛాయా రహస్యము ఎవ్వరికీ తెలియుట లేదు. 


తేళ్ళు ఉన్న మండపము 


వీర భద్రుడు రాయచోటి 
కడప జిల్లా 
రాయచోటి తాలూకా 
మండపము నిండా తేళ్ళు మసలుతూ ఉన్నా ఉత్సవాలు, పూజలు సమయములో 
భక్తుల నెవ్వరినీ కుట్టవు. 


ఆంజనేయుడు పుట్టునట్లుగా అంజనీదేవి వరము పొందిన చోటు 


అంజనా దేవి అంజనా చలము 
(ఆంజనేయుని తల్లి) తిరుమల 
చిత్తూరు జిల్లా 


తిరుమల క్షేత్రమునకు వెళ్ళు త్రోవలోని ఏడు కొండలలో నొకటి. ఈ పర్వతముపై 
అంజనాదేవి పరమేశ్వరాను[గ్రహానికి పాత్రురాలైనది. 





ముఖ్యముగా గమనించవలసినది శివకేశవులకు, లక్ష్మీ పార్వతులకు భేదము లేదు 


120 
“అలఘమన్నార్‌” (కృష్ణస్వామి) కెదురుగా ఉన్నగరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీటి 
బొట్లు పడుతూ ఉంటాయి 
అలఘమన్నార్‌ మన్నారు: పోలూరు 
సౌందర్య వళ్ళి నెల్లూరు జిల్లా 
3 కి.మీ సూళ్ళూరు పేట 

ఈ ప్రదేశములో జాంబవంతునికి, శ్రీ, కృష్ణునికి యుద్దము జరిగినదట శమంతక 

మణి కథ జరిగిన చోటు, సత్యభామ, జాంబవతి విగ్రహములు గలవు 


లింగముపై పెద్దదైన పచ్చ పొదగబడిన లింగము 


పచ్చల రామేశ్వరుడు పానుగల్టు 
నలొండ జిలా 
ra cc 
5 కి.మీ నల్గొండ 
లింగముపై పొదగబడిన పచ్చ ఇప్పుడు లేదు. కానీ మచ్చ కనిపిస్తూంటుంది దాని 
స్థానే స్వామివారికి (లింగానికి) పచ్చల పతకం ధరింప జేసి ఉంటుంది. 


ఆంధ్ర దేశమున గుండ్రని ఆకారములో కట్టబడిన ఒకే ఒక ఆలయం 


కపోతేశ్వరుడు చేజెర్ల 
గుంటూరు జిల్లా 
30 కి.మీ. నర్సరావు పేట 
శిబి చక్రవర్తి ధాతృత్యమును పావురము, డేగ రూపములలో దేవతలు వచ్చి 
పరీక్షించిన ప్రదేశము. 


లింగానికి దక్షిణ భాగాన ఉన్న రంధ్రములో నీరు పోసిన శవం కుళ్ళిన దుర్వాసన వస్తుంది. 
వామ భాగమున ఉన్న రంధ్రములో నీరు పోసిన మామూలుగా ఉంటుంది 

కపోతేశ్వర స్వామి చేజెర్త 

లింగం మొండెం ఆకారం 

ఓంకార నదీ తీరం 


లింగము శిబి చక్రవర్తి యొక్క మొండెము. కర్రకు గుడ్డకట్టి లింగములోని దక్షిణ 
భాగాన ఉన్న రంధ్రములో ముంచి వాసన చూపిస్తారు. 





హిమాలయ పర్వతప్రాంత యాత్ర మూలకముగా శరీరములోనూత తోత్సాహశక్తి కలుగుతుంది. దక్షిణ 
భారత (ప్రాంత యాత్ర మూలకముగా మనస్సులో పారమార్థిక చింళ కలుగుతుంది 


121 


శ్రీ చక్రం గల ఏకైక వైష్టవాలయం 
నృసింహ స్వామి అహోబిలం 
(ఫాలలోచనుడు) 30 కి మీ. ఆళ్ళగడ్డ 
(ఎగువ అహోబిలం) కర్నూలు జిల్లా 


50 కి.మీ. నంద్యాల 
భూగర్భములో దేవీ ఆలయం ఉన్నదని, అందుచేతనే పైన శ్రీచక్రం ఉన్నదని 
విశ్వాసం “గిరిజా” పీరం అని భావిస్తారు 


పంచ కోసి క్షేత్రము 
ఎగువ అహోబిలము (కొండపైన) అహోబిలము 
1. కరండ నృసింహ 
2. యోగానంద 


3 ఉ(గనరసింహ 
4 వరాహ నారసింహ 
కొండ (క్రింద (దిగువ అహోబిలం) 

1 ప్రహ్లాద వరద నారసింహ 

2 ఛత్రవట 

3. మాలోల నారసింహ 

4 జ్వాలా నారసింహ 

5 పవన నారసింహ 

నవవిధ నారసింహ మూర్తులు (పైన తెల్ప్సినఏ) 
5 (క్రోసుల దూరములోనున్నవి అందుచేత ఈ క్షేత్రము పంచ(క్రోసి క్షేత్రమైనది 

విటి దర్శనము ధన్యము 


10 చేతులు గల నారసింహుని విగ్రహం గల ఆలయం 


(ప్రహాద వరద నారసింహుడు ఎగువ అహోబిలం 
కర్నూల్‌ జిల్లా 
ఆళ్ళగడ్డ నుండి బస్సు 


భాగవతము భగవంతుని కథ 


122 


నదిలో నీరు ఎర్రగా నున్న క్షేత్రము 
నృసింహ స్వామి ఎగువ అహోబిలము 
పాపనాశఠిని నది 
(భవనాశని) 
హిరణ్య కశిపుని చంపి రక్తపు చేతులను ఈ నదిలో కడుగుటచే నీరు 
ఎ(ర్రబడినదట 
నత్త గుల్లల పెంకులతో నిండి వున్న శివలింగము 
నత్తారామేశ్వరుడు నత్తా రామేశ్వరము 
పశ్చిమ గోదావరి జిల్లా 
6 కిమీ అత్తిలి 


నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ముఖ్య శివలింగము నీళ్ళలో మునిగి 
ఉంటుంది వేసవిలో నీరు తగ్గితే తప్ప కనిపించదు 


ఊపిరి పీలుస్తున్న దేవుడు 
నృసింహ స్వామి వాడపల్లి 
నల్గొండ జిల్లా 
మిర్యాల గూడెం మీదుగా 
వెళ్ళాలి 


కృష్ణానది, మూసీనదీ సంగమ స్థానంలో ఉన్న దేవాలయము. దేవుని కెదురుగా 
ఉంచిన దీపములలో స్వామి వారి ముక్కుకు ఎదురుగా ఉన్నదీపం రెపరెపలాడుతుంది 
ఇక్కడ నున్న అగస్తేశ్య్వర స్వామి ఆలయములోని లింగమునుండి నీరు ఊరుతూంటుంది 


ఒకే పాన మట్టముపై 11 శివలింగములున్నఆలయము 


ఏకాదశ రుద్రులు మంధెన 


కరీంనగర్‌ జిల్లా 
గోదావరి నది మధ్యలో ఎత్తైన దిబ్బపైన గల దేవాలయము. ఎదురుగా ఒకే 
నందీశ్వరుని విగ్రహంలో 11నందులున్నవి. 


విజ్ఞాన విశ్వవిద్యాలయాలు 1) కళలు 2) పురాణ గాధలు 8) దేవాలయాలు 


123 


యజణుప ష్‌ 
జోపవీతము గల స్త్రీమూర్తి 
కళింగ దేవి మంధెన 
(నల్లని రాతి విగ్రహము) కరీంనగర్‌ జిల్లా 
(౧ 
కాళేశ్వరం 10 పెదపల్లి 10 
మంతెన బస్సు 


ఈ ఊరు నిండా దేవాలయములే. ఇచ్చట ఇటుకలు నీటిపై తేలుతాయట 


సాలగ్రామ శిలల హారమును ధరించి పద్మాసనమున కూర్చుని ఉన్న స్వామివారు 


శ్రీరామచం(ద్రమూర్తి భద్రాచలం 
కీతాదేవి ఖమ్మం జిల్లా 
లక్ష్మణస్వామి 40 kM భద్రాచలం రోడ్‌ RS 


అభిషేక జలాలు స్వామి వారి మెడలోని సాలగ్రామ శిలల మీదుగా 
ప్రవహింపజేసి, ఆ జలాన్ని భక్తులు లోనికి తీసుకున్నట్టయిన ముక్తి ప్రదాయకము. 

పద్మాసనములో కూర్చుని ఉన్న శ్రీరామచంద్ర మూర్తి 
శ్రీరామచంద్రుడు భ(ద్రాచలము 
సీతాదేవి 
లక్ష్మణస్వామి 

స్వామివారు పద్మాసనం వేసుకునికూర్చుని ఉండగా అమ్మవారు 

స్వామివారి ఎడమ తొడపై కూర్చుని ఉంటారు. ఈ విధమైన మూర్తి అరుదు 


పుట్టినరోజునే కళ్యాణము జరిపించుకొను స్వామివారు 


శ్రీరామచం(ద్రమూర్తి భ(ద్రాచలం 
సీతాదేవి 
గోదావరి నదీ తీరము 

భ(ద్రుడనే మహర్షి తపస్సు చేసినందు వల్ల స్వామివారు వేంచేసియున్న 
కొండ “భ(ద్రాద్రి” అయ్యెను. శ్రీరామ నవమినాడు అనగా చైత్ర శుద్ధ నవమి నాడు 
స్వామివారు పుట్టిరి. ఆ రోజుననే స్వామివారి కళ్యాణము (ప్రత్యేకత 


సృష్టికి పూర్వమున్నటువంటిది మహాబిందువు 


124 

రామదాసు అను భక్తుడు కలికితురాయి, పచ్చల పతకం, చింతాకు పతకం, 
బంగారు మొలత్రాడు మరియు ఇతర ఆభరణములు చేయించెను. ఆభరణములకైన ఖర్చు 
గుడి కట్టించుట కైన ఖర్చు హైదరాబాదు నవాబు (ద్రవ్యము గాన రామదాసు బంధింపబడెను. 
“ రామమాడ' అని పిలువబడే బంగారు నాణెములను నవాబునకు చెల్లించి రామోజీ, లక్ష్మోజీ 
అని పిలువబడే ఇద్దరన్నదమ్ములు రామదాసును బందిఖానా నుండి విడిపించిరి. 

స్వామి చతుర్భుజుడు పద్మాసనములో ఉంటాడు శంఖ, చక్రధారిగా ,ధనుస్సు, 
బాణాలు ధరించిన మూర్తి 5 (గ దూరములో పర్లశాల గలదు. సీతా రాములు 
వనవాసకాలము యిచ్చటనే గడిపినట్లు,శూర్భణఖ ముక్కు చెవులు యిచ్చటనే కోసినట్లు, 
రావణుడు సీతను ఇచ్చటినుండే అపహరించినట్లు చెప్తారు. 


ఒకే విగ్రహానికి ఒక ప్రక్కన స్త్రీమూర్తి , మరొక ప్రక్కన పురుషమూర్తి 
జగన్మోహిని ర్యాలి 
చెన్నకేశవ స్వామి తూర్పు గోదావరి జిల్లా 
10 kM రావులపాలెం 
24 kM రాజమండ్రి 
విగ్రహం ఎత్తు 5 పేరు కేశవ జగన్మోహిని. విగ్రహం పాదాల (క్రింద నీరు 
కనిపిస్తూఉంటుంది. మూలభాగములో ( (క్రింద) కొద్దిగా విరిగి ఉంటుంది ఆలయమున్న 
వీధికదురుగా సుమారు ఒక ఫర్షాంగు దూరమున కమండలేశ్యరుని ఆలయం కలదు. 
అమ్మవారు ఉమాదేవి. ఒక వైపు (స్త్రీమూర్తి రెండవవైపు పురుషమూర్తి గల బొమ్మను ( పూజా 
విగ్రహం గాకుండా) అద్దములో ఒక ప్రక్కన చూడవచ్చును. ఈ కళాత్మకమైన విగ్రహము 
హైదరాబాదు నందలి సాలార్‌జంగ్‌ మ్యూజియంలో గలదు. దీని పేరు “రిబెక్కా” శిల్పం 
విగ్రహం (క్రింద నీరు వూరుచున్నట్టు కన్పిస్తుంది. 


కదలి వచ్చేటట్లు ఉన్న నంది 
బసవయ్య యాగంటి 
పొడవు 15 కర్నూల్‌ బిల్లా 
వెడల్పు 8' 15కి మి.బనగానపలైె 


ఎత్తు 8' 
ముఖము ఆగ్నేయ మూలకు తిరిగి ఉంటుంది. 





శక్తికన్న భక్తిమిన్న అన్నసూక్తిని సార్థకము చేసినవాడు హనుమంతుడు 


125 
కలియుగాంతాన రంకె వేసి లేచి వచ్చే నంది 


బసవయ్య యాగంటి 

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేం(ద్ర స్వామి వారి కాలజ్ఞానము ప్రకారము ఈనంది 
కలియుగాంతాన లేచి వస్తుంది దీన్ని దర్శించినవారికి, కలియుగాంతము వరకు ఆగక 
యీలోపుగనే లేచివస్తుందేమోననే భావన కలుగుతుంది 


గొడుగాకార తలకట్టుఉన్న బాబాగారి క్షేత్రము, ఇక్కడ పూజింపబడే స్వామివారు 
పుట్టపర్తి సాయిబాబా ఆ(శ్రమములో 1.పుట్టపర్తి 
శ్రీ షిరిడీ సాయిబాబా అనంతపురం జిల్లా 
5 
2 బట్‌ ఫిల్డ్‌ (కర్నాటక) 
16 kM బెంగుళూరు 
వీరు పెదబాబాగారుగా పేరుగాంచిరి. కర్నూలులో చిన బాబాగారు వెలసి 
వున్నారు. 
“సహస్ర ఘటాభి షేకం ” జరిపించుకొను అమ్మవారు 
కనక మహాలక్ష్మి విశాఖపట్నం 
(బహిరంగ మండపం) బురుజు పేట 
మార్గశిర మాసం నెలరోజులూ మహోత్సవములు ఆఖరు రోజున సహన 
ఘటాభిషేకం అమ్మవారికి జరుగుతుంది. అన్నదానముతో ముగుస్తుంది. 
ఆలయ నిర్మాణమే లేని అమ్మవారు 
కనక మహాలక్షి విశాఖ పట్నము 


రోడ్డుకు మధ్య భాగములో వెలసిన అమ్మవారు. విగ్రహమునకు చుట్టూ 
(ప్రాకారము నిర్మించి పూజలు సల్పుచున్నారు (ప్రక్కన మండపము కలదు 





అసురులు శివుని, బ్రహ్మను ప్రార్థించి, వరాలు పాంది విర్రవీగి, గర్వాంధులై ధర్మహాని చేస్తారు 
విష్ణుమూర్తి వారిని వధిస్తాడు 


126 
శుక్రవారము గాక గురువారము నాడు ముఖ్య పూజలు గల అమ్మవారు 
కనక మహాలక్ష్మి విశాఖపట్నం 
స్రీలకు అయిదవ తనమును ఇనుమడింపజేయు అమ్మవారు 
కనక మహాలక్ష్మి విశాఖపట్నం 
(స్రీలకు అయిదవతనమును ఇనుమడింపజేసే అమ శ్రవారుగా చాలా (ప్రసిద్ది. 
పుట్టిన పసికందులను అమ్మవారి ఒడిలో ఉంచుతారు. ఇది ప్రత్యేకత. 


ఆంధ్ర ప్రదేశ్‌ లో ఒకే ఒక చోట నున్న సంపూర్ణ సూర్య దేవాలయము 


శ్రీ సూర్యనారాయణ అరసవిల్లి 

ఉష 

పద్మిని 2 kM శ్రీకాకుళం 
ఛాయ శ్రీ కాకుళం జిల్లా 


రధ సప్తమి రోజున సూర్య కిరణాలుస్వామివారి పాదాలపై పడతాయి. స్వామివారి 
ద్వారపాలకులు పింగళ దండ. రోగ (గ్రస్తులు నియమ నిష్టలతో సూర్య నమస్కారములు 
చేస్తే రోగ విముక్తులౌదురు. 


హృ(ద్రోగులు స్వామి వారి పుష్కరిణి లో 41 రోజులు స్నానమాచరించి, పూజిస్తే 
ఆరోగ్య వంతులగుదురు. 


భూప్రదక్షిణ ఫలితం లభించడానికి దర్శించవలసిన ఆలయం, విగ్రహాలు 
నవనందులు మహానంది 
(కర్నూలు జిల్చా, 16 0౧ నంద్యాల) 
9 మైళ్ళ (14 కి.మీ) విస్తీర్ణములో నవ నందులు వెలసి ఉన్నవి. మహాశివరాత్రి 
పర్వదినాన ఈ నవనందుల దర్శనము ఒకే రోజున చేసిన మంచిది. 
1. (ప్రధమ నంది. 2.నాగనంది 3. సోమనంది. 4. సూర్యనంది. 5. శివనంది. 
6. విష్ణునంది. 7. వినాయక నంది. 8. గరుడనంది. 9. మహానంది. 
సూర్యోదయము నుండి సూర్యాస్తమయము లోపు దర్శనముచేసి,పూజింప 
వలయును. భూప్రదక్షిణ ఫలితము దక్కును. 


అ లలనా దా జలా దబా లా దా బాబాల చలా 


జ్యోతిష రహస్యం నొసటి వ్రాతను మార్చ మానవసాధ్యము గాదు 


127 


లింగము మీద గోవు పాద ముద్ర ఉంటుంది 

మహా నందిశ్వరుడు మహానంది 
కామేశ్వరీ దేవి 

లింగము ఎత్తుగా గాక కొంచెము తప్పటగా ఉంటుంది. పుట్టలో స్వామి వారికి 
ఆవుపాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవును కొట్టగా పుట్టలోని స్వామివారిని ఆవు 
(త్రొక్కి నందున లింగము కొంచెము అణగి ఆవు గిట్ట గుర్తు లింగముపై మిగిలినది. ఇచ్చట 
నీరు చాల స్వచ్చముగా నుండును. అడుగు భాగమున నున్న (ప్రతీ వస్తువు కనిపించును. 
ఇచ్చట మూడు గుండాలున్నవి. (బ్రహ్మ, విష్ణు రుద్రగుండాలు. లింగము (క్రిందనుండి నీరు 
ఊరుతూ ఉంటుంది. మహా శివరాత్రినాడు లింగోద్భవ సమయాన అభిషేకము. 
కళ్యాణోత్సవము,రధోత్సవము జరుగును. కోదండ రామాలయమున్నది 


కామేశ్వరీ దేవి అమ్మవారున్న ప్రసిద్ధ దేవాలయము 
కామేశ్వరీ దేవి మహానంది 
మహానంది శ్యరుడు 
ఆంధ్ర దేశమున కోదండ రామ విగ్రహం కలిగిన ప్రసిద్ధ శైవ క్షేత్రము 
మహానందీశృరుడు మహానంది 
కోదండరాముడు 


ఆంధ్ర దేశమున కర్నూలు జిల్లాలో పూజారి లేకుండా అర్జించబడు 
స్వామివారు గల ఏశైక దేవాలయం 


మహానందీశృరుడు మహానంది 
దక్షిణాదిన ఇటువంటి ఆచారము ఎక్కడా కనిపించదు. 14 కి.మీ. దూరములో 
మొత్తం 9 నందులు వెలసి యున్నవి. 





పాము విషము ఒక్కని మాత్రమే హరించును 
కానీ భక్తుని సొమ్ము - అపహరించిన వాని వంశమును హరించును 


128 


చాచిన తన నాలుకపై త్రిపురాసురుని వధించిన దేవత 
(త్రిపురసుందరి (త్రిపురాంతకం 
(త్రిపురసుందరీశ్వరుడు ప్రకాశం జిల్లా 
46 కి.మి. వినుకొండ 

(తిపురాసురుని రక్తం (క్రిందపడితే చాలామంది రాక్షసులు పుట్టుకొస్తారు. కనుక 
అమ్మవారు తన నాలుకను చాచి (త్రిపురాసురుని రక్తం భూమిపై పడకుండా వధించినది. 
అమ్మవారి ఆలయం చెరువు గట్టున ఉన్నది. వర్షాకాలములో నీరు ఎక్కువైనచో అమ్మవారి 
విగ్రపిం నీళ్ళలో మునిగి ఉంటుంది. అప్పుడ్డు పై భాగమున వున్న శ్రీ చక్రమునకు పూజ 
జరుగును. ప్రక్కనే ఉన్న చిన్న కొండపై త్రిపురాంతకేశ్వరస్వామివారి ఆలయము గలదు. 


భక్త ప్రహ్లాదునికి యోగాభ్యాసం నేర్పిన స్వామివారు 


యోగానంద నృసింహస్వామి వేదాద్రి 

లక్ష్మీదేవి 15 కి.మీ.జగ్గయ్య చుట 

కృష్ణానదీ తీరము 54 కి.మీ. విజయవాడ 
కృష్ణాజిల్లా. 


హిరణ్యకశిపుని చంపిన తరువాత స్వామివారు ప్రహ్లాదునికి యోగాభ్యాసము 
నేర్పినారు. ఇక్కడికి దగ్గరిలోని గుట్టపై జ్వాలా నృసింహస్వామి ఆలయము కలదు. 
24కి.మీ. దూరములో గరుడాచలం అని పిలువబడు గుట్టపై ఉగ్రనరసింహస్వామి ఆలయము 
కలదు. ఈ క్షేత్రమును గూడ పంచనారసింహక్షేత్రముగా భావింతురు. స్వామివారిని 
పూజించినవారికి పంచప్రాణములు పోయిననూ తిరిగి వచ్చునని నమ్మిక. 


అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం కేరళ రాజధాని తిరువనంత పురములో 
నున్నది. ఆంధ్ర ప్రదేశ్‌ లోనున్న అనంత శయన స్వామివారి ఆలయము 


అనంత శయన స్వామి ఉండవల్లి 


గుంటూరు జిల్లా 
4 కి.మీ విజయవాడ 
ఉండవల్లి కొండలో, 3వ అంతస్తులో (ప్రక్కకు తిరిగి శయన భంగిమలో నున్న 
పెద్దదైన విగ్రహము నిత్య పూజాదులు, పూజారులతోసహా కనిపించవు. స్వామివారి బొడ్డు 


నుండి కమలం, దానిలో బ్రహ్మ విగ్రహం శేషశాయికి దేవతలు ప్రణామాలర్సించే విగ్రహములు 
కలవు. 


తన వెంట వచ్చునవి పాప, పుణ్యములు మాత్రమే ధనము, బంధువులు, స్నేహితులు కాదు 


129 


100కు మించిన పూజారులు వంతుల ప్రకారం 
పూజలు చేయు ఆచారము గల దేవాలయం 


శ్రీ భీమేశ్వర స్వామి వేములవాడ 
రాజరాజేశ్వరీ దేవి కరీంనగర్‌ జిల్లా 
33 కి మీ. కరీంనగర్‌ 
తిరుపతిలో మాదిరిగా యాత్రీకులు ఉండటానికి అన్ని సదుపాయములున్నవి. 


ఈ దేవాలయాన పూజలు జరిపించితే యమలోకానికి వెళ రట" 
రాజరాజేశ్వరీ దేవి వేములవాడ 
భీమేశ్వర స్వామి 

చాలా పెద్ద దేవాలయము. ఉండటానికి విశ్రాంతి గదులు కలవు. 
గిత్తదూడలను మైొక్కుబడులుగా భక్తులు సమర్పించు స్వామివారు 
రాజరాజేశ్వరుడు వేములవాడ 
లేక 
భీమేశ్వరుడు 
రాజరాజేశ్వరి 


కోర్కెలు నెరవేరిన భక్తులు గిత్తలను సమర్పిస్తారు. సంవత్సరానికి ఆలయమునకు 
వేలకొలది గిత్తలు కానుకలుగా లభిస్తాయి. 


“సహస్ర సువర్ణాభిషేకం” అనబడే ప్రత్యేక అర్హన జరుగు ఆలయము 
భీమే శ్యరుడు వేములవాడ 
లేక 
రాజరాజేశ్వరుడు 
రాజరాజేశ్వరి 


స్వామి వారిని 1,000 సువర్ణాలతో అభిషేకిస్తారు. ఇది ప్రత్యేకత ఇక్కడ అనంత 
పద్మనాభ స్వామి, సీతా రామచంద్ర స్వామి, బాలరాజేశ్చర. విరలేశ్చర, సోమేశ్యర.ఉమామహేశ్వర, 
బాలాత్రిపుర సుందరి మొదలగు విగ్రహములు కలవు. 


పవిత్ర గ్రంధాల సారాంశము 1) ఇతరులకు వుపకారము చేయుట పుణ్యము 
2) పరులను పిడించుట పాపము 


130 
నారదుడు స్తీ రూపం పొంది మరల పురుషునిగా మారిన స్థలం 


శ్రీభావనారాయణ స్వామి సర్పవరం 
(విష్ణుమూర్తి) తూర్పుగోదావరి జిల్లా 
5 కి.మీ కాకినాడ 


నారదుడు ఆలయములోని నారదగుండంలో మునిగి (స్తీ రూపాన్ని, ముక్తి 
గుండంలో మునిగి మరల నారద రూపాన్ని పొంది స్వామివారిని పూజించిన దేవాలయం. 
భక్తులు మండలం రోజులు భక్తితో ప్రదక్షిణములు చేసిన తరువాతస్వామివారు 
కలలో ఇంజెక్షన్లు న్లుశచ్ణినట్లు ఆపరేషన్‌ చేసినట్లు కనిపెంచిన 
రోగాలు తగ్గిపోతాయని నమ్మకం గల ఆలయం 

శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి యాదగిరి గుట్ట 
నల్స్‌ండ జిల్లా 
4 కిమీ రాయగిరి ఏ. 


ఆంధ్రప్రదేశ్‌లో గోపురం పైనను, గర్భగుడి బయటను “శరభ సాళ్వ” 


విగ్రహములున్న ఆలయం 

జలధీశ్వరుడు ఏలూరు 

లేక పశ్చిమ గోదావరి జిల్లా 
జరాప హరేశ్యరుడు దొంగల మండపం దగ్గర 


పార్వతీ దేవి 
హిరణ్య కశిపుని సంహరించిన ఉ(గ్ర నారసింహ మూర్తిని శాంతింపజేసిన శివశక్తి 
శరభ సాళ్ళము. ఇది రెండు తలలుగల పక్షి 


స్వామివారు తూర్పు ముఖము, అమ్మవారు దక్షిణ ముఖము గల 
ప. గో. జిల్లాలోని ఈశ్వరాలయం 
జలధిశ్వరుడు ఏలూరు 
పార్వతిదేవి 
స్వామివారిని జరాపహరేశ్వర స్వామివారుగా కూడా పిలుస్తారు. అమ్మవారు పుత్ర 
సంతాన ప్రదాయినిగా (ప్రసిద్ధి 





మూర్తుడైననూ, పండితుడైననూ, మోసకారి అయిననూ కాషాయ వస్త్రం 
ధరించినంత మాత్రన సన్యాసి పూజ్యూడగును 


131 
నిత్య కళ్యాణముగల శివ స్వామి 


వీరేశ్వర స్వామి మురమళ్ళ అ(గ్రహారం 

(వీర భద్రుడు) 

భ(ద్రకాళి కోనసీమ 

గోదావరి నదితీరము అమలాపురం తాలూకా 
కొమరగిరి దగ్గర 


ఇచ్చట స్వామివారికి తిధి, వార, నక్షత్రాల సమస్య లేక నిత్య కళ్యాణము 

ప్రత్యేకత 
రాతి నంది విగ్రహం కాలికి ఇనుప కడియం ఉన్న ఆలయం 

జలధీశృరుడు ఏలూరు 
లేక 
జరాప హరేశ్వరుడు 
పార్వతిదేవి 

స్వామివారి ఎదురుగా నున్న రాతినందికి ఇనుప కడియం తొడుగబడి యున్నది. 

లింగానికి ఎదురుగా 5 నందులు గల ఆలయం 

సోమేశ్వరుడు భీమవరం (గునుపూడి) 
పంచారామములలో నొకటి ప. గో. జిల్లా 

ఆలయమున కెదురుగా ఉన్న సరస్సులో, ఆలయ మండపములో, ధ్వజ స్తంభము 
దగ్గర, గర్భగుడికి ఎదురుగా మొత్తం ఐదు నందులు వెలసిన క్షేత్రం. 


క్రింది అంతస్తులో స్వామివారు లింగాకార రూపుడుగా వేంచేసి, పై అంతస్తులో 
(స్వామి వారి పై భాగాన) అన్నపూర్ణమ్మవారు వేంచేసియున్న ఆలయం 
సోమేశ్వరుడు భీమవరం 
అన్నపూర్ణ (గునుపూడి) 
పంచారామములలో నొకటి 


అమావాస్య నాడు నల్లగా, పొర్టమనాడు తెల్లగానుండు స్పటిక లింగము 
సోమేశ్వరుడు భీమవరం (గునుపూడి) 
పంచ ఆరామములలో నొకటి చంద్రునిచే (ప్రతిష్టించబడిన లింగము గాన 
అమావాస్య, పౌర్లమిల ప్రభావము స్పటిక లింగమైన సోమేశ్యరునిలో కనబడుచుండును 


కాశీలో పూజ, సేతువు వద్ద స్నానము, భూ ప్రదక్షిణము వలన కలుగు పుణ్యఫలము - 
కన్నతల్లికి మనస్సూర్తిగా నమస్కరిస్తే కలుగుతుంది 


132 


పంచ మహా పాతకములు హరించు పుణ్య క్షేత్రము 
సోమేశ్యరుడు బుమువరం 
(చంద్ర ప్రతిష్ట 
పంచ ఆరామములలో నొకటి పంచ మహా పాతకములు 1 బంగారము 
దొంగిలించుట 2. సురా పానము 3 (బ్రహ్మ హత్య 4. గురుపత్నీ గమనము 5 మహా 
పాతక సహవాసము. 
“త్రికూటేశ్వర” క్షేత్రము గల “త్రికూటా చలము” 


తకూ టేశ్వరుడు కోటప్ప కొండ 
ఓగేరు నదీ తీరం గుంటూరు జిల్లా 
(మూడు శిఖరములు గల కొండపై) 10 కి.మీ. నరసరావు పేట 


కొండపై మూడు శిఖరములు గలవు. కొండపైన స్వామివారు (త్రికూటేశ్చరుడు. 
కొండ (క్రింద నీలకంఠేశ్వర స్వామివారి ఆలయములో జనాకర్షణ యం(త్రము స్థాపించబడి 
యున్నది. ప్రభలతో వుత్సవము ప్రత్యేకత. 

అమ్మవారి విగ్రహం ముందు శ్రీ చక్రం శిలమీద చెక్కబడి ఉన్న దేవాలయం 
శ్రీ కామాక్షీ దేవి పుష్పగిరి 
కడప జిల్లా 
15 కమ కడప 


విగ్రహం ముందు శ్రీ చక్రము ఉన్నది. శ్రీ ఆదిశంకరాచార్య (ప్రతిష్ట 
“దక్షిణ కాశి” అని పేరుగాంచిన పంచనదుల సంగమ స్థానమున వెలసిన పుణ్య క్షేత్రము 
కాళీ విశ్వేశ్యర స్వామి పుష్పగిరి 
చెన్న కేశవ స్వామి 


పినాకిని, కుముద్వతి, పాపఘ్ని, వల్కళ, మాండలి నదుల సంగమ స్థానము. 





ఎవరి అదృష్టము వారిది సాగరమధనమున విష్ణుమూర్తికి శ్రీమహాలక్ష్మి 
శివునికి కాలకూట విషము దొరికినవి 


133 
రుద్రపాదం, విష్ణుపాదం ఉన్న క్షేత్రము 


శ్రీ కామాక్షీ దేవి పుష్పగిరి 
పినాకినీ నదీ తీరము 


ఈ రెండు పాదములకు 11/2 కి.మీ దూరము కలదు ఇది మహత్తర పుణ్యక్షేత్రము. 
ఇచ్చట అనేక దేవాలయములున్నవి. 


“త్రికూటాలయము'” గా పేరు పొందిన క్షేత్రము 


1. కామేశ్చరుడు పిల్లల మరి 
2 కాచేశ్వరుడు నలొండ జిలా 
A య 
3 నామేశ్వరుడు సూర్యాపేట తాలూకా 


10 కి.మీ. ఆమనగంటి 
మార్గశిర మాసం నెల రోజులు నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే అమ్మవారి సన్నిధి 
కనక మహాలక్ష్మి విశాఖ పట్నం 
బురుజు పేట 
చివరి గురువారం పిండి వంటలతో భక్తులందరికీ అన్న సంతర్పణ. 
“బృందావనము” అని పిలవబడే జీవ సమాధి గల క్షేత్రము 


శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయము 
(జీవ సమాధి) RS 15 కి.మి. 
ఆదోని నుండి ఎమ్మిగనూరుమీదుగా 
బస్సుపై వెళ్ళ వలెను. 
కర్నాటక బోర్డర్‌ 


స్వామివారు ద్వైత వేదాంత (ప్రచారకులు. (ప్రహ్లాదుని అవతారము దగ్గరలో పంచముఖ 
ఆంజనేయ స్వామివారి దేవాలయము. ఇచ్చట (గ్రామదేవత మంచాలమ్మ 





ఇల్లరికపుటల్డుళ్ళు (అత్తవారింట తిష్ట) శివుడు కైలాసమునందు, 
విష్ణుమూర్తి పాలసముద్రము నందు 


134 


“కప్ప స్తంభము” గల దేవాలయము 


వరాహ నరసింహ స్వామి సింహాచలము 
ఐశాఖ పట్టం జల్లా 
16 కి మీ. విశాఖ పట్నం 


దీర్హ వ్యాధి పీడితులు, సంతానార్జులు, పశువ్యాధి నివారణ కోరువారు ఈ స్తంభానికి 
నమస్కరించి కౌగలించుకొనిన కోర్కెలు తీరునట నమస్కరించుటకు కౌగలించుకొనుటకు 
దేవస్థానమునకు కప్పము కట్టవలెను. అందుచేత ఈ స్తంభమునకు “కప్ప స్తంభమ”ని పేరు 
వచ్చినది. ఈ స్తంభము దేవాలయము లోపల భాగమున మొదటనే గలదు. ఈ 
స్తంభమునకు ప్రత్యేక అలంకరణ చేయుదురు ఇది రాతి స్తంభము (నల్లని రాయి) చైత్రశుద్ధ 
ఏకాదశి నాడు ఉత్సవము జరుగును. 


తూర్పు భాగములో శ్రీజ్వాలా నరసింహ స్వామివారి విగ్రహం, 


శ్రీ శాంత కేశవస్వామి విగ్రహాలు గల ఆలయం 
శ్రీ భావన్నారాయణ స్వామి బాపట్ల 
రాజ్యలక్ష్మి దేవి గుంటూరు జిల్లా 


దేవాలయము కట్టిన రాళ్ళను దగ్గరలో నున్న చెరువులో వేస్తే పైకి తేలుతవి 


రామప్ప గుడి పాలం పేట 

రామప్ప చెరువు 65 కిమీ. హన శ్రైకొండ 
70 కి మీ. వరంగల్లు 
వరంగల్‌ జిల్లా 





చితి (ప్రాణము పోయిన తరువాత దహించును 
చింత (ప్రాణమున్నంతవరకు దహించును 


135 
సోమేశ్వర లింగమున కోటిలింగాలు తొలవబడి యున్న క్షేత్రము 


సోమేశ్వరుడు కోటిపల్లి 

గోదావరి నదీ తీరము తూర్పు గోదావరి జిల్లా 
10 కిమీ (ద్రాక్షారామం 
36 కి.మీ కాకినాడ 


సోమేశ్వర లింగమున కోటి లింగములు తొలువబడి యున్నవి. ఇచ్చట చేసే తపో, 
దాన, యజ్ఞ యాగాదులు కోటిరెట్లు ఫలమధికముగా యిస్తాయట. అందుచేతనే 'కోటిఫలి” 
అని పేరు వచ్చినది. ప్రక్కనే ఇంద్ర (ప్రతిష్టిత కోటేశ్వర ఆలయమున్నది లింగము నీటిలో 
మునిగి ఉంటుంది. ఛాయా సోమేశ్వరుడని పేరు. 
ఉత్తరాయన కాలములో, దక్షిణాయన కాలములోని కొన్ని పర్వదినములలో 
సూర్యకిరణములు రాతి రధము యొక్క రెండు రంధ్రముల ద్వారా 
స్వామివారి పొదాలుతాకుతాయి 
శ్రీ చింతల వేంకటేశ్వరుడు తాడిపత్రి 
(వేంకట రమణ మూర్తి) అనంతపురం జిల్లా 
50 కి.మీ. అనంతపురం 
సూర్య కిరణములు స్వామివారి పాదములను తాకు రోజుల్లొ దర్శనము చాలా 
పవిత్రమైనదని భక్తులు తలుస్తారు. ఆలయ (ప్రధాన ద్వారము వద్ద గరుత్మంతుని 
వి[గ్రహమున్నది. 
కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించు చోట వెలసిన ఆలయం 


ముక్తేశ్వర స్వామి ముక్తేశ్వర పురం 
భవాని లేక ముక్త్యాల 


జీవితాంతము అఖంద బ్రహ్మచర్యము పాటించు 
నియమము గల పూజారి గల ఆలయము 
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి అల్లూరు 
గుంటూరు జిల్లా 
టా 
బాపట్ల తాలూకా 
ప్రసిద్ది గాంచిన “బారుగుండాల సేవ” ఉత్సవము జరుగును, పానకము (ప్రసాదము. 





విడ్డూరం ఆయువు రోజు రోజుకు తగ్గుతున్నా ఆశమాత్రము రోజురోజుకు పెరుగుతూండడము 


136 


కుక్కలు తినగా మిగిలిన ప్రసాదమును భక్తులు తిను ఆలయము 
1. జైజై నారాయణ మాౌామిడాడ 
2. శివ లింగం తూర్పు గోదావరి జిల్లా 
బిక్కవోలు నుండి ఆటో 
కాకినాడ నుండి సిటీ బస్సు 
ఈ ఆలయము శ్మశానములో నున్నది మిరాయి ప్రసాదం. గంటలు మోగించగానే 
కుక్కలు వచ్చి ప్రసాదాన్ని తిని వెళతాయి. మిగిలినది భక్తుల కొరకు. కుక్కల నారాయణ జీవ 
సమాధి తుల్యబాఘ నదీ సమీపాన, 
కృష్ణాజిల్లాలో ఉన్న ఏకైక సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయము 
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు మోపిదేవి 
పుట్టలు గల ఆలయం కృష్ణాజిల్లా 
5 కి.మీ. చల్లపల్లి 
ఇచ్చట స్వామివారు లింగ రూపమున నుందురు. ఈ లింగము పాతాళము వరకు 
ఉన్నదని (ప్రతీతి. ప్రక్కనే సకలేశ్యర స్వామి వారి ఆలయమున్నది 
పానమట్టముపై లింగము గుండ్రముగా గాక పలకలుగా ఉన్న స్వామివారు 
సుబ్రహ్మణ్య స్వామి మోపిదేవి 


లింగము చతుర(స్రపు చెక్కముక్క నిలబెట్టినట్టు ఉంటుంది. 
పానమట్టము క్రిందిభాగమున ఎదురుగా కుడిభాగమున రంధ్రము కలిగి, దాని ద్వారా 
అప్పడప్పుడు సజీవ సర్పము బయటకు వచ్చు లింగరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి 


సుబ్రహ్మణ్య స్వామి మోపిదేవి 


mmm తా పము మ 


ధనము కలవాడు సతుల సంజాతుడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు, మాటకారి 


137 
ఖడ్గమును ఆయుధముగా ధరించిన ఆంజనేయ స్వామి 


ఖడ్డాంజనేయ స్వామి మొవ్వ 


కృష్ణాజిల్లా 
8 కి.మీ చలపలి 


అం ౧ 


వేణుగోపాల స్వామివారి ఆలయములో ఆన్నేయదిశగా వేరే గదిలో ఉన్న విగ్రహము. 
కుడిచేత ఖడ్గమును ఎడమ చేత సంజీవి పర్వతమును గల నిలువబడి ఉన్న విగ్రహము. 
108 సాలగ్రామ శిలలు హారముగా గల ఆంజనేయ స్వామి 
ఖడ్గాంజనేయ స్వామి మొవ్వ 
వేణుగోపాల స్వామి 
వేణుగోపాల స్వామివారి ఆలయ (ప్రాంగణమున వెలసిన స్వామివారు 
క్షేత్రయ్య పదాలు అంకితము పొందిన స్వామివారు, వెలసిన ఆలయము 


వేణు గోపాల స్వామి మొవ్వ 
క్షేత్రయ్య అనే మహా భక్తుడు వేణు గోపాల స్వామివారి మీద పదాలు కూర్చెను. నాట్య 
శాస్తాను సారము భక్తి భావము స్ఫురించే పదాలు. క్షేత్రయ్య జన్మ స్థలము మొవ్వ (గ్రామము 
108 సాలగ్రామ శిలలు హారముగా గల వేణుగోపాల స్వామి 


వేణుగోపాల స్వామి మొవ్వ 
సత్యభామ 
రుక్మిణి 
క్షేత్రయ్య పదములు [వాసిన దివ్య క్షేత్రము. ప్రక్కన భీమేశ్చర బాలా 


త్రిపుర సుందరి ఆలయము గలదు. 


సీతాదేవియే కాళికాదేవి 


138 


లింగముపై గుప్పెడంత బొడిపి కలిగి, లింగము చుట్టూ కుచ్చుతో కూడిన 
వాలము చుట్టబడిన గుర్తు గల లింగము 


గంగా, పార్వతీ సమేత చిలుమూరు 
రామలింగేశ్వర స్వామి గుంటూరు జిల్లా 
(సీతాదేవిచే ప్రతిష్టించబడిన ఇసుక లింగము) 2 కి.మీ. అనంతవరము 
కృష్ణానది తీరము 


1. ముహూర్తసమయమునకు ఆంజనేయుడు లింగమును తీసుకుని రాలేక పోయినందున 
సీత ప్రతిష్టించిన లింగము ఆంజనేయుడు వచ్చిన తరువాత సీతా (ప్రతిష్టిత 
రామలింగేశ్వర స్వామి లింగాన్ని తోకతో చుట్టి పెకలించబోవ లింగము కదలదాయెను 
తార్కాణముగ కుచ్చుతో కూడిన తోక గుర్తు లింగముపై కలదు తాను తీసుకుని 
వచ్చిన లింగాన్ని ఆంజనేయుడు కృష్ణానది ఆవలి వైపుకు విసరి వేసెను 

2. ఈ క్షేత్రము “ఉభయ రామేశ్యరము” లలో నొకటి. 

3. లింగము చిన్నదిగా సీతాదేవి చేతులతో (ప్రతిష్టించబడినా, పెరుగుతూ ఉన్నందున 
సీతాదేవి తన గుప్పెటతో నదిలో ఉన్న ఇసుకను తీసుకుని లింగా[గ్రమున ఉంచినందున 
గుప్పెటంత బొడిపి కలిగి, లింగము కనిపిస్తూ ఉంటుంది అంతటితో పెరుగుదల 
ఆగినది. 

4. లంకనుండి అయోధ్యకు వెళ్ళుచూ (ప్రతిష్టించ బడిన లింగము స్వామివారి పెరు 
రామలింగేశృరుడు. 

5. దేవాలయం లోపల 4 దిక్కులా మారేడు చెట్టు కలవు. చాలా పెద్ద శమీ వృక్షము కూడ 
కలదు. 

6. స్వామి పశ్ళ్చిమాభిముఖుడు 


స్వామివార్లకున్న యిరువురు భార్యలు ఒకరు జ్ఞానమార్గానికి, మరొకరు భక్ష్తిమార్తానికి సంకేతాలు 


139 


రామేశ్వర క్షేత్రములో వలె సీతా సహాయముతో శ్రీరాముడు ప్రతిష్టించిన లింగము 
రామలింగేశ్వర లింగము చిలుమూరులో (గుంటూరు జిల్లాలో నుండగా, 
ఆంజనేయుడు కాశీనుండి తీసుకుని వచ్చిన లింగము 
విసరివేయగా ప్రతిష్టించబడిన స్థలము 


రామలింగేశ్యరుడు ఐలూరు 

కృష్ణానదీ తీరము కృష్ణాబిల్లా 

ఉభయ రామేశ్వర క్షేత్రము 4 కి.మీ. కృష్ణాపురం 
12 కి.మీ. కొడాలి 


“ఉభయ రామేశ్వర” లింగములలో రెండవది. మొదటిది చిలుమూరులో నున్నది 
కృష్ణానది కావలి తీరము. ఈ ఆలయము పశ్సి మాభిముఖము. ఆలయం ప్రక్కన రఘునాయక 
దేవాలయము కలదు. 

నిమ్మకాయలు మాత్రమే ప్రసాదముగా గల అమ్మవారు 


మహంకాళి చిలువూరు 

వీరభద్రుడు 3 కి.మీ. చిలువూరు. 

పోతురాజు విజయవాడ నుండి తెనాలికి 
వెళ్ళు త్రోవలో. 


గుంటూరు బిల్లా 


అమ్మవారికి నిమ్మకాయలు మాత్రం ప్రసాదం. ఎదురుగా ధ్వజ స్తంభం వద్ద 
నిమ్మకాయల ప్రోగు ఉంటుంది. అమ్మవారి మెడలో పొడవైన నిమ్మకాయల హారం 
ఉంటుంది. కొత్త వాహనాలకు పూజలు చేసి, నిమ్మకాయలు కట్టుట (ప్రత్యేకత. అమ్మవారికి 


శు(కవారం, ఆదెవారం పూజలెక్కువగా జరుగుతాయి. 
స్వామివారి తలపై ఒకప్పడు వెంట్రుకలు మొలిచేవి. 
అందుచేత “కుంకుళ్ళ మాన్యం” ఉన్నది 


ఆం(ధ్ర మహావిష్ణువు శ్రీకాకుళం 
కృష్ణానదీ తీరము దివి సీమ 
కృష్ణాజిల్లా 
15 కి.మీ. చల్లపల్లి 
7 కి.మీ. కొడాలి 


కలలో కనిపించి శ్రీ కృష్ణ దేవరాయలచే “ఆముక్త నమూల్యద” అను (గ్రంధమును 
రచియింప ఆదేశించిన స్వామివారు. 


పరమాత్మ జీవాత్మల సంధానమే కళ్యాణవైభవము పరమాత్మపురుషుడు చరాచర జగత్తంతయు స్త్రీ 
ప్రకృతి, పరమాత్మ సంగమమునకు “రాధా మాధవ పేమ” చక్కటి వుదాహరణ 


140 
చాల పెద్ద గోపురము కల్లి ఉన్న వైష్టవాలయానికి ప్రక్కగా 


గోపురము కల్గిన పెద్ద శివాలయము 
ఏక రాత్ర మల్లిఖార్జున స్వామి శ్రీ కాకుళం 
బాలా త్రిపుర సుందరి కృష్ణాజిల్లా 
ప్రభలో (స్వామి వారి విగ్రహానికి వెనుక ఉన్న శిలలో) దశావతారములు 
చెక్కబడి ఉన్న స్వామివారు 
ఆం(ధ్ర మహావిష్ణువు శ్రి కాకుళం 


ఆలయ గోపురము చాలా పెద్దది. ఆంధ్ర దేశమున గల పెద్ద గోపురములలో నొకటి 
మెడలో 108 సాలగ్రామ శిలలు హారముగా గల్లి నిల్లొనివున్న వైష్ణవ స్వామి 


ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళం 
శ్రీ కాకుళేశ్చరుడు కృష్ణాజిల్లా 
రాజ్యలక్ష్మీ అమ్మవారు 
6' ఎత్తుగల నిలువెత్తు విగ్రహం. అమ్మవారి విగ్రహం ఎత్తు 4. 
అన్నవరములో “శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం” జరుగునట్లు 
“శ్రీ లక్షీ నారాయణ స్వాణువారి వ్రతం” జరుగు ఆలయము 


శ్రీ సింహాచల నృసింహ స్వామి సింహాచలము 
(అప్పన్న) 
సింహవళ్ళీ తాయారు 16 కి.మీ. విశాఖ పట్నం 
ఆండాళ్ళు 

కళ్యాణ మహోత్సవ సమయములో భాగముగా పందిరిరాట 

నాటు ఆచారము గల ఆలయము 

శ్రీ సింహాచల నృసింహ స్వామి సింహాచలము 
సింహవళ్ళీ తాయారు 
ఆండాళ్ళు 


ఈ ఆచారము ఈ నాటికి సాగుతున్న ఆలయము 





పంచాక్షరి “నమశివాయో'శివుని పం ోకియలు 
1) సృష్టి 2) స్థితి (Prescrvalon) 3) లయ 4) తిరోభావ (కాష: మె రక్షించు, 5) అనుగ్రహ {Blessing 


14} 
తల క్రింద కొలపాత్ర నుంచుకుని ఉన్న శయనమూర్తి 


శ్రీ గోవింద రాజస్యామివారు తిరుపతి 
చిత్తూరు జిల్లా 
శ్రి వేంకటేశ్వరుని అన్నగారుగా (ప్రసిద్ది. 


తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం దేనిపై నిలువబడి యున్నది? 
శ్రి వేంకటేశ్వర స్వామి తిరుమల 
చిత్తూరు జిల్లా 


స్వామివారి విగ్రహము తామర పద్మము మీద నిలువబడి యున్నది పాదములకు, 
పద్మమునకు రేకు తాపడము చేయబడి పైభాగమున బంగారు పూత పూయబడి యున్నది. 


“అనంతగిరి” అని పిలువబడే క్షేత్రము 
శ్రీ వేంకటేశ్చర స్వామి ద్వారకా తిరుమల 
(చిన్న తిరుపతి) పశ్చిమ గోదావరి జిల్లా 
50 కి.మీ. ఏలూరు 


ఈ దేవాలయము చిన్న కొండ గుట్టపై కలదు గుట్టను శేషాచలమని పిలుతురు 
ఎడమ చేత చక్రము, కుడిచేత శంఖము ధరించిన స్వామివారు వెలసిన వైష్టవాలయము 


ఆం[ధ్ర మహావిష్ణువు శ్రీకాకుళం 
దీనికి కారణము, స్వామివారు శాంతి కాముకుడట. అందుచేతకుడిచేత చక్రముండదు. 
చక్రమును ప్రయోగించు హస్తము కుడిచేయి. 
సూర్యకిరణములు అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామివారి పాదములపై పడును. 
ఇదే విధముగా నుదుటి మీద, గర్భమందు, పాదాల మీద ఒకేరోజున ఉదయం, 
మధ్యాహ్నం, సాయంకాలం సూర్య కిరణములు పడే స్వామివారు 
వేద నారాయణ స్వామి నాగలాపురం 
వేద నారాయణి చిత్తూరు జిల్లా 


45 కిమీ తిరుపతి 
సంవత్సరమునకు ఒకసారి మార్చి నెలలో సూర్యకిరణములు స్వామివారిపై పడురోజున 


“సూర్య పూజ జరుగుతుంది. 





నటరాజ విగ్రహాల కండ్లు మూసుకుని వుంటాయి లేకున్న కండ్లనుండి మంటలు వచ్చి 
ప్రపంచమును దగ్గం చేస్తాయి నటరాజస్వామి వారు ఎల్లప్పుడూ ఎడముకాలుఎత్తి నాట్యము 


142 
భక్తులు ఎటువైపున నిల్లొని ఉన్నా వటపత్రశాయి అయిన శ్రీ కృష్ణుడు తమ వైపే 
చూస్తున్నట్లున్న అద్దాల మండపం గల ఆలయం 
తల్పగిరి శ్రీరంగనాధ స్వామి నెల్లూరు 
పెన్నా నదీ తీరము నెలూరు బిల్లా 


“కదంబ వనవాసిని” అని స్తోత్రం చేయబడు అమ్మవారు 


త్రిపుర సుందరి (తబురాంితకరి 

కదంబ వృక్షాలు తొమ్మిది ఉన్నవి 46 కిమీ. వినుకొండ 
(త్రిపురాసుర సంహారములో రాక్షసుని రక్తం భూమిపై పడినచో వేలాది రాక్షసులు 

పుడతారు అందుచేత అమ్మవారు నాలుక చాపి రక్త బిందువులు భూమి మీద పడకుండా 

రాక్షసుని చంపెను. విగ్రహం నాలుక చాపి అతి ఉగ్రరూపములో నున్నది. ఉగ్రరూపమున 

దర్శన మీయ జాలక, భక్తులు యుడుసుకుంటారని అమ్మవారు వెనుతిరిగిరి. పూజలు 

అమ్మవారి వెనుక భాగమునకే 


ఆంధ్ర ప్రదేశ్‌లో పడమరగా ప్రవహించే నదీ తీరాన వెలసిన ఆలయం 


చెన్న కేశవ స్వామి మాచర్ల 
చం(ద్ర వంక నదీ తీరం గుంటూరు జిల్లా 
175 కి.మీ. హైదరాబాద్‌ 
చంద్ర వంక నది మాచర్ల వద్ద పడమరగా (ప్రవహిస్తున్నది. ఉత్తర భారత దేశములో 


యలు 


ఈ నదిని బాహుదా నది అని పిలుసారు. 


అభిషేకములో పసుపు వాడు స్వామివారు 
శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల 


చిత్తూరు జిల్లా 
స్వామివారికి ప్రతీ శుక్రవారము నాడు చేయు అభిషేకములో పసుపు కూడా 
వాడతారు. 





మొట్టమొదట పూజించవలసినది శక్తి తరువాత యితర విగ్రహాలు విష్ణు, మహేశ్వరులు వగైరా, 
తరువాత యంత్రాలు (చక్రాలు) తరువాత వృక్షాలు వగైరా 


143 
తారా ద్రి పర్వతపంక్తిపై వేంచేసియున్న స్వామివార్లు 


pl = 


శిర్ణభాగమందు, మధ్యభాగమందు, తోకభాగమందు మూడు ఆలయములు కలవు 
ఈ దేవాలయములున్న పర్వతపంక్తిని శేషతల్పము, ఆదిశేషావతారము అని పిలుతురు 
1 శీర్ణభాగమందు శ్రీనివాసుడు 
తిరుమల, చిత్తూరు జిల్లా 
2 తోక భాగమందు మల్లికార్జునుడు, (శ్రీశైలం, కర్నూలు 
మధ్య భాగమందు నారసింహ స్వామి 
అహోబిలము, కర్నూల్‌ జిల్లా 


ప్రతిదినము విగ్రహానికి పునుగు పూయబడు ఆచారము గల ఆలయము 


శ్రీవేంకటేశ్వరుడు తిరుమల 
చిత్తూరు జిల్లా 
(ప్రతిరోజు పునుగు పూయుటవలన విగ్రహము యొక్క అసలు రంగు కనిపించక, 
నల్లగా నిగనిగలాడుతూ మెరుపు వస్తుంది. 


ఈక్షేత్రములో నున్నస్వామివారు మొదట్లో విష్ణుమూర్తి కాదనే వాదన ఉన్న ఆలయం 
శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల 


స్వామివారికి ఉన్న శంఖ, చక్రములను తొండమాను అను భక్తుని కొసంగినందున. 
శివకేశవ రూపాలు గల స్వామివారు 


శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల 


“ఇవుడవి'), “మాధవుడనో" అని త్యాగరాజ స్వామివారికి సందేహము కలిగించిన 
విగ్రహము “తెరతీయరా” అనే కీర్తనతో త్యాగరాజస్వామి ప్రార్టించెను. త్యాగరాజునకు 
కనిపించిన శివకేశవ స్వామి శ్రీ వేంకటేశ్వరుడు. 





యంత్రాలు దేవతల శరీరాలు మంత్రాలు ఆత్మలు 


144 
సాలగ్రామ శిలల హారము ధరించి నిలుచుని ఉన్న వైష్ణవ స్వామివారు (విష్ణుఅంశు 


1 శ్రీ వేంకటేశ్వరుడు 1) తిరుమల 
చిత్తూరు జిల్లా 
2 ఆంధ్రమహావిష్టువు 2) శ్రీకాకుళము 


కృష్ణాజిల్లా, దివిసీమ 
య 
108 సాల(గామ శిలల హారమును ధరించుటచే విగ్రహములకు ఆకర్షణశక్తి కలిగినదని 
చెబుతారు. 


స్వామివారి గర్భగుడిని “ఆనంద నిలయ' మంటారు 


శ్రీవేంకటేశ్యరుడు తిరుమల 
గర్భగుడి పైభాగాన్ని “ఆనంద నిలయ” మంటారు. దినికి బంగారు పూత గలదు. 


దీని విమానంపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారిని “విమాన వేంకటేశ్వరస్వామి”గా 
పిలుతురు. 


అభిషేకములో తేనెను ఉపయోగించని స్వామివారు 


శ్రీవేంకటేశ్యరస్వామి తిరుమల 
చిత్తూరు జిల్లా 
పాలు, పెరుగు, నెయ్యి, నీరు వగైరా అభిషేకములు జరుగుతాయి. కాని తేనెను 
వాడరు విగ్రహానికి పునుగు వగైరా అద్దుతూ ఉంటారు. స్వామివారి వ్యిగహానికి పునుగుతో 
పూత పూయుచుండుట చేత విగ్రహం నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. 





శక్తి స్వరూపమైన మానవశరీరములో నున్న చక్రాలు “6 
రోజుకి 21,600 సార్లు శ్వాస విడుచుట జరుగుతుంది 


145 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక కధ కల్గిన సూర్యనారాయణ మూర్తి విగ్రహం 


ప్రతిష్టించబడిన క్షేత్రము 
శ్రీ సూర్యనారాయణ మూర్తి తిరుచానూర్‌ 
శ్రీనివాస ప్రతిష్ట అలిమేలు మంగాపురం 


5 కి మీ. తిరుపతి 

లక్ష్మీదేవి పద్మావతిగా (అలిమేలు మంగగా) అవతరించడానికి గాను తిరుచానూరులో 
పెద్ద కోనేరు త్రవ్వి ఇంద్రలోకమునుండి పద్మములను తీసుకుని వచ్చి కోనేరులో పెంచారు. 
ఆ పద్మాలనుండి లక్ష్మీదేవి అవతరించినది పద్మాలు ఎల్లప్పుడు (రాత్రింబవళ్ళు) వికసించి 
ఉండడానికి గాను శ్రీ సూర్యనారాయణమూర్తిని కోనేరు ప్రక్కన (ప్రతిష్టించిరి అందుచేతనే 
సూర్యదేవాలయానికి ప్రాముఖ్యత కనిపించదు. లోక కళ్యాణార్లము గాక ((ప్రజాక్షేమానికి 
గాక) పద్మాల వికసితకు (ప్రతిష్టించబడిన స్వామివారు, ఇప్పుడప్పుడు ఈ ఆలయాన 
పూజారి వుండటం, భక్తులు పూజలు జరిపించడం (పారంభమయింది. 

భర్తమాద అలిగి, కోపగించుకుని దూరముగా వెళ్ళిపోయిన అమ్మవారు 


అలమేలు మంగ తిరుచానూరు 
చిత్తూరుజిల్లా 
5 కి.మీ. తిరుపతి 
సవతిపోరుతో సతమతమయి, భర్తపై ఆ(గ్రహించి కొండ (క్రిందకు దిగి దూరముగా 
వెళ్ళిపోయిన అమ్మవారు. ఈమెను పద్మావతి అని కూడా పిలుస్తారు. మొదటి భార్య 
అయిన లక్ష్మీదేవి స్వామివారిపై కోపగించుకుని మహారాష్ట్రములోని కొల్హాపూర్‌ వెళ్ళిపోయినది. 
స్వామివారికి యిద్దరు భార్యలున్ననూ, ఏ ఒక్క భార్య తిరుమల కొండపై లేదు. రాత్రులందు 
స్వామివారు కొండదిగి తిరుచానూరు వస్తారని గాధ. 
గౌతముని మోసగించి అహల్యను అపవిత్రము చేసిన దేవేంద్రుడు 
పాప పరిహారార్థము ప్రతిష్టించిన శివలింగము 
అమరేశ్వరుడు అమరావతి 
రాజ్యలక్ష్మీదేవి గుంటూరు జిల్లా 
40 కి.మీ. గుంటూరు 
పంచ ఆరామములలో నొకటి. చాల ఎత్తైన లింగము. 


కృతయుగములో తీర్ణాలన్నీ పవిత్రమైనవి త్రేతాయుగములో పుష్కరతీర్థము పవిత్రమైనది 
ద్వాపరయుగములో కురుక్షేత్రముననున్న సరోవరం పవిత్రమైనది కలియుగములో గంగానది పవిత్రమైనది 


146 


శ్రీకృష్ణదేవరాయలు తులాభారము తూగిన దేవాలయము 
అమరలింగేశ్వర స్వామి అమరావతి 
రాజ్యలక్ష్మి 
కృష్ణానదీ తీరము 
లింగము ఎత్తు 30" 
ఈ క్షేత్రము పంచ ఆరామములలో నొకటి. స్వామివారు ఇం(్ర ప్రతిష్ట రెండు 


అంతస్టులాలయం. 


బమ్మెర పోతనామాత్యుని స్వగ్రామములో నున్న దేవాలయం 


శ్రీ కోదండ రామస్వామి ఒంటిమిట్ట 
సీతాదేవి కడపజిల్లా 
లక్ష్మణ స్వామి 
ఆంజనేయుడు 


భక్తపోతన భాగవతాన్ని తెనిగించిన (గ్రామం. 


నది మామూలుగా ప్రవహించే వీలుకాక వంకరదిశగా ప్రవహించు 
చోట వెలసిన ఆలయము 


అమరలింగేశృరుడు అమరావతి 
బాలా (త్రిపుర సుందరి 
పంచారామములలో నొకటి 

కృష్ణానది పడమరనుండి తూర్పునకు ప్రవహిస్తుంది. ఇక్కడ వంకర తిరిగి 
ఉత్తరము నుండ దక్షిణ దిక్కునకు (వవహిస్తుంది. నదులు గతులు తప్పుచోట పవఐ(త్ర 
స్థలములుగా భావింతురు. 


బలిచక్రవర్తి ప్రతిష్టించిన స్పటిక లింగము గల దేవాలయం 


శివస్వామి ముక్తేశ్వర పురం 
(ముక్తేశ్వరుడు) లేక ముక్త్యాల 

కృష్ణానది ఉత్తర తీరాన నదీ గర్భములోని బంగారు దేవాలయం. కృతయుగానికి 
ముందే నిర్మించబడినదట 


శ్రీకాళహస్తీశ్వరుడు (వాయులింగము) కృతయుగములో బంగారు లింగము త్రేతాయుగములో 
వెండిలింగము ద్వాపరయుగములో కంచు లింగము కలియుగములో గానెటు రాతిలింగము 


147 
మూలాంకురమ్మ గ్రామదేవతగా గల పట్టణము 
మూలాంకురమ్మ అమోనాబాద్‌ 
(([గ్రామదేవత) గుంటూరు జిల్లా 
సత్తెనపల్లి తాలూకా 
దక్షుడు యజ్ఞము చేసిన చోటుగా ప్రసిద్ధి చెందిన క్షత్రము,వెలసిన ఆలయము 


భీమేశ్వరస్వామి (ద్రాక్షారామం 
మాణిక్యాంబ తూర్పుగోదావరి జిల్లా 
32 కి మీ. కాకినాడ 
పంచ ఆరామములలో నొకటి. త్రిపురాసురుని మెడలోని శివలింగాన్ని కుమారస్వామి 
5 ఖండాలుగా ఖండించగా 5 చోట్ల శివలింగ భాగాలు పడినవి. ఈ క్షేత్రమున ఒక భాగము 
పడినది. దక్ష (ప్రతిష్ట. 
తనకు, తన శిష్యులకు కాశీలో భిక్ష పుట్టలేదని వ్యాసుడు శపించబోవగా స్వామివారు 
వ్యాసుని కాశీ విడచి పొమ్మనెను. టా స్వామివారు కాశీలోని విశ్వేశ్వరుడు). 
వ్యాసుడు prey. Mes త్రలు చేసుకుంటూ ఆఖరున 
Fs క స్థిరపది 


న పుణ్యక్షేత్రము 
భీమేశ్వరస్వామి (ద్రాక్షారామం 
మాణిక్యాంబ 

ఒంగము యొక్కమొదట్లో ఉదయం, సాయంకాలము 
సూర్యకిరణములు పడు స్వామివారు 
థీమేశ్వరుడు (ద్రాక్షారామము 


మాణిక్యాంబ 
స్వామివారు పంచారామములలో నొకరు. 


అమ్మవారు అష్టాదశ కీఠములలో నొకరు. 





శ్రీశైల మల్లిఖార్దునుడు FEAR LESS 
FAULT LESS 
FLAW LESS 


148 


ఈ దేవాలయములో వివాహము చేసుకున్నట్లయిన, వివాహ బంధము 
శాశ్వతముగ నిలుస్తుందన్న నమ్మకము గల ఆలయము 


1) శ్రీలక్ష్మీ జనార్థన స్వామి పెనుగొండ 
లక్ష్మీదేవి పశ్చిమగోదావరి జిల్లా 
పరమేశ్వరుడు 


15 కిమీ పాలకొలు 
2) త్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి సై 


3) నగరేశ్వరస్వామి 


ముందురోజు పెట్టిన గంధం మరునాటికి తడిఆరక ఉన్నటువంటి స్వామివారు 
నగరేశ్యర స్వామి పెనుగొండ 
మహిషాసుర మర్దిని 
లింగానకి ఎదురుగా నున్న చిన్న నందికి వెనుక భాగాన మరి రెండు పెద్ద 
నందులు ప్రక్క, ప్రక్కనగల ఆలయము 
నగరేశ్వరస్వామి పెనుగొండ 
వాసవీ కన్యకా పరమేశ్వరి 
(మొత్తము 3 నందులు కలవు) 
విజయదశమికి 102 కన్యకలచేత విశేషముగా కుంకుమ 
పూజలందుకొంటున్న అమ్మవారు 
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు పెనుగొండ 
పెనుగొండ అమ్మవారి జన్మక్షేత్రం. 


లవ 


శక్తి విద్య, ఐశ్వర్యం - ఈ మూడూ ప్రసాదించే దైవశక్తి - జ్యోతి స్వరూపం 


149 
మధుకేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర లింగాలుగల దేవాలయము 


మధుకేశ్వరస్వామి శ్రీముఖ లింగం 
సోమేశ్వర స్వామి శ్రీకాకుళం జిల్లా 
భీమేశ్వరస్వామి 56 కిమీ (శ్రీకాకుళం 


వంశధార నదీతీరము 

ఈ లింగాల (క్రిందిభాగములలో నిరంతరము నీరు ఊరుతూ ఉంటుంది. ఇక్కడ 
నున్న శబరుల కొరకై విప్ప చెట్టునుండి శివుడు సాక్షాత్కరించెనట. కోటిలింగాల క్షేత్రమని 
కూడ పిలుతురు. 


అరీశ్వరి, పునీశ్వరి దేవతలు వెలసిన పుణ్య క్షేత్రము 


వీరభద్రుడు పట్టిసీమ 
భద్రకాళి తూర్పుగోదావరి జిల్లా 
అరీశ్య్వరి 5 కి.మీ పోలవరం 
పునీశ్వరి రాజమండ్రి నుండి 


బస్సుమోద గాని లాంచి మోదగాని (ప్రయాణం 
ఈ అమ్మవార్షిద్దరు దీర్ణ సుమంగళీత్యాన్ని, సత్‌ సంతానాన్ని కలుగజేస్తారు. ఈ 
క్షేతము గోదావరి నదీ మధ్యమున ఎత్తె ఎత్తైన మట్టిదిబ్బపై కలదు. ఈ క్షేత్రాన్ని వీరభద్ర క్షేత్రమని 
పిలుసారు. 


ముఖదర్శనం గల శివాలయం 
హేశ్యరుడు శ్రీముఖ లింగం 
(ముఖలింగేశ్వరుడు) శ్రీకాకుళం జిల్లా 
48 కి మీ. త్రీ కాకుళం 
మూడు శిరస్సులతో కూడిన మహేశ్యరుని విగ్రహం గల శివలింగం ముఖ 
దర్శనం లింగమున గలదు. మోక్షదాయకం, 


ముగురయ్యల స్వరూపం దీపజ్యోతి 
నీలకాంతి, విష్ణువుకి ధవళకాంతి శివునికి, స్వర్ణకాంతి బ్రహ్మకు నిదర్శనములు 


150 


ముంబాయి దగ్గర ఎలిపెంటా గుహలలో ౩ ముఖములు గల్గిన శివుని 
విగ్రహం మాదిరి ౩ ముఖములు గల శివలింగం గల ఆలయం 


(శ్రీముఖ లింగేశ్వరుడు (శ్రీముఖ లింగం 
వంశధార నదీ తీరము 
స్వామివారి మూడుముఖాలకు 
1. శ ముఖ లింగేశ్వర స్వామి (మధుకేశ్వర స్వామి) 2 భీమేశ్వర స్వామి 
3. సోమేశ్వర స్వామి అని పర్లు 
ఏకపాది కాలభైరవుడు, త్రిపాది భృంగేశ్వరుడు గల ఆలయము 


శ్రీముఖ లింగేశ్యరుడు (శ్రీముఖ లింగము 
48కి మీ (శ్రీకాకుళం 
(శ్రీకాకుళం జిల్లా 


శబరి కులదైవముగా (గిరిజనుల దేవునిగా) ఆరాధించబడు స్వామివారు 


మధుకేశ్యరుడు శ్రీముఖలింగం 
వంశధార నదీతీరం గిరిజన (ప్రాంతం 
ముఖ లింగేశ్వరుడు, సోమేశ్వరుడు, భీమేశ్వరుడు వెలసిన క్షేత్రము. 


2 ఏళ్ళకొకసారి వచ్చు గిరిజనుల ఇలవేల్పుల ఉత్సవం 


సమ్మక్క మెడారం 
(శాంభవి అవతారం) తాడ్యాయ్‌ మండలం 
సారలమ్మ వరంగల్లు జిల్లా 


110కి.మీ వరంగల్‌ 
బెల్లం ప్రసాదం, (త్రాసులో వ్యక్తిని కూర్చుండబెట్టి బెల్లంతో తూచి ఆలయానికి 
ముడుపుగా సమర్పిస్తారు మాఘశుద్ద పౌర్ణమికి (జనవరి నుండి - ఫిబ్రవరి) ఉత్సవం. 
ప్రోలేశ్చర, లక్ష్మీశ్వర ఆలయం గలదు. 





భగవంతుడు ప్రతిచోట నున్ననూ, కనిపించలేక తనకు బదులుగా “తల్లులను చూపించెను 


151 
ప్రతిరోజూ పూజలేకుండా, కేవలం శనివారంనాడు మాత్రమే పూజ ఉన్నస్వామివారు 


నృసింహస్వామి పెంచలకోన 
30కి.మీ. రాపూరు 
రాపూరు తాలూకా 
నెలూరు జిలా 
లి cc 
చెంచీతను పెండ్డాడినందుకు కోపమొచ్చి లక్ష్మీదేవి శపించినందున 


ఉత్సవములు జరుగని శివస్వామి 
కోటీశ్వరుడు కోటిపల్లి 


గోదావరి నదీ తీరం తూర్పు గోదావరి జిల్లా 
12కి.మీ. (ద్రాక్షారామం 
స్వామివారు యోగ లింగము పాతాళము నుండి యున్నది. ఇంద్రుడు అహల్యతో 
పొందిన సంగమ దోషాన్ని తొలగించు కొనుటకు లింగమును ప్రతిష్టిశేచి, కోటి తీర్హ్తములలోని 
జలములను తెచ్చి అభిషేకము జరిపించెను. ఇచ్చట సోమేశ్వరుడు, జనార్హనస్వామి ఆలయములు 


గలవు ఇచ్చట అర్చనలు, అభిషేకాలేగాని వుత్సవాలు జరగవు. 
గోదావరి నది సాగర సంగమ స్థానమున వెలసిన ఆలయము 


సోమేశ్వరుడు కోటిపల్లి 


పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్న శ్రీరాముడు 


(శ్రీరాముడు భ(ద్రాచలము 
(చతుర్చుజుడు) ఖమ్మం జిల్లా 
గోదావరి తీరం 


సీతా, లక్ష్మణ, సమేతుడు 
ద్వార పాలకులు గుర్రాలమీద కూర్చుని ఉన్న ఆలయము 


(శ్రీరామ చంద్రమూర్తి భ(ద్రాచలము 
(చతుర్భుజుడు) ఖమ్మం జిల్లా 
సీతాదేవి, లక్ష్మణస్వామి 





మానవునికివ్వబడిన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు భగవంతుని ఎంచోపచారములకే 
వినియోగించాలి పంచోపచారములు 1) గంధ, 2) పుష్ప, 3) ధూప, 4) దీప 5) నైవేద్యాలు 


152 


మహానారాయణ యంత్రంపై ప్రతిష్టించబడిన హరి, హర, 
హెరణ్యాత్మకమైన విగ్రహం గల ఆలయం 
(శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం 
(సత్యదేవ) తూ.గో, జిల్ల్తా 
శృంగేరి పీరము నుండి (శ్రీ చక్రం కూడా తీసుకుని రాబడి, ప్రతిష్టించబడి 
పూజలనందుకొనుచున్నది, 


స్వామివారి విగ్రహముతో బాటు యంత్రానికి కూడా త్రికాల పూజ జరుగు ఆలయము 


శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అన్నవరం 
అనంతలక్ష్మీ సత్యవతి అమ్మవారు 

ఇచ్చట ప్రతిష్టించిన యంత్రము భారతదేశంలోని ఏ ఇతర ఆలయములలో 
లేనిది. 


అధర్వణ వేదపు దేవర్షి శాఖకు చెందిన మహిమాన్వితమైన యంత్రం 
స్థాపించబడిన దేవాలయము 


(శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అన్నవరం 
పంపానదీ తీరం 
ఇచ్చటనున్న యంత్రానికి, స్వామివారికి (త్రికాలార్భనలు జరుగును 


“రత్నాచల”మనే కొండపై వేంచేసియున్న స్వామివారు 


(శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి అన్నవరం 
అనంతలక్ష్మి 


పంపానద్‌ి తీరము 





దేవాలయము, దేవతావి[గ్రహములు శరీరము, ఆత్మవలే విడదీయరాని బంధము కలవి 


153 


సూర్య గడియారం (5౮% 014౬) ఉన్న దేవాలయం 

శ్రీవిర వేంకట సత్యనారాయణ స్వామి అన్నవరం 
అనంతలక్ష్మీ సత్యవతి 

ఎండ సహాయముతో టైము తెలుసుకునే యంత్రము ఇచ్చట నిర్మించబడినది దేవాలయం 
నాలుగు చక్రాలున్న రధంలాగ నిర్మించబడినది. పంపానదీ తీరమున, అనంతగిరి (రత్నాచల) 
కొండపై, నాలుగు మూలల్లో ఆదిత్యుడు, అంబిక, గణనాధుడు, మహేశ్వరుల 
విగ్రహములున్నవి. భిష్మ ఏకాదశి, వైశాఖ ఏకాదశి రోజుల్లో కళ్యాణోత్సవములు, 
తెప్పోత్సవములు జరుగును. రామ, వనదుర్గ, కనకదురాలయములు కలవు. స్వామివారి 
విగ్రహం అడుగుభాగములో శ్రీ చ(క్రం నెలకొల్పడం వల్ల జనాకర్షణ, ధనాకర్షణ కలిగినది. 


విష్ణు పంచాయత నాలనబదే 5 మూర్తులకు త్రికాలపూజ ఒకేసారి జరుగు ఆలయము 


(శ్రీ ఏరవేంకట సత్యనారాయణ స్వామి అన్నవరము 
1.మహేశ్యరుడు. - 
2 గణపతి 
3.అంబిక 
4 సూర్య భగవానుడు 
5.సత్యమూర్తి 
ఈ 5 విగ్రహములకు (త్రికాల పూజలు ఒకేసారి జరుగుతూ ఉండటం విశేషము. 
ఇంకెక్కడా ఈ పద్దతి కనిపించదు. 


విగ్రహానికి రెండు వైపులా పూజించు ప్రత్యేకత గల ఆలయము 
చెన్నకేశవ స్వామి ర్యాలి 
(ముందుభాగము ఆ(తేయ మండలం 
జగనో హాని తూర్పుగోదావరి జిల్లా 
(వెనుక భాగము) రావులపాలెం నుండి బస్సు 


విగ్రహమునకు 2 వైపుల నుండి పూజలు జరుగుచున్నవి. ఎ(గ్రహము సాల([గ్రామ 
శిల. 





దేవతా విగ్రహము లేని దేవాలయము పూజార్హతను ఎట్లా గోల్పోతుందో 
ఆత్మలేని శరీరము అచేతన మౌతుంది 


154 


సోమ సూత్రము (పాన మట్టమునుండి నీళ్ళు పోవు దారి) 
లేని పానమట్టముగల శివ లింగమే 


కమండలేశ్వర స్వామి ర్యాలి 
ఉమాదేవి 

చెన్నకేశవ, జగన్మోహిని విగ్రహముగల ఆలయమునకు ఎదురుగా సుమారు ఫర్జాంగు 
దూరములో నున్న ఆలయము. అభిషేక జలము ఎంతపోసినా కనిపించని ప్రత్యేకత గలది 


కృష్ణా నదిలోనికి చొచ్చుకుని ఉండి, ఎంతటి వరదలు వచ్చినా 


చెక్కుచెదరని ఈశ్వరాలయము 
మోర్తోటేశ్యరుడు మోరోట 
కృష్ణానదీ తీరము గుంటూరు జిల్లా 
13కి.మీ. రేపల్లె, 


సున్నం, ఇసుక కట్టుబడిగల పురాతన దేవాలయం. నదికి ఎంతటి ఉధృతమైన 
వరదలు వచ్చినా, దేవాలయం నదిలోనికి చొచ్చుకొని ఉన్నా, చెక్కుచెదరని ఆలయం. 
దేవాలయం చెంత నదీగట్టుపై పెద్ద మజ్జిచెట్టు గలదు ఆ మజ్జి చెట్టుక్రింద మునులు 


తపస్సు చేసేవారట. 


కుక్కకాటుకు గురైనవారు ప్రార్థించు స్వామివారు 
హనుమంతుడు పాతలింగంపల్లి 
శేరి లింగంపల్లి మండలం 
రంగారెడ్డి జిలా 
cc 


రోగులు (ప్రక్కన ఉన్న నూతిలో స్నానముచేసి, ప్రసాదాన్ని సేవిస్తే బాధ తగ్గుతుంది. 
నూతిలోని నీటిని మంత్రజలముగా భావిస్తారు. పూర్తిగా ఉపశమనం కల్గుతుంది. 


వెండితొండ, బంగారుబల్లి కలిగి, రెందవికంచి'గా పేరొందిన ఆలయము 
వరదరాజపూర్‌ 


వరదరాజ స్వామి 
మెదక్‌ జిల్లా 
జగదేవపూర్‌ మండలం 


వెండి తొండను ముట్టుకొనిన అపశకున దోషాలు, బంగారు బల్లిని ముట్టుకొన్న 


బల్లిపడే దోషాలు తొలగుతాయి. 


కాశీనగరం శివుని యొక్క త్రిశూలముపై నున్నట్లే, 
అయోధ్య విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రముపై నున్నది 





155 
శీ మహాలక్ష్మి మహాపార్వతి, మహాసరస్వతి అంశలేగాక బాలా త్రిపురసుందరి, 
రాజరాజేశ్వరి అంశలు కలిగి అషభుజాలతో మహిషాసుర మరినిగా, 
మహిషాసురుని చంపిన భంగిమలో పరిపూర్ణ కళాకౌశలముతో 
స్వయంవ్యక్త మయిన కరుణామయిగల ఆలయం 


వళ లం కృష్ణాజిల్లా 
కృష్ణానదీ తీరము 
శక్తి పీఠములలో నొకటి. 
కనక వర్షం కురిపించిన అమ్మవారు 
కనకదుర్గ విజయవాడ 


విష్ణు కుండిన రాజైన మాధవవర్మ గొపు న్యాయపతి. ఆమహారాజ కుమారుడు 
వాహ్యాళికై రధముపై పోవ అతని రధము (క్రింద ఒక పిల్లవాడు పడి మరణించెను. అతని తల్లి 
చింతచిగురు అమ్ముకొని బ్రతికే బీద స్తీ. ఆ (స్తీ న్యాయభిక్షకై రాజభవన ప్రాంగణమున గల 
ధర్మగంటను (మోగించెను. న్యాయవిచారణ చేసి మహారాజు తన కుమారునికి మరణదండన 
విధించెను రాకుమారుడు ఉరితీయబడెను. ఆ మహారాజు న్యాయబుద్దికి సంతసించి 
అమ్మవారు కనకవర్షం కురిపించెను రధము (క్రింద చనిపోయిన కుమారుని, ఉరితీయబడిన 
రాకుమారుని (బ్రతికించి అమ శ్రేవారు “కనకదుర్గగా” వెలసినది. 

2. శుంభ, నిశుంభులనే రాక్షసులను అమ్మవారు దునుమాడినందున దేవతలు 
సంతసించి కనకవర్షం కురిపించిరి. అమ్మవారు కనకదుర్గ అయినది 

అమ్మవారికి గల ఎనిమిది చేతులలో : 1. అరి 2. శంఖ 3. కేత 4 పాశం 
5. శూలం 6. అంకుశం 7. మౌర్సి 8. శాపక మనే దివ్యాయుధములున్నవి. మహిషాసురుని 
సంహరించే భంగిమలో దరునం. దసరా రోజులలో రోజుకో అలంకరణ. 

సహ(స్రనామాలు, అప్ట్రోత్తర నామార్శనలు, ఖడ్గ నామార్భనలు, లక్ష కుంకుమార్చనలు 
(ప్రతిరోజూ జరుగును. 


ఆంధ్ర ప్రదేశ్‌లో అలంకారమునకు ప్రత్యేకత సంతరించుకున్న శివాలయం 
అర్హనారీశ్వరుడు విజయవాడ 
కృష్ణా జిల్లా 
మొగల్‌రాజపురం 


విష్ణు కుండినుల కాలం నాటి పురాతన ఆలయమున అర్హనారీశ్వర స్వామివారి 
అలంకరణకు ఆలయ ధర్మకర్తలు (నాగేశ్వరరావు, సుజాత దంపతులు) ప్రత్యేకశ్రద్ధ 
తీసుకొనుట ముదావహము. 


హిందువులకు పూజనీయమైనవి 1) తులసి 2) శంఖం 3) సాలగ్రామం 4) గోవు 5) గంగ 


156 
పాశుపతాస్తాన్ని అర్జునుడు శివునినుండి పొంది, విజయ 


చిహ్నముగా ప్రతిష్టించిన లింగము 
విజయేశ్వర స్వామి విజయవాడ 


జిల్లా 
ఈస్వామివారి పేరుమీదనే బెజవాడను విజయవాడగా మార్చిరని చెప్పుదురు. 


పరమశివుడు మానవునికి సువర్ణాభి షేకము చేసిన పవిత్ర స్థలము 


మల్లేశ్వరస్వామి విజయవాడ 
కనకదుర్గ కృష్ణాబిల్లా 

మాధవవర్మ అని పిలువబడే మహారాజు యొక్క ధర్మ పాలనకు, తీర్పునకు 
ఆనందించి, స్వామివారు కనకాభిషేకముగా సువర్లములు కురిపించిరి. 


ఆంధ్రప్రదేశ్‌లో నున్న “జలధీశ్వరాలయములు” 
జలధీశ్వరుడు 1. ఘంటసాల 
జలధీశ్వరి (కృష్ణాజిల్లా) 
(పార్వతీ పరమేశ్వరులు) 2. ఏలూరు 


దొంగల మండపందగ్గర 
పశ్చిమ గోదావరి జిల్లా 
ఘంటసాల లోని ఆలయములో స్వామివారు, అమ్మవారు ఒకే పానమట్టముపై 
వెలసిరి. ఏలూరులోని స్వామివారిని “జరాపహరేశ్వరుడు” అనికూడా పిలుస్తారు. ఇచ్చట 


నున్న రాతినంది ఎడమకాలికి ఇనప కడియం ఉన్నది. 
కృష్ణానది సాగర సంగమం చేసే చోటనున్న దేవాలయం 
(శ్రీ వేణుగోపాల స్వామి హంసల దీవి 


దివి తాలూకా 
కృష్ణాజిల్లా 
20కి.మీ. అవనిగడ్డ 
అతి ప్రాచీన దివ్య క్షేత్రము. మాఘపౌర్షమికి కళ్యాణ సప్తాహం జరుగుతుంది. 





తుంబురుని వీణ పేరు కళావతి, నారదుని వీణ పేరు మహతి, సరస్వతీ దేవి వీణపేరు కచ్చపి 


157 
వీరశైవానికి ప్రతీకగా ఆలయమునకు 8మూలల్లో అష్ట భైరవుల 


విగ్రహములున్న ఆలయము 
(భమరాంబ కర్నూలు జిల్లా 


51కి.మీ. డోర్నాల 
నందికొట్కూరు తాలూకా 


త్రాసులోని ఒక సిబ్దలో ఈశ్వరుడు, వేరొక సిబ్బలో మిగతా దేవుళ్ళనందరినీ 
ఉంచి తూచినట్లు శిల్పముగల ఆలయం 
మల్లిఖార్జున స్వామి (శీ శెలం 
(భ్రమరాంబ 
, చతుష్పాదులతోను చంపబడకుండా వరము పొందిన 
అరుణాసురుడనే రాక్షసుని షట్పాది అయిచంపిన అమ్మవారు 
(బ్రమరాంబ శ్రీశాలం 
(భ్రమరం - తుమె శద - ఆరుకాళ్ళు) 
ఛత్రపతి శివాజీ అమ్మవారి విగ్రహం చూచి తన్మయుడై ప్రాణత్యాగానికి 
(ఆత్మార్పణానికి) సిద్ధపడిన దేవాలయం 
(భ్రమరాంబ (శీ శైలము 
కర్నూలు జిల్లా 
1674లో ఛత్రపతి శివాజీ (శ్రీశైల ఆలయమునకు ఒక ప్రక్క గాలిగోపురము కట్టించి, 
అమ్మవారికి అనేక ఆభరణములను కానుకగా నిచ్చెను. అంతేగాకుండా మహ్మదీయుల 
బారినుండి అనగా బహమనీ సుల్తానులనుండి ఈదేవాలయం ధ్వంసం కాకుండా కొంత 


సైన్యాన్ని చాలకాలం ఉంచెను. ఈనాటికీ మహారాష్టులు చాలమంది (ప్రతిసంవత్సరం 
అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. 





సాధారణముగా వుత్తర భారతమున విశ్వకర్మ, దక్షిణభారతమున 
మయుడు దేవాలయములను నిర్మించారని నమ్మిక 


158 
“ఆది భిక్షువు” వాడు అని పిలువబడే దైవము, వెలసిన ఆలయము 


మల్లిఖార్జున స్వామి శ్రీ తైలం 
(భ్రమరాంబ 
పార్వతి దేవి 


దేవాలయపు గోడలు బంగారు రేకులతో కప్పబడి యుండేవట విజయనగర 
ప్రభువులిచ్చిన మాన్యము లేమాయెనో, శివాజీ యిచ్చిన (ద్రవ్య మేమాయెనో, అక్కన, 
మాదనలిచ్చిన 69గ్రామాలు ఎటుపోయెనో తెలియదుగానీ స్వామివారు యాతీకులిచ్చు 
ద్రవ్యము పైనే ఆధారపడి యున్నారు 


కృష్ణానది బ్రహ్మగిరి, విష్టుగిరి, రుద్రగిరుల గుండా 
ప్రవహిాస్తున్నచోట వెలసిన ఆలయము 
మల్లిఖార్జున స్వామి (శ్రీ శైలము 


(భమరాంబ 


ఇచ్చట కృష్ణానదిని పాతాళగంగ యని పిలుతురు. నది చాల పల్లపు ప్రాంతమున 
ప్రవహించుచున్నది ఆలయము నుండి వెళ్ళువారు మెట్టపైనుండి చాలా [క్రిందికి దిగవలయును. 


సంవత్సరానికి రెండు కళ్యాణములు జరిపించుకొను శివస్వామి 


మల్లి ఖార్జున స్వామి (శీ శైలము 
(భ్రమరాంబ 
పార్వతీ దేవి 


శివరాత్రికి భ్రమరాంబా దేవితో, సంక్రాంతికి పార్వతీదేవితో స్వామివారికి కళ్యాణము. 
అరుణాసురుడనే రాక్షసుని చంపిన అమ్మవారు 
(భ్రమరాంబ (శ్రీ తైలము 
మల్లిఖార్జున స్వామి 
(భ్రమర (తుమ్మెద) రూపం ధరించి, రాక్షసుని చంపినది సతీదేవి “మెడి” భాగము 
పడినచోటు. అష్టాదశ పీరములలో నొకటి 


మహమ్మద్‌, ఏసుక్రీస్తు, బుద్దుడు, మహావీరుడు, గురుగోవిందసింగ్‌, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు - అందరూ గొప్పవారే 
అందరూ మంచివారే అయితే నీకేమి లాభం ? నీవు మంచివాడవు కానప్పుడు నిన్నెవరూ రక్షింపలేరు 


159 
“త్రిపాల” వృక్షం లేక “దత్తాత్రేయ” వృక్షం గల ఆలయము 
వృద్ద మల్లిఖార్జున స్వామివారి (శ్రీ తైలము 
ఆలయము ప్రక్కన గల 
వృక్షము మేడి, జువ్వి 
రావి చెట్టు ఒకదానినొకటి పెనవేసుకుని ఉన్న ప్రత్యేకత 


వేణు గణేశుడు ఉన్న ఆలయం 
మల్లిఖార్జున స్వామి (శ్రీ తైలము 
(భ్రమరాంబ 
మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ కానుక లర్పించి, ఒక గోపురాన్ని 
కట్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయము 


(భ్రమరాంబ ఢీ శైలము 
మల్లిఖార్జున స్వామి 


“పాతాళ విఘ్నేశ్వరాలయం” గల క్షేత్రము 


పాతాళ విఘ్నేశ్వరుడు (శ్రీ కాళహస్తి 
చిత్తూరు జిల్లా 
40కి.మీ. తిరుపతి 
శ్రీ కాళహస్తీశ్యర ఆలయానికి కొద్ది దూరములో గలదు. (క్రింది భాగమున ఉన్నందున 
మెట్టుదిగి వెళ్ళవలసిన ఆలయము. 


63 నయనార్ల మూర్తులున్న దేవాలయం 


శ్రీ కాళ హస్తీశ్యరుడు శీ కాళహస్తి 
జ్ఞాన (ప్రసూనాంబ 
ఇ 





భాగవతసారము విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే, పాదయుగము తోడి పశువుగాక 


160 
పడమర దిక్కుగా ముఖము ఉన్న విష్ణుమూర్తి యొక్క 
అవతారముగల ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయం 


(శ్రీ కూర్మనాధుడు (శ్రీ కూర్మం 
(కూర్మావతారం) (శ్రీ కాకుళం జిల్లా 
14కి.మీ (శీకాకుళం 
శ్రీ శంకరాచార్యులవారు, శ్రీ రామానుజా చార్యుల వారు, 
శీ మధ్వాచార్యుల వారు దర్శించిన పవిత్ర క్షేత్రము 
(శ్రీ కూర్మనాధుడు (శీ కూర్మం 
(విష్ణుమూర్తి కూర్మావతారము) 


వంశధార నది సాగర సంగమము చేయుచోట వెలసిన ఆలయము 
విష్ణుమూర్తి (శ్రికూర్మం 
(తాబేలు రూపములో) 


వంశధార, లాంగిలి నదుల మధ్యగల భూభాగం, రెండు కిమీ దూరంలో వంశధార 
నది సముద్రములో కలియును. 


శని దోష పరిహారార్థం ప్రార్ధింపబడు వైష్ణవ స్వామి 
(శీ కూర్మనాధుడు (కీ కూర్మం 
(విష్ణుమూర్తి) 
ఆంధ్రప్రదేశ్‌లో ధర్మరాజుచే ప్రతిష్టించబడిన స్వామివారు 
(శీ లక్ష్మీ నారసింహ స్వామి మంగళగిరి 


(కొండ (క్రింద స్వామివారు) గుంటూరు బిల్లా 


13కి.మీ. విజయవాడ 
ఆంధ్ర దేశమున అతి ఎత్తైన గోపురము గల దేవాలయము. 


mer 


108 లో -'“ 1" సంఖ్య అద్వితీయ పరబ్రహ్మకు '0' సున్నా - మాయకు, 8’ సంఖ్య - 
అష్టప్రకృతులకు సూచకము 


161 
నాలుగు యుగములలో నాలుగు రకాల ప్రసాదాలు సేవించు స్వామవారు 
పానకాల నృసింహ స్వామి మంగళగిరి 
హస్తిశృంగి పర్వతంపై 
కృతయుగమున తేనె, త్రేతాయుగమున నెయ్యి, ద్వాపర యుగమున పాలు, 
కలియుగమున పానకం (ప్రసాదం. 


కొండ గుహలో స్వామివారి ముఖము మాత్రమే తొలువబడి, ఏ ఇతర మూమ్తులు 
(ఉత్సవ విగ్రహములతో సహా) గర్భగుడిలో లేని ఆలయము 


శ్రీ పానకాల నారసింహస్వామి మంగళగిరి 
(కొండలో స్వామివారు) 


దిక్కుల వైపు ముఖముగాకుండా నైబుతిమూలకు ముఖము ఉన్న దేవుడు 


పానకాల నృసింహ స్వామి మంగళగిరి 


దేవాలయ ముఖద్వారము తూర్పువైపునకున్నది. కానీ స్వామివారి ముఖము 
వైబుతి మూలకు ఉన్నవి. 


యావత్‌ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తైన గోపురము గల ఆలయము 


పానకాల నృసింహస్వామి మంగళగిరి 

ఆలయమునకు ౫ల గోపురము దక్షిణ భారత దేశముఎరోగల ఎక గోపురములలో 
నొకటిగా భావించబడుచున్నది. ఈ గోపురము కొండ దిగువన ఉన్న ఆలయ ముఖద్వారము. 
ఎంత ఎత్తువారు స్వామివారిని దర్శిస్తే అంతెత్తులోనే స్వామివారి కండ్లు కనిపెంచు స్వామివారు 
(శ్రీ లక్ష్మీనారసింహస్వామి మంగళగిరి 
(కొండ(క్రిందస్యామి) 

108 సాలగ్రామ శిలలు హారముగా గల నృసింహస్వామి ఆలయము 


శీరాజ్యలక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి 
ఆంధ్రప్రదేశ్‌లో అతి ఎత్తైన గోపురముగల ఆలయము. 





అందరూ భయపడవలసింది మురణాన్మి 


162 
ఇచ్చే ప్రసాదములో సగము మాత్రమే ఆరగించు స్వామి 
పానకాల స్వామి మంగళగిరి 
(పన్నా నారసింహస్యామి) 
బెల్లమును కరిగించి పానకమును తయారుచేసి స్వామివారికి నివేదింతురు. 
స్వామివారు కొండ మధ్యభాగములో గలరు. కొండ(క్రింద రామాలయం. 


ఆలయ ప్రధాన గోపురం వాలుతూందగా కోనేరుత్రవ్వి వాలుట నాపిన క్షేత్రము, 
వెలసిన స్వామివారు 


శ్రీ లక్ష్మీనారసింహస్వామి మంగళగిరి 
ప్రధానగోపురం వాలుట చీకటికోనేరు త్రవ్విన మూలమున ఆగినది. మిగిలిన 
రెండు గోపురములు నిలచినవి. పశ్చిమ గోపురం నిలువని కారణంగా అసంపూర్తిగా 
నిర్మాణం ఆపవలసి వచ్చినది. కోనేరు (త్రవ్వుటకు ప్రక్కగా ఖాళీ స్థలము లేదు. ఇది భౌగోళిక 
విశేషము. 
ఆంధ్ర ప్రదేశ్‌లో “కన్యాకుమారి” విగ్రహం ఉన్న ఆలయం 


జోగుళాంబ అలంపురం 
తుంగభద్రా నదీ తీరము మహబూబ్‌ నగర్‌ జిల్లా 


40కి.మీ. కర్నూలు బస్సు 
జోగుళాంబ ఆలయములో జోగుళాంబ విగ్రహము ప్రక్కన. 


విష్ణుమూర్తి శివశక్తిని కూడగట్టుకుని హిరణ్య కశిపుని చంపినట్లున్న 
విగ్రహం గల అలయం 


షోడశబాహు నరసింహస్వామి అలంపురం 
(నరసింహ + శివస్వామి) 


హరకథధ చెప్పినా హరికథగానే పిలుస్తారు 


163 
షోడశ బాహు నరసింహ మూర్తిగల ఆలయం, మూర్తి యొక్క ప్రత్యేకత 


షోడశబాహు నృసింహస్వామి అలంపురం 
(నరసింహ + శివ 

స్వామివారి ముఖం నరసింహం కానీ శివుని వలె మూడవ కన్ను గలది. కుడి 
(ప్రక్కన సుదర్శన చక్రం ఎడమవైపున (త్రిశూలం. కుడివైపున మకర కుండలం, ఎడమవైపున 
నాగాభరణం. చిన్ముద్ర కుడివైపున, బిల్వదళం ఎడమన, స్వామివారిని హరిహరుడు అని 
పిలుస్తారు. ఒక ప్రక్కన గణపతి, సూర్యనారాయణ, రెండవ ప్రక్కన దుర్గ, మహిషాసుర 
మర్థిని గలరు. స్వామివారి విగ్రహం హిరణ్య కళిపుని చంపునట్టుగా ఉంటుంది. ఇటువంటి 
(ప్రత్యేకతలు గల విగ్రహం ఇంకెక్కడా కనిపించదు. 


అమ్మవారిని నేరుగా చూడక ప్రక్కగా తొంగి చూడవలసిన ఆలయం 


జోగుళాంబ అలంపురం 
అష్టాదశ పీరాలలోనొకటి 
నాలుక బయటకు చాపి అమ్మవారు భయంకరంగా ఉంటుంది. చిన్న గూడులో 
(ప్రతిస్టించ బడివున్నది. 
వీరభద్రుడు వీణాగానం చేస్తూండగా, వినాయకుడు నాట్యం చేస్తూండగా ఆనందించి, 
శాంతించిన సప్తమాతృకలు గల ఆలయం 
జోగుళాంబ అలంపురం 
సప్త మాతృకలు 
అంధకాసురుని సంహారము తరువాత వీరావేశములోనున్న సప్తమాతృకలను 
శాంతింపజేసిన వీరభద్రుడు, వినాయకుడు విగ్రహములు గల ఆలయం. 


నవ బ్రహ్మలున్న దేవాలయము 


బాల బ్రహ్మెశ్సరుడు (శివలింగం) అలంపురము 
జోగుళాంబ 
అష్టాదశ పీరములలో నొకటి 
తుంగభద్రా నదీతీరము 
నవబ్రహ్మలు ? 1. తారక (బ్రహ్మ. బ్‌ స్వర్గ(బ్రహ్మ 3 పద్మ(బహ్మ 4 బాల(బ్రహ్మ 
5. గరుడ బ్రహ్మ 6. కుమార బ్రహ్మ 7. అర్క (బ్రహ్మ 8. వీరబ్రహ్మ 9. విశ్వబ్రహ్మ 





SIVA WITHOUT SHAKTHI 15 SEVA (శవ) 


164 
ఎన్ని బిందెల నీటితో అభిషేకము చేసినా ఒక్కచుక్కనీరుకూడా బయటకు రాదు 


బాల (బ్రహ్మేశృరుడు అలంపురము 
(శివ లింగము) 
తుంగభ(ద్రానదీ తీరము 


పసరులు, మూలికలు ఇసుకతో కలిపి, చేయబడిన వినాయక విగ్రహము గల ఆలయము 


రససిద్ది వినాయకుడు అలంపురం 


జోగుళాంబ గుడిలో వెలసిన స్వామి. విగ్రహము తాకుటకు గరుకుగా ఉంటుంది. 


జమదగ్ని మహర్షి భార్య రేణుకామాతను ఎల్లమ్మ భూదేవిగా పూజించు ఆలయము 
ఎల్లమ శ్రే 
భూదేవి 
ఈ విగ్రహములు జోగుళాంబ ఆలయములో వెలసివున్నవి. 


అలంపురము 


కాశీ క్షేత్రములో వలె అంధ్ర దేశమున గూడ చనిపోయే ముందు శయనింపజేసిన 
మందిరము, ఆత్మ శివ సాయుజ్యము చేరునన్న నమ్మకముగల క్షేత్రము 


శ్రీ కాళ హస్తీశ్వరుడు (శ్రీ కాళ హస్తి 
చిత్తూరు జిల్లా 
40కి.మీ. తిరుపతి. 


ఈ క్షేత్రమును “దక్షిణ కాశి” అని పిలుతురు. ఇచ్చట “మణి కుండేశ్చరాఖ్య” మను 
మరియొక మందిరము కలదు. మరణ మాసన్న మగువారిని తెచ్చి ఈ మందిరమున 
శయనింపజేతురు. కాళీ క్షేత్రములో వలె ఇచ్చట కూడా అంత్య కాలమున పరమశివుడు ఓం 
కార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి జీవులకు ముక్తినొసంగునని నమ్మకము. 


గుండ్రముగా గాక చతురస్రముగా నున్న లింగము 


(శీ కాళ హస్తీశ్యరుడు 
వాయు లింగము 


శ్రీ కాళహస్తి 


శ్రీశైల క్షేత్ర నినాదం చేరుకో మల్లయ్య చేదుకోవయ్యా 
చేదుకొని మమ్మెల్ల ఎలుకోవయ్యా 


165 


లింగానికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది 
శ్రీకాళ హస్తీశ్చరుడు (శ్రీ కాళహస్తి 
వాయులింగము 


దేవాలయము చాలా పెద్దది. అయిననూ గాలి చొరబడకుండా, వెలుతురు 
లేకుండా గర్భాలయము చీకటిగా ఉంటుంది. గాలివచ్చే అవకాశము లేనేలేదు. కానీ 
లింగమునుండి వచ్చు గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతూంటుంది. స్వామివారు 
వాయులింగ మనడానికి నిదర్శనము. 


రాహు, కేతు క్షేత్రముగా పిలువబడు క్షేత్రము, వెలసిన ఆలయము 


శ్రీ కాళహస్తీశ్వరుడు (శ్రీకాళహస్తి 
జ్ఞాన (ప్రసూనాంబ 
(దక్షిణ కైలాసం) 


కాళ్ళకు సంకెళ్ళువేయబడి ఉన్న అమ్మవారు 
దుర్గా భవాని (శీకాళ హస్తి 
సువర్ల ముఖీ నదీ తీరం 
ఉ(గ్గ రూపిణి ఐన అమ్మవారు రాత్రులు విహరిస్తూ జీవహింస చేస్తున్నందున 
స్వామివారు బంధించి కదలకుండ చేసిరి. 
తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని చెల్లెలు వెలసిన ఆలయము 


జ్ఞాన ప్రసూనాంబ (శ్రీ కాళహస్తి 
(శ్రీకాళ హస్తీశ్చరుని ఆలయములో) 


లింగాన్ని తాకకుండా (పూజారి చేయితాకకుందా) అభిషేకము జరుగు ఆలయం 


శ్రీ కాళ హస్తీశ్యరుడు శ్రీ కాళహస్తి 

మూలవిరాట్‌ను తాకకుండా అభిషేకము జరుగుతుంది. గంధం, పువ్వులు 
జంధ్యం వగైరా పూజలు ఉత్సవమూర్తికే. హారతి కర్పూరం, పచ్చ కర్పూరం, పాలు 
అభిషేకము మూలవిరాట్‌కు చేయి తాకకుండా జరుగుతుంది. 





పశ్చిమా భిముఖ ద్వారములున్న దేవాలయములన్నీ దైవ, బుషిప్రతిష్టితాలనడాన్కి నిదర్శనము 


166 
“సత్యమహా భాస్కర” క్షేత్రము 
(శ్రీకాళహప్తీశ్వరుడు (శ్రి కాళహస్తి 
జ్ఞాన (ప్రసూనాంబ 


ఈ క్షేత్రాన్ని 1 దక్షిణ కైలాసము 2 సద్యోముక్తి క్షేత్రము 3. శివానందైక 
నిలయము అని కూడా పిలుస్తారు 


దేవాలయ ముఖము దక్షిణానికి, దేవుని ముఖము ఉత్తరం వైపు, అమ్మవారి ముఖం 
తూర్పువైపు ఉన్న ఆలయం 


(శ్రీ కాళహస్తీశ్యరుడు (శ్రీ కాళహస్తి 
జ్ఞాన (ప్రసూనాంబ 
Ge 


స్వామివారిని “దక్షిణామూర్తి” అనికూడా పిలుతురు. 
స్వర్ణముఖి నది ఉత్తర వాహినిగా ప్రనహించుచోట వెలసిన ఆలయం 


(శ్రీ కాళహస్తీశ్యరుడు శీ కాళహస్తి 
జాన (ప్రసూనాంబ 
క్‌ 


ఈ క్షేత్రమున (శ్రీ ఆదిశంకరాచార్యుల వారు (శ్రీ భువనేశ్వరీ చక్రమును స్టాపించిరి. 


ఆలయ ముఖద్వారాలున్న నాలుగు చోట్లా నాలుగు నందీశ్వరులు గల ఆలయం 


కాళేశ్యరుడు కాళేశ్వరం 
ముక్తేశ్వరుడు కరీంనగర్‌ జిల్లా 
గోదావరి నదీతీరం 15కి మీ మహదేవపురం 


మహదేవపురం తాలూకా 
లింగము పైనున్న 2 నాసికా రంధ్రములలో అభిషేక జలం ఎంత పోసినా బయటకు రాదు 


కాళేశ్వరుడు కాళేశ్వరం 
ముక్తేశ్య్వరుడు 


కలియుగ లక్షణములు 1) దీనబుద్ది గలవాడు దరిద్రుడగ మారును 2) లోభి ధనికుడగును 3) పాపి 
చిరాయుష్కుడగును 4) పుణ్యాత్ముడు అల్పాయుష్కుడగును 5) జ్యేష్టకులస్తుడు సేవకుడగును 6) 
హీనకులస్సుడు రాజగును 


167 
అంధ్రప్రదేశ్‌లో 5 నదుల సంగమ స్థానమున వెలసిన క్షేత్రము 
కాళేశ్చరుడు కాళేశ్వరము 
ముక్తేశ్వరుడు 
ప్రణీత, వరద, వైన్య, గోదావరి, సరస్వతి నదుల సంగమం. 


రెండు నాసికా రంధ్రములతో వెలసిన శివలింగము 
(భారత దేశములో ఎక్కడా లేనిరీతిలో) 


కాళేశ్వరుడు కాళేశ్యరము 
గోదావరీ నదీ తీరం 


ఈ రెండు రంధ్రములలో ఎంత అభిషేక జలము పోసినా బయటకు రాదు. 
దగ్గరలోనున్న గోదావరి నదిలో కలియును. 


రాతి స్తంభముపై నున్న రాతి నందీశ్వరుడు దక్షిణాయనమున దక్షిణాభి ముఖుడుగాను, 
ఉత్తరాయనమున ఉత్తరాభి ముఖుడుగాను ఉండు ఆలయం 
కాలేశ్యరుడు కాళేశ్సరము 
ముక్తేశ్వరుడు 


సంవత్సరానికి ఒకసారి సూర్యపూజ జరుగు ఆలయం 


వేదారణ్య స్వామి నాగలాపురం 
65కి.మీ. తిరుపతి 
చిత్తూరు జిల్లా 
ప్రతి సంవత్సరం మార్చి నెలలో సూర్యపూజ జరుగుతుంది. సూర్యకిరణాలు 
స్వామివారి పాదములపై, నడుముపై, ముఖముపై ఉత్సవం రోజున పడతాయి. 


en bs 
పుత్రుని 5 సంవత్సరముల వయస్సు వచ్చువరకు భగవంతునిగాను, తరువాత 10 సంవత్సరములు 
సేవకుని గాను, తరువాత స్నేహితునిగాను చూడవలెను 


168 


ఏడు శిరస్సులుగల పాము పడగ క్రింద గుండ్రని పాము మూడు చుట్టలు 
పానమట్టముగా గల శివలింగము 
ఏీరభ(దుడు లేపాక్షి 
వెలసిన ఆలయం అనంతపురం జిల్లా 
20కి మీ హిందూపురం 


అసంపూర్తి దేవాలయం, ఆదిశేషుని పడగ(క్రింద వెలసిన నల్లని శివలింగము 
పాము చుట్టలు బీటలు వేసివున్నవి. 


విజయవాడలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో వేరొకచోటనున్న కనకదుర్గ విగ్రహం 


వీరభద్రుడు లేపాక్షి 

ఈ ఆలయములోని మండపములోని స్తంభములో ఏటవాలుగా అమ్మవారి 
విగ్రహం, (కనకదుర్గ) రాతితో చెక్కబడి యున్నది అమ్మవారి దర్శనార్థం ఎదురుగా 
నిలువుటద్దము కలదు. 

తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరములో వేంచేసియున్న (శీ వీర వేంకట 
సత్యనారాయణ స్వామివారి ఆలయములోకూడ కనకదుర్గ విగ్రహం కలదు 


ఆంధ్ర ప్రదేశ్‌లో వాస్తు శాస్తాను సారముగా నిర్మించబడని శివాలయం 


శీ వీరభద్రుడు లేపాక్షి 
ఈ ఆలయాన్ని పాపనాశేశ్యర స్వామివారి ఆలయం అనికూడా పిలుస్తారు 7 చిన్న 
గుడులు కలిపి కట్టవలసినందున, తాబేలు ఆకారమైన గుట్టమీద కట్టవలసి వచ్చినందున, 
లు లు_ లు 
అసంపూర్తిగా మిగిలి పోయినందును ముఖద్వారం ఉత్తరదిక్కు. లోపలికి వెళ్ళిన తరువాత 
కుడిప్రక్కకు వెడితే ధ్వజస్తంభం, దాని తరువాత బలిపీఠం ఉన్నాయి. తరువాత ఎడమ 
ప్రక్కగానున్న మెట్లపై నుండి వెడితే గాని ఆలయ (ప్రవేశం వీలుగాదు 


దుష్టునకు దూరముగా నుండుట మంచిది 


169 
ఆలయం కట్టిస్తూండగా కళ్ళు పోగొట్టుకొన్న అమాత్యుడు, 

కట్టించిన ఆలయం, ప్రతిష్టించబడిన స్వామివారు 

శీ విరభ(ద్ర స్వామి లేపాక్షి 
విజయనగర సా(మాజ్యాన్ని (శీ అచ్యుత దేవ రాయలు పాలిస్తున్న రోజులలో 
కోశాధికారిగా నున్న విరూపన్న రాజ (ద్రవ్యముచే ఆలయ నిర్మాణము గావించుచుండెను 
ద్రవ్యాపహరణ కారణాన రాజాజ్ఞ (ప్రకారం విరూపన్న కండ్లు తీసివేస్తారని విరూపన్నే తన 
కండ్లను తీసివేసి ఆలయ గోడకేసి కొట్టినట్టు గాధ. అక్కడనున్న గోడపైగల రక్తపుధారలు 


(ఎర్రని) ఈ గాధకు ఆధారముగా మిగిలినవి. ఈ విధముగా కండ్లు లేనివారు కట్టించిన 
ఆలయం “లేపాక్షి” గా నిలిచి పోయినది. 


కట్టించినవారి చిత్రాలతో బాటు, వారి కుటుంబ చిత్రాలు కూడా మండపం కప్పపై 
చిత్రించబడి ఉన్న ఆలయం 
శ్రీ వీరభద్ర స్వామి లేషాక్షి 
విరూపన్న, వీరజ్ఞు వారి కుటుంబీకుల చిత్రాలు కలవు. 


ఒక స్తంభముపై పద్మినీ జాతి స్తీ, మరొక వైపు వాస్త వాస్తుపురుషుడైన 
పొంచాలుని గల ఆలయం 


(శీ వీరభద్ర స్వామి లేపాక్షి 


చాలా పెద్దదైన ఒకేఒక పాదం ఊయల మండపం వద్దగల ఆలయం 


(శీ ఏరభద్ర స్వామి లేపాక్షి 
ఈ పాదాన్ని ఆంజనేయ స్వామి వారిపాదముగాను, సీతాదేవి పాదముగాను 
భావిస్తారు. పాదపు బొటన (వ్రేలు వద్ద నీరు ఊరుతూంటుంది. 


um పా పా తమన ప పన్నా వాలాను 


స్త్రీకి పురుషుని కంటే ఆహారము రెండు పాళ్ళు, బుద్ది నాలుగు పాళ్ళు, ధైర్యము 
ఆరు పాళ్ళు, కామము 8 పాళ్ళు అధికము 


170 
కొడుకు గొప్పతనాన్ని తల్లి పొగడి నందున చిట్లిపోయిన విగ్రహము గల ఆలయము 


వీరభ(ద్రుడు లేపాక్షి 
పాప నాశేశ్వరుడు 
రఘునాధుడు 
(శ్రీరాముడు) 

ఆలయం బయట నాగలింగము గలదు. 7 శిరస్సులు గల పాము చుట్టలో 
(ప్రతిష్టించబడిన నల్లని శివలింగము. సరిదిద్దడానికి వీలుకాని విధముగా పాముచుట్ట పగిలి 
పోయినది. శిల్సి గొప్పతనాన్ని తల్లి పాగడినందున. 


పరమశివుని చతుర్ణశ మూర్తులున్న మండపము గల ఆలయము 


వీరభ(ద్రుడు లేపాక్షి 
లింగోద్భవ మూర్తి, దక్షిణామూర్తి, కళ్యాణసుందర మూర్తి వగైరా మూర్తులుగలవు. 


నాట్య మండపం పై కప్పపై మనుచోళుని కథను చిత్రించిఉన్న ఆలయం 


వీరభద్ర స్వామి లేపాక్షి 

మనుచోళుడు చోళవంశపు రాజ న్యాయపాలనకు (ప్రసిద్ది చెందిన వాడు. 
రాజకుమారుని రధం (క్రింద ఒక ఆవుదూడ చనిపోతుంది. ఆవు వచ్చి న్యాయం అర్దించగా, 
న్యాయవిచారణ చేసి దూడ ఏవిధముగా చనిపోయినదో అదేవిధముగా మరణశిక్ష 
రాజకుమారునికి అమలు పరచవలసినదిగా ఆదేశిస్తారు. రాజు యొక్క ధర్మనిరతికి మెచ్చి 
పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై ఆవుదూడను, రాకుమారుని (బ్రతికిస్తారు. 





సత్పురుషులు సంపాదించినది పరోపకారమునకే వినియోగింతురు 


171 
నూనె, నువ్వులతో అభిషేకము చేయబడు ఈశ్వరాలయము 
మందేశ్యరస్వామి మందపల్లి 
(శివలింగము) తూర్పుగోదావరి జిల్లా 
5 కి.మీ. రావులపాలెం 
కొత్తపేటకు వెళ్ళు (త్రోవలో 
సూర్యకుమారుడైన శనీశ్చరునిచే ప్రతిష్టించబడిన శివలింగము. అశ్యధుడు, పిప్పలుడు 
అను (క్రూర రాక్షసులను (ప్రజాక్షేమమునకై శనీశ్చరుడు చంపి, పాప పరిహారార్థము శివలింగ 
ప్రతిష్ట చేసి పూజించెను. శని (త్రయోదశి నాడు నూనె, నువ్వులతో అభిషేకము. ఇచ్చట నున్న 
ఇతర దేవతలు, పార్వతి, (బ్రహ్మేశ్వరుడు, నాగేశ్చరుడు, వేణుగోపాలస్యోమి. శనీశ్యరాలయముగా 
చలామణి అగుచున్నది. 


కూర్మిశైలం” అని పిలువబడే ఎత్తైన గుట్టపై వెలసిన ముఖ్యమైన దేవతలు 


వీరభద్రుడు లేపాక్షి 
పాపనాశేశ్చర స్వామి 

రఘునాధజీ 

(శీరాముడు) 

ఈ ఆలయం “కూర్మిైైలం” అనే ఎత్తైన గుట్టపై నిర్మించబడినది. ఇచ్చట కళ్యాణ 
మండపము వగైరా అసంపూర్ణ నిర్మితములు. రోడ్డుకావలిప్రక్కన నంది, గర్భగుడిబయట 
నాగలింగము, అసంపూర్ణ కళ్యాణ మండపము గమనిస్తే విపరీత పరిణామాల మూలాన 
నిర్మాణము ఆగినట్టు గోచరిస్తుంది. 


పై కప్పునుండి వ్రేలాడే పెద్ద రాతి స్తంభము (అంతరిక్ష స్తంభము) గల ఆలయము 


వీరభద్రస్వామి లేపాక్షి 
కనకదుర్గ 

స్తంభం (క్రింది నుండి వార్తా పత్రికనుగాని, సన్నని వ(స్తముగాని తీసుకుని 
రావచ్చును. ఈ స్తంభము చతుర(స్రాకారముగా ఉన్న చాల బరువైన ఒకేరాతితో చేయబడినది. 
స్తంభము నిండా శిల్ప కళయే ఇంతటి బరువుగల రాతి స్థంభము నేల ఆధారము లేకుండా 
నిలుచుట ఆశ్చర్యకరము. 





వట్టి చేతులతో పోరాదు 1) అగ్ని, 2) నూతనగృహము 3) పుణ్యక్షేత్రము 4) గర్భిణి స్తీ 
5) బాలురు 6) వృద్దులు 7) రాజుల వద్దకు వెళ్ళునపుడు 


172 
మంత్రి విరూపన్న కట్టిస్తూ ఉండగా కళ్ళు పోగొట్టుకొన్న దేవాలయము 

వీరభ(ద్రుడు లేపాక్షి 
పూర్ల్ణశిలపై 

1. లేని అక్షి - లేపాక్షి కట్టించిన విరూపన్న మంత్రి కళ్ళు లేకుండా పోయినందున 

2. శ్రీరాముడు జటాయువును “లే” “పక్షీ” అని సంబోధించుటచే లేపాక్షి అయినది. 

3. కళ్ళకు లేపనము రాసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ ఉన్న శిల్పాలను 

చూస్తూఉంటే అంత హాయిగా ఉంటుందని “లేపాక్షి” అని పేరు వచ్చినది. 


అతి పెద్ద నందిగల క్షేత్రము 
వీరభద్రుడు లేపాక్షి 
లేపాక్షి బసవయ్య 
ఎర్రని రాతినంది 
17' ల ఎత్తు, 20' ల పొడవు. 
అడవి బాపిరాజు గారు “లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా”' అని పిలిచి యున్నారు. 


విజయనగర రాజులు అచ్యుత రాయలు వద్ద కోశాధికారులుగా ఉన్న విరూపన్న, వీరన్నలు 
చెక్కించిన నంది. అతిసుందరమైనది, పెద్దది. 


నాట్యాచార్యుడైన “భృంగి” 3 కాళ్ళతో, తలపై కొప్పతో, జడతో నర్తిస్తున్న ఆలయం 
వీరభద్రస్వామి లేపాక్షి 
యావద్భారత దేశ శిల్పకళలో నాట్యాచార్యునికి గల ప్రత్యేకత. శివునిపై ఎక్కువ భక్తి 
భావము చూపెడుతున్నాడన్న ఈర్ష్యతో భృంగిమహర్షిని పార్వతీ అమ్మవారు “చిక్కి, శల్యుడు 
గావలసింద”ని శపించగా, శివుడు విషయము తెలుసుకుని మహర్షి నిలువ బడుటకు 
ఆధారముగా మూడువకాలు నొసంగెను. 


వ్యర్థములు 1) తల్లిలేని పిల్లలు 2) భార్యలేని యవ్వనము 3) శాంతము లేని తపస్సు 
4) పులుసు లేని భోజనము 


173 
ఒక చెట్టు ఆకులమిద ఆంజనేయ విగ్రహం కనిపిస్తుంది 


రామగిరి అడవులు రామగిరి 


కరీంనగర్‌ జిల్లా 
రామగిరి అడవులు జొషధమూలికలకు (ప్రసిద్ది. ఇక్కడ దొరికినన్ని మూలికలు దక్షిణ 
భారతదేశములో ఇంకెక్కడా దొరకవు. ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్న ఆకులను 
అడవిలో నుండి కోయవాళ్ళు తీసుకుని వచ్చి చూపిస్తూ ఉంటారు. 


ఘంటము పట్టని కవి, కాషాయం కట్టని యోగి జీవసమాధి గల క్షేత్రము 
వేమనయోగి కటారు పలై 


కదిరి తాలూకా 
అనంతపురం బిల్లా 


మొగలిపువ్వు రేకు, హంసగుర్తు గల లింగము 


లింగోద్భవ స్వామి చెందవోలు, 
గుంటూరు జిల్లా 
భట్టిప్రోలు నుండి 
తెనాలి మోదుగా బస్సు 
లింగోద్భవ సమయమున శివుడు లింగరూపమును దాల్బగా విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుని 
లింగము యొక్క తుది, మొదలు తెలిసికొనవలసినదని శివుని ఆజ్ఞ. ఆవు, మొగలిపువ్వు 
బ్రహ్మకు సహాయము చేసి పూజార్హృతను పోగొట్టుకొన్నవి. 





రాధోపాసన కృష్ణోపాసన కన్న మిన్న రాధాదేవికి రాసేశ్వరి, రసికేశ్వరి అని పేరు గలవు రాధాదేవిని 
ప్రార్థించనిదే శ్రీకృష్ణప్రాప్తి దుర్లభము 


174 





(ఇతర ప్రముఖాలయములు 
1. సంగమేశ్వర స్వామి సంగం జాగర్లమూడి 
సంగమేశ్వరి గుంటూరు జిల్లా 
తెనాలికి దగ్గరలో 
2. చౌటేశ్వర స్వామి మోప(ర్రు 
“అష్టదిగృంధన” చేయ గుంటూరు జిల్లా 
బడిన ఆలయం 
3. మహంకాళి మోరంపూడి 


గుంటూరు జిలా 
య 


4. అగస్తేశ్వర్‌ భువనగిరి 
(అగస్త్యర మహర్షి ప్రతిష్ట నల్గొండజిల్లా 


చాలా పురాతన దేవాలయము 


5. బుగ్గా రామలింగేశ్వరుడు తాడిపత్రి 
చింతల వేంకటేశ్వరుడు 52 కి.మీ అనంతపురం 
పినాకిని నదీ తీరం 73 కి.మీ గుంటకల్‌, 


అనంతపురం జిల్లా 


6. శ్రీ వేంకటేశ్వరుడు తెనాలి 
పద్మావతి [గ్రామం చివర 
లక్ష్మీదేవి గుంటూరు జిల్లా 


ఎదురుగా గరుత్మంతుని, 
నాగేశ్వర విగ్రహములు గలవు. 
పెద్ద కళ్యాణ మండపము కలదు 





పుణఖ్యప్రదము 1) గంగా నదిలో ఒకసారి స్నానము 2) సరస్వతీ నదిలో మూడు రోజుల స్నానము 
3) యమునా నదిలో వారం రోజుల స్నానము 4) నర్మదానదిలోని నీటిని చూచినంతనే 


10. 


11. 


12. 


175 


రఘునాయకుడు 
సీత 

లక్ష్మణుడు 
ఆంజనేయుడు 


భీమేశ్వరుడు 

బాలా (త్రిపుర సుందరి 
వేణుగోపాల స్వామి 
ఆలయం (ప్రక్కన 


వేణుగోపాల స్వామి 
రుకి గలి 
సత్యభామ 


జనాదన స్వామి 
డా 
గోదావరి నదీ తీరం 
2 అగస్తేశ్వర స్వామి 3. అంకాళమ్మ 


సాత్విక నారసింహ స్వామి 
(కొండపైన స్వామివారు) 
లక్ష్మీ నారసింహ స్వామి 
(కొండ (క్రింద) 

కొండ (గ్రామానికి 5 కి.మీ 


వరద గోపాల స్వామి 
గోదావరి నదీ తీరం 


ఐలూరు 


కృష్ణా జిల్లా 
కృష్ణా నదీ తీరం 


మొవ్వ 


కృష్ణా జిల్లా 


8 కి.మీ. చలపలి 
ఉం 6౮ 


ఘంటసాల 
కళా 
5 కి.మీ. చలపలి 
ఏ (౧ 
జలధీశ్వరాలయం (ప్రక్కన 


ధవళేశ్వరం 
3 కి.మీ. రాజమండ్రి 
తూర్పుగోదావరి జిల్లా 


కోరుకొండ 
తూర్పు గోదావరి జిల్లా 
20 కి.మీ. రాజమండ్రి 


కొవ్వూరు 


పశ్చిమ గోదావరి జిల్లా 


జలసాగరము నుండి నౌక ఏవిధముగా దాటించునో అదే విధముగా కష్టాల కడలి నుండి దాటించు 


అమ్మవారు తారాదేవి బేక పార్వతీదేవి 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21 


పైడితల్లి 
బాల చాముండిక 
శక్తి పీరం 


శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి 
నగరేశ్వర స్వామి 


అలమేలుమంగ 
బాలాజీ 


మహంకాళి 


ఎల్లమ్మ 
బోనాల పండుగ ప్రత్యేకత 


వేణుగోపాల స్వామి 
రాజ్యలక్ష్మీ 


హటకేశ్వరుడు 


రామలింగేశ్వరుడు 


176 


విజయనగరం 


అమరావతి 
గుంటూరు బిల్లా 


చసెనుగొరడ 
పశ్చిమ గోదావరి జిల్లా 


తిరుచానూర్‌ 
5 కిమీ తిరుపతి 


సికిందరాబాద్‌ 


జనరల్‌ బజాద్‌ వెనుక 


నిజామాబాద్‌ 
జండా గల్రీలో 


సింగిస్‌ కాన్‌ పేట 
ఎడ్డపాడు మండలం 
గుంటూరు బిల్లా 


సింగుపురం 
శ్రీకాకుళం జిల్లా 


‘Pa 


డ్‌ 
అనప 
తూ. 


మండలం 
బిలా 
లా 


> Lo lo 


శరీరముతో సంబంధము కలది జీవాత్మ సర్వత్ర సంబంధము కలది పరమాత్మ 


22. 


23. 


24. 


25. 


26. 


2]: 


28. 


సిద్ధి వినాయకుడు 


శ్రీ వేంకటేశ్చర స్వామి 


వల్టూరమ్మ 
(ఉల్కా ముఖి) 


ప్రసన్నాంజనేయ స్వామి 


పంచముఖ ఆంజనేయ స్వామి 
1. కపి ముఖం 

2. నారసింహ ముఖం 

3. వీర గరుడ 

4. సూకరం 

5. హయ(గ్రీవం 


శ్రీ వేంకటేశ్వర స్వామి 


శ్రీరాముడు 
సీతాదేవి 


177 


అగుర 


a + 


గో. బిలా 
a) 


హక 


తిరుమలై గుట్ట 
కార్యాలయ మండలం 
వరంగల్‌ జిల్లా 


వల్లూరు 
8 కి.మీ. ఒంగోలు 


(ప్రకాశం జిలా 
op) 


మెదక్‌ 
చమన్‌ వీధి 
మెదక్‌జిల్లా 


1. గేసు కొండ 

వరంగల్‌ జిల్లా 

2. సంత నూతలపాడు 

సంత నూతలపాడు మండలం 


(ప్రకాశం జిలా 
se) 


అన్నపురెడ్డి పల్లి, 
29 కి.మీ. సత్తుపల్లి 
ఖమ శ్రం బిల్లా 


వా(డ్రేవుల పల్లి 
క్త గన్నవరం మండలం 
తూ, గో. జిల్లా 


“రేపు చూద్దాము” అనే మాట ఈనాటి శ్రమను తగ్గించే సులభమార్గం 


29. 


30. 


31. 


32 


33. 


34. 


35. 


36 


త్రీ వేంకటేశ్వరుడు 


తిరుపతమ్మ 
గోపయ్య 


పాళమ్మ 

సంకట విమోచన హనుమాన్‌ 
మల్లికార్జున స్వామి 
(భ్రమరాంబ 

విశ్వేశ్వర కనకదుర్గ 


జనార్దన స్వామి 


పళ్ళాలమ a 


178 


మెదక్‌ 
మెదక్‌బిలా 
3) 


పెనుగంచి(ప్రోలు 
నందిగామ దగ్గర 


పకా 


ఈదరాడ 
తూ గో. జిలా 
య 


హైదరాబాద్‌ 
(కవాడీ గూడ) 


తోటవలూరు 
oe) య 


కృషాదిల్లా 


రెడ్డ గణపవరం 
బుట్టాయ గూడెం మండలం 
ప.గో. బిలా 

స 


భీమవరం 
ప. గో. జిలా 
నా. 


వానపల్లి 
కొత్తపేట తాలూకా 
తూ. గో, జిల్లా 





హిరణ్యకశిపుని చంపిన నరసింహావతారము రెండు వక్కలాయెను నరరూపము నరుడుగాను, సింహరూపవ 
నారాయణుడుగాను పుట్టిరి నరనారాయణులే తరువాత జన్మమున అర్జున శ్రీకృష్ణులు 


37 


358. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


రామలింగేశ్వరుడు 


కోదండ రామస్వామి 


తర్లమ శ్రే 


నర్మద లింగేశ్వర స్వామి 


నీల కంరేశ్వర స్వామి 


వీర బ్రహ్మేంద స్వామి 


వల్లపు రాయ 
(శివస్వామి, 


వీరేశ్వర వీరభద్ర స్వామి 


శ్రీ వేంకటేశ్వరుడు 


179 


లల్ల 
రాయవరం మండలం 
తూ. గో. జిల్లా 


గొల్లల మామిడాడ 
తూ. గో జిల్లా 


తామరాడ 
తూ. గో. జిలా 
ge) 


రాజోలు 


తూ. గో జిలా 
యం 


నారాయణ పురం 
బలిజిపేట మండలం 
విజయనగరం జిల్లా 


తెనాలి 
(గాందీ చౌక్‌ 
గుంటూరు జిల్లా 


బద కొదమ గుండ్ల 
కారంపూడి మండలం 


పల్నాడు 


నగరం 
తూర్పు గోదావరి జిల్లా 


బెండుమూర్తంక 
అల్లవరం మండలం 
తూ.గో జిలా 





“సీతను పొందిన తరువాత రాముడు చిరకాలము కాపురము చేయకుండుగాక' ' - 


వాలి భార్య తార శాపము 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


నంది జ్యోతిష్‌ పురుడు 
(వష్ణుమూర్తి 


తా 


వేణుగోపాల స్వామి 


శ్రీ రామలింగేశ్వర స్వామి 


చెన్న కేశవ స్వామి 


శ్రీ రామలింగేశ్వర స్వామి 


శ్రీ రామ చంద్రుడు 
సీతాదేవి 


శ్రీ వీర హనుమాన్‌ 


180 


నంది వెలుగు 
5 కి.మీ. తెనాలి 
గుంటూరు జిల్లా 


శీమడోలు 
పగ, జిల్లా 


వారిజాల 
నార్కట్‌పల్లి మండలం 
నల్గొండ జిల్లా 

fy లా 


నార్కట్‌ పల్లి 
నల్లాండ జిల్లా 
ae) 


పుష్పగిరి 
మైదుకూరు దగ్గరలో 
కడప జిల్లా 


ధర ఇపురి 
కరీంనగర్‌ జిల్లా 


సిద్దాపురం 
ఆకివీడు మండలం 
ప.గో. జిలా 

oe) 


హత లింగం పల్లీ 
సేరి లింగం పల్లి మండలం 
రంగారెడ్డి జిలా 

య 


“పతిహీనులైన స్రీలు అతి ధనవంతులైనను అనలంకృతలు, 
మాంగళ్యరహితులగునట్లు” దీర్చతముని శాపము 


రశ. 


5్‌5్‌. 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


శ్రీ బాలనాగ త్రిపుర సుందరీదేవి 


తలుపులమ శ్ర 


హెలేటి గంగమ నై 


ఛాయాడేవి 


శ్రీరాముడు 


సీతాదేవి 


మారదెమ శ్రే 


చక్రధర స్వామి 


రాజరాజేశ్వర స్వామి 


కడ] 


నెగ్గిపూడి 
ప.గో. జిలా 
cc 


తలుపులమ్మ లోవ 
20 కి.మీ. తుని 
తూ. గో. జిల్లా 


నరసరావుపేట 
గుంటూరు జిల్లా 


సాలిహుండాం 
శ్రీకాకుళం జిల్లా 


రాఘవ పురం 
కోరుకొండ మండలం 
రాజమండ్రి దగ్గర 
తూ. గో, జిల్లా 


మేడిచర్ల పాలెం 
రాజోలు తాలూకా 
తూ. గో, జిల్లా 


బెజ్జి పుట్టుగ 
13 కి.మీ. సోంపేట 
శ్రీకాకుళం జిల్లా 


బిక్కవోలు 
తూ. గో, జిల్లా 


మొగళిపువ్వునకు పూజయందర్హత టేకసపోయిననూ, అందముగ నుండునట్లును, అలంకరణకై శిరస్సు 
నందు ధరించునట్లుగను శివుడను[గ్రహించెను 


62. 


63 


64 


65 


66 


67. 


68 


69. 


70. 


భీమలింగేశ్వర లేక 
రామలింగేశ్వర 


చంద్రశేఖర 


శివస్వామి 


మండాలమ్మ 


పంచలింగేశ్వర 


సోమేశ్వర 


లక్ష్మమ్మ 


కుమార స్వామి 


బాల కోటేశ్య్వరుడు 


182 


సత్యవోలు 
కర్నూలు జిల్లా 


బిక్కవోలు 
తూ, గో, జిల్లా 


గంగాపూర్‌ 
వరంగల్‌ జిల్లా 


వరంగల్‌ 
వరంగల్‌ జిల్లా 


పంచలింగాల 
కర్నూలు దగ్గర 


చేబ్రోలు 
గుంటూరు జిల్లా 


లింగాలపాడు 
6 కిమీ. నందిగామ 


కృష్ణా జిల్లా 


చేబోలు 


గుంటూరు జిల్లా 


గోవాడ 
గుంటూరు జిల్టా 





బ్రహ్మకు మొదట 5 శిరము. లుండెడివి, అందొకటి గార్భభముఖము శివుడు ఖండించిందా శిరస్సునే 


2 ls 


Ps 


73. 


74. 


75: 


76. 


77. 


78. 


మల్లికార్డున స్వామి 


శ్రీ కోదండరామ, సీతాదేవి, 
ఆంజనేయ, రాజరాజేశ్వర, 
రాజరాజేశ్వరి, విష్ణుమూర్తి 
కృష్ణానదీ తీరం 


శ్రీ వేంకటేశ్వర స్వామి 
శ్రీ చంద్రమౌళేశ్చరస్వామి 
శ్రీ వేంకటేశ్వర స్వామి 
నౌ బత్‌ పహాడ్‌ పై 
అమర లింగేశ్వర స్వామి 
కృష్ణానదీ తీరం 


(గర్భగుడి గుహలోనున్నది) 


శ్రీ ఉమా అగస్తేశ్య్వర స్వామి 


శ్రీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణ 


శ్రీ కేశవ స్వామి, శ్రీదేవి 


మదన గోపాల స్వామి 


183 


ఉమా సహిత మార్కండేయ స్వామి 


స(తశాల 
గుంటూరు జిల్లా 


సీతానగరం 
గుంటూరు జిల్లా 
2 కిమీ. విజయవాడ 


విజయవాడ 
బందరుకాల్వ ఒడ్డున 


కృష్ణాజిల్లా 


హైదరాబాద్‌ 


దైదా (గ్రామం 
గురజాల మండలం 
గుంటూరు జిల్లా 


తాపెశ్చరం 
ఆలమూరు తాలూకా 
తూ. గో. జిల్లా 


అయినవిల్లి 
అమలాపురం దగ్గర 
తూ. గో. బిల్లా 


రాజమండ్రి 
తూ. గో. బిల్లా 





“స్త్రీలకు రహస్యము దాచునట్టి శక్తి లేకుండుగాక' - ధర్మరాజు శాపము 


62 


63 


64. 


65 


66. 


67 


68 


69 


70. 


భీమలింగేశ్వర లేక 
రామలింగే శ్వర 
చంద్రశేఖర 
శివస్వామి 
మండాలమ 1 
పంచలింగేశ్వర 


సోమేశృర 


లక్ష్మమ్మ 


కుమార స్వామి 


బాల కోటేశ్వరుడు 


182 


సత్యవోలు 


కర్నూలు జిల్లా 


బిక్కవోలు 
తూ. గో. జిల్లా 


గంగాపూర్‌ 
వరంగల్‌ జిల్లా 


వరంగల్‌ 
వరంగల్‌ జిల్లా 


పంచలింగాల 
కర్నూలు దగ్గర 


చేబ్రోలు 


గుంటూరు జిలా 
a) 


లింగాలపాడు 
6 కి.మీ నందిగామ 


క బలా 


చేబ్రోలు 


గుంటూరు జిలా 
గం 


గోవాడ 
గుంటూరు జిల్లా 


బ్రహ్మకు మొదట 5 శిరము. లుండెడివి, అందొకటి గార్జ్భభముబము శివుడు ఖండించిందా శిరస్సునే 


71. 


72. 


73: 


74. 


75: 


76 


77. 


78. 


మలైకార్జున స్వామి 


త్రీ కోదండరామ, సీతాదేవి, 
ఆంజనేయ, రాజరాజేశ్వర, 
రాజరాజేశ్వరి, విష్ణుమూర్తి 
కృష్ణానదీ తీరం 


శ్రీ వేంకటేశ్వర స్వామి 
శ్రీ చంద్రమౌళేశ్యరస్వామి 
శ్రీ వేంకటేశ్వర స్వామి 
నౌబత్‌ పహాడ్‌ పై 
అమర లింగేశ్వర స్వామి 
కృష్ణానదీ తీరం 


(గర్భగుడి గుహలోనున్నది) 


శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి 


శ్రీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణ 


శ్రీ కేశవ స్వామి, శ్రీదేవి 


మదన గోపాల స్వామి 


183 


ఉమా సహిత మార్కండేయ స్వామి 


స్యత్రశాల 
గుంటూరు జిల్లా 


సీతానగరం 
గుంటూరు జిల్లా 
2 కి.మి. విజయవాడ 


విజయవాడ 
బందరుకాల్వ ఒడ్డున 


కృష్ణా జిల్లా 


హైదరాబాద్‌ 


దైదా (గ్రామం 
గురజాల మండలం 
గుంటూరు జిల్లా 


తాపేశ్వరం 
ఆలమూరు తాలూకా 
తూ. గో. జిల్లా 


అయినవిల్లి 
అమలాపురం దగ్గర 
తూ. గో బిల్లా 


రాజమండ్రి 
తూ. గో. జిల్లా 





“స్త్రీలకు రహస్యము దాచునట్టి శక్తి లేకుండుగాక' - ధర్మరాజు శాపము 


79: 


80. 


81. 


82. 


83. 


84. 


85. 


86. 


దీ 
(పాత శివాలయం) 

కన్యకా పరమేశ్వరి, నగరేశ్వర, 
కోదండరామ, వేంకటేశ్వర, 
శ్రీకృష్ణ (కొత్తగుళ్ళు) 


చతు ర్భుజ తాయారు 


కూమావతి 


సాగద్‌ మాత 
కృష్ణానదీ తీరం 


ఏనుగు మలము శ్రే 
యర 


విరూపాక్ష స్వామి 


కళ్యాణ వేంకటేశ్వరుడు 


పద్మావతీ కళ్యాణం జరిగిన చోటు 


శ్రీ విర నారాయణ 
శ్రీ సోమేశ్వర 


4, భ్రమరాంబా మల్లికార్జున స్వామి 


విజయవాడ 


కృష్ణా బిల్లా 


సింహాచలం 


16 కి.మీ. విశాఖపట్నం 


హామావతి 
35 కి.మీ. మడక సిర 
అనంతపురం బిల్లా 


నాగార్జున సాగర్‌ 


హార్సిలి హిల్స్‌ 
27 కిమీ. మదనపలై 
చిత్తూరు జిల్లా 


కొండపల్లి 
32 కి.మీ విజయవాడ 


నారాయణ వనం 
36 కి.మీ. తిరుపతి 
చిత్తూరు జిల్లా 


కొలను పాక 
80 కి.మీ హైదరాబాద్‌ 
హైదరాబాద్‌ - వరంగల్‌ మధ్య 





శ్రీ సత్యనారాయణస్వామి వారు మహావిష్ణువు, మహాశివుని ప్రతిరూపం, సత్యానికి ఆలవాలం 


87 


88. 


89 


90. 


91. 


92 


93. 


94. 


95. 


185 
శ్రీ భ(డ్రేశ్యర స్వామి తాండూరు 
105 కి.మీ. హైదరాబాద్‌ 


ఆదిలక్ష్మి మాచర్ల 

త్రిపుర సుందరి కన్యా తీరము 

సుందరేశ్వరుడు 2 కి.మీ. పెద దండూరు 

/ యి ళా 

జమ్మలమడుగు తాలూకా 
కడప బిల్లా 

శ్ర, కోదండ రాముడు గుంటూరు 

సీతాదేవి 

బాలకృష్ణుడు సింగిశాని పేట 


9 కి.మీ. నర్సరావు పేట 
గుంటూరు జిల్లా 


ఓంకారేశ్వరుడు ఓంకారేశ్యరము 
16 కి.మీ. మహానంది 


కర్నూలు బిల్లా 
శ్రీ సాయిబాబా కర్నూలు 


సకలేశ్చర స్వామి మోపిదేవి 
8 కి.మీ. చల్లపల్లి, కృష్ణా బిల్లా 


శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి పెదకళ్ళేపల్లి 
కృష్ణా జిల్లా 
దివి తాలూకా, 
24 కి.మీ. మచిలీపట్నం 





మాట్లాడడం మధ్యరకం వాని పని గమనించడం మేధావి వర్గం వాని పని - 


96. 


97 


98. 


99. 


100. 


101. 


102. 


103. 


186 
కోటీశ్వరుడు 


ఎండల మలికారునుడు 
C2 Va 


.కుంతిదేవి 
మాధవ స్వామి 


పద శ్రనాభ స్వామి 


సుందరేశ్వరుడు 
కర్ఫూరీశ్వరుడు 
వంశధార నది సముద్రములో కలియుచోటు 


ధారా గంగమ | 


కుంతీ మాధవ 


శనికి ప్రీతి అసహనం 


శ్రీకాకుళం 
శ్రీకాకుళం జిల్లా 


రావి వలస 
శ్రీకాకుళం జిల్లా 
15 కి.మి. టెక్కలి 


భీముని పట్నం 
విజయనగరం జిల్లా 


వట శ్రనాభం 
భీముని పట్నం మండలం 
విజయనగరం జిల్లా 


విపుల 
శ్రీకాకుళం జిల్లా 


పుణ్యగిరి 
విజయనగరం జిల్లా 
3 కి.మీ. శృంగవరపు కోట 


లింగాల మిట్ట 
3 కి.మీ. అనకాపల్లి 
విశాఖపట్నం జిల్లా 


పిరాపురం 
తూర్పు గోదావరి జిల్లా 


104. 


105 


106 


107. 


108. 


109. 


110. 


111. 


వేణుగోపాల స్వామి 


శ్రి కేశవ స్వామి, శ్రీదేవి, భూదేవి 
ఎల్హారమ్మ, కాకతమ్మ 


శ్రీ భీమేశ్వర స్వామి 


లింగోద్భవ స్వామి 
బండ్రమ్మ 


శ్రీ కోదండ రామ 
కీతాదేవి 

(ఉప్పుటేరు సము[ద్రములో 
కలియు చోటు) 
భావన్నారాయణ స్వామి 


శ్రీరంగస్వామి 


నృసింహస్వామి 
ఆంజనేయస్వామి 


ఆలయదుస్థితికి కారణములు 


187 


దువ్వ 
5 కిమీ తణుకు 
ప.గో. జిలా 

cc 


మండపాక 
3 కి.మీ. తణుకు 
ప. గో. జిలా 

a) 


గుడివాడ 


క జిల్లా 


చందవోలు 
గుంటూరు జిల్లా 
భట్టిప్రోలు దగ్గర 


మోటుపల్లి 
గుంటూరు జిల్లా 
11 కి.మీ. బాపట్ల 


పొన్నూరు 


గుంటూరు జిల్లా 


ఎత్తిపోతల 
గుంటూరుజిల్లా 
10 కి.మీ. నాగార్జునసాగర్‌ 


సింగరాయకొండ 
(పకాశంజిల్లా 
య 


1) ప్రకృతి విలయతాండవము 2) మతోన్మాదం 


3) రాజకీయ కక్షలు 4) కాలము (అస్థిర నిర్మాణము) 


H2. 


113. 


114. 


115. 


116. 


117. 


118. 


కం. 


120. 


121. 


188 
పోలేరమ శ్ర 


గుంటి ఆంజనేయస్వామి 


ధర్వేశ్వరుడు 


నిర శ్రైలేశ్వరుడు 


గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి 


ఈశృరుడు 


(బహే శ్రత్వర స్వామి 


గంగాదేవి 


భైరవుడు 


శ్రీ వేంకటేశ్వరుడు 


అద్దంకి 
(పకాశం జిల్లా 


వినుకొండ 

45 కి.మీ. నర్సరావుపేట 
గుంటూరు జిల్లా 
ధర్మవరం 

(ప్రకాశం జిల్లా 

20 కి.మీ. అద్దంకి 
పొదిలి 

(పకాశంజిల్లా 


గుండ్ల (బ్రహ్మేశ్యరం 
(పకాశంజబిల్తా 


మల్లప్పశెల 
25 కి.మీ, కనిగిరి 


కందుకూరు 
(ప్రకాశం జిల్లా 
ria 


అలవలపాడు 
కందుకూరు తాలూకా 
(ప్రకాశం జిల్లా 


భైరవకొండ 
40 కి.మీ. ఉదయగిరి 
నెలూరుబిలా 

or] re) 


గుత్తి 
అనంతపురం జిల్లా 


జంతూనాం నరజన్మ దుర్లభం - శంకర వువాచ 


122. 


123. 


124. 


125. 


126. 


127. 


128. 


129. 


130. 


సంగమేశ్వరస్వామి 
గోవిందరాజస్వామి 


శ్రీరామచం[ద్రమూర్తి 
సీతాదేవి 


దొడ్డేశ్సరస్వామి 


శ్రీరాముడు 
సీతాదేవి 


చౌడేశ్యరీ దేవి 
పెన్నానదీ తీరం 


రంగనాధుడు 
మాధవ రాయుడు 
పెన్నానదీతీరం 

శీ, వేంకటేశ్చరుడు 


వీరభద్రుడు 


189 


నెలూరు 
wr) 


తిరుపతి 
చిత్తూరుజిల్లా 


చిత్తూరు 
చిత్తూరు జిల్లా 


సూమావతి 
మడకశిర మండలం 
అనంతపురం జిల్లా 


పెనుగొండ 
అనంతపురం జుల్లా 


కోడూరు 
కడపజిల్లా 
25 కి.మీ. గండిపేట 


గండికోట 
కడపజిల్లా 

న, 
కొండాపురం దగ్గర 


కడప 


రాయచోటి 
కడపజిలా 
ce 





ఇ 
కాశీ, గయాక్షేత్రాలలో అత్యంత ప్రీతిపాత్రమైన శాక, ఫల వర్ణితము వాంచితము ఆరోగ్యరీత్యా 


131. 


132. 


133. 


134. 


135. 


136. 


137 


138... 


చెన్నకేశవ స్వామి 


శ్రీరామచంద్రుడు 
సీతాదేవి 


సంగమేశృరుడు 
కృష్ణు తుంగభద్ర, భవనాశిని 
నదుల సంగమ స్థానం 


ధర శ్రలింగేశ్వరుడు 


రణమండల ఆంజనేయస్వామి 


కౌలుట్టయ్య 
శూ, 


వేణుగోపాలస్వామి 


ఆంజనేయస్వామి 


190 


నిత్యపూజకోన 
సిద్దవటానికి సమీపాన 
కడపజిల్లా 


కర్నూలు 


కర్నూలుజిల్లా 


సంగమేశ్యరం 
30 కి.మీ. కర్నూలు 


కర్నూలు జిల్లా 


పంచధార్ల 

24 కి.మీ అనకాపల్లి 
10 కి.మీ. యలమంచిలి 
విశాఖజిల్లా 


ఆదోని 
వెమి శ్రగనూర్‌ సమీపాన 
కర్నూలుజిల్లా 


కొలుటకొండ 
న్నా, 


కర్నూలుజిల్టా 
ఆదోని సమీపాన 


వల్లూరు 
మహబూబ్‌నగర్‌ జిల్లా 


బీచుపల్లి 
మహబూబ్‌నగర్‌ జిల్లా 


త్రిమాతలు 1) సత్యస్వరూపిణి అయిన సరస్వతి తెలుపు 2) రజోరూపిణి అయిన లక్ష్మి ఎరుపు 
3) తమోగుణాత్మకమైన పార్వతి నలుపు 


139. 


140. 


141. 


142. 


143. 


144. 


145. 


146. 


147 





రామలింగే శ్యరస్వామి 


శ్రీ వేంకటేశ్చరస్వామి 


ఉమా మహేశ్వరుడు 


శ్రీ వేంకటేశ్వర స్వామి 


గోపాలస్వామి 


అనంతస్వామి 
మూసీనది జన శ్రేస్తానము 


అగస్తేశ్వరుడు 


వీరభ(ద్ర స్వామి 


శ్రీరామ చంద్రుడు 
సీత్రాదేవి 


191 


చాగదెన 
మహబూబ్‌నగర్‌ జిల్లా 


మన్నెంకొండ 
మహబూబ్‌నగర్‌ జిల్లా 


ఉమామహేశ్వరం 
మహబూబ్‌నగర్‌ జిల్లా 


గుండె బలూరు 
ముక్త్యాల తాలూకా 
మహబూబ్‌నగర్‌ జిల్లా 


దేవరకొండ 
నతొండజిలా 
a se) 


అనంతగిరి 
6 కి.మీ. వికారాబాద్‌ 
నలొండజిలా 

A of) 


వాడపల్లి 
నలొండబిలా 
a ళు 


రాచకొండ 
నలొండబిలా 
త్‌ే oe) 


ఫణిగిరి 
సూర్యాపేట తాలూకా 
నలొండ జిలా 

Ca గా 


మాతృదేవోభవ, పితృదేవోభవ మాతాంచ పార్వతీదేవి పితా దేవో మ హేశ్వర వ్‌ 


148. 


149. 


150. 


151. 


152. 


153. 


154. 


155. 


వీరే శ్వర స్వామి 
భద్రకాళి 
గోదావరీ తీరము 


అగస్తేశ్వరుడు 


రంగనాధ స్వామి 


ప్రోలేశ్యరుడు 
ఎరకేశ్ళర స్వామి 
కొమరేశ్చరుడు 


ఆంజనేయ స్వామి 


ఆండాళ్ళమ & 
ఆంజనేయ స్వామి 


శ్రీరామచంద్రమూర్తి 


సీత్రాదేవి 


వనదుర్లా భవాని 


మంజీరానది ఆరు ఉపనదులు 


కలియు స్థానం 


192 


మురమళ్ళ 
అమలాపురం 
కొమరగిరి దగ్గర 
తూ.గో.జిల్లా 


యాగంటి 
15 కి.మీ. బనగాన పలై 


కర్నూలు బిల్లా 


కాశీబుగ్గ 
వరంగల్‌ జిల్లా 


పిలల మర్రి 

యా 
సూర్యాపేట తాలూకా 
10 కి.మీ. ఆమనగంటి 
నలొండ జిలా 

"మ ర్వా. 


భువనగిరి 
నలొండ జిలా 
Ca ) 


యాదగిరి గుట్ట 
6 కి.మీ. వంగపల్లి, ఆర్‌.ఎస్‌ 
నలొండ జిలా 

fs ర 


సంగారెడ్డి 
మెదక్‌ జిల్లా 


నాగసాని పల్లె 
య 


మెదక్‌ జిలా 
ut) 





ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని జిల్లాలలో మొత్తం 34, 801 దేవాలయములున్నట్లు ఒక సెన్సెస్‌ 


156. నాగేశ్వర స్వామి 


157. కంరేశ్వరుడు 
వేంకటేశ్వరుడు 
ఆంజనేయుడు 


158. గాంధార దేవత 


పోచమ శ్రై 


159. మల్లన్న 


160. పద్మాక్షి 


161. పంచముఖ శివస్వామి 


162. ఏకవీరా దేవి 


163. మైలార దేవుడు 


164. రు(ద్రేశ్చరుడు 


193 


లింగంపేట 
నిజామాబాద్‌ జిల్లా 


నిజామాబాద్‌ 
నిజామాబాద్‌ జిల్లా 


గాంధార ఖిల్లా 
5 కి.మీ. రామకృష్ణాపురం 
ఆదిలాబాద్‌జిల్లా 


ఓదెల 
20 కి.మీ. పెదపలైి 
కరీంనగర్‌ జిల్లా 


హనుమకొండ 
వరంగల్‌ జిల్లా 


ఓరుగల్లు 
వరంగల్‌ జిల్లా 


మొగిలి చెర్ల 
6 కి.మీ. వరంగల్‌ 


ఐన ఓలు 
15 కి.మీ. వరంగల్‌ 


“పాలంపేట, వరంగల్‌ జిల్లా 





“ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌' - ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు అన్న ప్రదాత కూడా ఆయనే 


194 


165. వీరభద్ర స్వామి మోతే మిట్ట 
గోదావరి నదీ మధ్యలో ఖమ్మం జిల్లా 
166. శ్రీరంగనాయక స్వామి ఆలూరు కోన 
8 కి.మీ. తాడిపత్రి 


అనంతపురం బిల్లా 


167. కన్నప్ప శ్రీకాళహస్తి 
(తిన్నడు) చిత్తూరు జిల్లా 

168. సిద్ది వినాయకుడు ఐన పల్లి 
13 కి.మీ. (ద్రాక్షారామ 
తూ.గో. జిల్లా 

169. శ్రీ వేంకటేశ్వర స్వామి దుర్గి 
18 కి.మీ. మాచర్ల 
పల్నాడు తాలూకా 
(పకాశం జిల్లా 

170. చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర చేబ్రోలు 


గుంటూరు జిలా 
ae) 


171. చిట్టాలమ్మ పత్తేపురం 
చిన నిం[డ్రకొలను 
ప.గో. జిల్లా 
172. వేణుగ్లోపాలస్వామి తంగెడ 
రామలింగేశ్వర స్వామి దాచేపల్లి తాలూకా 


గుంటూరు జిల్లా 





ప్రతీ సూర్యాస్తమయం ప్రతీవారి జీవితములో ఒకరోజును తగ్గిస్తుంది కానీ, ప్రతిసూర్యోదయము 
ఆశతో కూడిన ఒక క్రొత్త రోజును యిస్తుంది 


173 


174. 


175. 


176. 


177 


178. 


1/9. 


180. 


181. 


కేశవస్వామి 


అనంత భోగేశ్యర 


స్వయం భూతేశ్వర 


శ్రీకోదండ రామస్వామి 
సీతాదేవి 


పద శ్రనాభ స్వామి 


కన్యకా పరమేశ్వరి 


సీతారామ స్వామి 


మణికంరేశ్వర 


ఆదిత్యేశ్వర 


195 


దుగ్గిరాల 
గుంటూరు జిల్లా 


కొల్లూరు 
గుంటూరు జిల్లా 


వరివేరు 
గుంటూరు జిల్లా 


బుచ్చిరెడ్డి పాఠలెం 
నెలూరు జిలా 
య య 


భీముని పట్నం 
విజయనగరం జిల్లా 


అనకాపల్లి 
విశాఖ జిల్లా 
సీతారామపురం 
రాజాం దగ్గర 


ఐశాఖ బిల్లా 


శ్రీకాళహస్తి 
చిత్తూరుజిల్లా 


తొండమనాడ్‌ 
8 కి.మీ. శ్రీకాళహస్తి 





సామాన్యులు ప్రార్థించరు, అర్థిన్తారు 


196 
182 పరశురామే శ్వర గుడిమల్లం 


3 
శ్రీకాళహస్తి తాలూకా 


183. గోవిందరాజులు స్వామి భ(ద్రాచలం 
గోదావరి నదీతీరం ఖమ్మం జిల్లా 

184. శ్రీరంగనాయక స్వామి నాగార్జునసాగర్‌ 
కృష్ణానదీతీరం 

185 అయ్యప్ప స్వామి గొల్లపూడి 


3 కి.మీ. విజయవాడ. 


186. కోటిలింగేశ్వర స్వామి రాజమండ్రి 
తూ.గో. జిలా 
౮ 
187. లక్ష్మీనారాయణ అవనిగడ్డ 
భవాని, రాజ్యలక్ష్మి కృష్ణాజిల్లా 
188. 1. మాధవ స్వామి గండికోట 
2 రఘునాధ స్వామి కడపబజిల్టా 
189. శ్రీరామ (జింక) గిడికాల్‌ 
వరంగల్‌ జిల్లా 


13. కి.మీ. వరంగల్‌ 


190. సోమనాధ పాలకుర్తి 


వరంగల్‌ బిల్లా 
35 కి.మీ. జలగామ్‌ 





శివకేశవులను ఆరు మాసములు దేవతలు అర్చించెదరు ఆరుమాసములు మాత్రమే మానవుల 
కర్చించుటకు అవకాశము (హిమాలయములలో వెలసిన కేదారేశ్వరుడు, బదరీనారాయణుడు) 


191 


192 


193 


194. 


195 


196. 


197. 


198. 


199. 


200. 


అగస్తేశ్యరుడు 
అగస్తేశ్యరుడు 
అగస్తేశ్వరుడు 
అగస్తేశ్సరుడు 


సోమేశ్వర 


కోటిలింగేశ్ళరుడు 


కోటిలింగేశ్వరుడు 


రాజేశ్వర స్వామి 


హనుమంతుడు 


విజయ దుర్గ 


197 


మామి ళృపల్లి 
చెరుకూరు 
మూలూరు 
ఈమని 


కుండల 
ఆదిలాబాద్‌ జిల్లా 


కీసరగుట 
Ce) 
రంగారెడ్డి జిల్లా 


సిదిపేట 
@ 


రంగారెడ్డి జిలా 
ఉన్‌ లా 


భిక్కనూరు 
రంగారెడ్డి జిలా 
Co (oe) 


గుండ్ల గూడెం 
వరంగల్‌ జిల్లా 
2 కి.మీ. ఆలేరు 


వెదురు పాక 
రాయవరం మండలం 
తూ.గో. జిల్లా 





పూర్ణకృష్ణుని భగవంతునిగా తలచరు - కారణములు 1) ప్రతి దినము అర్జునుడు శివపూజ చేయనిదే 
ఆహారము ముట్టడు 2) శ్రీకృష్ణుడు గోవర్టనోద్దరణ సమయమున దగ్గరుండి “శక్తి” పూజ జరిపించెను 


201. 


202. 


203. 


204. 


205. 


206 


207. 


208. 


209 





మహిషాసుర మర్దిని 


పార్ట సారధి, శ్రీరామభట్ల 


ఓంకార సిద్దేశ్వర్‌ 


బుగా రామేశ్యరుడు 
లే 


ఉమా మహేశ్వర స్వామి 


(త్రిపురాంతకేశ్వర 


ట్రీ వేంకటేశ్వరుడు 


1 శ్రీ శోభనాచల స్వామి 
2. శ్రీ వేంకటాచల స్వామి 
3 శ్రి వేణుగోపాల స్వామి 


సుందరేశ్వర 


198 


బందరు 


కృష్ణాజిల్లా 
కర్నూలు 


కర్నూలు జిల్లా 


ఓంకారం 
నంగ్యాల తాలూకా 


కల్వబుగ్గ 
కర్నూలు తాలూకా 


యాగంటి 
15 కి.మీ. బనగానపల్లి 
బనగానపల్లి తాలూకా 


కర్నూలు జిల్లా 


కుమరా(ద్రి (గామం 
కర్నూలు జిల్లా 


సిదిసిల 
న్నా. 


ఆదిలాబాద్‌ జిల్లా 


ఆకిరిపల్లి 
నూజివీడు తాలూకా 


కృష్ణాబిల్చా 


పిప్పల [గ్రామం 
శ్రీకాకుళం జిల్లా 
శ్ర కూర్మానికి దగ్గర 


వివేకానందుని కోరిక హింసాప్రవృత్తి అశాంతి పెరుగుతున్న తరుణములో వరాలు పడక కరువు, కాటకాలు 


తాండవించుచున్న మనదేశంలో తల్లులు ప్రతినపూని బిడ్డలకు ఆధ్యాత్మకశక్తిని బోధించాలి 


210. 


211. 


212; 


213. 


214. 


215. 


216. 


217. 


కర్ఫూరేశ్యర 
వంశధార నది సము(ద 
సంగమ స్తానం 


కూటేశ్ళర స్వామి 
లాంగుళ్య నద్‌ తీరం 


1. వడ్డేగేశ్వర స్వామి 
2. భీమేశ్వర స్వామి 
3. కేదారేశృర స్వామి 


1. రామలింగ్వేర 


2. నూతన నర్సింహస్వామి 
3. గోమరేశ్యర 


శ్రీ పాండురంగ 
గోదావరి నదీ తీరం 
శ్రీ భక్తాంజనేయ స్వామి 


శ్రీ మదన గోపాలస్వామి 


శ్రీ అనంత భోగేశ్యర స్వామి 


199 


శ్రి కూర్మం దగ్గర 
శ్రీకాకుళం జిల్లా 
చా 


శ్రీ కూర్మం దగ్గర 
శ్రీకాకుళం జిల్లా 
లా 


వేములవాడ 
32 కి.మీ.కరింనగర్‌ 
కడింనగద్‌ జిల్లా 


ధర్మపురి 
కరీంనగర్‌ జిల్లా 
48 కి.మీ. జగిత్యాల 
జగిత్యాల తాలూకా 


పోలవరం 
ప.గో. జిలా 
Cc 


గోటాల 
ప.గో. జిలా 
లు 


కొవ్వూరు దగ్గర 


తాళ్ళపూడి 


ప.గో. జిలా 
వా. 


కుమారదేవం 


ప.గో. జిలా 
ళ్‌ 





మోక్తసాధనములు 4 “గొ” కారాలు 


1) గాయత్రి మంత్ర పరనం 2) గంగా స్నానం 3) గీతాధ్యయనం 4) గోవిందనామస్తుతి 


218. 


219. 


220. 


221. 


222. 


223. 


224. 


225. 


226. 


200 
శ్రీ సోమేశ్వర స్వామి 


శ్రీ అనంత భోగేశ్వర స్వామి 

శ్రీ విజయ లింగేశ్వర స్వామి 

1. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి 

2. శ్రీరాజరాజ నరేంద్ర స్వామి 

శ్రీ కపిల మల్లేశ్చర స్వామి 

1. శ్రీ సత్యనారాయణ స్వామి 

2. శ్రీ వేంకటేశ్వర స్వామి 

1. మాణిక్య దేవ్‌ 2. సోమేశ్వర 

3. వీరనారాయణ 4. కోటిలింగాల స్వామి 
5. కుందమ్మ 6. చండికమ్మ 

7. వీరభద్రస్వామి 8. కాళీ విశ్వేశ్వరుడు 
9. శివమహదేవ్‌ 


కోదండరాముడు 
సీతాదేవి 


కోటిలింగాలు 


కొలనుపాక 

నల్గొండ జిల్లా 

6 కి.మీ. ఆలేరు 

80 కి.మీ. హైదరాబాద్‌ 


మహానంది 
16 కి.మీ. నంద్యాల 


వరంగల్‌ 
5కి.మీ. దూరములో 





నరకములో నుండేవారు దానికి మించిన స్వర్గము లేదనుకుంటారు 


227 


228. 


229. 


230. 


231. 


232. 


233. 


234. 


201 
భక్తవత్సల స్వామి 
అమృత వళ్ళి 


శ్రీ కోదండరామ 
సీతాదేవి 
పెన్నా నదీ తీరం 


కాశీ విశ్వేశ్వర 


విశాలాక్షి 


(బ్రహ్మయ్య లింగేశ్వర స్వామి 


ఉమా సమేత రామలింగేశ్చర స్వామి 


శ్రీ లక్ష్మీ పేరంటాళ్ళు 


శ్రీ ఆంజనేయస్వామి 


(త్రిపుర సుందరీదేవి 
గోకర్షేశ్వరుడు 


షోలింగం 
బాలాబిపేట తాలూకా 
విశాఖపట్నం జిల్లా 


బుచ్చిరెడ్డి పాలెం 
16 కి.మీ. నెల్లూరు 
నెలూరు జిలా 

లా ళం 


వెంకటగిరి 
25 కి.మీ. శ్రీకాళహస్తి 
నెలూరు జిలా 

ae) యా 


చిక్కవరం 
గన్నవరం మండలం 


కృష్ణాజిల్లా 


ఆచంట 

ఆచంట మండలం 
6 కి.మీ. కోడేరు 
ప.గో. జిల్లా 


లింగాలపాడు 
నందిగామ మండలం 


కృష్ణాజిల్లా 


మాచవరం 
విజయవాడ 


లంగ్లాడ్త వమ న 
కోడూరు ముం మండల్నరల 


నాలుకను హద్దులో పెట్టుకున్న మూర్చుడు మహాత్ముర్యేగ చ చేబ్రామణి అవుతాడు 


202 


235. కోదండ రామస్వామి చిత్తూరు 
సుబ్రహ్మణ్య స్వామి చిత్తూరు జిల్లా 
236. మార్కండేయుడు రాజమండ్రి 
తూ.గో. జిల్లా 
వ్‌, 
237. ఆంజనేయ గుత్తేన దీవి 
గోదావరి తీరం, గౌతమ మహర్షి ప్రతిష్ట ముమ్మిడివరం తాలూకా 
తూ.గో. జిల్లా 
లా 
238. గణపతి యూనాం 


(గోదావరి నదీ తీరం) 


239. నూకాంబిక అనకాపల్లి 
విశాఖ జిల్లా 
240. వీరేశ్వర స్వామి మురమళ్ళ 
తూ.గో. జిలా 
or) 
241. విఘ్నేశ్వరుడు అయినవిల్లి 
తూ.గో. బిలా 
ap) 
242. బాల బాలాజీ అప్పనపల్లి 
తూ.గో.జిలా 
(వ్యా. 
243. లక్కన్న అవనిగడ్డ 
కృష్ణాజిల్లా 


Lr mmr rR... mR RRR 
— డన 
మానవజీవితం గతం గురించి ఆలోచించడముతోనుువర్తమానంలో ఫిర్యాదులు చేయడంలోను 
భవిష్యత్తును తలచుకొనుటలోను గడుస్తుంది 


244. 


245. 


246. 


247. 


248. 


249. 


250. 


చెన్నకేశవ స్వామి 
వేంకటేశ్వర స్వామి 


వేంకటేశ్వర స్వామి 


అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి 


ఎల్లారమ్మ 


తలుపులమ శ్రే 


నాగేంద్ర స్వామి 


(త్రిపుర సుందరి 


203 


ఏలూరు (శనివారపుపేట) 
ప గో.జిలా 
ae) 


రామచంద్రరావు పేట 


జమలాపురం 


కృష్ణాజిల్లా 


పాలకొలు 
ళా 
ప.గో. జిల్లా 


యర్ల 
4 కి.మీ. తణుకు, 


ప.గో. జిలా 
cc 


లోవకొత్తూర్‌ 
5 కి.మీ. తుని, 
తూ.గో. జిల్లా 


చోడవరం 
10 కి.మీ. విజయవాడ 


కృష్ణాజిల్లా 


బుషికొండ 
10 కి.మీ. విశాఖపట్నం 
ఐశాఖబిల్లా. 


భీష్మునికి పాండవులయందు అతి అనురాగమున్ననూ మహాభారతయుద్దమున గర్భశత్రువు లతో యుద్దము 
చేసినట్లు చేసెను దుర్యోధనుని జయము కోరి యుద్దము చేసెను అందుకు అనుమానము లేదు 


204 





(విశిష్టతలు) 
ప్రాకుతూ ఉన్న బాలగణేశుడు ఉన్న ఆలయం 
బాల గణేశుడు వెల్లూరు 
రాయవెల్లూరు అని పిలుస్తారు 
60 కి.మీ. చిత్తూరు. 
వెల్లూరు కోటలోని జలకంరేశ్సరాలయములో వెలసిన స్వామి. స్వామివారు 


(ప్రాకుతూ ఉన్న బాలుడుగ కనిపిస్తారు. మొలగుడ్డతో, కిరీట ధారియై ఒక చేత్తో ఉండ్రాళ్ళు 
పట్టుకొని, బొజ్జ నేలను తాకుతూ ఉన్న విగ్రహము. 


“ఇృనకుల వినాయకుడొని పిలువబడే ఆలయం 


మనకుల వినాయకుడు పుదుచ్చేరి 

(ప్రత్యేక ఆలయం) 68 కి.మీ. చిదంబరం 
విగ్రహం చిన్నది. కానీ చాలా అందముగా ఆకర్షణీయముగా నున్నది. స్వామివారికి 

ప్రత్యేక పూజలు జరుగుట విశేషము. 


దేశములో అతి పెద్ద వినాయకుడు 


వినాయకుడు చిదంబరము 


నటరాజస్వామి వారి ఆలయ రెండవ (ప్రాకారములో నున్నది. మూడు మాణికల 
బియ్యం తిను గణేశుడని పేరు. 


భాగవత బోధ బ్రాహ్మణులు బ్రహ్మశిరమునుండియు, క్షత్రియులు బాహువుల నుండియు, వైశ్యులు 
మొలనుండియు, శూద్రులు షాదములనుండియు జన్మించిరి 


205 
శివుడు108 Classical Dance (శాస్త్రీయ నృత్య) భంగిమలలో 
కనిపించే గోపురము గల దేవాలయం 


నటరాజ చిదంబరం 
68 కి.మీ. పాండిచేరి 
49 మోటర్ల ఎత్తైన దేవాలయ గోపురముపై 108 భంగిమలలో నటరాజ విగ్రహములు 
గలవు. ఈ భంగిమలన్నియు భరత శాస్త్రములో చెప్పబడినవి. ఇందు “తాండవ శివుడు” 
చాల (ప్రాముఖ్యత గలది. 


చిదంబరం గోపురముపై గల 108 భరతశాస్త్ర నాట్య భంగిమలు గల దేవాలయం 


బృహదీశృరుడు తంజావూరు 
తంజావూరు జిల్లా, 
ఈ ఆలయం మొత్తం 13 అంతస్తులు గలది. వీటిలో 108 భరతనాట్య భంగిమలు 
గలవు. 


రచనలు పవిత్రమైనవి, కానివి (మంచివి, చదవ) నిర్ణయించే Golden lotus pool 
(బంగారు కలువ పూల కోనేరు) గల దేవాలయం 
మీనాక్షి మధురై 
మధురై జిల్లా 
ఆలయానికి వామ పక్షాన ఉన్న కోనేరు. రచనలు ఈ చెరువులో వేసి నిర్ణయించేవారు. 
తేలితే మంచివి. 


మార్చి - వివాహోతవము (రధోత్సవము), జనవరి - ఫిబ్రవరి లో 
ఏప్రిల్‌లో త్స త్స ఫిబ్ర 


తెప్పోాత్సవము గల 
మీనాక్షి మధురై 
సుందరేశ్చరుడు 
మరియమ్మ తెప్పాకుళం అనే పేరుగల చెరువులో తెప్పోత్సవం జరుగుతుంది. చాల 
ప్రసిద్ది. 


పూర్వీకులు దక్షిణ దేశమున తాళపత్రములపై వ్రాశారు (ఘంటముతో)- ఉత్తర దేశమున భూర్షువా లేక 
భోజపత్రాలపై గైరిక అను పసరుతో రంగులు కలిపి పక్షి ఈకలతోను,సున్నితమైన కుంచెనలతోను వ్రాశారు 


206 
తమిళనాడులో అతి గొప్ప ఉత్సవము జరుపుకొని (పది రోజుల పాటు) 
లక్షలాది భక్తుల నాకర్షించు ఆలయం 


మీనాక్షి మధురై 
సుందరేశ్వరార్‌. 


వీరి వివాహము “చిత్రాయి” ఉత్సవముగా పది రోజులు మధురైలో అతి వైభవముగా 
జరుగును. 


రావణుని తమ్ముడు విభీషణుడు శ్రీరాముని శరణుజొచ్చిన చోటు, వెలసిన ఆలయం 
కోదండ రాముడు ధనుష్కోటి 


సీత, లక్ష్మణ, హనుమ రామేశ్వర దీవి దక్షిణ కొన 
ఆలయము పేరు శ్రీ కోదండ రామాలయం. 


"South 86౧469“ అని పిలువబడు క్షేత్రము 


అవినాషి లింగేశ్వర అవినాషి 
అవినాషి లింగేశ్వరి 40 కి.మీ. కోయంబత్తూరు. 


జెషధ మొక్కలతో (Medical Herbs) తయారు కాబడిన విగ్రహము 


దండాయుధ పాణి పళని 
(సుబ్రహ్మణ్య స్వామి) 105 కి.మీ. కోయంబత్తూరు 
30 కి.మీ. కొడైకెనాల్‌ 
ఆరు ప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. అలంకరణలు తీసివేసి విగ్రహానికి 
అభిషేకములు చేయుదురు. అభిషేక జలమును జౌొషధముగ వాడుదురు. దక్షిణాదిన గల 
పెద్ద పుణ్య క్షేత్రములలో నొకటి. 9 రకముల ఖనిజధాతువులతో (పాషాణాలతో) తయారు 
కాబడిన విగ్రహం. అభిషేకం చేసిన వాటిలో జొషధ గుణాలు కన్పడ్తాయట. 





జ్ఞానంతోపాటు వినయం కూడా కలిస్తే జ్ఞానం ప్రకాశిస్తుంది 


207 


“దండాయుధ పాణి” అని పిలువబడే స్వామివారు 

దండాయుధ పాణి పళని 
(సుబ్రహ్మణ్య స్వామి) 122 కి.మీ. మధురై 

ఆరు ప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. కొండపై నున్న ఆలయమునకు 
వెళ్ళుటకు, దిగుటకు ౪1౧0౧ ఏర్పాటు కలదు. ఓపిక ఉన్నవారు ఎక్కుటకు మెట్టుగూడ 
కలవు. కొండ (క్రింద షణ్ముఖ నది కలదు. స్వామివారికి కావడి ఉత్సవములు ప్రత్యేకత. 
తేవె, పంచదార, పాలు, అరటి పండ్ల గుజ్జులతో అభిషేకములు జరుగును. స్వామివారికి 
ఉత్సవములు మహా వైభవముగా జరుపుదురు. 


బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఒకేచోట వెలసి ఉన్న దేవాలయము 


బ్రహ్మ కొడుమూడి 

విష్ణు 40 కి.మీ. ఈరోడ్‌ 

మహేశ్వరుడు 105 కి.మీ. కోయంబత్తూర్‌. 
పెరియార్‌ జిల్లా 


శివుని ముచుకుందేశ్వరుడని, విష్ణుమూర్తిని వీరనారాయణ పెరుమాళ్‌ అని పిలుచుట 
(ప్రత్యేకత, 


పార్వతి నెమలి రూపములో ప్రార్థించి ఈశ్వర సాక్షాత్మారము పొందిన ఆలయం 


కపాలేశ్చరుడు మైలాపూర్‌ 
మద్రాసు 
“మైలి” అంటే అరవభాషలో నెమలి అని అర్థము. అందుచేతనే కపాలేశ్వరుని 
దేవాలయం ఉన్నచోటుకు మైలాపూర్‌ అని పేరు వచ్చినది. 


దక్షిణాన గల త్రివేణీ సంగమ స్థానమున వెలసిన క్షేత్రం 


సంగమేశ్యరుడు భవాని 
వేదనాయకి 15 కి.మీ. ఈరోడ్‌ 
భవానీ క్షేత్రము కోయంబత్తూరు జిల్లా 


కావేరి, భవాని, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ స్థానము. ఈ క్షేత్రమునకు 
“తివేణి ఆఫ్‌ సౌత్‌ ఇండియా” అని పేరు. 


శివలింగములో మూడు భాగములున్నవి అడుగుభాగం - బ్రహ్మపీరము, 
మధ్యభాగం - విష్ణపీరము, శిరోభాగము - శివపీరము 


208 
అయిదు గోపురములున్న దేవాలయం 
మీనాక్షి మధురై 
సుందరేశ్వరుడు 
ఆలయమునకు నాలుగువైపులా నాలుగు, అమ్మవారి వి[గ్రహానికదురుగా 5వ 


గోపురం. 

అష్టలక్ష్మీ విగ్రహాలు మాదిరిగా అష్టశక్తీ విగ్రహాలున్న మండపం 
మీనాక్షి మధురై 
సుందరేశ్వరుడు 


తూర్పు గోపుర ద్వారం గుండా లోనికి ప్రవేశించిన మండపం వస్తుంది. ఈ 
మండపంలోని స్తంభాలపై అష్టశక్తి విగ్రహాలున్నవి. 


మూడు భంగిమలలో విగ్రహాలున్న దేవాలయం 
(పండుకుని, కూర్చుని, నిల్చుని ఉన్న విగ్రహాలు) 
కూడల్‌ అజహర్‌ మధురై 
(విష్ణుమూర్తి) పట్టణములోనే పడమర దిక్కున 


ఒకదాని వెనుక మూడు భంగిమలలో మూడు విగ్రహములు కలవు. 


సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహాలన్నీ తూర్పు ముఖములే. ఒక్కటి మాత్రం పశ్చిమాభి ముఖం 


కలుగునాదర్‌ కలుగుమలై 
(కుమార స్వామి) 20 కి.మీ. శంకర నారాయణ్‌ కోయిల్‌ 
(సుబ్రహ్మణ్యస్వామి) 123 కి.మీ. మధురై 


గర్భగుడిలో జంబుకేశ్వరుడు, అఖిలాండేశ్వరి వెలసివున్నారు. 


తాను సంపాదించిన ధనము వుత్తమము తండ్రి సంపాదించినది మధ్యమము తమ్ముని ధనము 
అధమము ప్రీ ధనము అధమాధమము 


209 


గిరిపతి, గెరిజాపతి, కైలాస గిరిపతి, శంకరుడు భిక్షమెత్తుకుని భుజించు పాత్ర 
కపాలము. కపాలేశ్వరుని ఆలయములు గల పుణ్యక్షేత్రములు 


1. కపాలేశ్యరుడు 1. మద్రాసు 
మైలాపూర్‌ 

2. కపాలేశ్వరుడు 2. నాసిక్‌ 
(శ్రీరామ దేవాలయం దగ్గరలో) (మహారాష్ట్ర 


బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు ఒకే లింగరూపమున వెలసిన దేవాలయము 


స్టాణేశ్చరుడు సుచీం(ద్రము 
(బ్రహ్మచారి) నాగర్‌కోయిల్‌కి 
కన్యాకుమారికి మధ్యన 
అనసూయా దేవి (త్రిమూర్తులను పసిపాపలు చేసిన (ప్రదేశము. ఆమె కోరిక 
ప్రకారముగా ముగ్గురంశలతో లింగము ఆవిర్భవించినదట. 
రాతి విఘ్నేశ్వర విగ్రహములలో ఒకటి రాతిమోత, 
ఇంకొకటి కంచుమోత వినిపిస్తున్నాయి 
బృహదిశ్చరుడు తంజావూరు 
బృహదీశ్వరాలయం 
ఆగ్నేయమూలన ఉన్న విఘ్నేశ్వరుని విగ్రహములు. 
సంవత్సరములో ౩ సార్లు గోపుర గవాక్షము గుండా సూర్యకిరణములు 
లింగము మీద ప్రసరిస్తాయి 
నాగేశ్యరుడు కుంభకోణం 
(స్వామివారి లింగము చిన్నది) తంజావూరు జిల్లా, 


కోపము ఒక్కక్షణము వుత్తముని యందు, కొద్దిసేపు మధ్యముని యందు, ఒక రోజు అధముని 
యందు, జీవితాంతము పాపి యందుండును 


210 
దేశం మొత్తం మీద అతి పెద్ద దేవాలయం 


శ్రీరంగనాధ స్వామి శ్రీరంగం 
శ్రీరంగనాయకి 13 కి.మీ. తిరుచినాపల్లి 
(శ్రీరంగ నాచియార్‌) 

కావేరీతీరం 


విష్ణాలయం భూలోక వైకుంఠం. శ్రీమహావిష్ణువు అనంత శయనుడైన మూర్తి. 
కావేరీ నదీ తీరం. ప్రతీరోజు ఉదయం ఏనుగు కావేరి నదినుండి అభిషేకమునకు నీటిని 
తీసుకుని వస్తుంది 

ఆలయం సప్త (ప్రాకారములు గలది 21 గోపురములు, 24 మండపములు గలవు. 
ఆలయ నిర్మాణము చేర, చోళ, పాండ్య, హొయిసల, విజయనగర రాజవంశీయులచే 
జరిగినది. 

మొదటి నాలుగు (ప్రాకారములలో అర్భకులు మొదలైనవారి నివాస గృహములు, 
షాపులు ఉన్నవి. ప్రతి ప్రాకారములో అనేక దేవతా మూర్తుల విగ్రహ ములున్నవి నాల్గవ 
(ప్రాకారము దాటిన తరువాత పాదరక్షల నుపయోగించరాదు. దేవాలయమంతా చూచుటకు 
ఒకరోజుకు పైగా పడుతుంది. 250 ఎకరముల విస్తీర్షములో కట్టబడిన మహత్తర దేవాలయం, 
నాల్గవ (ప్రాకారములో వేయి స్తంభాల మండపం ఉన్నది. ప్రతీ సంవత్సరం రధయాత్ర 
జరుగుతుంది. 
ధనుర్మాసములో ముక్కోటి ఏకాదశికి భూలోక వైకుంర ద్వారాలు తెరచినట్లుగా.భావించి 

గొప్ప ఉత్సవం జరుగు ఆలయం 

శ్రీరంగనాధ స్వామి శ్రీరంగం 
శ్రీరంగనాయకి 13 కి.మీ. తిరుచినాపల్లి 

మహావిష్ణువు అనంత శయనుడైన మూర్తి. స్వామివారు కస్తూరి రంగడు. కావేటి 
రంగడు. 


“హస్తిగిరి” అని పిలువబడే క్షేత్రము 
వరదరాజ స్వామి కంచి 
(విష్ణు కంచి) 

(చిన కంచి) 


కరిగిరి అను తెప్పమిద కట్టబడిన ఆలయం. 





విన్నవన్నీ విశ్వసించవద్దు విశ్వసించినవన్నీ వెలిబుచ్చవద్దు 


211 
“భూతపురి” అని పిలువబడే క్షేత్రము 


శ్రీ కేశవ పెరుమాళ్ళు శ్రీ పెరంబుదూర్‌ 
తిరువళ్ళూరు నుండి బస్సు 16 కిమీ. 
పూర్వం విష్టుమూర్తి గౌరవార్దం ఉత్సవం గావింప, శివుని పరివారము, సకల 
దేవతలన్తాహ్యానించి, ఆ దేవతల నివాసార్థము ఈ నగరము నిర్మించినారట. శివుని 
పరివారము అనగా భూతగణములచే నిర్మించబడినదిగాన భూతపురి అని పేరు 
శ్రీరామానుజాచార్యుల వారి జన్మస్థానము 


“శంఖుతీర్థ” మని పెలువబడే పుణ్యక్షేత్రము 
వేదగిరీశ్యరుడు పక్షితీర్ధము 
చాక్కాలమ్మ 14 కి.మీ. చెంగల్పట్టు (RS) 


ఈ తీర్థమును పక్షితీర్ధమని పిలుతురు. కొండ క్రింద భక్తవత్సలేశ్వరుడు, త్రిపురసుందరీ 
దేవాలయములున్నవి. ఇచ్చట శంభఖుతీర్థమను కొలను కలదు దీనిలో 12 సంవత్సరముల 
కొకసారి శంఖము పుట్టునని నమ్మిక. అందుచేత ఈ క్షేత్రానికి శంఖుతీర్హమని పేరు 


“గురునాధుడని" పిలువబడే క్షేత్రం 


సుబ్రహ్మణ్య స్వామి స్వామిమలై 
(గురునాధుడు) 18 కి.మీ. కుంభకోణం 
దెవసేన 

ప్రసిద్ద ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. ఇచ్చట సుబ్రహ్మణ్య స్వామి శివునికి 
ప్రణవ రహస్యము నెరింగించెనట. దేవాలయ గర్భగుడిలోని విగ్రహములలో కుమారస్వామి 
ఉన్నత న్హానమున నుండగా శివుడు కొంచెము దిగువ స్థానమున నుండి భక్తి వినయ 
విధేయతలతో ఉపదేశము నొందెను. 


ఎత్తెన పైన ఉన్న కలశం యొక్క నీడ 
న్‌ రన్‌ పడని దేవాలయం 


బృహదీశ్వరుడు తంజావూరు 
బృహదిశ్వరి 


భోగం రోగాన్కి దారి తీస్తుంది కన్నీరు కార్చక తప్పదు 


212 
దక్షిణ దేశమున (తమిళనాడులో) శంకరుని సగభాగముగాను మిగిలిన సగభాగమును 


విష్ణువుగాను పూజించు దేవాలయము 
శంకర నారాయణ శంకరనారాయణ కోయిల్‌ 
గోమతీ మాత 32 కి మీ. రాజుపాలెం 
42 కి మీ. సిరివెళ్ళి పుత్తూర్‌ 
(ప్రతిదినము స్వామివారి ముఖమున సగము అడ్డబొట్టు సగము నిలువుబొట్లు 
పెట్టుచుందురు శివ కేశవులకు భేదము లేదన్న సత్యము చాటుచుండును. 


రామేశ్వర క్షేత్రములో వలె అనేక తీర్థములుండు దేవాలయము 


శ్రీసుబ్రహ్మణ్యేశ్య్వర స్వామి తిరుచందూరు 
అరేబియా సము|డద్రతిరం 48 కి.మీ. తిరునల్వేలి 
99 కి.మీ. కన్యాకుమారి 
ఆరు ప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. ఈ దేవాలయములో 23 
తీర్థ్ధములున్నవి అన్నియు ఉప్పునీటివే ఒకే ఒక మంచినీటి తీర్ణంగల బావి ఆరు 


అంగుళముల కైవారము గలది ఇందలి నీరు తీయనిది. ఇది ప్రత్యేకత తాటియాకుల 
దొప్పులతో నీరు తోడుకొని పోసుకుందురు 


ఆలయానికి రెండు కి.మీ. దూరములో పాము కరచిన విషమెక్కదని వరము కలదు 


నాగరాజస్వామి నాగర్‌కోయిల్‌ 
దురాదేవి సుచిం[ద్రం దగ్గర 
"మ Pan 
స్వామివారు పంచముఖుడుగా (ప్రసిద్ది. 


“శ్రీ పాద రేణువు” అనే చందనం లభించు దేవాలయం 


కార్తికేయన్‌ తిరుత్తణి 
(సుబ్రహ్మణ్య స్వామి) 13 కి.మీ. ఆర్కోణం 


80 కి.మీ. మద్రాసు 
ప్రసిద్ద ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములో నొకటి పెద్ద గంధపు సాన వున్నది 
ఈచందన (ప్రసాదమును శ్రీపాద రేణువుగా తలతురు. సర్వవ్యాధి నిర్మూలకమని నమ్మిక 


మరచిపోకూడనివి మనుష్యులతో మెలిగేటప్పుడు దేవుడు చూస్తున్నాడని 
దేవుని ప్రార్థించేటప్పుడు మనుష్యులు వింటున్నారని 


213 


కొండపైన వినాయకుడు, కొండలోపల మధ్యభాగములో 
శివుడు, పార్వతి అమ్మవారు గల దేవాలయం 


కొండపైన : ఉచ్చపిళ్ళయార్‌ రాక్‌ఫోర్టు 

(వినాయకుడు) తిరుచినాపల్లి 
కొండలోపల మధ్యభాగములో గ 
మాత్సభూతే శ్యరుడు 


సుగంధి కుంతలాంబిక 


కొండలోపలి భాగమునుండి పైన వెలసిన వినాయకుని వరకు చక్కని మెట్లదారి 
కలదు. 


పక్షితీర్థములో (మిట్టమధ్యాహ్నం పక్షులు వచ్చి ప్రసాదం ఆరగించి వెళ్ళిపోయే కొండపైగల 
తీర్థము) వెలసిన అమ్మవారు 
చొక్కాలమ్మ తిరుక్కుల కుండ్రం 
వేదగిరీశ్యరుడు 60 కి.మీ మద్రాసు 
12 కిమీ మహాబలిపురం 
ఈ తీరములో పూర్వకాలం రెండు పక్షులు వచ్చేవట. ఇప్పుడు ఒక పక్షి మాత్రం 
వచ్చుచున్నది. 


“తంజం” అనే రాక్షసుని చంపిన అమ్మవారు 


బృహన్నాయకి తంజావూరు 
బృహదిశ్చరుడు 

ఆలయంలోని గర్భగుడి గోపురము కన్న ఎత్తైనది. గర్భగుడి శిఖరమున ప్రతిష్టించబడిన 
రాయి చాల బరువైనది. తంజం అనే రాక్షసుని సంహరించిన చోటు కాబట్టి తంజావూరని 
పేరు వచ్చినది. 


“కమలాలయం” అనే కోనేరు ప్రక్కన వెలసిన అమ్మవారు 


కమలాంబిక తిరువారూర్‌ 
వాల్మీక నాధర్‌ తంజావూర్‌ - నాగపట్నం మధ్య 
దేవాలయములో పెద్ద పుట్ట ఉన్నది. వేయి స్తంభముల మండపము కలదు. 





చేతనైనవాడు చేసి చూపిస్తే, చేతకాని వాడు బోధన మొదలెడ్తాడు 


214 


దేవాలయముగా పిలువబడే చర్చి 
మేది కన్య వేలాం కన్ని 
(Our Lady of Health) నాగపట్నం దగ్గర 
బంగాళాఖాత తీరం 
బీచ్‌లోని చర్చి 


తిరుపతి వలె (మొక్కుబడులు, హుండీ దానాలు బాగుపడిన అనంతరం 
శరీరభాగముల వలె బంగారు, వెండి, ఇత్తడి, రాగి లోహములతో చేయించి అమ్మవారి 
హుండీలో సమర్పిస్తారు. ఫాదర్‌ స్వయముగా ప్రసాదాన్ని భక్తుల నాలుకపై ఉంచుతారు. 
పొరపాటున (ప్రసాదం (క్రింద పడకుండా నోటికి (క్రింద భాగమున స్టీలు ప్లేట్‌ ఉంచుతారు. 
భక్తులు సము[ద్రములో స్నానం చేసి, రంగు రంగుల రకరకాల కొవ్వొత్తులను కొనుక్కుని 
వచ్చి ఆలయమున వెలిగిస్తారు 


“భగవతి” అని పిలువబడే దేవాలయం 
కన్యాకుమారి కన్యాకుమారి అగ్రం 
(కన్యక) భారత భూభాగపు దక్షిణకొన 


సతీదేవి “వీపు” భాగం పడిన ప్రదేశం. అమ్మవారి ముక్కున కాంతులీను వజ్రపు 
ముక్క పుడక గలదు. పూర్వకాలం ఓడలకు వెలుతురుగా కనిపించేదట. బాణాసురుని 
సంహరించిన 16 సంవత్సరముల బాలిక. శుచీంద్రములొ నున్న స్థాణేశ్వరుని వివాహం 
చేసుకొనుటకు నిరీక్షిస్తుంది. స్వామివారు యోగనిద్రలో నున్నారు. అందుచేత వివాహము 
జరుగుటకాలస్యం జరుగుచున్నది. 


అష్టలక్షిదేవాలయములున్న చోట్లు 


1. మద్రాసు (తమిళనాడు) తిరువార్మయూర్‌ బీచ్‌లో, (బీసెంట్‌ నగరులో) మూడంతస్తుల 
దేవాలయం. బంగాళాఖాత తీరం. చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మెట్టు ఎక్కుతూ 
అమ శ్రైపార్తను దర్శించాలి. 

2. కుంభకోణం (తమిళనాడు). మంగళాంబిక దేవాలయములోని ఆవరణలో అష్టలక్ష్మీ 
స్వరూపాలున్నవి. స్వామి . కుంభేశ్వరుడు. 

3. తిరువన్నామలై (తమిళనాడు) అరుణాచలం. 60 కి.మీ. మద్రాసు, రాయవెల్లూరు 
నుండి బస్సు కలదు. స్వామివారు తేజోలింగము. అరుణాచలేశ్చరుడు. అరుణాచలేశ్వరి 
చాల పెద్ద దేవాలయము ఆలయ మండప స్తంభాలపై అష్టలక్ష్మీ విగ్రహాలున్నవి. 





అధర్మాన్ని భరించలేక ప్రకృతి ఏదో ఒకనాడు తిరగబఒడుతుం? 


215 


సంవత్సరమంతా న ముఖదర్శనం, సంవత్సరానికి ఒక్కసారి స్వామవారి 
కుడిపాదము, ఎడమ పాదము దర్శనము 


వాల్మీక నాధర్‌' తిరువారూర్‌ 

కమలాంబిక తంజావూర్‌ - నాగపట్నం మధ్యలో 
అభిషేకము నీటితో జరుగని శివలింగము 

ఏకాంబరేశ్వరుడు కంచి 

(క్షితిలింగము) 


మట్టిలింగము కాబట్టి స్వామివారికి నీటితో అభిషేకము చేయరు. మల్లెపూలతో 
అభిషేకము. పంచభూత లింగములలో నొకటి. 


అతిపెద్ద రధము గల దేవాలయములు 


వాల్మీక నాధర్‌ తిరువారూర్‌ 
(శివ క్షేత్రము) తంజావూర్‌ - నాగపట్నం మధ్య 
కమలాంబిక 


దేవాలయములో పుట్ట ఉండుటచే స్వామికి “వాల్మికనాధర్‌” అని పేరు వచ్చినది. 
పూర్వము 10 వేలమంది 6 మందముగల (త్రాళ్ళతో లాగేవారు. నాలుగు వీధుల గుండా 
ఊరేగింపునకు అనేక వారములు పట్టేది. ఇప్పుడు ఇనుప చక్రములు, హైడ్రాలిక్‌ బ్రేకులు 
బిగించి జర్మనీ ఇంజనీర్లచే పరిశిలింపబడి రూపొందించబడినది. ఇప్పుడు 2వేల మంది 
భక్తులు లాగి, యాత్ర 2 రోజులలో పూర్తి యగుచున్నది. 

2. శ్రీ-విల్లి పుత్తూర్‌ (తమిళనాడు) 

వటపత్రశాయి 

శ్రీ ఆండాళ్‌ 

కర్ర రధం 

చాల పెద్దది, చాల బరువైనది 

9 చ(క్రాలు కలది. 





కామ, క్రోధ, లోభ, మోహాలు నరకాన్మి తెరచి వుంచిన ద్వారాలు 


216 
ఉపరి భాగము కుండమూతిలా ఉండే శివలింగము 


కుంభేశ్యర స్వామి కుంభకోణము 
మంగళాంబిక తంజావూర్‌ జిల్లా 
60 కి.మీ. చిదంబరం 

స్వామివారికి నిత్యాభిషేకములు జరుగవు సుగంధ (ద్రవ్య లేపన మా(త్రమే. 
ఆలయములో అష్ట లక్ష్మీ స్వరూపము లున్నవి. కుంభకోణములో 12 శివాలయములు, 
4 విష్ట్వాలయములు, 1 (బ్రహ్మదేవుని ఆలయం గలవు. సుధా గణేశుని విగ్రహం గలదు. 
మొత్తము 40 దేవాలయముల పట్టణము. అరసలార్‌ - కావేరీ నదుల మధ్యనున్న 
పుణ్యక్షేత్రము. “మహామాఘం” అను పవి(త్ర కొలను గలదు 


పీచు పూర్తిగా తీసివేసి గుండ్రని కొబ్బరి కాయలు కొట్టు దేవాలయం 


సుబ్రహ్మణ్య స్వామి తిరుచెందూర్‌ 
48 కి.మీ. తిరునల్వేలి 
99 కి.మీ. కన్యాకుమారి 
సము(ద్రతీరం 
భస్మము, గంధము ఆకులలో పెట్టి ప్రసాదముగా యిచ్చెదరు. దేవాలయం 
సము(ద్రతీరము. ఇసుకలో కాళ్ళు కాలకుండా ప్రయాణించుటకు (క్రింద సిమెంట్‌ రోడ్డుపైన 


రేకుల షెడ్డు ఆలయం వరకు గలవు. సుప్రసిద్ద ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. 
కొబ్బరికాయ నివేదన లేని దక్షిణ దేశములోని గొప్ప దేవాలయము 


శ్రీరంగనాథుడు శ్రీరంగము 


శ్రీ రంగనాయకి 10. కి.మీ. తిరుచినాపల్లి 
స్వామివారికి మొదటి నుండియు కొబ్బరి కాయలు కొట్టు ఆచారము లేదు. 


లింగముపై మేకు కొడితే ఆగినట్లే నందిపై మేకు కొట్టగా పెరుగుదల ఆగిన నంది 


బృహదీశ్యరుడు తంజావూరు 
బృహదిశ్వరి 

ఆలయములోని నంది నల్లని (గ్రానైట్‌ రాతితో మలచబడినది. *+ నందిని తయారు 
చేయడానికి (గ్రానైట్‌ రాయిని మధ్యప్రదేశ్‌లోని నర్మదానదీ గర్భము నుండి తీసుకుని 
రాబడినది. నంది మండపము దాటి పెరిగిపోతుందని రుడిసి మంత్రోచ్చరణతో నందిపై 
మేకు కొట్టి పెరుగుదల ఆపగలిగినారు. 





లోపాలు లేని మానవుడుండడు తక్కువ లోపాలున్నవాడు ఉత్తముడ 


217 
ప్రతీ ఆకు ఆకారములో వేరు వేరుగా, ప్రతీ పండు రుచిలో వేరువేరుగా 
ఉన్నటువంటి మామిడి చెట్టు గల ఆలయం 


ఏకాంబర నాధస్వామి (ఏకా(మ్రేశ్వరుడు) కంచి 
కామాక్షీ దేవి 

ఇచ్చట నున్న చెట్టు 3,500 సంవత్సరముల నాటిది. ఈ చెట్టు (క్రింద పార్వతి 
అమ్మవారు తపస్సు చేసి శివుని అనుగ్రహము పొందినదట పిల్లలు కావలసిన (స్త్రీలకు 
సంతాన (ప్రధాయని. 


ఉప్పలేని ప్రసాదం ఆరగించు స్వామివారు 
ఉప్పిలి అప్పన్‌ తిరువన్నాగరం 
(ఉప్పు ఇల్లే అప్పన్‌ - ఉప్పులేని స్వామి) 3 కి.మీ. తిరునాగేశ్వరం 
లవణ వర్షిత వేంకటేశ్వరుడు 5 కి.మీ. కుంభకోణం 
తంజావూర్‌ జిల్లా 


స్వామివారికి ఉప్పువేయని ఆహారము ప్రసాదము. ఈ దేవాలయమునకు వెళ్ళు 
వారెవరూ ఉప్పును తీసుకుని వెళ్ళరు. ఇది నియమం. ఉప్పు మొక్కులు మొక్కుకొని 
తలనీలాలు సమర్పింతురు. తిరుమల తిరుపతి వలె నిత్యం యాత్రీకుల రద్దీ గల ఆలయం. 


గోపురము కన్నా ఎత్తైన గర్భగుడి గల దేవాలయములు 
(The Great Chola Temples) - 4 
1. తంజావూర్‌ (తమిళనాడు) 
బృహదీశ్వరాలయం 
దేవాలయం గర్భగుడి శిఖరం యొక్క నీడ నేలపై బడదు. ఈ విమాన శిఖరాన్ని 
8దక్షిణ మెరు “(దక్షిణ పర్వతం) అని పిలుస్తారు. (“ఉత్తర మేరు” కైలాస పర్వతం మానస 
సరోవరం ప్రక్కన (టిబెట్‌). 
2. గంగైకొండ చోళపురం (తమిళనాడు) చిదంబరం దగ్గర,తిరుచినాపల జిల్లా. 
71కి.మి. తిరుచినాపల్లి. కొల్లాడం నదీ తీరం, 
దరశురామ్‌ (తమిళనాడు) కుంభకోణం దగ్గర, ఐరావజేశ్వరుడు 
త్రిభువనం (తమిళనాడు) కుంభకోణం దగ్గర (త్రిభువన వీరేశ్వర స్వామి. 





కాలం కలిసిరానప్పుడు, తేలియాడు పడవనే నీరు ముంచుతుండి 


218 


“మహా మాఘం” అని పిలువబడే గొప్ప స్మానోత్సవములు జరుగు క్షేత్రాలు 


1. ఆదికుంభేశృర 1 కుంభకోణం 
The Great Tank (తమిళనాడు) 
అమృత భాండం చిందించగా 96 కి.మీ. ట్రిచ్చి 


ఏర్పడిన పెద సరస్సు. 
యె 
(660 తీరాలు కలిసినటువంటిది) 


2 విష్ణుమూర్తి 2. కోజికోడ్‌ 25 
భరత్‌పుజ నదీ తీరం (కేరళ) 
స్వామి వారి విగ్రహాన్ని షోరనూర్‌ - మంగుళూరు లైనులో 
ఈనదిలో స్నానం చేయించి, NH నె.o 17. 
భక్తులందరూ తరువాత ఎర్నాకుళం - మంగుళూరు మధ్యలో 


ఈ ఉత్సవాన్ని “ఆరత్తుో అని పిలుస్తారు. 
సై రెండు ప్రత్యేక ఉత్సవములు 12 సంవత్సరముల కొకసారి జరుగును. 


చెవులకు తాటాకులు ధరించిన దేవత 


అఖిలాండేశ్వరి జంబుకేశ్వరం 
జంబుకేశ్వరుడు 2 కి.మీ. శ్రీరంగం 
(పంచభూత లింగాలలోని జలలింగం) 

అఖిలాండేశ్వరి ఉగ్రరూపం. ఆదిశంకరాచార్యులవారు అమ్మవారి విగ్రహం ఎదుట 
గణపతి విగ్రహమును ప్రతిష్టించారు. తల్లి కుమారుని ఉ(గ్రరూపంతో చూడదని. ఇంకా 
కొంత ఉగ్రరూపం ఉండేటప్పటికి అమ్మవారి చెవులకు.శ్రీచక్రరూపములో తాటాకులు 
ఏర్పరచినారు. అందుచేత అమ్మవారి చెవులకు తాటాకులు గలవు. 

పూజారి కంటికి కాటుక పెట్టుకుని, చీర ధరించి మధ్యాహ్నం పూజ చేయాలి. ఇది 
ఆచారము లింగానికి వెనుక భాగాన జంబూ వృక్షము గలదు. అందుచేత జంబుకేశ్యరమని 
పేరు వచ్చినది. లింగం (క్రింద నుండి నీరు ఊరుతూంటుంది. 

కోపం తగ్గించుకొనడానికి భక్తులు అమ్మవారిని పూజిస్తారు" 





శతృవుని ఏ పరిస్థితుల్లోనూ సహాయం అర్థించరాదు 


219 
ఇసుకను ప్రసాదముగా యిచ్చు దేవాలయము 


నాగరాజ స్వామి నాగర్‌కోయిల్‌ 
(5 శిరస్సులు గల సర్పాకార స్వామి) సుచీం[ద్రం దగ్గర 
దుర్గాదేవి 


ఆలయం దగ్గరలో పాము కరచినా విషమెక్కదట. గర్భాలయములో స్వామివారి 
ప్రక్కన నిటి యూట గలదు. ఆ జలమునే తీర్థముగాను అందుండి వచ్చు ఇసుకను 
(ప్రసాదముగాను యిత్తురు. మొదటి ఆరు మాసములు తెల్లని ఇసుక వచ్చును: తదుపరి 
ఆరు మాసములు నల్లని ఇసుక వచ్చును. ఆలయము నందు నాగుపాములు గలవు. 


పారమినాడు సూర్యాస్తమయం, పూర్ణ చంద్రోదయం ఒకేసారి కనిపించు చోటు 


కన్యక అమ్మవారు కన్యాకుమారి అ(గ్రం 
(వివాహము కాలేదు) 13 కి.మీ సుచీం[ద్రం 
(పార్వతి అంశ) 19 కి మీ. నాగర్‌కోయిల్‌ 


99 కి.మీ తిరుచందూర్‌ 
సూర్యాస్తమయము, చంద్రోదయము ప్రక్క ప్రక్కనే కనిపించు అద్భుత దృశ్యము. 
ఇది ప్రపంచములోనే ప్రత్యేకత. అరేబియా సముద్రము, హిందూమహా సముద్రం, 
బంగాళాఖాతం కలియుచోటు. గాలి చాల ఎక్కువగా ఉంటుంది. వివేకానంద స్వామి వారి 
మెమోరియల్‌, గాంధీ మండపము గలవు. సము(ద్రముల సంధిలో సూర్యచంద్రుల దర్శనము 
చాలమంది చేయుదురు. అద్భుత దృశ్యము. 


దోశల ప్రసాదం 


అలగర స్వామి అలగర కోయిల్‌ 
లేక 20 కి.మీ. మధురై 
సుందరరాజ పెరుమాళ్‌ 
సుందర వళ్ళి నాంచార్‌ 
నూపర గంగా నదీ తీరము 
పెద్ద పెద్ద సైజు దోశలు స్వామివారికి నివేదించి ప్రసాదముగా పంచుతారు. ఆలయ 
గర్భాలయము పైన ఉన్న విమానమునకు బంగారు పూత పూసిన రేకులతో కప్పబడినది. 
కేసులు పరిష్కారము - (ప్రమాణాలు చేస్తారు. ఫీజు కట్టి సత్య ప్రమాణముగా 
మాట్లాడుతారు. అసత్య ప్రమాణము చేసిన అనేక విపత్తులు కలుగును. దావాలు, కేసులు 
స్వామివారి ఎదుటనే పరిష్కారమౌతాయి ప్రత్యేకత 





మనకు శాంతి కావాలంటే, కొన్ని త్యాగాలు చేయాలి 


220 
నంది, బలిపేరము, ధ్వజస్తంభము ఎదురుగా గాక ప్రక్కకు జరిగియున్న దేవాలయం 


శివలోక నాదర్‌ తిరుష్తుం గూర్‌ 
సౌందర్యనాయకి 5 కిమీ చిదంబరం 
4 కి మీ వైదీశ్వరన్‌ కోయిల్‌ 
భక్త నందనార్‌ అను పంచమకుల భక్తుడు ఆలయమునకు వందగజములు ఎదురుగా 


నిలబడి శివుని దర్శనమిమ్మన (వ్రార్ధింప, భక్తునకును తనకును మధ్యన అడ్డుగా నున్న వాటిని 
(ప్రక్కకు తొాలగించెను. 


శివునికే గాక 3 కండ్లు గల దేవత 


కామాక్షీ దేవి కంచి 
అష్టాదశ పీఠములలో నొకటి 

మధ్యనేత్రము అగ్ని నేత్రము. మిగిలిన రెండు సూర్యచం[ద్రులను పోలియుండును. 
అమ్మవారు ఉ(గ్రశక్తితో నరబలులు కోరుచుండుటచే ఆమెను శాంతింప జేయుటకు శ్రీ, 
శంకరాచార్యుల వారు శ్రీ చక్రమును ఈదేవి ఆలయమున స్టాపించిరి కుమారుని చూచి 


ఉగ్రతను తల్లి తగ్గించు కుంటుందనే భావనతో అమ్మవారి విగ్రహాని కెదురుగా వినాయక 
విగ్రహాన్ని (ప్రతిష్టించిరి 


అందరు దేవుళ్ళు అన్ని దేవాలయాలు (వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినవి) 
తూర్పు ముఖాలే, కానీ ఒక దేవాలయం, దేవుడు దక్షిణాభిముఖం 


శ్రీరంగనాధుడు శ్రీరంగం 
శ్రీ రంగనాయకి 10 కి.మి. (ట్రిచ్చి 
కావేరీ తీరం 


శ్రీరామ పట్టాభిషేకానంతరము విభీషణునికి కానుకగా శ్రీరాముడు శ్రీరంగనాధ 
విమానము నిచ్చెను కానీ ఈ విగ్రహము లంకకు జేరకుండా కావేరీ తీరముననే 
స్థాపించబడినది. అందుచేత విభీషణుని కోరిక ప్రకారముగా లంకవైపు ముఖం ఉంచుకుని 
చూస్తూ విభీషణుని కోరిక తీర్చిన స్వామి. లంక దక్షిణ వైపున ఉన్నది. విభీషణుని 
నిత్యపూజకొరకు, 


భగవంతుని విషయం భక్తుడికీ, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి 


221 
మూడు వక్షోజములతో పుట్టిన దేవత 


మీనాక్షీ దేవి మధురై 
అక్షితయములో నొకటి 

మలయధ్వజ మహారాజు, కాంచన మాల మహారాణి పిల్లలకోసం యజ్ఞం చేయగా 
యజ్ఞగుండం నుండి పార్వతి పసిపాపగా మూడు వక్షోజములతో ఆవిర్భవించినది తన 
కాబోయే భర్త మీద ఆమె కన్ను ఎప్పుడు పడుతుందో అప్పుడు ఆమె మూడవ వక్షం 
అంతరించి పోతుందని శివుడు ఆనతిచ్చెను. అందుచేత ఆమెను మగపిల్లవానిగా పెంచి 
“తడతగాయ్‌” అని పిలిచేవారు. తండ్రి అనంతరం ఆమె రాజై, అన్ని రాజ్యాలు జయించి 
కైలాసగిరికి వెళ్ళి శివుని చూచుట తటపస్టించినది. అప్పుడు వెంటనే ఆమె మూడవ వక్షం 
మాయమైనది. ఆమె మధురైకు తిరిగి వచ్చాక, మధురైలో శివునితో వివాహము జరిగినది. 
స్వామివారి పేరు సుందరేశ్వరుడు. 


వినాయక చవితి రోజున 34 కేజీల అన్నం ప్రసాదముగా పెట్టు దేవాలయం 


వినాయకుడు మధురై 
(ముక్కురుని వినాయక స్వామి) 
మీనాక్షి ఆలయం 
ప్రసాదాన్ని “కొజు కట్టాయ్‌” అని పిలుస్తారు. చవితి రోజున ఈ ప్రసాదాన్ని తయారు 
చేసి, దేవునికి నివేదించి భక్తులకు పంచుతారు. 


కాటుక పెట్టుకుని చీరకట్టుకుని పూలు ముడుచుకుని 
అర్చన చేయు పూజారి గల దేవాలయము 


జంబుకేశ్వరుడు జంబుకేశ్వరం 
అఖిలాండేశ్వరి 10 కి.మీ తెరుచినాపల్లి 
పంచభూత లింగాలలో నొకటి 

(జల లింగం) 


లింగము [క్రింది భాగము నుండి నిత్యం నీరు ఊరుతూ ఉంటుంది. ఈ 
దేవాలయమునకు సంబంధించి సాలెపురుగు, ఏనుగుల కధ కలదు. (బ్రహ్మ హత్యా పాతక 
నివారణ కోసం శివుడు జంబూక వృక్షం (క్రింద తపస్సు చేసిన చోటు 





భూమి మోద పుట్టిన మనుషులకు భూమే బెషధాన్నిస్తుంది 


222 
గోపురము కన్నా ఎత్తుగల విమానము గల ఆలయం 


బృహదీశ్యరుడు తంజావూర్‌ 

బృహన్నాయకి 40 కి.మీ కుంభకోణం 
ఇటువంటి ప్రత్యేకతలున్న “గొప్ప చోళ దేవాలయములలో” (The Great Chola 

Temples) మొదటిది. లింగము, పానమట్టము చాలా పెద్దవి, ఇచ్చట నున్న నల్లని నంది 

దేశములోని పెద్ద నందులలో రెండవది. 19 1/2' పొడవు, 8 1/4 వెడల్పు, 12' ఎత్తు. ఆలయ 

శిఖరము యొక్క నీడ నేలమీద పడదు. ఇది ప్రత్యేకత. 


గర్భగుడిపై టాపులేని అమ్మవారు 


వాక్కాళి అమ్మన్‌ తిరుచినాపల్లి 

ఎన్నిసార్లు కట్టినా కప్పుభాగం కూలి పోతుందట. మిట్టమధ్యాహ్నం మండుటెండలోనే 
పూజారి హారతి యిస్తాడు. ఒక కాలు (క్రిందికి ఒక కాలు మడిచి కూర్చుని ఉన్న పెద్ద రాతి 
విగ్రహం. (ఎ(ర్రనిది).నోటికిరువైపులా చిన్న కోరలున్నవి. అయినప్పటికి అమ్మవారి విగ్రహం 
చాల అందముగా, ఆకర్షణీయముగా నున్నది. 


పాన మట్టముపై విగ్రహములు లేకుండా ఆరాధన గల ఆలయం 


ఆత్మనాధర్‌ శాధర కోయిల్‌ (అవుధర్‌ - కోయిల్‌) 
(శివుడు - పార్వతి) 102 కి.మీ. తిరుచినాపల్లి 

“మనిక్కవ సాగర అను భక్తుడు “తిరువసాగం” అను పద్య (గ్రంధమును 
రచించెను. ఈయన పాండ్య రాజుల ముఖ్యమంత్రి. ఈయన నిర్లయానుసారం దేవాలయం 
నిర్మించబడినది. అంతా మిధ్య గాన విగ్రహారాధన అనవసరమని వీరి వాదన. దేశములో 
ఇంకెక్కడా ఇటువంటి ఆలయం కనిపించదు. 

వివాహం కావలసిన కన్యలు ప్రార్థించగా అచిరకాలములోనే 
వివాహము కలసి వస్తుందని నమ్మే అమ్మవారు 
శ్రీ కామాక్షీ దేవి మాంగాడు 
20 కి.మీ. మద్రాస్‌ 

అమ్మవారు మామిడితోటలో అగ్ని హోత్రము మీద కూర్చుని, ఘోరమైన తపస్సు 

చేసి, కంచిలోని ఏకాంబరేశ్వరుని మెప్పించి, వివాహమాడినట్టు స్థల పురాణము. 





సిరి మనల్ని వెతుక్కొని వస్తుంది జ్ఞానాన్ని మనం వెతుక్కోవాలి 


2283 
ద్రౌపదీ దేవికి ఆలయము 


ద్రౌపదీ దేవి వలక్కూర్‌ 
దక్షిణ ఆర్కాట్‌ జిల్లా 
ఇక్కడ అమ్మవారిని శ్రీకృష్ణుని భక్తురాలుగా భావించి, పూజ చేస్తారు. 


విష్ణుమూర్తికి సాధారణముగ 4 చేతులుండును. కానీ ఒక్కచోట మాత్రం 


8 చేతులతో వెలసి యున్న స్వామివారు 
అష్టభుజ పెరుమాళ్‌ కంచి 
కుమార స్వామికి మామూలుగా తేనె అభిషేకము. దీపావళినాడు మాత్రం 
ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం 
కుమారస్వామి కంచి 
(స్వామి నాధుడు) 
లేక 
గురునాధుడు 
లేక 
శివగురునాధుడు 


శివునికి ప్రణవ రహస్యమును ఉపదేశించెను. కుమర కోష్టమునందు వెలసిన ట్రీ 
కుమార స్వామి. ఒక్కముఖము, చతుర్భుజుడు. కుమార స్వామికి మామూలుగా ప్రీతి 
అయినది తేనె. 


పశ్చిమాభిముఖముగా నున్న అష్టభుజ విష్ణుమూర్తి 


అష్టభుజుడు కంచి 
(ఎనిమిది చేతుల విష్ణుమూర్తి) చిన కంచి (విష్ణుకంచి) 
కచ్చపేశ్వరుడు కంచి 
విష్ణు ప్రతిష్ట (శివకంచి) 


కచ్చపము అనగా కూర్మము 





హిందూమతం ఏ ఇతర మతాలవలే ఏ వ్యక్తీ సృష్టించినడీ కాదు 


224 
పశ్చిమాభి ముఖముగా నున్న విష్ణుమూర్తి అవతారము 
వామనమూర్తి కంచి 


పదకంచి 
(శివ కంచి) 


కంచిలోని వామనమూర్తి వద్ద వెలసిన అమ్మవారు 


అమృతవల్లి తాయారు కంచి 
సపదకంచి 
(శివ కంచి) 


పాండవ దూతగా వెళ్ళిన శ్రీకృష్ణుడు ఉన్న ఆలయము 


(శ్రీకృష్ణుడు) పాండవదూత పెరుమాళ్‌ కంచి 
(పాండవ దూతగా) 
రుకి శో, సత్యభామ 
విగ్రహము విష్ణుమూర్తి ఆకారము. కౌరవసభలో ప్రదర్శించిన విశ్వరూ వైభవము 
వెలసిన స్వామి. విగ్రహం ఎత్తు 25' 


మగపిల్లలు ప్రసాదించు స్వామివారు 
సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తణి 
శ్రీవళ్ళి, దేవసేన 62 కి.మి. తిరుపతి 
42 కి.మీ. కంచి 
82 కి.మీ. మ(ద్రాస్‌ 


On the way to Madras 


From Tirupathi 
ఆరు (ప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. 





మనిషి చనిపోయినా మాటపోదు 


225 
ప్రతి సోమవారం వజ్ర కిరీటంతో అలంకరిస్తారు. ప్రతినెల 
బంగారు రధోత్సవము జరుగుతుంది 


మీనాక్షీ దేవి మధురై 


మధురై వుతృవాల పట్టణముగా ప్రసిద్ది పొందినది. 


“అండాళ్ళు” అమ్మవారు (విష్ణుమూర్తి భార్య) పుట్టిన స్థలము 


ఆండాళ్ళు సిరివిళ్ళి పుత్తూర్‌ 
74 కి.మీ. మధురై 
“శ్వేత విఘ్నేశ్వర” క్షేత్రము 
కుంభేశ్వరుడు కుంభకోణము 
మంగళాంబిక తంజావూరు బిల్లా 
శ్వేత వినాయక 


కావేరి నదీ తీరము 


దేశములోని అతి ఎత్తైన గోపురము 
అరుణాచలేశ్వరుడు తిరువణ్ఞామలై 
ఉమాదేవి 80 కి.మీ. వెల్లూరు 


తేదోలింగము 


పంచభూత లింగములలో నొకటి. 4 పెద్ద గోపురములు. ఒకదానిని శ్రీ కృష్ణ 
దేవరాయలు కట్టించెనట. ఇది చాల పెద్దది 


భక్తికి, హేమకి 


గ 


ప్రతిఫలం ఆశిస్తే అది వ్యాపారమవుతుంది 


226 
కోనేటిలో కేజి, కేజీల బెల్లము కలుపు క్షేత్రము 


శ్రీ వీర రాఘవ స్వామి తిరువళ్ళూరు 
కనకవల్లీ తాయారు 51 కి.మీ. కంచి 


మొక్కుబడులున్నవారు చేతికి కడియం ధరింతురు. అతి నీరసము తగ్గించు పుణ్య 
క్షేత్రము. 


బ్రహ్మదేవునిచే ప్రత్యేకముగా ప్రతిష్థింపబడి, పూజింపబడిన శివలింగము 
కపాలేశృరుడు మద్రాసు 
మైలాపూరు 


ఒక నిముషము నిర్మల మనస్సుతో దైవధ్యానము చేసిన సకలవిధ 
పురుషార్ధములు లభించు క్షేత్రము 


యోగానంద నృసింహ స్వామి సుటికాచలము 
అమృతవల్లి తాయారు లేక 
యోగానంద ఆంజనేయస్వామి చోళంగిపురం 


60 కి.మీ. మద్రాసు 
30 కి.మీ. ఆర్కోణం 


శివుని పాదానికి “వైర కవచము” అనే పేరుగల మణులు, మరకతాలు, కెంపులు, 
పొదిగిన హారమును తయారు చేయించి అలంకరించిన మూర్తి 


నటరాజ స్వామి చిదంబరము 
శివకామ సుందరి 


నాట్య భంగిమలోనున్న స్వామివారి సై కెత్తబడిన ఎడమ పాదానికి హారముతో 
అలంకరింతురు. 





దుఃఖాల చీకట్లో దేవుని దయకోసం వేడుకోవాలి 
సుఖాల వెలుగులో దేవుని దయ గురించి పాడుకోవాలి 


227 
స్వామివారికి నిత్యము అన్నాభిషేకము జరుగుచున్నది 
నటరాజస్వామి చిదంబరము 
శినకామ సుందరి 


దేశములో అతి పెద్ద నంది “లేపాక్షి”. నంబరు 2 స్థానముగల నంది 


నటరాజ స్వామి చిదంబరము 
శివకామ సుందరి 


ఇచ్చట నంది దేశములో రెండవ పెద్ద నందిగా భావింపబడుచున్నది. రెండవ 
('ప్రాకారములో నున్నది. చూడడానికి కనులకింపుగా ఉన్నది. 


దేశములో మూడవ పెద్ద నందిగల ఆలయము 


బృహదీశృరుడు తంజావూరు 
బృహన్నాయకి 

దేశములో నాల్గవ పెద్ద నంది గల ఆలయం 
స్టానుమాలయ స్వామి సుచీం(ద్రం 


19 కి.మీ. కన్యాకుమారి 


స్వామివారికి ఎదురుగా ఉన్నది. ఆంజనేయస్వామి వారికి పెద్ద విగ్రహము కూడ 
కలదు. దీనికి వెండి తొడుగు వేయించినారు. 


పరమేశ్వరుడు చతుర్చుజుడుగా నున్న దేవాలయము 
పరమేశ్వరుడు ఫీద్‌క్తాథి 
పార్వతీ దేవి 18 కి.మీ. చిదంబరం 


తిరుజ్ఞాన సంబంధార్‌ అను భక్తుని జన్మస్థానము. పార్వతీదేవి ఈ భక్తునికి బంగారు 
గిన్నెతో పాలు త్రాగమని ఇచ్చిన స్థలము. 


నిర్భయులుగా జీవింప చేయడమే - దైవకృప 


228 


నవగ్రహములన్నింటికి విడి విడిగా ఆలయములున్న క్షేత్రము 


వైదీశ్వరన్‌ వైదీశ్వరన్‌ కోయిల్‌ 
తెయ్యల నాయకి 6 కి.మీ. షీర్‌కాశి 
తంజావూర్‌ జిల్లా 


సూర్యనారాయణ స్వామికి, ఇతర (గ్రహములకు విడివిడిగా దేవాలయములు గలవు. 
“సిద్ధామృత తీర్థము” అని పేరుగాంచిన క్షేత్రము 


వైదీశ్వరన్‌ వైదీశ్వరన్‌ కోయిల్‌ 
తెయ్యల నాయకి 6 కి మీ. షీర్‌కాశి 
24 కి.మీ. చిదంబరము 
అంగారకునకు కుష్టురోగమును నివారణ చేసిన స్థలము. ఇచ్చట స్వామివారు 
కుష్టురోగ నివారణకు ప్రసిద్ది. ఇచ్చట గల వృక్షము వేపచెట్టు. 


శ్రీ కృష్ణదేవరాయల కుమారుడు అచ్యుత దేవరాయలు తులాభారము తూగి, 


ఆ ధనమును పంచి యిచ్చిన పుణ్యక్షేత్రము 
40 దేవాలయములు కుంభకోణం 
వెలసిన పుణ్యక్షేత్రము తంజావూర్‌ జిల్లా 


“మహామాఘం” అను కొలనులో స్నానమాచరించి, తులాభారము తూగి, ఆ 
ధనమును పంచియిచ్చిరట. 


“యమ తీర్థము” అను పేరుగల కొలనుగల క్షేత్రము 


ఐరావతేశ్యరుడు దరసురామ్‌ 
3 కి.మీ. కుంభకోణము 
రాక్షసుని శాపముచే తాపమందుచున్న యముని తాపమును పోగొట్టిన స్వామి. 
ఈ కొలనుకు నీరు కావేరీ నదినుండి వచ్చును. 





దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు ఇరుక్కున్న తరువాత ఇనుప సంకెళ్ళు 


229 
(బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు దేవాలయములున్న క్షేత్రము 


1. (బ్రహ్మ, సరస్వతి కండియూర్‌ 
2. శాపవిమోచన పెరుమాళ్‌, 10 కిమీ తంజావూర్‌ 
లక్ష్మీదేవి తంజావూర్‌ జిల్లా 


3. (బ్రహ్మశిర ఖండేశ్వరార్‌, 
మంగళాంబికా తాయారు 
(బ్రహ్మ శిరస్సు శివుని చేతికి అంటుకున్నదాన్ని విడిపించిన క్షేత్రము 


“దక్షిణ ద్వారక” అని పిలువబడే క్షేత్రము 
రాజమన్నార్‌ మన్నార్‌గుడి 
చంపక లక్షి 42 కి.మీ. తంజావూర్‌ 
తంజావూర్‌ జిల్దా 


హంధ్రనాధ్‌ అని పిలువబడే పెద్ద కొలను గలదు. మార్ఫ్‌నెలలో బ్రహ్మోత్సవము, 
జూన్‌నెలలో తెప్పోత్సవము జరుగును. 


రాతి రధము, రధ చక్రము కింద పిల్లవాని విగ్రహము, 
దగ్గరలో ఆవు, దూడ విగ్రహాలు గల క్షేత్రము 
శ్రీ త్యాగరాజ స్వామి తిరువారూర్‌ 
తంజావూర్‌ జిల్లా 

“మనునితి చోళన్‌” అను రాజు న్యాయబుద్దికి పేరుగలవాడు. శివుడు ఆవుగను, 
యముడు దూడగను వచ్చెను. రాకుమారుని రధము (క్రింద దూడపడి చనిపోయెను. 
అపరాధమునకు రాజు తన కుమారుని రధము క్రింద వేసి, చంపించెను. ఆవునకు 
పుత్రశోకము కలిగినట్లు, రాజునకు పుత్రశోకము కలిగెను. శివుడు రాజుయొక్క న్యాయబుద్దిని 
(ప్రశంసించెను. ఆవుదూడను, రాకుమారుని (బ్రతికించెను. 


యోగమార్లాన్ని చేపట్టిన కపట సన్యాసికన్న సత్యవంతుడు, 
నీతివంతుడు అయిన గృహస్తు వెయ్యిరెట్లు నయం 


230 
శివలింగము బంగారు రేకుతో కప్పబడి, దానిపై 5 శిరస్సులు గల సర్పము యొక్కపడగ 
ఉండి, క్రింద లింగాన్ని చుట్టబెట్టుకుని, అమ్మవారు విగ్రహము లేకుండ, అమ్మవారి 
పాదుకలు (బంగారువి మాత్రమే ఉండి, పూజింపబడు దేవాలయము 


పరమేశ్వరుడు అవడయార్‌ కోయిల్‌ 
పార్వతి అమ్మవారు 135 కి.మీ. వేదారణ్యం 
తంజూవూర్‌ జిల్లా 


మూడు (ప్రాకారములుగల దేవాలయము. 


విభీషణుడు స్వామివారిని అర్ధరాత్రములందు పూజించు ఆలయము 


శ్రీరంగ నాధుడు శ్రీ రంగము 
శ్రీరంగ నాయకి 13 కి.మీ. తిరుచినాపల్లి 
కావేరీ నదీ తీరము తిరుచినాపల్లి జిల్లా 


రావణబ్రహ్మ శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకుని వెళ్ళకుండా, వినాయకుని 
సహాయముతో భారతభూమిపై స్టాపించబడినట్లే, విభీషణుడు అయోధ్యనుండి 
రామునివద్ద నుండి బహుమేతిగా పొందిన విష్ణుమూర్తి విగ్రహాన్ని 
మరల వినాయకుని సహాయముతో భారతభూమిపై లంకకు 
పోకుండా ఆపి, స్తాపించ బడిన స్వామివారు, ఆలయము 
థి 
శ్రీరంగనాధుడు శ్రీరంగము 
శ్రీ రంగనాయకి 
కావేరీ నదీ తీరము 
అయోధ్యలో రామపట్టాభిషేక సమయమున, విభీషణుని కోరికపై అక్కడ 
పూజింపబడుతున్న రంగనాధస్వామి వారిని శ్రీరాముడు విమానముతో సహా బహూకరించెను. 


ఈ తరలింపునకు ఇష్టములేని దేవతలు విఘే ఘ్నేశ్యరుని సహాయముతో భూస్త్టాపితమొనరించిరి 
“భూలోక వైకుంరము” అని పిలువబడే క్షేత్రము 


శ్రీరంగనాధుడు శ్రీరంగము 
శ్రీ రంగనాయకి 
కావేరీ నదీ తీరము 





ప్రకృతి ఒక గ్రంధం దీన్ని చక్కగా చదువు.భగవంతుడు దాని రచయిత 


231 
“కనక సీత" గల దేవాలయము 


శ్రీరంగనాధుడు శ్రీరంగము 
శ్రీ రంగనాయకి 
కావేరీ నదీ తీరము 


దేవాలయపు రెండవ (ప్రాకారములో కనకసీత అమ్మవారి విగ్రహము కలదు. 


దేవాలయ ప్రాకారములలోనే కాపుర ముండుటకు మేడలున్న దేవాలయము 


శ్రీ రంగనాధుడు శ్రీ రంగము 
శ్రీ రంగనాయకి 
కావేరీ నదీ తీరము 


పనళించి ఉన్న శ్రీరాముని విగ్రహమున్న దేవాలయము 


కోదండరాముడు దర్భ్శశయనము 


9 కి.మీ. రామనాధపురం R.5 
రామనాధపురం జిల్లా 
విభీషణ, సుగ్రీవ విగ్రహములు కలవు. సము[ద్రము నుండి 5 కి.మీ. దూరములో 
కలదు. సముద్రుని ప్రసన్నుని చేసుకొనుటకు శ్రీరాముడు దర్భశయనుడైన విగ్రహము. 
(సేతు బంధనాన్కి ముందు) 


శ్రీరాముడు ఒక చేతిని పైకెత్తి, సీతతో మాట్లాడుచున్నట్లు విగ్రహమున్న దేవాలయము 


శ్రీరాముడు ఏకాంత రామేశ్వరము 


5 కి.మి. రామేశ్వరము 
రామనాధపురం జిల్లా 
సేతువు నిర్మాణ సమయమున రాముడు వేంచేసిన స్థలము. సము(ద్రపుటోరు నుండి 
దూరముగ ఉంటూ సీతనే తలచుకుంటూ శ్రీరాముడు ఏకాంతముగ నున్న స్థలము. 





మంచి కుటంబమునుండే భార్యను తెచ్చుకోవాలి - 


232 


Mr. Rous Peter అను జిల్లా కలెక్టరు బహుమతిగా ఇచ్చిన సువర్థ్ధమయ 
ఆభరణములు గల ఆలయము 


సుందరేశ్యరుడు మధురై 
మీనాక్షి మధురై జిల్లా 


కలెక్టరు వేటాడు సమయములో మదించిన అడవి ఏనుగు యొక్క (ప్రమాదము 


అమ ్యవారి దయ వలన తప్పినదని భావించి, కలెక్టరు అమ శవారికి సువర్తమయ ఆభరణములు 
సమర్పించు కొనెను 


ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు 108 సవర్లసువర్ణాభరణములు 


బహూకరించిన దేవాలయము 
సుందరేశ్వరుడు మధురై 
మీనాక్షి దేవి 
“విళ్ళి” అను చెంచు రాజుచే నిర్మించబడిన దేవాలయము 
శ్రీరంగనాధుడు శ్రీ విల్లిపుత్తూర్‌ 
ఆండాళ్ళమ్మ 16 కి.మీ. శివకాశి 
గరుడాళ్వార్‌ 
ప్రతిరాత్రి వేణుగానము చేయు దేవాలయము 
కుర్తాళేశ్యరుడు కుర్తాళము 
నిరేదునాద వాణి 6 కి.మీ. టెంకాళి 


కుర్తాళం జలపాత సమీపమునగల దేవాలయము. 





రాజకీయ నాయకుడు భగవంతునికి కూడా దొరక్కుండా తప్పించుక తిరుగగలడు 


233 


అర్థరాత్రి వరకు పూజలు చేసి, మంత్రోదకము 40 రోజులు సేవించిన 
మతి స్థిమితము లేని వారికి స్వస్తత చేకూర్చు స్వామివారు 


శంకర నారాయణుడు శంకర నారాయణ కోయిల్‌ 
(సగము శంకరుడు 32 కి మీ. రాజుపాలెం 
సగము విష్ణువు) తిరునల్వేలి జిల్లా 

గోమతి అమ ్యవారు కన్యాకుమారికి దగ్గరగా 


షణ్ముఖ నటరాజస్వామివారి ఆలయములు గలవు. 


స్వామివారికి అభిషేకముగ వాడిన నూనె కీళ్ళ నొప్పులు తగ్గించును 


తోతాద్రినాధ స్వామి తోతాద్రి 
ఆండాళ్ళు అమ్మవారు 35 కి.మి. తిరునల్వేలి బస్సు 
తిరునల్వేలి-నాగర్‌ కోయిల్‌ రూటు 
తిరునల్వేలి జిల్లా 


స్వామివారిని భూమినుండి తీయునపుడు గాయమగుటచే నూనెతో అభిషేకము. 
డబ్బాలు డబ్బాలుతో అభిషేకము చేయు నూనె గర్భగుడి బయటగల గుంటలలో నింపి, 
సీసాలలో పోసి, అమ్మెదరు. 


“ధర్మ సంవర్ధిని” అని పెలువబడే శివలింగము 


స్థానేశ్వరుడు (బ్రహ్మచారి) సుచింద్రము 
ఫలయార్‌ నదీ తీరము నాగర్‌కోయిల్‌-కన్యాకుమారి మధ్యలో 
15 కి.మీ. కన్వాకుమారి 
కన్యాకుమారి జిల్లా 
అనసూయ (త్రిమూర్తులను పసిపిల్లలుగా చేసిన స్థలము. ఇచ్చట (బ్రహ్మ, విష్ణు 
మహేశ్వరులు ముగ్గురూ ఏక రూపము దాల్సి లింగాకారముగ వెలసిఉన్న స్థలము. ఈ 
ఏకమూర్తిని “ఛర్మసంవర్హిని” అని పిలుతురు. 





బుద్ధి వక్రించిననాడు శక్తి క్షీణిస్తుంది 


234 
అనసూయ సాధ్వి త్రిమూర్తులను పసిపిల్లలు గావించిన దివ్య క్షేత్రము, దేవాలయము 


పాణేశ్యరుడు సుచీం(ద్రము 
(స్తాణు మాలయ స్వామి) 
(బ్రహ్మచారి, 
ఫలయార్‌ నదీ తీరం 
అనసూయ పాతివ్రత్య మహిమచే సుచి అయిన (ప్రాంతము గాన శుచింద్రమని పేరు 
వచ్చినది 


3 నిద్రలు చేయు ఆచారముగల దేవాలయము 


కన్యక అమ్మవారు కన్యాకుమారి 

(పార్వతి అంశ) కన్యాకుమారి జిల్లా 
కాశీయాత్ర చేయువారు కన్యాకుమారి అమ్మవారిని దర్శించాలని నియమము. 

ఇచ్చట యాత్రికులు 3 నిద్రలు చేయు ఆచారము గలదు. 


పృధ్వికి హృదయముగా భావించబడే క్షేత్రము 


అరుణాచలేశ్వరుడు తిరువణ్ఞామలై 
(తేజో లింగము) 80 కి.మీ వెల్లూర్‌ 
ఉమాదేవి (రాయ వెల్లూర్‌) 


పంచభూత లింగాలలో నొకటి. నాలుగు పెద్ద గోపురములు గల ఆలయం. 
అరుణాచల (ప్రదక్షిణం చేసిన ప్రపంచ (ప్రదక్షిణకు సమానము. 
9 గాయములు గల నంది వెలసివ ఆలయము 


శ్చేతారణ్యేశ్వర తిరువేంగాడు 
(బహ్మవిద్యానాయకి తంజావూరు జిల్లా 
12 కి.మీ. షియాలి(R.5) 

మరుత్వాసురుడనే రాక్షసుడు ప్రజలను, సాధుజనులను బాధిస్తూండగా, భక్తుల 
కోరికపై శివుడు నందిని పంపించెను. నంది రాక్షసులను ఓడించి, సముద్రములో పారవైచి 
వచ్చెను రాక్షసుడు శివుని గూర్చి తపస్సుచేసి, మెప్పించి, శివుని శూలమును పొంది, మరల 
విజృంభించెను. శివుడు మరల నందిని పంపించెను. తన యజమాని ఆయుధమును పూని 
వచ్చినవానితో యుద్దము చేయక నంది మిన్నకుండెను. అసురుడు నందిని 9 చోట్ల 
గాయపరచెను. నంది తలవంచుకుని శివుని వద్దకు వచ్చెను. శివుడు కోపించి, అసురునిపై 
మూడవ కన్ను తెరచెను. అసురుడు భస్మమయ్యెను. గాయముల బాధనుండి నంది 
విముక్తుడైనా గాయములట మిగిలినవి. 





పిల్లి పిల్ల కోసము కోర్టు కెక్కితే పిల్లికూడా దక్కకపోవచ్చు 


235 


చోళరాజు, రాణి కలసి శివలింగాన్ని పూజిస్తూ రాణి మెడలోని రత్నాల హారంను 
శివలింగమునకు అలంకరిస్తే బాగుంటుందను కున్నారు. తరువాత రాణి మెడలో 
హారము కనిపించలేదు. ఎట్లా పోయినదో, ఎక్కడ పోయినదో తెలియలేదు. 
కావేరీ నదీ జలాన్ని తీసికొని వచ్చి స్వామివారిపై అభిషేకం చేస్తూ ఉండగా, 
రాజు, రాణి చూస్తూ ఉండగా హారము లింగముపై అభిషేక జలము 
నుండి పడినది. ఆ అపూర్వ సంఘటనకు రాజు, రాణి 
చాల సంతసించి ధన్యులమైనామని తలచిన ఆలయం 


జంబుకేశ్వరుడు జంబుకేశ్వరం 
(జల లింగం) 3 కిమీ శ్రీరంగం 
అఖిలాండేశ్వరి 
కావేరీ తీరం 
ప్రతిరోజూ కాశీ నుండి గంగానదీ జలాన్ని తెప్పించి అభిషేకము 
చేసే రెండు శివాలయములు 
1. రామలింగేశ్వరుడు 1 రామేశ్వరము 
శ్రీరామ చం(ద్ర ప్రతిష్ట (తమిళనాడు) 
బంగాళాఖాత తీరము 
2 సోమనాధుడు 2. సోమనాథ్‌ 
(జ్యోతిర్షింగము) ప్రభాస తీర్హము 
అరేబియా సముద్ర తీరము. 


ఢిల్లీ పాదుషాల సేనాని అయిన మల్లిక్కాఫర్‌ ధ్వంసం చేసిన అమ్మవారి దేవాలయం 

మీనాక్షి మధురై 
సుందరేశ్వరార్‌ 

మహ్మదీయ పరిపాలనలో 50 సంవత్సరములు ఈ దేవాలయం మూతబడిపోయినది. 
వారి పాలన అంతరించిన తరువాత తిరిగి తెరువబడినది 

4 గోపురముల ద్వారా సింహ ద్వారము లున్నప్పటికి, మండపము ద్వారానే 

ప్రవేశం గల దేవాలయం 

మీనాక్షీదేవి మధురై 
సుందరే శ్యరుడు 

అమ్మవారి విగ్రహమునకు దారి సరాసరి మండపానికి ఎదురుగా ఉన్నందున 





అనిశ్చితమైన దానిని నమ్మవద్దు నిశ్చితమైన దానిని విడువవద్దు 
లేకపోతే రెండూపోయే ప్రమాదముంది 


236 
Mr. Rous Peter కలెక్టర్‌ గారి నుండి విలువైన బంగారు ఆభరణములు రెండవసారి 
బహుమతిగా పొందిన అమ్మవారు 


మీనాక్షి దేవి మధురై 

ఒకరాత్రి విపరీతమైన వర్షము పడుచున్నది. కలెక్షరుగారు మంచి నిద్రలోనున్నారు 
ఒక చిన్న పిల్లవచ్చి ఆయనను తట్టి లేపి వెంటనే భవనమునుండి బయటకు వెళ్ళమని 
చెప్పినది కలెక్టర్‌గారు వెంటనే లేచి బయటకు వెళ్ళగానే, పిడుగుపాటుతో భవనము 
కూలిపోయినది అట్టా హెచ్చరించి లేపిన పాప అమ్మవారేనని (గ్రహించి ఎన్నో ఆభరణములు 
చేయించెను ఈ విధముగా ఇంగ్లీషు కలెక్టరుకు అమ్మవారిపై రెండవసారి గురి కలిగినది. 


తమ సోదరి వివాహానికి బయలుదేరి, వివాహము అయిపోయినదని తెలిసికొని (నదీ 
తీరము వరకు వచ్చిన తరువాత) తిరిగి వెళ్ళిపోయిన స్వామివారు 


అజఘర స్వామి అలఘర్‌ కోయిల్‌ 
21 కి.మీ. మధురై 
మధుర మీనాక్షి ఈయన సోదరి సుందరేశ్వరునితో ఆమె వివాహమని, వివాహము 
_చూద్దామని తన ఆలయమునుండి బయళల్లేరి వైఘై నదీ తీరము వరకు వచ్చిన తరువాత, 
వివాహమయిపోయినదని తెలిసి స్వామివారు తిరిగి వెళ్ళిపోయినారు ఈ ఉత్సవాన్ని గొప్పుగా 
జరుపుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం స్వామివారిని వెఘైనదీ తీరము వరకు తీసుకుని వచ్చి 
తిరిగి తీసుకుని వెడుతుంటారు. వేలాదిమంది భక్తులు రకరకాల వాయిద్యాలతో ఈ 
యాత్రా ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుంటారు. 


బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు లింగాకారములో నున్న దేవాలయం 


స్థాణుమాలయ స్వామి శుచీంద్రం 


(శివలింగం) 13 కి.మీ. కన్యాకుమారి 


19 కి.మీ. నగర్‌ కోయిల్‌ 
పై భాగము శివుడు, మధ్య విష్ణువు, అడుగు భాగమున (బ్రహ్మ “స్థాణు”-శివ, “మాల్‌ 
రవిష్ణు “అయన్‌"- (బ్రహ్మ, అత్రి, అనసూయల కోరిక ప్రకారం (త్రిమూర్తులు ముగ్గురూ 
ఇక్కడ అవతరించిరి 





క్రూరత్వం వేదనను, కనికరం ఆనందాన్ని కలుగజేస్తాయి 


237 
ఇంద్రుడు చేసిన పాపం పోవడానికి ప్రతిరోజూ పూజ చేయమని శివుడు శాసించగా, 
ప్రతిరోజు రాత్రి ఇంద్రుడు పూజించే దేవాలయం 
నాణు మాలయ స్వామి శుచీంద్రం 
(లింగాకారం) 

(బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ముగ్గురూ గల శివలింగం ఇక్కడ పూజారులు రోజూ 
మారుతూ ఉంటారు. వారు చూసిన పూజా సామానుల మార్పు విధానము బయటకు 
చెప్పకూడదను నియమమున్నది. (ప్రతి అర్దరాత్రి ఇంద్రుడు వచ్చి పూజ చేయుచున్నందున 
పూజా [ద్రవ్యములు ఉదయానికి వేరువేరుగా మార్చి ఉంటాయి. 

దేశములో ఒకే రాతితో చెక్కబడిన 18 ల ఎత్తుగల ఆంజనేయస్వామి 
వారి విగ్రహమున్న దేవాలయం 
ఆంజనేయ స్వామి శుచీంద్రం 
నల్లని ఏకరాతి విగ్రహం 
స్వామివారికి పూర్తిగా వెండి తాడుగున్నది. అశోకవనములో సీతాదేవికి భక్తిభావముతో 
కనిపించిన ఎత్తైన ఆంజనేయుడు. 
అయ్యవారి గుడి3 అమ్మవారి గుడికి కలిపి మధ్య కట్టిన 
చెయిన్‌ (0౧41౧) మండపం గల దేవాలయం 
స్వామివారు : నెళ్ళియప్పార్‌ తిరునల్వేలి 
అమ్మవారు . కాంతిమతి అంబాళ్‌ 

ఈ రెండు దేవాలయములను కలిపి చెయిన్‌ మండపం కట్టి ఒకే దేవాలయముగా 

రూపొందించినారు ఈ మండపంలో సంగీత స్తంభములు (Musical Pillars) ఉన్నవి. 
శంకరుని, గోమతి అమ్మవారికి మధ్యలో శంకర నారాయణ (శివ+ విష్ణు స్వామివారి 
దేవాలయం 
శంకర నారాయణ శంకర నారాయణ్‌ కోయిల్‌ 
తిరునల్వేలి జిల్లా 
87 కి.మీ (ట్రివేండ్రం 
కోరిన వెంటనే రోగాలను దూరం చేయగల స్వామివారు అమ్మవారు పిలిస్తే 
పలుకుతుందని, కోరికలు తీరుస్తుందని నమ్మిక. 





నీమోద నీకు గాఢనమ్మకం, భగవంతుని యందు ప్రగాఢవిశ్వాసం - ఘనకార్యాలు సాధింపజేస్తాయి 


238 
ఇంగ్లీషు కలెక్టర్‌ విలియం గేరో (WillIaM 64/౦౪) గారి కలలో కనిపించిన దేవత 


చేదనాయకి భవాని 
సంగమేశ్యరుడు 15 కి.మీ. ఈరోడ్‌ 
కోయంబత్తూర్‌ నుండి బస్సు 


ఈస్టిండియా కంపెని రోజులలో కోయంబత్తూర్‌కు కలెక్టర్‌ విలియం గేరో. వీరికి 
ఒకనాటి రాత్రి కలలో అమ్మవారు కనిపించి, కలెక్టర్‌గారు నివసిస్తున్న బంగ్లాను వెంటనే ఖాళీ 
చేయమని హెచ్చరించినదట. నమ్మకముపై ఆయన వెంటనే ఖాళీ చేసెను. బంగ్గాయావత్త్తు 
కుప్పకూలి పోయినది. కృతజ్ఞతా పూర్వకముగా అమ్మవారికి దంతపు ఊయలను (తన 
సంతకముతో) బహూకరించెను. 


“త్రివేణి ఆఫ్‌ సౌత్‌ ఇండియా” అని పిలువబడే క్షేత్రము 


చేదనాయకి భవాని 
సంగమేశృరుడు 

భవాని, కావేరి, సరస్వతి నదుల సంగను స్తానం, (సరస్వతీ నది అంతర్వాహిని) 
ఇచ్చట శివరాత్రికి గొప్ప ఉత్సవం జరుగుతుంది. 


విష్ణుమూర్తి చేతిలోని శంఖము ఆకారములో నిర్మించబడిన దేవాలయం 


రామలింగేశ్వరుడు రామేశ్చరం 
పర్వత వర్దిని దేవి 71 కి.మీ. మధురై 

తూర్పు నుండి పడమర 264 మీటర్లు, ఉత్తరము నుండి దక్షిణమునకు 200 
మీటర్లు. 3 (ప్రాకారములు, 2 గోపురములు, 2 అసంపూర్తి గోపురములు గల ఆలయం, 
సముద్రానికి అతి దగ్గరలో (బంగాళా ఖాతం) 


దేవాలయం చుట్టు ప్రక్కల మొత్తం దీవిలో ఎక్కడా వ్యవసాయం చేయడంగాని, ఆయిల్‌ 
గురించి త్రవ్వడం గాని చేయకూడదని నియమం గల దేవాలయం 


రామలింగేశ్వరుడు రామేశ్వరం 
పర్వత వర్దినీ దేవి 

రామేశ్వర క్షేత్రము ఒక దీవిపై ఉన్నది. మండపం స్టేషను నుండి పాంబన్‌ వరకు 
సము(ద్రముపై రైలు బ్రిడ్జి కలదు. కొత్తగా రోడ్డు బ్రిడ్జిని కూడ నిర్మించిరి. ఈ దీవిలో తాడి, 
కొబ్బరి, చింతచెట్టు వగైరా చెట్టు వాటంతటవే మొలవాలిగాని వ్యవసాయం చేసి పంటలు 
పండించరాదు. 


తాపస వాన రుచులను తలా Ae 
యమున - నది సూర్యుని కుమార్తె తల్లి సజన యమధర్మరాజు సోదరి కాళింది పర్వతం గుండా 
ప్రవహించుటచే కాళింది అని పిలువబడుచున్నది 


239 


అయ్యవార్లకు కుడిప్రక్కగానున్న అమ్మవార్లు 

1. రామలింగేశృరుడు రామేశ్వరం 
పర్వత వర్దినీ దేవి (తమిళనాడు) 

2. కోదండ రాముడు రామేశ్శరం 
సీతాదేవి (తమిళనాడు) 

3. సుందరేశృరుడు మధురై 
మీనాక్షీ దేవి (తమిళనాడు) 

4. శ్రీరంగనాధుడు శ్రీరంగం 
రంగనాయకి (తమిళనాడు) 

5. శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల 
పద్మావతి (ఆంధ్రప్రదేశ్‌ 

రామలింగేశ్వర ఆలయములో రామనాధ లింగముతోబాటు గర్భగుడిలో 
గల రెండు ఇతర లింగములు 

1. గంధమాదన లింగం రామేశ్వరము 

అగస్త్య లింగము 


ఆంజనేయుడు తీసుకుని వచ్చిన విశ్వనాధ లింగము వేరే గర్భగుడిలో నున్నది. 


గొలుసులతో బంధింపబడి ఉన్న విష్ణుమూర్తి విగ్రహం, ప్రక్కన లక్ష్మీదేవి విగ్రహం గల 
వాలయం 


విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రామేశ్వరం 

పాండ్య రాజైన పుణ్యనిధి (మధురై నగరానికి రాజు) రామేశ్చరం వచ్చి విష్ణుమూర్తి 
అనుగ్రహమునకై యజ్ఞము చేసెను. విష్ణుమూర్తి రాజును పరీక్షించుటకై లక్ష్మీదేవిని ఒక 
అనాధ బాలికగా రాజు వద్దకు పంపెను, రాజుకు ఆడపిల్లలు లేనందున అనాధ బాలికను 
(ప్రేమతో సాకెను. ఆ అనాధ బాలిక చక్కని రాకుమారిగా పెరిగెను. ఒకనాడు విష్ణుమూర్తి 
రాజును పరీక్షింప దలిచి ముసలి సన్యాసి రూపమున అంతఃపురము జొచ్చెను. ఈ విషయం 
తెలిసిన వెంటనే రాజుగారు సన్యాసిని బంధించి గొలుసులతో కట్టి వైచెను. ఆ రాత్రి కలలో 
రాజుగారికి కనిపించి ముసలి సన్యాసి విష్ణుమూర్తిగాను, రాకుమారి లక్ష్మీదేవిగాను తెలియజేసెను. 
మరునాడు ఉదయాన్నే దేవాలయానికి వచ్చిచూస్తే విష్ణుమూర్తి విగ్రహం గొలుసులతో 
బంధించబడి ఉన్నది. రాజుగారు దుఃఖించి చాల పశ్చాత్తాపము నొందెను. అంత, విష్ణుమూర్తి 
రాజునోదార్చి ఇకముందు తాను సంకెళ్ళతోనే దర్శనమిచ్చెదననియు, చింతించవలదనియు 
ఆదేశించెను. 


వినాయకుని భార్యలైన సిద్ధి, బుద్ధి బ్రహ్మదేవుని కుమార్తెలు 


240 
శ్రీరాముని పాదములున్న పర్వతము 


గంధమాదన పర్వతము రామేశ్వరము 
4 కిమీ దూరములో 


సముద్రములో ప్రతిష్టించబడిన నవగ్రహములున్న చోటు 


రామేశ్వర దీవిలో దేవీ పట్టణం 
సేతువుకు దగ్గరలో లేక 
సము(ద్రములో నవ పాషాణము 
2 ఫర్జాంగులు లోపలికి రామేశ్వరము దీవి 


శ్రీరాముడు సేతు నిర్మాణమునకు ముందు నవగ్రహ అనుగ్రహము కొరకు 
సముద్రములో రాళ్ళ రూపములో నవగ్రహాలను (ప్రతిష్టించి, పూజించెను. సము(ద్రములో 2 
ఫర్షాంగుల దూరం లోపలకు వెళ్ళినను మొలలోతు వరకు మాత్రమే నీరు వుండును. 


రామేశ్వరానికి (రామనాధ పురానికి) 16 కి.మీ. దూరములోని ఉత్తర కోశ మంగై అనే 
గ్రామములో నున్న శివాలయం, అమ్మవారు 


మంగళేశ్చర ఉత్తర కోశ మంగై 

మంగళేశ్వరి 16 కి.మీ. రామనాధపురం 
కావేరీ, కొల్లాడం నదుల మధ్య ఏర్పడిన దీవిలో నున్న ముఖ్యమైన 1. వైష్ణవాలయం, 2. 

శివాలయం, 3౩. శక్వాలయం 

వైష్ణవాలయం : 

శ్రీరంగనాధుడు శ్రీరంగం 

నన. 3 కి.మీ. శ్రీరంగం 

జంబుకేశ్వరుడు జంబుకేశ్ళరం 

శక్త్యాలయం : సమయపురం 

మారియమ్మ 11 కి.మీ. శ్రీరంగం 





ఇంద్రప్రస్థము - ఢిల్లీ - పాండవుల రాజధాని హస్తినాపురము - ఉత్తరప్రదేశ్‌ - మీరట్‌ జిల్లా 
గంగానదీతీరం కౌరవుల రాజధాని 


241 


తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర విమానానికి బంగారు పూత ఉన్నట్లే దక్షిణాన 
బంగారుపూత ఉన్న విమానం 
శ్రీరంగనాధుడు శ్రీరంగం 


10 కి.మీ. తిరుచినాపల్లి 


తనన మాం స్తంభాల మండపం వలె వెయ్యి స్తంభాల 
మండపాలున్న వాలయములు 


1. టు శ్రీరంగం 
2. శ్రీ నటరాజు స్వామి చిదంబరం 
3. అరుణాచలేశ్చరుడు అరుణాచలం 


ఉమాదేవి ఆలయములో 


ఇంగ్లీషు అధికారి లయోనల్‌ ప్లేస్‌ (Lionel Place ) 
నిర్మించిన సీతారామాలయం 
సీత మధురాంతకం 
శ్రీరాముడు (తమిళనాడు) 
శ్రీరంగానికి, ట్రిచ్చీకి దగ్గరలో 
ఇంగ్లీషు అధికారి (ప్రారనపై భీభత్సమైన కావేరీ వరదలు వెంటనే ఆగిపోయినవి. 
అందుచేత ఆలయం నిర్మించి సీతారాముల విగ్రహ ప్రతిష్టజరిపించెను. 


ఏనుగు, సాలెపురుగు మోక్షము పొందిన చోటు, మోక్షమిచ్చిన స్వామివారు 


జంబుకేశ్వరుడు తిరువణ్ఞాయక 
అఖిలాండేశ్వరి (లేక) జంబుకేశ్వరం 
3 కి. మీ. శ్రీరంగం 


పుష్పదత్త మాళ్యావఅను శివుని సేవకులు శాపవశాత్తు తెల్ల ఏనుగు, సాలెపురుగుగా 
జన్మించిరి. (ప్రతిరోజు ఏనుగు తొండముతో నీరు తెచ్చి లింగం చుట్టూ శుద్దిచేసి పూలతో 
పూజించుచుండెను. సాలెపురుగు చెట్టు ఆకులు లింగముపై పడకుండ గూడుకట్టి ప్రతీరోజు 
పూజిస్తుండెను. ఏనుగు సాలెగూడును చూచి చిరాకు పడి తిసివేయుచుండ సాలె పురుగు 
మరల గూడు కట్టుచుండెడిది. వాటి రెండింటి మధ్య శత్రుత్వము పెరిగెను. ఒకనాడు 
సాలెపురుగు కోపముతో ఏనుగు తొండములో దూరి, కుట్టి బాధించ సాగెను బాధ 
భరించలేక ఏనుగు శిరస్సును బాదుకుని మరణించెను తొండములో నున్న సాలెపురుగు 
కూడ మరణించెను. స్వామివారు ఈ రెండింటికి మోక్షమిచ్చెను. 





ప్రాణికోటి నైజము ఎచ్చట నుండి వచ్చామో అచ్చటకే వెళ్ళడం 


242 
అష్టలక్ష్మి విగ్రహాలను స్తంభములపై గల దేవాలయము 


అరుణాచలేశ్వరుడు అన్నామలై 
అరుణాచలేశ్వరి అరుణాచలం 
30 కి.మీ. కొడైకనాల్‌ 
19 కి.మి. మధురై 


108 కి.మీ. కోయంబత్తూర్‌ 
నల, దమయంతి కథకు సంబంధించిన శనీశ్వరాలయం 


శనీశ్వరుడు తిరునల్లార్‌ 
కావేరీ నదీ తీరం 5 కి.మీ. కరైకాల్‌ 
పాండిచేరి నుండి బస్సు 

విగ్రహం దగ్గర స్వామి వారి వాహనం అయిన కాకి బొమ్మ కలదు. నలుడు శరీరానికి 

నూనె రాసుకుని (ప్రక్కన ఉన్న కోనేరులో స్నానము చేసి స్వామివారిని పూజించిన తరువాత 

శని ప్రభావం విడచినచోటు. ఇచ్చట శివాలయం కూడా ఉన్నది. భక్తులు యిప్పటికీ శరీరానికి 

నూనె రాసుకుని (ఆలయం ప్రక్కన చిన్న సీసాలతో అమ్ముతారు) కోనేరులో స్నానం చేసి 

స్వామివారిని దర్శిస్తారు. 


లింగానికి ఎదురుగా గాక ప్రక్కగా బలి పీరం ఉన్న దేవాలయం 


శనీశ్వరుడు తిరునల్లార్‌ 
శివుడు 
కావేరీ నదీ తీరం 

ఒక గొల్లవాడు ప్రతిరోజు దేవాయానికి పాలుపోస్తూ ఉండేవాడు. గుమస్తా తన 
యింటికి కూడా పాలు పోయించుకుని దేవాలయం లెక్కలలో పోసినట్టుగా చెప్పమనేవాడు. 
నీతి, నిజాయతి పరుడైన పాలవాడు తిరస్కరించగా గుమస్తా పాలవానిని నిందించెను. 
బాధతో పాలవాడు స్వామివారికి నిజాన్ని నివేదించగా శివలింగం నుండి శూలం బయల్లేరి 
ఎదురుగా నున్న గుమస్తాను శిక్షించెను. శూలం యొక్క మార్గానికి అడ్డుతొలగి బలిపీరం 
(ప్రక్కకు జరిగినది 


సంస్కృతి, సభ్యతలు నాశనం పొందినప్పుడు ఒక మహానుభావుడు పుడ్తాడు 


243 


ప్రతీ2 1/2 సంవత్సరములకు ఉత్సవము జరుపుకొను స్వామివారు 


శనీశ్వర స్వామి తిరునల్లార్‌ 
(సూర్యనారాయణ స్వామివారి పుత్రుడు) 
21/2 సంవత్సరముల కొకసారి శని ఒకరాశి నుండి వేరొక రాశిలోనికి మారును. 
అప్పుడు వుతృవము 
కోట్లాది అభిషేకములు జరిగినా, జరుగుతూ ఉన్నా అరగని, తరగని చిన్న విగ్రహం 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పళని 
(దండాయుధ షాణి) 19 కి.మి. మధురై 
30 కి.మీ. కొడైకనాల్‌ 


విగ్రహం ఖనిజములతో చేయబడినది. కోట్లాది అభిషేకములు (రకరకాలు) జరిగినా 
చెక్కుచెదరలేదు. ప్రతిరోజు చాలా రకముల అభిషేకములుండును. ఆశ్చర్యకరమైన విషయము. 


మోక్షపురములు 7. ఒక్కపురము మాత్రము వింధ్య పర్వతాలకు దిగువన ఉన్నది 


కామాక్షి కంచి 
ఏకాంబరేశ్యరుడు 71 కి.మీ. మద్రాసు 
మిగతావి ఉత్తర దేశమున ఉన్నవి. 


1. అయోధ్య, 2. మధుర 3. మాయాపురి (హరిద్యారం) 4. కాశీ 5. ఉజ్జయిని 
(అవంతిక) 6. ద్వారక ఏడవది అయిన కంచి ఒక్కటే దక్షిణ దేశమున ఉన్నది. 


గొప్ప రాతి దేవాలయం (The Great Stone Temple) అని పిలువబడే దేవాలయం 


కామాక్షి కంచి 
ఏకాంబరేశ్చరుడు 

శత్రుదాడుల సమయములో ఎదుర్కొనుటకు కోటగా ఉపయోగించుటకు వీలుగా 
రాతితో గట్టిగా కట్టబడిన ఏకైక దేవాలయము. 





వూరికే వాగకూడదు రైలును పట్టాలపై నడిపించేది దాని కూతలు కాదు 


244 


1,000 స్తంభాల మండపముగా రూపొందించబడి, మహ్మదీయుల దాడికి గురై, ఇప్పుడు 
616 స్తంభాలు కల్గిన మండపము గల ఆలయం 


కామాక్షి కంచి 
ఏకాంబరేశ్వరుడు 


తిరుమల దేవాలయములో ఉన్నట్లే తోడరమల్‌, తల్లి, భార్య విగ్రహాలున ఆలయం 


వరదరాజు స్వామి కంచి 
శరుందేవి 

అష్టభుజములతో ఉన్న విష్ణుమూర్తి ఆలయం 
విషుమూరి కంచి 


(అష్ట భుజ స్వామి) 

విష్ణుమూర్తిని అష్టభుజ స్వామివారుగా పిలుస్తారు. ఇదిగాక వరదరాజ స్వామివారి 
దేవాలయం వేరే ఉన్నది. 

సుదర్శన చక్రముచే విష్ణుమూర్తి రాక్షసుని సంహరించిన చోట 
శివలింగాన్ని ప్రతిష్టించిన ఆలయం 

బృహదీశ్యర్‌ తంజావూరు 

“తంజం” అని పిలువబడే రాక్షసుని విష్ణువు సంహరించెను పాప పరిహారార్హము 
శివలింగ ప్రతిష్ట చేసెను. ఈ ఆలయాన్ని “ రాజరాజేశ్వరం” అని కూడా పిలుస్తారు. 


కంచిలో బంగారు, వెండి బల్లులు ఉన్న ఆలయం 


వరద రాజస్వామి వాది కంచి 
ఆలయములో వెనుక (విష్ణుమూర్తి) 
భాగమున 


సూర్య, చంద్రుల బింబములు కూడ గలవు. ఈ ఆలయము చినకంచిలో ఉన్నది. 
బల్టులను తాకిన బల్లి పడే దోషాలు తొాలుగుతవి. సూర్య చంద్రులతాకిన స్వప్న దోషాలు 
తొాలుగుతవి. 





ఆవేశాలను అణచుకో, లేకపోతే అవి నిన్నే అణచివేస్తాయి 


245 
పెద్ద పెద్ద నంది, సింహం, ఏనుగు విగ్రహాలు విడివిడిగా ఉన్న దేవాలయం 
సల శయన పెరుమాళ్‌ మహాబలిపురం 


60కి మీ మద్రాసు 
“SHORE TEMPLE" (సముద్రతీర) అని పిలువబడే దేవాలయం 
స్టలశయన పెరుమాళ్‌ మహాబలిపురం 
అతి పెద్దదైన ఉబ్బెత్తుగల రాతిశిల్పము (అర్జునుని తపస్సును సూచించునది) 
స్థల శయన పెరుమాళ్‌ మహాబలిపురం 


బహుశా (ప్రపంచములో అతి పెద్దదైన ఉబ్బెత్తు శిల్పము కొండ (ప్రక్కభాగము 
చెక్కబడినది. ఉబ్బెత్తుగా చెక్కబడి ఉండుట దీని ప్రత్యేకత. 


భగవంతునికి నిర్దేశింపబడిన పూలదండలు కట్టిన వెంటనే తాను ముందుగా ధరించి, 
తరువాత భగవంతునికి వేసి, అనంతరమందు ఆ భగవానునే వివాహమాడి, 
స్వామివారిలో ఐక్యమైన అమ్మవారు 
శీ ఆండాళ్‌ సిరివిళ్ళి పుత్తూర్‌ 
(గోదాదేవి) రామనాధపురం జిల్లా 
వటపత్రశాయి 71కి.మి: మధురై 
(విష్ణుమూర్తి) 83కి.మీ. కుర్తాళం 


విరుద్‌నగర్‌ - టెంకాశి లైను 
ఆలయమునకు చాల పెద్ద రధము కలదు 


కుంభకోణములో ఉన్న ముఖ్యమైన స్వామివార్లు, అమ్మవార్లు 
1. ఆది కుంభేశ్వర స్వామి 


మంగళనాయకి కుంభకోణం 
2. శ్రీ సారంగ పాణి 96కి.మి. తిరుచినాపల్లి 
కోమల వళ్ళి తాయార్‌ 5కి.మీ స్వామి మలై 
3. శ్రీ నాగేశ్వర (నటరాజ) 8 కి మీ. (త్రిభువనం 
నాగేశ్యరి 5 కి.మీ. ఉప్పిలి అప్పన్‌ 
4. (శీ చక్రపాణి తంజావూరు జిల్లా 
విజయవళ్ళి తాయారు 
ర్‌. (శ్రీ రామస్వామి 
ఫీతాదేవి 





అదృష్టహీనునికి ఎంత గొప్ప ఆశ్రయం లభించినా సాధారణ ఫలమేగాని, విశేషఫలం పొందలేడు 


246 
“అహోరాత్రి” పుష్కరిణి గల ఆలయం 
ఉప్పిలి అప్పన్‌ ఉప్పిలి అప్పన్‌ 
(శ్రీనివాసుడు) 2కి.మీ. తిరునాగేశ్వరం 
5 కి.మీ. కుంభకోణం 


ఈ దేవాలయ గర్భగుడి విమానాన్ని “స్పధానందం'”"' అంటారు. 


విష్ణుమూర్తికి ప్రత్యేక గర్భగుడి గల సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం 
సుబ్రహ్మణ్య స్వామి తిరుచందూర్‌ 
తిరునల్వేలి దగ్గర 
రెండవ (ప్రాకారములో విష్ణుమూర్తి ఆలయం. 


“వెకాశి విశాఖం” అని పిలువబడే ఒకరోజు ఉత్సవం గల ఆలయం 


సుబ్రహ్మణ్యస్వామి తిరుచందూర్‌ 
మే నెలతో బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. రైతులు తమమొదటి పంటను 
స్వామివారికి సమర్పించుకుంటారు. 


మన్మధుని భార్య రతీదేవి చిలుక వాహనముపై వెలసి ఉన్న ఆలయం 


సుందరరాజ పెరుమాళ్‌ అలగరకోయిల్‌ 
సుందర వళ్ళి నాంచార్‌ 18కి.మీ. మధురై 
కళ్యాణమండపం స్తంభంపై గల వి([గ్రహం. 

నలదమయంతుల విగ్రహాలు గల ఆలయం 


శనీశ్వరుడు తిరునల్లార్‌ 
ర్‌కి.మీ. కరైకాల్‌ 
ప్రతి 2 1/2 సంవత్సరములకు “శని పాయర్సి” అని పిలువబడే ఉత్సవం 
జరుగుతుంది. శనీశ్యరునితో బాటు నలదమయంతులను పూజించినవారికి శని ప్రభావం 
ఉండదట, 


నారదుడు బ్రహ్మతొడనుండి పుట్టినవాడు విష్ణుగాన ప్రియుడు 


247 


వైదీశ్వరన్‌ కోయిల్‌లో వెలసిన నవగ్రహములలోన మూడు గ్రహాలు 


1 కుజుడు 
2 బుధుడు 


3 కేతువు 


వైదీశృరన్‌కోయిల్‌ 
మైలాడుదురై 


నవగ్రహములకు ఆలయములు - పూజించుటకు ప్రత్యేకత గల రోజులు 


1. సూర్యుడు - 


2 చంద్రుడు - 


3. కుజుడు కా 
4. బుధుడు - 
5. గురువు ఆ 


6. శుక్రుడు - 


7. శని - 


8 రాహువు - 


9. కేతువు - 


సూర్యనార్‌కోయిల్‌ = ఆదివారము 
కుంభకోణం 7కి.మీ. 

తిరగలూర్‌ - సోమవారము 
8 కి.మీ తిరువయ్యూర్‌ 

తంజావూర్‌ దగ్గర 

మైలాడు - మంగళవారము 
వైదీశ్వరన్‌ కోయిల్‌ 

తిరువేంగాడు - బుధవారము 
మైలాడుదురై దగ్గర 

ఆలంగుడి - గురువారము 
కుంభకోణం దగ్గర 

కంజనూర్‌ - శుక్రవారము 
సూర్యనార్‌కోయిల్‌ దగ్గర 

కుంభకోణం 6 కి.మీ. 

తిరునల్లార్‌ శనివారం 
కరైకాల్‌ దగ్గర 

తిరునాగేశ్వరం ఆదివారం 


3కి.మీ. కుంభకోణం 

(4.30 నుండి 6-00 సాయంకాలం వరకు పాలతో అభిషేకం) 
పెరుంపల్లం - సోమవారము 
మైలాడుదురైనుండి 

పూంపహార్‌ వెళ్ళుత్రోవలో ధర్మకుళం బస్టాప్‌ దగ్గర. 


9(గహాలకు : నవధాన్యాలు, 9 రంగుల జాకెట్లు, పటికబెల్లం, కొబ్బరికాయలు, 


సమర్పణ దీపారాధన. 


గుణాన్కి మనకంటే మించిన వానితోను, ధనాన్మి మనకంటే తక్కువ వానితోను పోల్చుకోవాలి 


248 
సూర్యోదయం లోపే పూజాకార్యక్రమాలు ముగించాలని నియమం గల ఆలయం 
(శ్రీరామ లింగేశ్స్వరుడు రామేశ్వరం 
మహ్మదీయ స్తీ బొమ్మ గోడపై వేయబడిన ఆలయం 
(శ్రీరంగనాధ స్వామి శీరంగం 
తుళుక్కనాచియార్‌ లేక సురతాని 
(సుల్తాని) (Muslim lady - daughter of a Delhi ruler) 
ఇప్పటికీ పాటిస్తున్న ఆచారములు : 
1 స్వామివారికి మొట్టమొదటి ప్రసాదం . రొట్టె, వెన్న, పప్పు, దీనిలోని కొంతభాగాన్ని 
ముస్లిం అమ్మవారికి పడతారు. 
2. కొన్ని ప్రత్యేక రోజుల్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని ఎర్రని మహ్మదీయ దుస్తుల్లో 
అలంకరిస్తారు. 
స్వామివారికి ప్రసాదాన్ని గుడ్డపై పెట్టి సమర్పిస్తారు. (ముస్తిం ఆచారము) 
సంవత్సరానికి ఒకసారి స్వామివారిని (జనవరిలోని వైకుంర ఏకాదశి నాడు 
ఊరేగించు రోజున పూజారులు తొందరగా అంగలు వేసుకుంటూ ఊరేగిస్తారు. 
ముస్లిం అమ్మవారి వద్దకు ఆతురతగా వస్తున్నట్టు. తుళుక్క నాచియార్‌ అమ్మవారి 
దగ్గరకు వస్తున్నప్పుడు 
వినాయకుడు తన భార్య వల్లభాదేవిని ఎడమచేత్తో పట్టుకుని కూర్చుని 
ఉన్న విగ్రహం గల ఆలయం 
స్థాణుమాలయ సుచీం(ద్రం 
వినాయకునికి వల్లభాదేవి అనే భార్య ఉన్నట్లు కొన్ని పురాణములలో నున్నది. 
6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రములలోని విగ్రహముల కన్న 
“పెద్దదైన విగ్రహం గల సుబ్రహ్మణ్య క్షేత్రం 
సుబ్రహ్మణ్య స్వామి పద్మనాభ పురం 
20కి.మీ. నాగర్‌కోయిల్‌ 
కన్యాకుమారి బల్లా 


వాలి, సుగ్రీవులు యింద్రుని వలన అహల్యకు పుట్టినవారు 


240 
కావేరీ నది యొక్కపాయలైన కోలరూన్‌, కావేరీ నదుల 


మధ్యనున్న ద్వీపంపై ఉన్న ఆలయం 


(శీరంగనాధుడు (శ్రీరంగం 
(శ్రీ రంగనాయకి 
స్వామివారు చతుర్భుజుడు 
దక్షిణాభి ముఖుడు 

లక్ష్మీదేవి, విభీషణుడు పాదాల చెంతగల శయనమూర్తి. 

సేతు బంధనానికి ముందు శ్రీరాముడు ప్రతిష్టించి పూజించిన వినాయకుడు 

సేతు వినాయకుడు ఉప్ప్ఫూర్‌ 
32కి.మీ. రామనాధపురం 
రామనాధపురం జిల్లా 

సముద్రునిపై ఆ(గ్రహించిన (శ్రీరామునికి సేతుబంధన ప్రయత్నానికి ముందు 
వినాయక పూజ చేయలేదని సముద్రుడు జ్ఞాపకము చేసిన తరువాత. రాజపురోహితులు, 
గురువులు లేనందున శ్రీరామునికి ఆ సలహా లభించనందున, తనకు ఆ ఆలోచన 
రానందున పశ్చాత్తాప పడి తొలుత (శ్రీ విఘ్నేశ్వర పూజ జరుపలేదని, (శ్రీరాముడు తన 
పొరపాటును అంగీకరించెను. 


జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి విగ్రహాలున్న ఆలయం 


మీనాక్షీ దేవి మధురై 
సుందరేశ్వరుడు 

ధ్వజస్తంభం వద్ద నున్న ఆవు పొదుగులో పాలుపోస్తే శివలింగంపై పాలుపడే ఆలయం 
నటరాజ 'పేరూర్‌ [గ్రామం 
(శివలింగం) లేక 
మరకత వళ్ళి మేల్‌ చిదంబరం 
అద్భుత శిల్పకౌశలం 6కి.మీ. కోయంబత్తూర్‌ 

కోయంబత్తూర్‌ జిల్లా 





హనుమంతుని భార్యపేరు సువర్చల, వాహనము ఒంటె 


250 
ప్రతి శుక్రవారము పూజింపబడే వినాయకుని గుడి 
మానకుళ్ళ వినాయకుడు పాండీచేరి 
ఎమ్‌.వి. (స్ట్రీట్‌ 
శివునితో నాట్యములో ఓడిపోయి ఊరు బయటకు తరుమబడిన కాళికాదేవి గుడి 


తెళ్హ్రై కాళికాదేవి చిదంబరము 
3కి.మీ. చిదంబరం 
బ్రహ్మ హత్యా పాతకమును దూరము చేయు శివస్వామి 


అఘోరమూర్తి తిరువేంగాడు 

పార్వతి 28కి.మీ. చిదంబరం 
విభీషణుని విగ్రహముగల ఆలయము 

(శీ కోదండరామ స్వామి ధనుష్‌కోడి 

సీత రామేశ్వరము దగ్గరలో 

లక్ష్మణ 

ఆంజనేయ 


నూరు (100) అశ్వమేధ యాగముల ఫలం ఈ ఆలయ దర్శనం 


అమృత ఘటేశ్యర్‌ తిరుక్కడైయూర్‌ 
10కి.మీ. మాయవరం 
తంజావూర్‌ జిల్లా 
మార్కండేయుడు, మృకండ మహర్షి (ప్రార్థించిన లింగము. 
60 సంవత్సరములు, 80 సంవత్సరములు నిండినవారు 
ఇంకా దీర్జ్వాయుస్సునకై ప్రార్థింపబడే స్వామివారు 
అమృత ఘటేశ్వర్‌ తిరుక్కడై యూర్‌ 
10కి.మీ. మాయవరం 
తంజావూర్‌ జిల్లా 
యముడు దండింపబడి, మార్కండేయుడు దీర్హా యుస్సును పొందిన స్థలము. 





అహంభావం, అసూయ, నియంతృత్వం, పశుబలం ముందు న్యాయదేవత గడగడలాడిపోతుంది 
ధర్మదేవత కన్ను మూస్తుండి 


౨51 
మృకండ మహర్షి, మార్కండేయుడు శివుని ప్రార్దించి 
దీర్మాయుస్సును పొందిన దివ్య క్షేత్రము 


అమృత ఘటేశ్వర్‌ తిరుక్కడైయూర్‌ 

మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండగా యముని పాశము 
మార్కండేయునితో బాటు శివలింగానికి కూడా చుట్టుకొనుటచే, శివుడు ఆ(గ్రహించి 
యముని దండించిన క్షేత్రము లింగముపై మార్కండేయుని చేతిగుర్తులు, యముని 
పాశము గుర్తులు గలవు. 


జీద వాళ్ళ “దక్షిణ కాశి”గా ప్రసిద్ధి నొందిన క్షేత్రము 


మయూరనాధ మాయవరం 
అభయ (ప్రదాంబిక 20కి మీ మన్నార్‌గుడి 
తంజావూర్‌ జిల్లా 


శివలింగానికి చీరలు చుట్టి ప్రార్థింపబడు స్వామివారు 


అనవితా యీశ్వర్‌ మాయవరం 

భక్తురాలైన “అనవితై” స్వామివారిని చీరలతోనే చూస్తూ పూజించేది కాబట్టి. 
భక్తురాలు ప్రతిష్టించిన లింగము. (మనస్సులో చీరలతోనే పూజించాలనే భక్తురాలి కోరికను 
మన్నించిన స్వామివారు.) ఈ స్వామివారిని పూజించిన తరువాతనే మయూరనాధుని 
పూజించాలి. ఇది ఇక్కడి నియమం. 

“తిరుచందు పిల్స్‌” (సర్వరోగ నివారణి మాత్రలు) లభించు ఆలయం 


వైదీశ్వరన్‌ వైదీశ్వరన్‌ కోయిల్‌ 
తయ్యల నాయకి తంజావూర్‌ బిల్లా 
15కి.మీ. మాయవరం 


ఆలయములోని బూడిదను, అంగారక తీర్హములోని నీటిని మట్టితో కలిపి 
మాత్రలు చేస్తారు. జటాయువు నిర్యాణము చెందిన స్థలము (శ్రీరాముడు దహన 
సంస్కారములు చేసిన ప్రదేశము. 


రావణుని భార్య మండోదరి కుంభకర్ణుని భార్య వజజ్వాల 
బలిచక్రవర్తి మనుమరాలు విభీషణుని భార్య సరమ 


252 
కప్పలుగాన్‌, పాములు గాని ఉండనటువంటి తీర్థముగల ఆలయము 


వైదీశ్వరన్‌ వైదీశ్వరన్‌ కోయిల్‌ 
తయ్యల నాయకి 


అమ్మవారి ఆలయమునకెదురుగా “సిద్దామృత తీర్దం” గలదు. 
ముసలి సాధువు కోరినంతనే తనభార్యను కానుకగా సమర్పించిన 


భక్తునికి కైవల్యము ప్రసాదించిన స్వామివారు 


ఛాయా వనేశ్వర్‌ ఛాయావనం 
కావేరీ సాగర సంగమస్తానం తంజావూర్‌ జిల్లా 
3కి.మీ. తిరువేంగాడ్‌ 

ఇయరపాగి నయనార్‌ అనే భక్తుడు చాల ధనవంతుడు. ఆలయాలకు, భక్తులకు, 
పూజలకు ధనము వెచ్చిస్తూండేవాడు. ఒక రోజున ఒక ముసలి సాధువు వచ్చి భార్యను 
దానము చేయమని కోరెను. అట్లాగేనని తనభార్యను ముసలివాని కూడా పంపించివేసెను 
చుట్టాలు, స్నేహితులు వగైరాలు గేలిచేసిననూ భక్తుడు చలించలేదు. ముసలివాడు శివునిగా 
మారి భార్యా భర్తలకు మోక్షము (ప్రసాదించెను. భక్తులను భగవంతుడు ఎన్ని విధాల 
పరీక్షిస్తాడో ఇది ఒక ఉదాహరణ. 


అష్ట లక్ష్ములు, నవగ్రహములు గల ఆలయము 
శ్వేతా రణ్యేశ్యర తిరువేంగాడ్‌ 
(బ్రహ్మవిద్యా నాయకి 


ఉద్దాలక మహర్షి కుమారుడు 8 సంవత్సరముల వయస్సు గల 
మరణమాసన్నసమయమున శివలింగమును ప్రతిష్టించి 
పూజిస్తున్న సమయములో యమధర్మరాజు పాశాన్ని విసరగా, 
కోపించి యమధర్మరాజుని దండించిన స్వామివారు 


శ్వేతా రణ్యేశ్వర తిరువేంగాడ్‌ 
(బహ్మవిద్యానాయకి 


జీవితనౌకకు దిక్సూచి వంటి మనన్సు భగవంతుని వైపు తిరిగి వున్నంతవరకు 
అనర్థాలకు అవకాశమే వుండదు 


253 
పార్వతీదేవి శివుని శీర్షాసనముతో ప్రార్థించి సంతుష్టుని చేసిన స్టలము 


పాతాళేశ్వర్‌. తిరుప్పలి రివులియూర్‌ 

పాతాళ నాయకి 2కి.మీ కడలూరు 

కేడిల నదితీరం సౌత ఆర్కాట్‌ జల్లా 
30కి మీ పాండిచేరి 


తల్లి శీర్దాసనముతో భర్త కరుణకై తపస్సు చేస్తూ ఉన్నపుడు కుమారులు 
వినాయకుడు, కుమారస్వామి బాధనాందిరి. 
అమ్మవారి విగ్రహం యొక్కఎడమచెయ్యి విరిగిపోతే, వెండితీగతో 
కుట్టి చెయ్యిని సరిచేసి పూజలు జరుపుతున్న ఆలయము 


కిరాత మార్టలేశ్వర్‌ కిరాత మార్దేశ్య్వరం 

ముక్తాంబిక విల్లి వాక్కం ఆర్‌.ఎస్‌. 
చునాంపేట తాలూకా 
చెంగల్పట్‌ జిల్లా 
80కి.మీ కంచి 


చెయ్యి విరిగిపోయిన విగ్రహాన్ని తీసివేసి కొత్త విగ్రహం చేయించి ధర్మకర్తలు పెట్టే 
సమయములో శివుడు కలలో కనిపించి తమ తల్లికిగాని, భార్యకుగాని అంగవైకల్యము 
సంభవిస్తే వారిని మార్చివేస్తారా? అని అడినందున. విరిగిన విగ్రహాన్ని బాగుచేశారు. 


గర్భగుడిలో సీత, రామ, లక్ష్మణుల విగ్రహాలు మాత్రమే ఉండి, 
హనుమంతుని విగ్రహము లేని ఆలయము 


సీత మధురాంతకం 
రామ చెంగల్పట్టు బిల్లా 
లక్ష్మణ 40కి.మీ. చెంగల్పట్టు 


80 కి.మీ. మద్రాసు 
రావణ వధానంతరం లంకనుండి వస్తూ భరతుని వద్దకు ముందుగా హనుమంతుని 
పంపించినందున. భక్తులు హనుమంతుని విగ్రహాన్ని కొలనుప్రక్కన ప్రతిష్టించి లోటు భర్తీ 
అయినట్లుగా భావించారు. 


మేనక విశ్వామిత్రుని వలన కలిగిన శకుంతల యను పుత్రికను విడిచి స్వర్గమునకు పోయెను 
విశ్వారసుడనుగంధర్వ రాజువలన పుట్టిన ప్రమద్వర యను పుత్రికను కూడ విడిచి స్వర్గలోకం జేరెను 


254 
సీతకు శ్రీరాముడు చేతులనందించి పుష్పక విమానము నుండి 


దింపుతున్నట్లున్న విగ్రహం గల ఆలయము 


సీత మధురాంతకం 
శ్రీరామ 
లక్ష్మణ 

లంకనుండి పుష్పక విమానములో అయోధ్యకు వెళ్ళు సమయమున విభాండక ముని 
ఆశ్రమానికి వచ్చిన తరువాత విమానము కదలకుండ ఆగిపోయినది. కారణం ఏమని 
ఆలోచిస్తూండగా, తిరుగు ప్రయాణములో ఇక్కడ ఆగుతామని విభాండక మహర్షికి ఇచ్చిన 
మాటను సీత (శ్రీరామునికి జ్ఞాపకము చేయగా పుష్పక విమానము నుండి (క్రిందికి దిగుటకు 
(శ్రీరాముడు సీతకు చేతులందించి సహాయముచేసెను. 


సుబ్రహ్మాణ్య స్వామి బాలుడుగా ఉన్న ఆలయము 
బాలసుబ్రహ్మణ్యస్వామి చెయ్యూరు 
29కి మీ. మధురాంతకం 
చెంగల్పట్టు జిల్లా 
108 సాలగ్రామ శిలల హారము ధరించిన స్వామివారు 
ఆది వరాహ పెరుమాళ్‌ తిరువదంటై 
అఖిల వళ్ళి అమ్మాళ్‌ చెంగల్పట్టు జిల్లా 


4ర5కి.మీ. మ(ద్రాసు 
సంవత్సరములో 360 రోజులు కళ్యాడోత్సవములు కలిగి 


నిత్య కళ్యాణ స్వామిగా పేరు పొందిన స్వామివారు 
ఆదివరాహ పెరుమాళ్‌ తిరువదంతై 
అభధిల వళ్ళి అమ్మాళ్‌ 
కల్వ మహర్షికి 360 కుమార్తెలు రోజుకొక కుమార్తెను స్వామివారు వివాహము 
చేసికొందురు. వీరందరు లక్ష్మీదేవి అంశగలవారు. 


మంధర కైకేయి దాసి పూర్వ జన్మమున దుందుభి 
యను గంధర్యకాంత దేవ కార్యము కొరకు పుటైెను 


255 


5 పవిత్ర తీర్ధములుగల ఆలయము 
పల్వనాధర్‌, చొక్కనాయకి తిరువాణి శ్రయూర్‌ 
మారుతేశ్వర్‌, త్రిపురసుందరి 5కి.మీ. మైలాపూర్‌ 
మద్రాసు 


వాల్మీకి కోరగా శివుడు జటాజూటములనుండి అయిదుచుక్కలు వేయగా ఏర్పడిన 
ఐదు తీర్థములు. 1. తూర్పున జన్మనాశిని తీర్దం 2 దక్షిణమున కర్మనాశిని ౩ పశ్చిమాన 
పాపనాశిని 4. ఉత్తరాన జ్ఞానదాయిని 5. మధ్యలో మోక్షదాయిని. 
శుక్రాచార్యునికి (రాక్షసుల గురువు) పోయిన కన్ను (బలిచక్రవర్తికి దానమీయ వద్దని 
సలహా యిచ్చిననూ వినక, వామనుని దర్ణపోటుతో కన్నుపోగొట్టుకొని) తిరిగి వచ్చిన 
దివ్యస్థలము. కన్ను యిచ్చిన స్వామివారు 


కపాలేశ్యర్‌ మైలాపూర్‌ 

కల్పక వళ్ళి మద్రాసు 
శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహానికి ముఖాన బాణం దెబ్బలు గల ఆలయము 

పార్దసారధి ట్రెప్టికేన్‌ 

(శీ వేంకట కృష్ణస్వామి) మద్రాసు 


మహాభారత యుద్ధమున పార్థసారధిగానున్న (శ్రీ కృష్ణుని ముఖాన భీష్ముడు 
బాణములు నాటి గాయపరచినందున కృష్ణునికి కొపం వచ్చి నేలకుదిగి సుదర్శన చక్రం 
చేబూని భీష్ముని చంపుటకు లంఘించెను 


శ్రీకృష్ణుడి కుటుంబ సభ్యులందరి విగ్రహములు ప్రతిష్టించబడిన ఆలయము 


పార్ధసారధి ట్రెప్లికేన్‌ 
(శీ వేంకట కృష్ణస్వామి) మద్రాసు 


రుక్మిణి, సత్యభామ, సాత్యకి, బలరామ, రోహిణి, (ప్రద్యుమ్న, అనిరుద్ద 





బ్రహ్మచెవులనండి పులస్త్యుడు, నాభి నుండి పులహుడు, బొటచవ్రేలినుండి దక్షుడు పుట్టిరి 


256 


చేప బ్రతకని తీర్థమున్న ఆలయము 
పార్దసారధి ట్రైప్లికేన్‌ 
(శ వెంకట కృష్ణస్వామి) మద్రాసు 


“కరవేణి” అనే తీరములో చేప (బ్రతుకదు ఎట్టి పరిస్థితులలోను తీర్థం ఎండదు. 
నాలుగు యుగములలో నాల్లు పేర్లతో విలసిల్లుచున్న ఆలయము 


మసిల మణేశ్వర్‌ తిరుములై వాయిల్‌ 
లత మధ్యమాంబ 20 కి.మీ.మద్రాసు 
కృతయుగం ' రత్నాపురం ఆవడి దగ్గర 


(త్రేతాయుగం . బిల్వవనం 
ద్వాపరయుగం చంపక వనం 
కలియుగం . మాలతీవనం 


నంది వెనుకభాగాన శివలింగం ఉన్న ఆలయం 


మసిల మణేశ్వర్‌ తిరుములై వాయిల్‌ 
లత మధ్యమాంబ 20కి మీ. మద్రాసు 
ఆవడి దగ్గర 


తొండమాను అనే భక్తుని వెంట ప్రమధగణాలతో వెళ్ళి యుద్దమున సహాయము 
చేయమని శివుడు ఆజ్ఞాపించినందున, స్వామివారికి ఎదురుగానున్న నంది వెనుతిరిగి 
శివసేనతో వెడలినందున. 
శివుడు, పార్వతి నందిమీద గాక ప్రక్కప్రక్కన నిలువబడి ఉన్న 
ఉత్సవ విగ్రహములు గల ఆలయము 
మసిల మణేశ్చర్‌ తిరుముల్లై వాయిల్‌ 
లత మధ్యమాంబ 


శివునికి కుడిప్రక్కన పార్వతి, పార్వతి ప్రక్కన నంది ఉన్నది. భక్తుడు తొండమానుడు 
ఆలస్యముగ వెలసినచో తనకు తాను అపకారము చేసుకుంటాడనే భయముతో త్వరత్వరగా 
శివుడు, పార్వతి, నంది కంగారు, కంగారుగా వెలసిన ఆలయము. 


రావణ వధానంతరం లభించిన పుష్పకవిమానాన్ని దాని 
యజమాని అయిన కుబేరునకు శ్రీరాముడు యిచ్చివేసెను 


257 
పంచముఖ వినాయకుడు 5 ముఖముల తోనూ, 10 చేతులతోను వెలసిన ఆలయము 


మసిల మణేశ్వర్‌ తిరుమలైవాయిల్‌ 
లత మధ్యమాంబ 


కాశీ వలె ప్రకళయములో కూడా నాశనము చెందని ఆలయము 


చెంగల్రాయ స్వామి తిరుత్తణి 
(సుబ్రహ్మణ్య స్వామి) చెంగల్పట్టు జిల్లా 
వళ్ళి 82కి.మీ. మద్రాసు 


క్షణికాచలం కొండపై 
కుమారస్వామి కోపం తగ్గిన స్థలము స్వామివారి ఇ ప్రసిద్దాలయములలో నొకటి. 


స్వామివారి పవళింపు విగ్రహం బొడ్డునుండి eae గ వెలసి, దానిపై బ్రహ్మదేవుడు 
ఉన్నట్లుగాని, పాదముల చెంత శ్రీదేవి, లేని విగ్రహము. 


(థి రంగనాధుడు శ్రీరంగం 
శీ రంగ నాయకి 10 కిమీ. (ట్రిచ్చి 
కావేరీ నదీ తీరము 


కావేరీ మాత తామర పద్మం పుచ్చుకుని, స్వామివారి పాదముల చెంతనున్నది. 
మాలధారణ, ఇరుముడి, ఎర్రబట్టలు ధరించు అచారముగల అమ్మవారు 


ఆది పరాశక్తి మేల్‌ మరువత్తూర్‌ 
పరమేశ్వరుడు 20కి.మీ. చెంగల్పట్టు 
20కి.మీ. తిండివనం 
శంఖం పూరిస్తున్న వినాయకుడు 
నటరాజ స్వామి చిదంబరం 


శివ కామ సుందరి 
గర్భగుడి బయట నటరాజ ఆలయములో ఈ విగ్రహము కలదు. 





\ 
దుర్యోధనుని భార్య భానుమతి సహదేవుని భార్యపేరుకూడ భానుమతి 


255 
చాల పెద్ద వినాయకుని విగ్రహం గల ఆలయం 


నటరాజస్వామి చిదంబరం 
శివకామ సుందరి 
ఆలయములోని నవగ్రహ మండపములో నున్న అతి పెద్ద విగహములలో నొకటి 
మానవ డాక్టరుగా భావించబడే స్వామివారు 


వైదీశ్వరన్‌ వైదీశ్వరన్‌ కోయిల్‌ 
బాలాంబాళ్‌ $ీర్‌కాశి మాయవరం 
(తెయ్యల నాయకి) దగ్గరలో 


స్వామివారిని వైద్యుడుగా భావించి, కొలుస్తారు. 
అంగారక గ్రహం (Planet Mars) పూజలందుకొంటున్న ఆలయం 
వైదీశ్వరన్‌ వైదీశ్వరన్‌ కోయిల్‌ 
బాలాంబాళ్‌ 
స్వామివారు ఇత్తడి విగ్రహం. 
సూర్యకిరణములు సంవత్సరములో కొద్ది రోజులు పడే లింగము 
వైదీశ్వరన్‌ వైదీశ్వరన్‌ కోయిల్‌ 


బాలాంబాళ్‌ 


పశ్చిమ గోపురము నుండి స్వామివారిపై సూర్య కిరణాలు పడతాయి. 

4 యుగాలలో 4 రకాలుగా పిలువబడే దేవతా వృక్షముగల ఆలయము 
వైదీశ్వరన్‌ వైదీశ్వరన్‌ కోయిల్‌ 
బాలాంబాళ్‌ 
వేపచెట్టు (దేవతా వృక్షము) 
కృతయుగములో : కదంబ వృక్షము. 
త్రేతా యుగములో : బిల్వ వృక్షము. 


ద్వాపర యుగములో : వకుళ వృక్షము 
కలియుగములో : వేపచెట్టు 





సీతాదేవి తల్లి, జనకమహారాజు భార్య రత్నమాల 


259 
"Boat City" అని పిలువబడే ఊరు, అక్కడ వెలసిన ఆలయము 
సత్తవాధ స్వామి షీర్‌కాశి 
కీర్‌ కాళి (ఉమ) 15కి మీ. పూంపహార్‌ 


ప్రళయ కాలములో కూడ ఈ ఆలయం నీటిలో మునగక బోటు ఆకారములో 
ఉండుటచే తేలిపోతుంది 


“దక్షిణ మేరు” అని పిలువబడే ఆలయము 


బృహదిశ్వరుడు తంజావూరు 
బృహదీశ్వరి 

అతిపెద్ద లింగముగల ఆలయము 
బృహదీశ్వరుడు తంజావూరు 
బృహదిశ్వరి 


లింగము ఎత్తు 9' చుట్టుకొలత 23 1/2 


ఉత్తరాయన పుణ్యకాలములో (జనవరి నుండి జూలై) దక్షిణ ద్వారముగుండా, 
దక్షిణాయన పుణ్యకాలములో (జులై నుండి డిశంబర్‌) 


ఉత్తర ద్వారముగుండా ప్రవేశముగల ఆలయము 


సారంగపాణి కుంభకోణం 


(విష్ణుమూర్తి తంజావూర్‌ జలా 
చైత్ర మాసములో 3౩ రోజులు మాత్రము (12,13,14వ 


రోజుల్లో సూర్య కిరణములు పడే ఆలయము 


నాగేశ్వరుడు కుంభకోణం 
నాగేశ్వరి తంజావూర్‌ జిల్ల 
శ్రీరాముడు, సీత పట్టాభిషేక దుస్తులలో నున్న ఆలయము 


(శ్రీరామ స్వామి కుంభకోణం 
సీత్రాదేవి 


హనుమంతుడు 





కంసుని భార్యలు అస్తి, ప్రాశ్తి, జరాసందుని కుమార్తెలు 


260 
ఆంజనేయుడు శ్రీరాముడు, సీత విగ్రహాల ముందువీణ వాయిస్తూ 


స్త్రోత్రము చేయుచున్న ఆలయము 
(శ్రీరామస్వామి కుంభకోణం 
సీతాదేవి 
3 నేత్రములున్న విష్ణుమూర్తి విగ్రహము 
చక్రపాణి కుంభకోణము 


లక్ష్మీదేవి 
స్వామివారికి ఎనిమిది బాహువులు, 3 కండ్లు గలవు. 
6 ముఖములు కల్గిన హనుమంతుని విగ్రహముగల ఆలయము 


చక్రపాణి కుంభకోణం 
(విష్ణుమూర్తి) 
లక్ష్మీదేవి 
ఈ ఆలయములో వెలసిన ఆంజనేయ స్వామి వారికి 6 ముఖములు గలవు. 
పంచముఖాంజనేయుని కన్న ఒక ముఖము ఎక్కువ. 
ఉత్తర దేశమున బ్రహ్మదేవునికి రాజస్తాన్‌లోని పుష్కర్‌ గ్రామములో దేవాలయ మున్నట్లే, 
దక్షిణ దేశములో బ్రహ్మ దేవునికి గల ఆలయము 


(బ్రహ్మ కుంభకోణము 
సరస్వతీ దేవి 
(వీణాపాణి) 


“దక్షిణ తిరుపతి” అని, పేరుగాంచిన ఆలయము 


వెంకటా చలపతి శిరువన్నాగరం 

(ఉప్పిలి అప్పన్‌) 3కి.మీ. తిరు నాగేశ్వరం 

శ్రీదేవి, భూదేవి 5కి.మీ. కుంభకోణము 
తంజావూర్‌ జిల్లా 


స్వామివారికి లవణవర్డిత వెంకటేశ్వరుడు అని పేరు. 





అసూయ ఆరని అగ్ని - దరిజేరకు కష్టం ఒక్కటే రాదు కట్టలు కట్టలుగా వస్తాయి 


261 
శ్రీ చక్రము అమ్మవారి ఎదురుగా ఉన్న ఆలయము (అమ్మవారి పీరభాగమున గాకు 


కామాక్షి దేవి కంచి 
ఏకాంబరేశ్వరుడు 


అమ్మవారు మానవుని అనుజ్ఞ పొందిన తరువాతనే బయటకు బయళ్లేరాలి 


కామాక్షి కంచి 

త్రినేత్ర ధారియె అమ్మవారు కాళికా రూపములో రాత్రులు తిరుగుతూ ఉండగా 
ప్రజలు భయ(భ్రాంతులై ఉండేవారు. అందుచేత (శ్రీ శంకరాచార్యుల కోరికననుసరించి, 
ఆయన అనుమతి లేనిదే కదలనని ప్రమాణము చేసినదీ అమ్మవారు. అందుచేత కామాక్షి 
విగ్రహాన్ని ఉరేగింపునకు తీసుకుని పోయే ముందు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం 
ముందు ఆపి, దింపి, అనుజ్ఞ తీసుకుని బయల్రేరుతారు. 


విభీషణుని ముష్టిఘాతానికి బలి అయిన వినాయకుడు 


ఉచ్చపిళ్ళయార్‌ తిరుచినాపల్లి 
Rock Fort 10కి.మీ. శ్రీరంగం 

(శ్రీరామ పట్టాభిషేకానంతరం విభీషణుని కోరిక (ప్రకారం శ్రీరాముడు (శ్రీరంగనాధుని 
విమానముతో సహా (ప్రసాదిస్తాడు. ఆ విగ్రహం తీసుకుని వెళుతూండగా, విభీషణుని నుంచి 
వినాయకుడు విగ్రహమును (గ్రహించి భూస్థాపితం చేస్తాడు. మోసం (గ్రహించిన విభీషణుని 
ముష్టి ఘాతానికి బలి అయిన వినాయకుడు పారిపోయి రాక్‌ఫోర్టు శిఖరా(గ్రమున వెలుస్తాడు, 


అష్టశక్తుల విగ్రహములు మండపమున గల ఆలయము 


మీనాక్షి మధురై 
సుందరేశ్వరుడు 
స్వామివారు నిలువబడి ,కూర్చుని , పరుండి ఉన్న మూడు 
ఆకారములలో నున్న ఆలయము 
అలఘర స్వామి అలగర్‌ కోయిల్‌ 
(విష్ణుమూర్తి) 20 కి.మీ. మధురై 


సృష్టిలో మేధాసంపన్నుడు మానవుడు అటువంటివాడు బీద, గొప్ప, కుల, మత భేదాలను 
కల్పించడం అవమూనకరం 


262 
ఎదురుగా ఉన్న విగ్రహానికి గాక, ఆయుధానికి అభిషేకము జరుగు ఆలయము 


సుబ్రమణ్య స్వామి తిరుప్పర కుం(డ్రం 
దేవసేన 8 కి.మీ. మధురై 

ప్రసిద్ద 6 సుబ్రమణ్య క్షేత్రములలో నొకటి ఇం(ద్రుని కుమార్తె దేవసేనను 
వివాహమాడిన చోటు. ఇచ్చట స్వామివారికి గాక ,ఆయన ఆయుధమైన "వేల్‌ "అనబడే 
శూలాకారపు ఆయుధమునకు అభిషేకము జరుగును. 


శనీశ్వరుని విగ్రహం గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 
సుబ్రహ్మణ్య స్వామి తిరుచందూర్‌ 
48 కి.మీ. తిరునల్వేలి 
99 కి.మీ. కన్యాకుమారి 
6 ప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. 
రహస్య దీపారాధన (పూజు జరుగు ఆలయం 
సుబ్రహ్మణ్య స్వామి తిరుచందూర్‌ 
అరేబియా సముద్ర తీరము 
తెరవెనుక ఉన్న షణ్ముఖునికి ముందుగా పూజ. తరువాత తెరముందు ఉన్న 
సుబ్రహ్మణ్య స్వామికి పూజ సుబ్రహ్మణ్య స్వామివారికి షణ్ముఖుడు ఆత్మశక్తిని యి న్తాడని 
తొలిపూజ తెరవెనుక జరుపుతారు. 
సముద్రమునకు అతిదగ్గర గల ఆలయానికి ప్రక్కనే మంచినీటి బావిగల ఆలయము 
సుబ్రహ్మణ్య స్వామి తిరుచందూర్‌ 
అరేబియా సము[ద్ర తీరము 
6 ప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. దేవాలయం (ప్రక్కనే ఉన్న పెద్ద 
బావిలో నీరు ఉప్పుగా ఉంటుంది కాని దాని ప్రక్కనే ఉన్న చిన్న బావిలోని నీరు తీయగా 
యా(త్రీకులందరూ స్నానము చేయుటకు పనికి వస్తుంది నీరు ఎంత తోడినను తరుగదు. 


పుణ్యాత్ములు స్వర్గాన్కి వెళ్ళే ప్రయత్నాలకంటే పాపాత్ములు 
నరకాన్కి వెళ్ళే ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తాయి 


263 
అష్టలక్ష్మీ విగ్రహాలు (పెద్దవి ) మండపములో గల ఆలయము 


రామలింగేశ్వర స్వామి రామేశ్వరము. 
అమ్మవారి ముఖము తూర్పు దిక్కు, కాని తూర్పు దిక్కున ఉన్న ముఖద్వారము 
మూసివేసి, ఉత్తర ద్వారము గుండానే ప్రవేశము 


కన్యక అమ్మ వారు కన్యాకుమారి 
(కుమారి) 

నాగమణితో ప్రకాశించే ముక్కు పుడక వెలుతురుని (కాంతిని) దీపంగా భావించి 
ఓడలు తీరాన్ని చేరి, దగ్గరిలోని కొండకు తగిలి పగిలిపోవుటచే తూర్పు ముఖముగా వేంచేసి 


యున్న అమ్మవారి తూర్పు ముఖద్వారము మూసి వేయబడినది. (ప్రవేశము ఎదురుగాకాక 
(ప్రక్కనుండి. 


కుర్తాళ సాగర్‌ కుర్తాళం 
కురుళ్‌ వేయి మొయిలి అమ్మై 
చిత్రారు నదీ తీరం 


అంగవైకల్యములను సరిచేయు క్రిస్టియన్‌ దేవత 
మేరీమాత 
Our lady of Health వేలాం కన్ని 
బంగాళాఖాత తీరము 11 కి.మీ. నాగపట్నం 


తిరుపతిలో వలె అంగాల (చేతులు,కాళ్ళువగైరా) బొమ్మలను వ్యాధులబారి 
నుండి సరియైన అంగములను తయారు చేసి,(బంగారు ,వెండి, ఇత్తడి వగైరాలతో) 
అమ శ్రవారికి కృతజ్ఞతా పూర్వకముగ సమర్సింతురు. 
విష్ణుమూర్తి శంఖము“ పాంచజన్యం” ఆకారములో కట్టబడిన ఆలయము 


రామలింగేశ్వరుడు రామేశ్వరము 


ద్వీపము 





ఎంతవున్నా వర్తమానం ఎన్నడూ తృప్తి నివ్వదు మానవుని దృష్టి భవిష్యత్తు మోదే వుంటుంది 


264 
మూగవారికి మాటలు వచ్చునట్లు చేయు స్వామివారు 


సుబ్రహ్మణ్య స్వామి తిరుచెందూర్‌ 
శ్రీవల్లి, దేవసేన 54 కి.మీ.తిరునల్వేలి 
అరేబియా సము([ద్రము 38 కి.మీ. ట్యూటికోరిన్‌ 


ఆరు (ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. నలభై ఐదు రోజులు 

స్వామివారిని పూజించిన మాటలు వచ్చును. పూర్వము ఒక భక్తునికి 45 రోజులు పూజలు 

జరిపిన తరువాత మాటలు వచ్చి, మహాకవి ఆయెను. విష్ణు మూర్తి గజలక్ష్మిఆలయము 

లున్నవి. దేవాలయమునకు వెళ్ళు భక్తులకు ఎండ తగులకుండ రోడ్డుపై షెడ్డు వేయబడినది. 
వీణా గణేశుడు ఉన్న ఆలయం 


సంగమేశృరుడు భవాని 
త్రివేణీ సంగమం 15 కి.మీ. ఈరోడ్‌ 
కోయంబత్తూర్‌ నుండి బస్సు 
నిత్యాభిషేకములు లేక కేవలం సుగంధద్రవ్య లేపన మాత్రమే జరుగు శివలింగము 


కుంభేశ్యర స్వామి కుంభకోణం 
మంగళాంబిక తంజావూరు జిల్లా 
60 కి.మీ. చిదంబరం 
శని (ప్రభావాన్ని తగ్గించడానికి (ప్రార్థింపబడు స్వామివారు. 


తిరునల్లార్‌ లోని శనీశ్వరాలయములో ఉన్న ఈశ్వరుడు,అమ్మవారు 


దర్భారణ్యేశ్వరుడు తిరునల్లార్‌ 
భోగామృత పాన్‌ మొలియాల్‌ 7 కి.మీ కరైకాల్‌ 
(పార్వతి) 


తానా 


ఈ స్వామివారికి దర్భగడ్డి అంటే ప్రీతి. 





ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా, (పేమతో వుంటే ప్రార్థన కంటే ముందుగా భగవంతుని చేరుతావు 


265 
నవగ్రహాలు మండపం కప్పులో చెక్కబడిన ఆలయం 


(బ్రహ్మ సుచీం(ద్రం 
విష్ణు కన్యాకుమారి- నాగర్‌కోయిల్‌ 
మహేశ్వరుడు మధ్యలో 


ఒకే లింగ ఆకారము 
ఈ లింగానికి “ ధర శసంవర్దిని” అని పేరు. 


రామేశ్వరం తరువాత, పెద్దది, పొడవైన ప్రాకారముగల ఆలయం 


స్లాణుమాలయ స్వామి సుచీం(ద్రం 
(బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ఏకేశ్యరుడుగ వెలసిన ఆలయం 
“ వ్యాఘ్ర పాద గణేశుడు” ఉన్న ఆలయము 

మీనాక్షీ దేవి మధురై 
సుందరేశ్వరుడు 

తమ కుమారెలకు శీఘ్రముగ వివాహము జరుగాలని కోరుకునే 

తల్లిదండ్రులు దర్శించే ఆలయం 

శ్రీ కళ్యాణ సుందరార్‌ తిరుమనం చేరి 
కోకిలాంబాళ్‌ 6 కి.మీ కుర్తాళం 
( పార్వతి) తంజావూర్‌ జిల్లా 


కుంభకోణము నుండి బస్సు 
పరమ శివుని వివాహము జరిగిన చోటు “తిరుమనం” అనగా వివాహము. 


పెండ్లి అయిన నూతన వధూవరులు వచ్చి, పూజించు ఆలయము. 
పరమేశ్వరుడు పార్వతీదేవి చేతిని పట్టుకుని, పాణిగ్రహణము చేస్తున్న 
భంగిమలో ఉన్న మూర్తులు గల ఆలయం 

శ్రీ కళ్యాణ సుందరార్‌' తిరుమనంచేరి 
కోకిలాంబాల్‌ 
(పార్వతి) 

పరమశివునికి వివాహము జరిగిన చోటు. ఆలయం చుట్టూ కందకములు 
వ్యాపించి యున్న “సప్త సాగర తీర్దం” అని పిలువబడే పుష్కరిణి కలదు సప్తసము[(ద్రములు 
వచ్చి, పరమ శివుని పాణి(గ్రహానికి పుష్పమాలికగా ఏర్పడినట్టు పురాణ గాధ. 


అంబ హోత్రవాహనుడను కాశీరాజు కుమార్తె అంబిక, అంబాలికలు చెల్లెండ్రు 


266 
నవగ్రహములలోని రాహువుకి ఆలయం 


రాహువు తిరుమనం చేరి 
(లింగరూపం) 

జూతక రీత్యా రాహువుతో పీడింపబడువారు పూజించు ఆలయం. జాతకములో 
రాహువు నీచములో ఉన్నవారు ముఖ్యముగా పూజిస్తారు ఇక్కడ పార్వతీ పరమేశ్యరాలయం 
ఉన్నది 

“ ఉచ్చ పెళ్ళ యార్‌ ” కోయిల్‌ అని పిలువబడే విఘ్నేశ్వరుని ఆలయం 


విఘ్నేశ్వరుడు తిరుచినాపల్లి 
రాక్‌ ఫోర్టు దేవాలయ శిఖరం 52 కిమీ. తంజావూరు 
కొండలోపల స్వామివారు మాతృ భూతేశ్వరుడు. ( శివుడు) 


రావణుని తమ్ముడు త్రిసురుడు పేరుమీద వెలసిన ఆలయం 


మాతృ భూతేశ్వర స్వామి తిరుచినాపల్లి 
(కొండలో) 52 కి మీ. తంజావూరు 
ఉచ్చ పిళ్ళయార్‌ 
(వినాయకుడు) 
(కొండపైన) 

రావణుని తమ్ముడైన (త్రిసురుని పేరుపై (త్రిశిర పల్లి (గ్రామములో వెలసిన 
ఆలయం (త్రిశిరపల్లి రానురాను తిరుచినాపల్లి అయినది. రావణుని తమ్ముడు త్రిసురుడనే 
రాక్షసుడు పాలించిన (ప్రదేశము 


“శంఖాభిషేకం ” జరుగు ఆలయము 


అమృత ఘటేశ్వరుడు తిరుకడవూర్‌ 

లేక తంజావూర్‌ జిల్లా 

కాల సంహార మూర్తి 20 కి.మీ. మైలాడుదురై 
అభిరామి అమ్మన్‌ 


కార్తీక సోమవారములలో శంఖమండపములో 1000 శంఖాలు పవి(త్ర తీర్హముతో 
నింపబడి యుండును. పూజ అనంతరం ఈ పవిత్ర శంఖాలలోని జలముతో అభిషేకము 
జరుగుచున్నది 


ద్రౌపది పూర్వజన్మమున ఇంద్రసేన కుష్టువ్యాధి పీడితుడైన మౌధ్గల్యుడను ముని భార్య 


267 
పరమ శివుడు మార్కందేయుని యమధర్మరాజు బారి నుండి రక్షించిన ఆలయము 
కాలసంహారమూర్తి తిరుకడవూద్‌ 
(శివుడు) తంజావూర్‌ జిల్లా 
లట 
కాళుడనగా యముడు ఈతశ్చ రునికెదురుగ తిరిగి (బ్రతికించబడిన 
యమధర్మరాజు విగ్రహము కలదు ధర్మకార్యం ఆగిపోకుండా యముడు పునర్జీవితుడౌతాడు 


కాలసంహారమూర్తి పాదాల[క్రింద యమధర్మరాజు విగ్రహమున్నది. (ప్రక్కన మార్కండేయుడు 
(ప్రార్రిస్తూ ఉన్న విగ్రహం. 


తిరుమల వేంకటేశ్వరుని పెద్దన్నగారుగా పిలువబడే శ్రీనివాసుని ఆలయం 


ఉప్పిలి అప్పన్‌ ఉప్పిలి అప్పన్‌ 

( శ్రీనివాసుడు) 3 కి.మీ తిరునాగేశ్యరం 

భూదేవి 5 కి.మీ. కుంభకోణం 
తంజావూర్‌ జిల్లా 


మార్కండేయ మహర్షి పంపిన అనాధ బాలికను వివాహమాడిన స్వామి. ఉప్పును 
వర్టించుట ఇక్కడ నియమము. ఈస్వామి వారిని లవణ వర్ణిత వేంకటేశ్యరునిగ పిలుస్తారు 
తిరుమల ఆలయము కన్నా ముందుగ వెలసిన స్వామివారు. ఈ ఆలయ గర్భగుడి 
విమానాన్ని “సుధానందం "అని పిలుస్తారు. 


సీత లేకుండా రామ,లక్ష్మణులు మాత్రమే ఉన్న ఆలయము 


శ్రీరాముడు దర్భ శయనం 
లక్ష్మణుడు 10కి.మీ రామనాడు 
5 కి.మి సముద్రం 


దర్భశయనం మీద పరుండిఉన్న శ్రీరాముడు ప్రక్కగా లక్ష్మణుడు(సీత లంకలో 
నున్నప్పుడు, సేతుబందనానికి ముందు ) 


విశ్వవో బ్రహ్మకు కైకళి యందు పుట్టిన పెద్దకుమారుడు రావణుడు 
రావణుడు పుట్టినప్పుడు రక్తవర్షము కురిసినది 


268 
చింతచెట్టు ఆకులు,బెరడు ప్రసాదముగా యిచ్చు ఆలయము 


మహావిష్ణువు తిరునల్వేలి 

తా'మ్రపర్లి నదీ తీరము తిరునల్వేలి జిల్లా 
నమ్మాళ్వార్‌ 12 సంవత్సరములు చింతచెట్టు తొర్రలో సమాధి యందున్న 

పుణ్యస్థలము. ఆలయం వెనుక పెద్ద చింతచెట్టు కలదు. 


దక్షిణ దేశములో ఒంటె ఉన్న ఆలయము 


తోతాద్రి నాధ స్వామి తోతా[ద్రి 
నాగర కోయిల్‌ కి దగ్గర 
స్వామివారికి డబ్బాల కొలది నూనెతో అభిషేకము. 
60 సంవత్సరముల కేలండర్‌ చక్రము మండప ముఖద్వారములో గల ఆలయము 
మీనాక్షీ మధురై 
సుందరేశ్వరార్‌ 
ఆలయములోని వెయ్యి స్తంభాల మండపములో గలదు. (తమిళ కేలండర్‌) 


తిరుపతి (తిరుమల) లో వలే ముస్లిం సేనాని తోదరమల్‌ భార్య, 
తల్లి విగ్రహములున్న ఆలయము 


వరదరాజ పెరుమాళ్‌ కంచి 
పేరుందేవి 


3నుండి 4వ (ప్రాకారమునకు పోవు ముందు భాగమున విగ్రహములు కలవు 
ధ్వజస్తంభముపై సింహవిగ్రహము గల అమ్మవారి ఆలయము 


కామాక్షి కంచి 
అమ్మవారి వాహనం ధ్వజస్తంభముపై నున్నది. ఇది ప్రత్యేకత. 


అద్భుత రామాయణము ప్రకారము సీత మండోదరికి జన్మించెను రావణుని వలన కాదు 


౨69 
“టిప్‌ టాప్‌ ” గణేశ్వరాలయముగల స్థలము 


విఘ్నేశ్వరుడు తిరుచినాపల్లి 
రాక్‌ ఫోర్ట్‌ 


శిఖరా[గ్రమున గల గణపతిని “ఉఛైపిళ్ళ్చయార్‌ ”అని పిలుతురు. 


ప్రతి దినము స్వామివారికి సగము అడ్డబొట్లు, సగము నిలువు బొట్లు పెట్టు ఆలయము 


శంకర నారాయణుడు శంకరనారాయణ కోయిల్‌ 
గోమతీ దేవి 32 కి.మీ. రాజుపాలెం 
షణు శ్రఖుడు 


“దక్షిణ తిరుపతి" అని పేరుగల ఆలయము 
శ్రీ వేంకటేశ్వరుడు తిరుమలై వాయపూర్‌ 
(కొండపైన ఆలయం) 73 కి.మీ. మద్రాస్‌ 
వేదోంతగళ్‌ వెళ్ళే మార్గములో 
విష్ణు మూర్తి విగ్రహాలు ఒక దానిపై ఒకటి ౩ మూర్తులుగల ఆలయము 
కూడల్‌ అళగర స్వామి మధురై 
మీనాక్షి ఆలయం 


2 కి.మీ. 
3 విగ్రహములు" కూర్చుని, నిల్చుని ,పరుండి ఒకదానిపై ఒకటి గలవు. 


4 యుగములలో నాలుగు పేర్లతో పిలువబడే ఆలయం 


శనీశ్వరుడు తిరునల్లార్‌ 
కృత:ఆదిపురి 5 కి.మీ. కరైకాల్‌ 
(తేతా : ధర్భారణ్యం తంజావూర్‌ జిల్లా 
ద్వాపర: వేదపురి 

కలి: నలేశ్యరం 


నలమహారాజును కరుణించిన స్వామి. నలమహారాజు స్నానము చేసి శని (గ్రహ 
పీడ వదిలించుకున్న సరస్సు “బ్రహ్మ దండ” తీర్దం గలదు. 


పాపానికి ఫలితం అనేక రూపాలుగా వుంటుంది 


270 
ఉత్సవ సమయాల్లో పెరుగన్నం, మామిడి పండు పంచి 


బట్టు ఆచారము గల ఆలయం 
కరైకాల్‌ అమ్మవారు కరైకాల్‌ 
బంగాళాఖాత తీరం 5 కి.మి తిరునల్లార్‌ 
తంజావూర్‌ జిల్లా 
భిక్షాటన చేస్తున్న శివునికి అమ్మవారు పెరుగన్నం,మామిడి పండు యిచ్చినందున. 
వెండి రధముగల దేవాలయము 
రామలింగేశ్వరుడు రామేశ్వరము 


పార్వతి 
కళ్యాణోత్సవములలో వెండి రధమును బయటకు తీసి ఊరేగిస్తారు. 


, మాతృ గొలుసులతో కట్టబడిన 2 రాళ్ళ మధ్య పిండ, శ్రాద కర్మలు 
పెతృ తీద్ధం geet మోక్షము టన పుణ్యస్థలము స్ట స 


కన్యాకుమారి కన్యాకుమారి 
కన్యాకుమారి అ(గ్రం 10 కిమీ సుచబీంద్రం 
3 సముద్రములు కలియుచోటు కన్యాకుమారి జిల్లా 


యాత్రికుల సౌకర్యార్హము స్నానం చేయుటకు విలుగా ఇనుప గొలుసులు 
రెండు (ప్రక్కలా నిర్మించిన స్థలము. 


“ ఇంద్రకాంత” వినాయక విగ్రహము ఉన్న ఆలయము 


కన్యాకుమారి కన్యాకుమారి అ(గ్రం 
మహాత్మాగాంధి విగ్రహం నుదిటిపై అక్టోబర్‌ 2వ తేదీనాడు (జన్మదినము) సూర్య 
కిరణములు పడు ఆలయము 
గాంధీ మండపం కన్యాకుమారి 
మహాత్మా గాంధీ 10 కి మీ. సుచీం(ద్రం 


కన్యాకుమారి జిల్లా 
మండపం మధ్యనుండి విగ్రహం పై సూర్యకిరణములు పడతాయి దీనిని 
స్వాతంత్ర్య జ్యోతి అని పిలుస్తారు. 





ద్రౌపదీదేవ లక్ష్మి యొక్క చాయ 


ర్య. 


సంజీవి పర్వతం ఆంజనేయుడు తీసుకుని వస్తూండగా ఒక పర్వతం ముక్కపడిన 
ప్రదేశం, ప్రతిష్టించబడిన స్వామివారు. 
ఆంజనేశ్వర్‌ మరుదమలై 
( శివలింగము) 10 కి.మీ కన్వాకుమారి 
ఆంజనేయ ప్రతిష్ట కన్యాకుమారి జిల్లా 


ఈ కొండపై ఇప్పటికీ ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన మొక్కలు 
మొలుస్తున్నవ. 
4 మ్యూజికల్‌ స్తంభాలలో ఒకటి మృదంగ శబ్దం, రెండవది సితార శబ్దం, మూడవది 
జలతరంగిణి శబ్దం, నాల్గవది తంబుర శబ్దాలు వినిపించే స్తంభాలు గల ఆలయం 
స్తాణుమాలయ స్వామి సుచీం(ద్రం 
ధర్మ సంవర్ణినీ దేవి 13 కిమీ కన్యాకుమారి 
కన్యాకుమారి జిల్లా 
ఆలయ వరండాలో గల నాలుగు పెద్ద స్తంభాలో రెండింటిలో 25 చిన్న చిన్న 
స్తంభాలు, మిగతా రెండింటిలో 33 చిన్న చిన్న స్తంభాలు ఇమిడ్చి ప్రత్యేక శబ్దాలు 
వచ్చేవిధముగా తయారుచేసారు 
10 చేతులు గల “మాయా గణపతి” భార్య మాయాదేవిని ఒకచేత్తో, 
నీటి పాత్రను ఒక చేతో పట్టుకుని ఉన్న ఆలయము 
స్థాణుమాలయ స్వామి సుచీం(ద్రం 
డా 
ధర్మ సంవర్ణినీ దేవి 


కాళీయ మర్దన సమయములో వైర మేర్పడి నందున కాళీయ విగ్రహానికి, శ్రీకృష్ణ 
గ్రహానికి మధ్యన శివలింగం ప్రతిష్టించబడిన ఆలయం 


కాళీయ (సర్పరాజు) నాగర్‌ కోయిల్‌ 
శివలింగం 20 కి.మీ కన్యాకుమారి 
శ్రీకృష్ణ కన్యాకుమారి జిల్లా 





బ్రహ్మదేవుడు ఆవులించగా పుట్టినవాడు జాంబవంతుడు (భల్లూకరాజు) 


272 
దక్షిణ భారత దేశాన ఇద్దరు భార్యలుండి, ఉత్తర భారత దేశాన 
స్వామి 


బ్రహ్మచారిగా కొలువబడే 
సుబ్రహ్మణ్య స్వామి తిరుచందూర్‌ 
వళ్ళి తిరునల్వేలి జిల్లా 
దేవసేన 60 కి.మీ. తిరునల్వేలి 


దక్షిణ భారతదేశాన సూరపాదుడనే రాక్షసుని చంపెను. సూరపాదుని సోదరుడైన 
తారకాసురుని స్వామివారు (బ్రహ్మచారిగానే చంపెను. (వివాహమునకు ముందే) అందుచేత 
ఉత్తర భారత దేశాన స్వామివారిని “బాలసుబ్రహ్మణ్యం” అని పిలుస్తారు. 


పువ్వుపూతే తప్ప కాయకాయని చింతచెట్టు గల ఆలయము. 
ఈ చెట్టుని స్వామివారి శయనమైన ఆదిశేషునిగా భావిస్తారు 


అధినాధ స్వామి ఆళ్వారు తిరునగరి 
(విష్ణుమూర్తి) 32 కి.మీ. తిరునల్వేలి 
తిరునల్వేలి జిల్లా 


28 కి.మీ. తిరుచందూరు 
ఈచెట్ట బెరడును సర్వరోగ నివారిణిగా తలుస్తారు. 
మ న రారో అ కా అ కానంకు 


కనిపించినట్లుగా, నమ్మాళ్వార్‌ అనే మహాభక్తుని జన్మసమయములో 
కూడా ఆకాశములో జ్యోతి దర్శనం జరిగిన దేవాలయం 


అధినాధ స్వామి అళ్వారు తిరునగరి 
(విష్ణుమూర్తి) 32 కి.మీ. తిరునల్వేలి 
నమ్మాళ్వార్‌ 28 కి.మీ. తిరుచందూరు 


ఆలయములోని చింతచెట్టు క్రింద నమ్మాళ్వార్‌ బాలుడుగా ఉధ్భవించు సమయంలో 
మధురకవి అను మహాభక్తునికి బద్రీనారాయణ క్షేత్రమునుండి ఆకాశములో దక్షిణ దేశాన 
ఒక జ్యోతి చాల వెలుగుతో దర్శనమిచ్చినది. ఆ వెలుగును అనుసరించి రాగా పై 
ఆలయములోని చింతచెట్టు క్రింద బాలుని దర్శనమాయెయి. 





నరకాన్కి రోడ్డు చాల విశాలముగా వుంటుంది సత్యాన్కి ఇరుకుగా వుంటుంది 


273 
“కాలదూతక” అనబడే దొంగ ఆకారములో రాజుగారికి దొరికి , నిజస్వరూపముతో 
సాక్షాత్కరించి రాజును ప్రజానురంజకుడుగా మార్చిన స్వామివారు, ఆలయము 


శ్రీ వైకుంర నాధ శ్రీ వైకుంరం 
లక్ష్మీదేవి 30 కి.మీ తిరునల్వేలి 
తిరునల్వేలి జిల్లా 


(ప్రజా కంటకుడైన రాజును, ధనాగారాన్ని కొల్లగొట్టిన దొంగగా కనిపించి 
రాజముందు సాక్షాత్కరించి, మార్చిన స్వామివారు. 


సత్వ, రజస్‌,తమో గుణాలకు ప్రతీకలైన ముగ్గురుభార్యలతో 
ఎలసిన స్వామివారు ఆలయం 


పల్లికొండ రంగనాధ స్వామి తిరుచందూర్‌ 
శ్రీదేవి 30 కి.మీ. తిరునల్వేలి 
భూదేవి _ తిరునల్వేలి జిల్లా 
నీళాదేవి 


సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ (ప్రాకారములో వెలసిన స్వామివారు. స్వామివారు 
శయన మూర్తి. నీళాదేవి నాగ్నజితి కుంభుని కుమార్తె. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు. 
కుంభుడు యశోద సోదరుడు. 


కుష్టు రోగముతోసహా అన్ని చర్మ రోగాలను నయముచేసే స్వామివారు 


తోతా(ద్రి నాధ నంగునేరి 
(విష్ణుమూర్తి) నంగునేరు తాలూకా 
శ్రీదేవి తిరునల్వేలి జిల్లా 
భూదేవి 30 కి.మీ. తిరునల్వేలి 


స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకము జరుగుతుంది. ఆ నూనెను చర్మానికి 
రాస్తే కుష్టురోగముతోసహా అన్ని చర్మవ్యాధులు నయమౌతాయి. 
మొత్తము 5 ప్రాకారములు గల ఆలయములో 4 వ ప్రాకారము విభూతి 
ప్రకారముగా పేరుగాంచిన ఆలయము 
జంబుకేశ్వరుడు జంబుకేశ్యరము 
అఖిలాండేశ్వరి 2 కిమి శ్రీరంగం 
తిరుచినాపల్లి జిల్లా 





ఒకరు ఇంకొకరిని వుద్ధలించటేరు ఎవరికి వారే వుద్ధరించుకోవాలి 


274 


కురుపులు మొదలైన చర్మ రోగాలను నయము చేయుటకు పుట్టనుండి తీసిన మట్టిని 
మాత్రలుగా యిచ్చు ఆలయము 


శంకర నారాయణ శంకర నారాయణ్‌ కోయిల్‌ 
గోమతి అమ శ 54 కి.మీ. తిరునల్వేలి 
తిరునల్వేలి జిలా 
న్నా 


విషకాటు నుండి (పొము,తేలురక్షించు అమ్మవారు 


గోమతి అమ్మ శంకర నారాయణకోయిల్‌ 
శంకర నారాయణ 


శ్రీ చక్రము ప్రతిష్టింపబడినది 
అమ్మవారి ముందు ఉంచిన పెట్టెలో వెండి , రాగి పాములు, తేళ్ళు బొమ లను 
వేసి అమ్మవారిని పూజిస్తారు 
శివుని , విష్ణువుని ఒకే విగ్రహములో చూడాలని కోరి,తపస్సు 
చేసి సాధించిన అమ్మవారు 


గోమతి అమ్మ శంకర నారాయణ కోయిల్‌ 
శంకర నారాయణ స్వామి 


మూలవ్యాధి నయము చేయు పవిత్ర జలములుగల కోనేరు, ఆలయం 


శంకరనారాయణ శంకరనారాయణ కోయిల్‌ 
గోమతి అమ | 


ఇక్కడ ఉన్న కోనేరును “ నాగసునాయి” అని పిలుస్తారు. భక్తులు ఈ కోనేరులో 
ఉప్పు, పంచదార విసురుతారు. ఇందులో స్నానం చేసిన వారికి మూలవ్యాధి వగైరా వ్యాధులు 
తగ్గును 


“ కదంబ వన క్షేత్రముగా ” పిలువబడే ఆలయం 


మీనాక్షీ మధురై 
సుందరేశ్వరార్‌ మధురై జిలా 
ని లా రా 
పూర్వకాలం యిచ్చట కదంబ వృక్షాలు ఉండెడివట 


శూర్పణఖ భర్త విద్యుజ్ఞిహ్యుడు రావణుడు వీనిని పారబాటున వధించెను 


275 


కప్పలు గానీ, చేపలు గానీ ఉండనటువంటి ఆలయ కొలను 


మీనాక్షి మధురై 
సుందరేశ్వరార్‌ 
ఆలయమునకు మొత్తం 9 గోపురాలున్నా ప్రవేశం మాత్రం 
మండపం ద్వారానే గల ఆలయము 
మీనాక్షి మధురై 
సుందరేశ్వరార్‌ 


ప్రవేశము అష్టలక్ష్మీ మండపం ద్వారానే తూర్పు గోపురము ఎల్లప్పుడూ 
మూసివేసిఉంటుంది. ఒకానొకప్పుడు ఆలయ ఉద్యోగుల పైన పన్ను వేయడమైనది దీనికి 
నిరసనగా ఒక ఉద్యోగి తూర్పు గోపురం పైనుండి దూకి ఆత్మ హత్య చేసుకొనెను. అతని 
ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుందని గోపురద్వారం మూసివేయడమైనది. 


అమరనాథ్‌ గుహకు పావురములన్నట్లే ఆలయ 
గోపురములపై చిలుకలు ఉన్న ఆలయము 
మీనాక్షి మధురై 
సుందరేశ్వరార్‌ 
నవగ్రహ ప్రతిష్టకు, సేతు బంధనానికి ముందుగా ప్రార్ధింపబడిన వినాయకుడు 


వెయ్యిలుగ నాథ్‌ వినాయక ఉప్పూరు 
32 కి మీ. రామనాధ పురం 


రామనాథ పురం జిల్లా. 
ప్రతిరోజు సాయంకాలము SE ను 3 ప్రాకారములలో 
ప్ర 


నున్న గర్భగుడిలో పడే ప్రత్యేకత గల ఆలయము 
అవడయార్‌ అవడయార్‌ కోయిల్‌ 
మణిక్క వాచకార్‌ పుదుక్కోట జిల్లా 


13 కి.మీ. అరంతాగి RS 
40 కి.మీ, పుదుక్కోట 


మత్స్యయంత్రమును గొట్టి శ్రీకృష్ణుడు పెండ్లి చేసుకున్న కన్య లక్షణ 


276 
అపరంజి( Pre 6ం!4)ఉత్సవ విగ్రహములు గల రెండే రెండు ఆలయములు 


1. సౌందర రాజ పెరుమాళ్‌ 1. అజగర్‌ కోయిల్‌ 


( తమిళనాడు) 
20 కిమీ మధురై 
2. అనంత పద్మ నాభ స్వామి 2. టట్రివేండ్రం 
(కేరళ) 
అరేబియా సముద్ర తీరం 
తొండము కుడివైపునకు తిరిగి ఉన్నవిఘ్నేశ్వరుని నల్లని రాతి విగ్రహమున్న ఆలయము . 
అందరి వినాయకులకు తొండము ఎడమ వైపునకు తిరిగి ఉంటుంది. 


సౌందర రాజ పెరుమాళ్‌ అజగర్‌ కోయిల్‌ 
శ్రీదేవి 20 కి.మీ.మధురై 
భూదేవి 


దేవాలయ (ప్రాకారము మూలలో “వలంపిరి వినాయకి” అని పిలువబడే 
స్వామివారికి తొండము కుడివైపునకు తిరిగి ఉంటుంది. ఇది (ప్రత్యేకత. వుం(డ్రాళ్ళవైపు 
తొండము. చాపితే తప్ప. 


భైరవ విగ్రహమున్న ప్రముఖ వైష్టవాలయం 
సౌందర రాజ పెరుమాళ్‌ అజగర్‌ కోయిల్‌ 
శ్రీదేవి 
భూదేవి 


ఘోర స్వరూపాకారముతో శివుడు 16 చేతులతో,ప్రతి చేతిలో ఆయుధముతో, 3 
కండ్లతో,పొడవైన పళ్ళతో వెలసిఉన్న ప్రసిద్ధ వైష్టవాలయము 


సౌందర రాజ పెరుమాళ్‌ అజగర్‌ కోయిల్‌ 
శ్రీదేవి 
భూదేవి 
షట్ఫుజ యం(త్రముపై శివుని ప్రతిష్టంచిరి. 
ప్రతిరోజు వండిన అన్నముతో అభిషేకం గల స్వామివారు 


జంబుకేశద్‌ జంబుకేశ్యరం 
(మరకత లింగం) 


అఖిలాండేశ్వరి 
ఇచ్చట పంచముఖ శివుని విగ్రహము గలదు పేరు. రాజరాజేశ్చరుడు. 


యముడు సూర్యుని కుమారుడు ధూమవర్ణ, విజయ అను యిరువురు భార్యలు గలరు 


277 
ఘోర స్వరూపాకారములో నున్న జ్వాలా నరసింహ స్వామికి ప్రతిరోజూ ఉగ్రత 
తగ్గించుటకు పాలు, పెరుగు అభిషేకం. కోపం, ఉగ్రత ప్రకంపన రూపములో 
తగ్గుటకుగాను పై భాగాన రంధ్రం ఏర్పాటు ఉన్న ఆలయము 
సౌందర రాజ పెరుమాళ్‌ అజగర్‌ కోయిల్‌ 
శ్రీదేవి 
భూదేవి 
ఆలయ ప్రాకారములో జ్వాలా నారసింహస్వామివారి విగ్రహం ప్రతిష్టించబడినది. 
బ్రహ్మోతృ్సవములలో తప్ప ముఖ్య గోపుర ద్వారం ఎల్లప్పుడు మూసి వుంటుంది. 
ద్వారానికి ఎదురుగా 18 మెటు ఉన. ఆలయం 
(God of the Gate of eighteen Steps) 


20కి మీ. మధురై 


సౌందర రాజ పెరుమాళ్‌ అజగర్‌ కోయిల్‌ 
శ్రీదేవి 
భూదేవి 
తగాదాలు,కోర్టు వ్యాజ్యాలు మాని ఈ 18 మెట్టపై నిలబడి, ఆలయానికి ఫీజు 

కట్టి, ఇరుపక్షాలు నిజాలు ఒప్పుకొని పరిష్కరించు కొంటారు. అబద్దం చెప్పిన అరిష్టం 
జరుగుతుందని నమ్మిక. 

9 రోజులు జరుగు శివుని కళ్యాణానికి 4వ రోజున విష్ణుమూర్తి తరలి వెళ్ళి 

కళ్యాణోత్సవాన్ని తిలకించు ఆలయం 

మీనాక్షి మధురై 
సుందరేశ్వరుడు 

అజగర్‌ స్వామికి మీనాక్షి సోదరి. మీనాక్షీ, సుందరేశ్వరుని కళ్యాణానికి 4 వరోజున 
అజగద్‌ కోయిల్‌ నుండి (20కి మీ.) సౌందర రాజ పెరుమాళ్‌ను (అజగర స్వామి) తీసుకుని 
వస్తారు ఈ సమయములో ఈ రెండు చొట్లనున్న ఆలయములలో గొప్ప ఉత్సవములు 
జరుగును. శివకేశవుల సఖ్యతకు నిదర్శన మీరెండు ఆలయములు 


తప్పుచేసి సరిదిద్దుకొనకపోతే రెండు తప్పులు చేసినట్లు లెక్క 


278 
మొట్టమొదటి సారిగా బిడ్డకు పాలు స్వామివారి కెదురుగా 


యిచ్చనట్లు మొక్కుబడి ఉన్న ఆలయము 
దండాయుధ పాణి పళని 
(సుబ్రహ్మణ్య స్వామి) 20 కి.మీ. కొడైకెనాల్‌ 


40 కి.మీ. దిండిగల్‌ 

ఆరు సుప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి, స్వామి వారికి కదంబ 
పూల పరిమళమంటే యిష్టము. అందుకుగాను ప్రత్యేకముగా పూలవనం గలదు. 
స్వామివారి అభిషేకస్తా జలముతో బొల్లి, ఆస్మా వ్యాధుల నివారణమగును 


దండాయుధ పాణి పళని 
(సుబ్రహ్మణ్య స్వామి) 
ఆరు సుప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. విగ్రహం నవధాతువులతో 
చేయబడినది. స్వామివారి గంధముతో సిద్ద వైద్యము చేయుదురు 
ఒక చెంప లోనికి పోయి ఉన్నటువంటి వినాయక విగ్రహం గల ఆలయము 


ఉచ్చ పిళ్ళయార్‌ తిరుచినాపల్లి 
(రాక్‌ ఫోర్టు) తిరుచినాపల్లి జిల్లా 
అయోధ్య నుండి విభీషణుడు శ్రీరాముడు కానుకగా యిచ్చిన శ్రీరంగ విమానాన్ని 
లంకకు తీసుకుని పోతూఉండగా, కావేరీ నదీ తీరానికి రాగానే అక్కడ ఉన్న ఒకకుగ్రవానికి 
శ్రీరంగ విమానాన్ని యిచ్చి సంధ్యావందనము కొరకు విభిషణుడు కావేరీ నదికి వెళ్ళగా, 
కుర్రవాడు శీ రంగ విమానాన్ని భూమిపై పెట్టివేసెను. విభీషణుడు వచ్చి ఎంత ప్రయత్నించినా 
విమానము కదలలేదు. కోపముతో విభీషణుడు కుగ్రవాని చెంపపై కొట్టెను. ఆ కుర్రవాడే 
వినాయకుడు. విభీషణునికి ఇంకా దొరకకుండా పారిపోయి రిషభాచలం అను కొండనెక్కెను 
నాటి కొండే నేటి రాక్‌ఫోర్టు. 
రామేశ్వర క్షేత్రములో రావణుని ఆత్మ శాంతి కొరకు రామలింగేశ్వర ప్రతిష్ట 
చేసినట్లుగా, కుంభకర్ణుని ఆత్మ శాంతి కొరకు శ్రీరామచంద్రుడు సీతా 


సమేతముగా ప్రతిష్టించిన లింగము 
జంబుకేశ్వర్‌ జంబుకేశ్వరం 
(మరకత లింగము) 
అఖిలాండేశ్వరి 


శ్రీరామ (ప్రతిష్ట 


భీమునికి ద్రౌపదియందు శ్రుతసోముడు, జలంధరయందు సర్వబుడు, కాళియందు సర్వగతుడు, 
హిడింబ యందు ఘటోత్కచుడు జన్మించిరి 


279 
తిరునులలో ధనాకర్షణ యంత్రము స్టాపించినట్లుగా, శ్రీ శంకరాచార్యులవారు జనాకర్షణ 


యంత్రము స్థాపించిన దివ్యక్షేత్రము 
శ్రీ రంగనాధుడు శ్రీరంగం 
శ్రీరంగనాయకి 10 కి.మీ తిరుచినాపల్లి 
కావేరీ తీరము తిరుచినాపల్లి జిల్లా 


దక్షిణ భారత దేశములో అతి ఎత్తెన గర్ధగుడిగల దేవాలయము 


బృహదీశ్యర్‌ తంజావూర్‌ 
బృహన్నాయకి తంజావూరు జిల్లా 

216' ల ఎత్తు - 14 అంతస్తుల ఆలయం. కలశం రాయి బరువు 80 టన్నులు. 
గొపు చోళ ఆలయాలలో నొకటి 

నవగ్రహములు లింగరూపములోనూ, అష్టదిక్పాలుర విగ్రహములు ఎనిమిది 
మూలలలోను ప్రతిష్టించిన ఆలయము 

బృహదీశ్యర్‌ తంజావూర్‌ 
బృహన్నాయకి 

లింగం పాన మట్టం చుట్టు కొలత 54,6' ఎత్తు. లింగము చుట్టుకొలత 
23 1/4 ఎత్తు 9'. ఇంకా ఈ ఆలయంలో 252 శివలింగములు ప్రతిష్టించబడినవి. ఇచ్చట 
నున్న నంది 12' ఎత్తు, 191/2 పొడవు, 8 1/4 వెడల్పు, 25 టన్నుల బరువు ఏకరాయి. 


జ్వరం తగ్గించుటకు పూజింపబడు స్వామివారు 


జ్వర హరేశ్వరార్‌ తంజావూరు 
బృహదీశ్వర్‌ స్వామివారి గర్భగుడికి (ప్రక్కన వెలసిన స్వామి. స్వామివారి విగ్రహం 
డిగా ఉంటుంది. వేడిని తగ్గించుటకు మంచిగంధం పూస్తారు. ఇచ్చట స్వామివారికి మంచి 
గంధం పూస్తే ఇంటి వద్ద రోగికి జ్వరం తగ్గిపోతుంది. 


తాటక మొదట చాల అందగత్తె. అగస్త్య మహర్షిని బాధింప 
వికృత రూపము పొంది రాక్షసివి కమ్మని శంచెను 


280 
తెల్లని వినాయకుడున్న ఏకైక ఆలయం 


వలంచుజి వినాయక తిరువలంచుజి 
(శ్వేతవినాయక) రకిమీ. కుంభకోణం 
సిద్ది ,బుద్ది తంజావూర్‌ జిల్లా 
కావేరీ తీరం స్వామిమలై (ప్రక్కన 


సముద్ర మదనములో ఆవిర్భవించిన నురుగుతో (ప్రతిష్టింపబడిన స్వామి. 
దేవతలు, రాక్షసులు మొదట్లో వినాయక పూజ చేయక సాగర మధనం ప్రారంభించినందున 
హాలాహలం లభించింది. తప్పు తెలుసుకుని సముద్రములో ఆవిర్భవించిన నురుగుతో 
వినాయకుని చేసి, ప్రార్ధించిన తరువాత అమృతం వగైరా లభించినవి 


తొండము కుడివైపుకు తిరిగిటఉన్న తెల్లని వినాయకుడు 


తెల్లని వినాయకుడు తిరువలంచుబి 
అరసలాన్‌ నదీ తీరం 
తొందరలో (ప్రతిష్టించినందున 
లింగరూపములో నున్న స్వామివారిని అమ్మవారు ముద్దుపెట్టుకుంటున్నట్లు 
విగ్రహం ఉన్న ఆలయం 

శివకొరయుం తీశ్చర్‌ శక్తి ముట్టం 

పెరియ నాయకి 5.కి.మీ. కుంభకోణం 
3 కి.మీ. దరశురామ్‌ 
తంజావూరు బిల్లా 


నంది విగ్రహం శివలింగానికి ఎదురుగా గాక కొంచెం కుడి ప్రక్కగా నున్న ఆలయం 


ధేను పురీశ్యర పట్టీశ్వరం 
జ్ఞానాంబాళ్‌ 6 కిమీ. కుంభకోణం 
తంజావూరు జిల్లా 


జ్ఞాన సంబందార్‌ అనే భక్తుని రాకకై స్వామివారు ఎదురుచూస్తూ, ఎదురుగా నున్న 
నందిని కొంచెం ప్రక్కకు తొలగుమని ఆజ్ఞాపించారు 





ద్రౌపది తల్లి, ద్రుపద మహారాజు భార్య కోకిలాదేవి 


281 
ఆలయములో స్వామివారు, అమ్మవారు ఉన్నప్పటికీ ముందుగా అమ్మవారిని దర్శించిన 
పిదపనే అయ్యవారి దర్శనము ఆచారముగా గల ఆలయం 
కమల వళ్ళి కుంభకోణం 
సారంగ పాళి కుంభకోణం తాలూకా 
తంజావూరు జిల్లా 

మహాలక్ష్మి అవతారమైన కమల వళ్ళి స్వామివారిని వివాహము చేసుకొనుటకు 

ముందుగా కుంభకోణమునకు వచ్చి నందున , తరువాత స్వామివారు వచ్చినందున ఈ 

ఆచారమేర్పడినది. అమ్మవారి (ప్రాధాన్యత గల ఆలయం. 


ఉత్తరాయనములో ఒక ద్వారముగుండా దక్షిణాయనములో మరొక ద్వారముగుండా 
ప్రవేశము గల ఆలయము 
సారంగపాణి కుంభకోణం 
కమలవళ్ళి 


మూడు ప్రముఖ వైష్ణవ క్షేత్రములలో వరుస ప్రాముఖ్యత 
(Order of 1౧౧౦౫2౧౧౦౪) గలవి 


1. శ్రీరంగ నాధ 1 శ్రీరంగం 
శ్రీరంగ నాయకి (తమిళనాడు) 

2. శ్రీ వేంకటేశ్వరుడు 2 తిరుమల 
పద్మావతి (ఆంధప్రదేశ్‌) 

3. సారంగపాణి 3 కుంభకోణము 
కమల వళ్ళి (తమిళనాడు) 


సంవత్సరములో మూడుసార్లు గోపురము గుండా సూర్యకిరణములు 
స్వామివారిపై పడు ఆలయం 


నాగేశ్వర్‌ కుంభకోణం 
(శివలింగం) 
నాగేశ్వరి 


శ్రీచక్రోపాసనచే బ్రహ్మజ్ఞానం సాధ్యము 


282 
కుంభకోణము చుట్టూ 16 కి.మీ దూరములో పంచక్రోశ శివ 
విగ్రహాలుగా వెలసిన ఆలయములు 
1. తిరువిడై మరుదూర్‌ 
2 తిరునాగేశృ్యరం 
3. తిరుదరశురామ్‌ 
4 తిరు వారగామ్‌ 
5. తిరుపాదల వనం 
ఆది కుంభేశ్వరుని , మంగళనాయకిని ( కుంభకోణములో) దర్శించుటకు 

ముందుగా దర్శించవలసిన క్షేత్రములు బాణపురీశృర స్వామి (శివుడు) తన బాణముతో 
అమృత కలశాన్ని చేదించినందున 1 కలశం 2. కొబ్బరి కాయ 3 మామిడి ఆకులు 4. 
పువ్వులు 5. పవిత్ర దారము పడిన చోట్టు, 


కుంభ కోణములోని “మహామాఘం”అని పిలువబడే సరస్సు ఒడ్డున వెలసిన స్వామివారు 


కాశీవిశ్యనాధ కుంభకోణం 
విశాలాక్షి 


వెయ్యి చెరకు గడల వినాయక స్వామి వెలసిన దివ్య స్థలము 
కరంబయిరామ్‌ వినాయక కుంభకోణం 
మహామాఘం సరస్సు ఒడ్డున 


మార్మండేయ మహర్షి కుమార్తె భూమిదేవిని (తులసిని ) 
వివాహము చేసుకుని వెలసిన స్వామివారు 


ఉప్పిలి అప్పన్‌ తిరువెన్నాగరం 
భూమిదేవి 5 కి.మీ కుంభకోణం 
2 కమ తిరునాగేశ్యరం 
తంజావూర్‌ జిల్లా 


మార్కండేయ మహర్షి కుమార్తెకు వంట సరిగా రానందున ఉప్పు వేయకపోయినా 
వంటకాలు యిష్టముగా తింటానని స్వామివారు వరమిచ్చిరి. 





ఆశ్వద్ద వృక్షము విష్ణుమూర్తి 


283 


వేయి పడగల ఆదిశేషునిపై కుడికాలి వ్రేలు నోటిలో పెట్టుకుని పరుండిఉన్న 
బాలకృష్ణుని రాతి విగ్రహం గల ఆలయము 


ఉప్పిలి అప్పన్‌ ఉప్పిలి అప్పన్‌ 

భూమి దేవి 5 కి మి కుంభకోణం 
2 కి.మీ తిరునాగేశం 
తంజావూరు జిల్లా 


“అహోరాత్ర పుష్కరిణి ” ఉన్న ఆలయము 


ఉప్పిలి అప్పన్‌ 


ఉప్పిలి అప్పున్‌ 
భూమిదేవి 


ఈ పుష్కరిణిలో అర్రరాత్రికూడా స్నానం చేయవచ్చును సాధారణముగా 
పుష్కరిణిలలో రాత్రులు స్నానము చేయరు. 


బాల కృష్ణుని పంచలోహ విగ్రహం గల ఆలయము 


పరవాసుదేవ మన్నార్‌ గుడి 

(రాజగోపాల స్వామి) మన్నార్‌ గుడి తాలూకా 

సేన్‌ బాగవళ్ళి తాయారు 30 కి.మీ. తంజావూర్‌ 
తంజావూర్‌ జిల్లా 


పార్వతీదేవి సరస్వతీ దేవిని వీణా వాద్యములో ఓడించి వెలసిన ఆలయం 


వేదనాయక వేదారణ్యం 

(శివస్వామి) వేదారణ్యం RS. 
వేదనాయకి 50 కిమీ మన్నార్‌ గుడి 
(పార్వతి) తంజావూర్‌ జిల్లా 


సృష్టితో మంచీ, చెడూ అనేవి లేవు మన ఆలోచనలే వాటిని వేర్వేరుగా విభజిస్తాయి 


284 


రామ రాషణ యుద్ధానంతరం రాక్షసమృతవీరుల ఆత్మలు పెనమభూతమై శ్రీరామచంద్రుని 
వెంటాడ సాగెను. దీనిని వదిలించుకొనుటకు శ్రీరాముడు ఆశ్రయించిన వినాయకుడు, 


ప్రతిష్టించిన శివలింగము 
వేదనాయక వేదారణ్యం 
వేదనాయకి 50 కి.మీ.మన్నార్‌గుడి 
వీరహట్టి వినాయకుడు తంజావూర్‌ జిల్లా 


శ్రీ రామచంద్రుడు తొలుత వినాయకుని ప్రార్ధించి పెనుభూతమును శాంతింపజేసి, 
ప్రక్కనున్న (గ్రామములో శివలింగమును (ప్రతిష్టించి మృతవీరుల ఆత్మలకు శాంతిని 
చేకూర్చెను (గ్రామము పేరు రామ చంద్రపురం. లింగం పేరు రామనాధ లింగం. 


రాక్షస మృతవీరుల ఆత్మలు పెనుభూతమై శ్రీరాముని వెంటాడుతూ విపరీత శబ్ధం 


“చేయగా, ఆగ్రహించిన వినాయకుడు తూర్పు వైపు ముఖమునుండినవాడు 
పశ్చిమానికి తిరిగి తన కాళ్ళతో హుంకార శబ్ధము చేస్తూ పెనుభూతమును నిశ్శబ్దముగా 
నుండునట్లు చేసిన ము విగ్రహం గల ఆలయము 
వీర హట్టి వినాయకుడు వేదారణ్యం 
వేదనాయక( శివ) 50 కి.మీ. మన్నార్‌ గుడి 
వేదనాయకి (పార్వతి) తంజావూర్‌ జిల్లా 


పిశాచ గణాలను పారద్రోలు స్వామివారుగా (ప్రశిద్ది. 
భయాందోళన (Fear CంmMmplex) పోవడానికి ప్రార్థింపబడు వినాయకుడు 


వడక్కం తీర్త వినాయక 
వేదనాయక ( శివ) 
వేదనాయకి( పార్వతి) 


వేదారణ్యం 


స్వామివారి కెదురుగా ఉన్న గేటు ఎల్లప్పుడూ మూసి ఉంటుంది పూజలన్నీ ప్రక్కగేటు గుండానే 


వేదనాయక 
(శివ) 
వేదనాయకి 
(పార్వతి) 


వేదారణ్యం 


నాలుగు వేదాలూ వచ్చి,పూజలు చేసి ఎదురుగా నున్న ముఖద్వారాన్ని మూసివేసి 
వెళ్ళిపోయినవి. అందుచేత ప్రతి రోజు పూజ ప్రక్కనున్నద్వారం గుండానే. 


అలో 


శ్రీకృష్ణుని పెద్ద భార్య రుక్మిణి ఈమెకు పదిమంది కుమారులు 


285 


చండికేశ్వర విగ్రహంతో బాటు చండికేశ్వరి విగ్రహం కూడా ఉన్న ఏకైక దేవాలయం 
వేదనాయక వేదారణ్యం 
వేదనాయకి 


దక్షిణ దేశములోని శివాలయములన్నింటిలో చండికేశ్వర స్వామివారు మాత్రమే 
ఉంటారు. 


స్వామివారి విగ్రహానికి ఎదురుగా ఒకే లైనులో నుండి నవగ్రహములన్నీ స్వామివారి వైపే 


చూస్తున్న ఆలయం 
త్యాగరాజ స్వామి తిరువారూర్‌ 
లేక 40కి.మీ. తంజావూర్‌ 
అచలేశ్యర్‌ 20కి.మీ. నాగపట్నం 
(శివస్వామి) తంజావూర్‌ జిల్లా 


స్వామివారి నీడ ఎల్లప్పుడూ తూర్పు భాగానే కనిపిస్తుంది. ఆరు మాసముల లోపు 
చనిపోవు వారికి నీడ అసలు కనిపించదు 


అచలేశ్వర్‌ తిరువారూర్‌ 

(శివలింగం) 40కి.మీ. తంజావూర్‌ 
20కి.మీ. నాగపట్నం 
తంజావూర్‌ జిల్లా 


పద్మాసురుడనే రాక్షసుని చంపినందున సుబ్రహ్మణ్య స్వామికి బ్రహ్మ హత్యా దోషము తగిలి 
స్వామివారు నలుపురంగు వచ్చారు. తిరిది మామూలుగా 
(దోషము తొలగిన తరువాతు వచ్చి, వెలసిన ఆలయం 


అచలేశ్వర్‌. సిక్కాల్‌ 
సత్యాయ తాక్షి 9కి.మి. నాగపట్నం 
తంజావూర్‌ జిల్లా 


సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్న తీరములో స్నానమాచరించి అమ్మవారిని 
పూజించిన తరువాత బ్రహ్మహత్యా దోషము తొలగిపోయినది. అప్పటినుండి సుబ్రహ్మణ్య 
స్వామివారికి “సింగార వేలవర్‌” అని పేరు వచ్చినది 


రతీదేవి దక్షుని చెమట నుండి పుట్టినది మన్మథుని భార్య 


286 
సింహం వాహనముగా గల వినాయకుని విగ్రహం ఉన్న ఆలయం 


సౌందరరాజ పెరుమాళ్‌ నాగపట్నం 
సుందర వళ్ళీ తాయార్‌ తంజావూరు జిల్లా 
పంచలోహ మూర్తి బంగాళాఖాత తీరం 


భక్తి భావముతో గాకుండా భయముతో పూజింపబడే స్వామివారు 


శనీశ్వరుడు తిరునల్లార్‌ 
5కి మీ. కరైకాల్‌ 
తంజావూర్‌ బిల్లా 


తోకలేని నంది విగ్రహమున్న ఆలయము 


అఘోర మూర్తి తిరువేంగాడ్‌ 
(శివలింగం) 25కి.మీ. చిదంబరం 
(రౌ[ద్రమూర్తి వైదీశ్వరన్‌ కోయిల్‌కు దగ్గరలో 


జలంధరుని కుమారుడు మారుత్సాసురుడు చాల దుర్మార్గుడు. దేవతల కోరికపై 
శివుడు నందిని పంపించెను. నంది రాక్షసుని ఎత్తి సముద్రములో పడవేసెను. మరుత్సాసురుడు 
శంకరుని (ప్రార్తించి (త్రిశూలాన్ని పొంది నందిపైకి యుద్దానికి వచ్చెను శివుని శూలాన్ని చూచి 
నంది వెనుకంజ వేయగా రాక్షసుడు శూలంతో నంది తోకను ఖండించెను. ఈ సంగతి తెలిసి 
శివుడు స్వయముగా వచ్చి రాక్షసుని సంహరించెను 


గజాసుర ముఖముతో గాక, మానవ ముఖముతో నున్న వినాయకుడు 


నరవ్మక్ర వినాయక తిరు చేన్‌ గాట్టంగుడి 
25కి. మీ మాయవరం 
చిదంబరం నుండి 


మాయవరం 37కి.మీ. 
గజాసురుని ఈ వినాయకుడే సంహరించెనట. 


వస్తుందనుకున్నది కాదు ఆస్తి వచ్చినదే ఆస్తి 


287 
“నవగంగా కుండం” అని పిలచే సరోవరము 


“మహా మాఘం” కుంభకోణం 

అని పిలువబడే సరోవరం 32 కిమీ. మాయవరం 
కుంభ పర్యములో ఈ సరోవరములో 9 నదులు కలుస్తాయి. 1. గంగ 

2. యమున 3. సరస్వతి 4. నర్మద 5. గోదావరి 6 కావేరి 7. మహానది 8. పయోష్ష 

9. సరయు. వీటిని నవగంగలంటారు. 


నృసింహ స్వామి వారిని శాంతింపజేసిన శరభ దేవ (శివ) విగ్రహం ఖనిజధాతు 
రూపములో నున్న ఏకైక ఆలయము 
(శ్రీకంప హరేశ్వరుడు (త్రిభువనం 
తంజావూర్‌ జిల్లా 
కుంభకోణం దగ్గర 


పాదాల వద్ద శీ లక్ష్మిదేవి, విభీషణుడు కూర్చుని ఉన్న స్వామివారు 
(శ్రీరంగ నాధుడు శ్రీరంగం 


దక్షిణాభి ముఖుడు 13కి.మీ. తిరుచినాపల్లి 
కావేరి నదీ తీరము 


బాలుని రూపములో ఉన్న ఆంజనేయుని విగ్రహముగల ఆలయము 


(శ్రీరామలింగేశ్వరుడు రామేశ్వరం 

1. నంది ఉన్న మండపములో నందికి ఎడమ భాగములో సీతాదేవికి మొట్టమొదటిసారి 
కనిపించిన బాల ఆంజనేయుని వి[గ్రహమున్నది 2. గంధమాదన పర్వతమునకు పోవు 
(తోవలో హనుమంతుని ఆలయమున్నది. ఇందులోని ఆంజనేయుడు బాల ఆంజనేయుడు 
లంకలోని అంతఃపురాలు, అశోక వనం జొచ్చిన రూపం. 





నివారించలేని ఆపద ఎదురైనప్పుడు వుపవాసముతో ప్రార్థన చెయ్యడమే సరైన మార్గము 


288 
పంచ మహాపాతక వినాశని తీర్ధము 


(శ్రీరామ ధనుష్కోటి 
లక్ష్మణ రామేశ్వరం దగ్గర 
సేతువును నిర్మించిన స్థానము 

పంచ మహా పాతకములు : 1. (బ్రహ్మ హత్య 2. సురాపానము 3. సువర్లము 
దొంగిలించుట 4. గురుపత్నిని కామించుట 5. మహాపాతక సహవాసము. 


25' ఎత్తుగల అతిపెద్ద శ్రీ కృష్ణుని విగ్రహము 


ఢీ పాండవ దూత పెరుమాళ్‌ కంచి 

ఏకాంబరేశ్యరుని ఆలయం దగ్గర తిరుప్పడగం అనే చోట 
దుర్యోధనాదులు రాయబార సమయమున శ్రీ కృష్ణుని కట్టివేయ నిర్ణయించి నపుడు 

చూపించిన విశ్యరూపము. (విష్ణుమూర్తి). 


ఖడ్గము ధరించిన శ్రీ కృష్ణుడు 


పార్ధసారధి మద్రాస్‌ 
ట్రిప్టికేన్‌ 
అర్జునునికి సారధిగా వుంటూ మహాభారత సం(గ్రామమున భీష్ముని తీవ్రతను 
నిరోధించుటకు, అంతమొందించుటకు (శ్రీకృష్ణుడు మొదట ఖడ్గమును, తరువాత చక్రమును 
చేతబూనెను. ఖడ్గము ధరించిన (శ్రీకృష్ణ విగ్రహం అరుదు 


మీసాలున్న శ్రీకృష్ణుడు 
పార్థ సారధి మద్రాస్‌ 
ట్రిప్లికేన్‌ 
పార్టునికి సారధిగానున్నందున స్వామివారికి పార్థసారధి నామము. మీసములు 
యుద్దభూమిలో వీర చిహ్నము. 


కృతజ్ఞత లేనివారు క్రూరమృగాలకంటే హీనులు 


289 
నల దమయంతులను శని ప్రభావము నుండి విముక్తుల చేసిన స్వామివారు 


నల నారాయణ తిరునల్లార్‌ 
(విష్ణుమూర్తి) కరైకాల్‌కు దగ్గరలో 


“ఆముదలింగం ” లేక “అమృతలింగం” అని పిలువబడే లింగమున్న ఆలయం 


అమృత ఘటేశ్వరుడు తిరుకడవూర్‌ 
అమృత ఘటేశ్వరి తంజావూరు జిల్లా 
20 కి.మీ. మైలాడుదురై 
కార్తీకమాస సోమవారములలో స్వామివారికి 1008 శంఖాలలోని తీర్చముతో అభిషేకం 
చేస్తారు. అమృత భాండం శివలింగ రూపం ధరించినదని భావన. 


దర్భగడ్డి కొనలు ముడివేస్తే కష్టాలు గట్టెకుతాయని నమ్మకం గల ఆలయము 


దర్భారణ్యేశ్చరుడు తిరునల్లార్‌ 
(దర్భాధిపతి) కరైకాల్‌కు దగ్గరలో 
భోగామృత పొన్‌మొళియాల్‌ 

ఈ క్షేత్రములో గడ్డిమొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. 


అన్నిచోట్లా నటరాజ స్వామి వారి విగ్రహం ఎడమకాలు పైకెత్తిన నాట్య భంగిమలో 
నుంటుంది. కానీ దేశం మొత్తం మాద ఒకే ఒక చోట కుడికాలు 


పైకెత్తిన నాట్య భంగిమ గల విగ్రహం 


సుందరేశ్వరుడు మధురై 
మోనాక్షి దేవి 

సుందరేశ్వర స్వామివారి కెదురుగా నున్న నటరాజ స్వామి. రాజశేఖర పాండ్యన్‌ అనే 
మధుర రాజొకరు స్వామో నీ వెల్లప్పుడు ఎడమకాలే పైకెత్తి నర్తింతువు. కాలు నెప్పి పుట్టును. 
అందుచేత కాలుమార్చుడు అని ప్రార్థించెను. 

చిదంబరంలోని విగ్రహం ఎడమకాలు పైకెత్తిన నాట్యభంగిమ. నాదంత తాండవం.Hall 
of Gold లో మధురైలో కుడికాలు పైకెత్తి ఉన్న నాట్య భంగిమ. ఆనంద తాండవం. Hall 


of Silver లో. 


పారకులు ఆశించేది ఏ పద్ధతిలో ప్రాయబడినదని కాదు, ఏమి వ్రాయబడినది 


290 
చేపలు తీరములో నుందని క్షేత్రము 


పార్ధ సారధి మద్రాసు 
ట్రిప్టికేన్‌ 


ఆలయమునకు ఎదురుగా నున్న తీరము పేరు “కైరవిణి” మద్గల మహర్షి స్నానము 
చేస్తుండగా చాల అందమెన చేప ఒకటి ఆయననాకర్షించినది. దానివలన మహర్షికి 
తపోభంగమైనది. అందుచేత ఇక్కడ చేపలుండరాదని శపించాడట. 


ఒకే ఆలయములో వెలసిన స్వామివార్లకురెండు ప్రత్యేక ధ్వజస్తంభములు, రెండు 
బ్రహ్మోత్సవములు జరుగు ఆలయం 
1. పార్ట సారధి ట్రిప్టికేన్‌ 
2. నారసింహ మద్రాస్‌ 


స్వామివారి గుడిలో అమ్మవారు ప్రతిష్టించబదేకుండా ఉన్న ఆలయం. ఇచ్చట 
చక్కెర పొంగలి ప్రసాదంగా యివ్వబడుతుంది 
పార్ట సారధి ట్రిప్లికేన్‌ 
మద్రాసు 
బహుశా పార్టునకు సారధిగా యుద్ద భూమి నుండుటచే గాబోలు అమ్మవారు లేరు 
నారసింహ స్వామి, శ్రీరంగనాధుడు, వేదవళ్ళి మాత్రము గలరు. 


అమ్మవారి నుండి శక్తి ఆయుధాన్ని (వేల్‌ తీసుకుని సురపాదుడనబడే రాక్షసుని 
చంపిన స్థలము, వెలసిన స్వామివారు 
సుబ్రహ్మణ్య స్వామి తిరుచెందూర్‌ 
ఆరు ప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. 
అమ్మవారి, స్వామివారి కళ్యాణోత్సవములలో ఒక బాలికను, ఒక బాలుని పెండ్లి కుమార్తె, 
పెండ్లి కుమారునిగ అలంకరించి కళ్యాణోత్సవము జరిపించు ఆలయము 
మోనాక్షి మధురై 
సుందరేశ్వరుడు 
చైత్ర మాసములో పూర్ణిమ నుండి వివాహవేడుకలు (ప్రారంభమౌతాయి. 





అన్యాయం, అత్యాచారం చేసేవాని కంటె, వాటిని సహించేవాడే పెద్దదోషి 


291 
గోమతి అమ్మవారికి (పార్వతి సర్పరాజులైన శంఖ, పద్మలకు శివుడు తన శంకర 
నారాయణ రూపాని గై ప్రదర్శించిన ఏకైక ఆలయం 


శ్రీ శంకర నారాయణ స్వామి శంకరన్‌ కోయిల్‌ 
గోమతి అమ్మవారు తిరునల్వేలి జిలా 
C3 
38 కి.మి తిరునల్వేలి 
ఇచ్చటనున్న పుట్టమోద మట్టిని అమ్మవారి ప్రసాదంగా యిస్తారు దుష్ట శక్తులు 
దూరమౌతాయని నమ్మిక. 


పాణిని వ్యాకరణ పారశాల గల ప్రసిద ఆలయం 


ఆది పురీశ్వర తిరువొత్తియూర్‌ 

మద్రాసు 
శివుడు అఘోరమూర్తి రూపములో మరుత్తురాసురుడనే 
రాక్షసుని చంపి వెలసినఆలయం 
శ్వేతారణ్యేశ్యర స్వామి తిరువేంగాడు 
బ్రహ్మ విద్యాంబాళ్‌ షీర్‌కాళి తాలూకా 
లేక 13 కి.మీ. షీర్‌కాళి 

పెరియ నాయకి 25 క.మీ.మయూరం 

తంజావూరు జిల్లా 


తల వెనుక మంటలతో, ఎనిమిది చేతులతో శూలముతో శివుడు నిలబడి ఉన్న 
అఘోరమూర్తి విగ్రహం కలదు. ఈ క్షేత్రమునకు “ఆది చిదంబరం” అని పేరు. 
96 శైవ సిద్దాంత తత్వాల కనుగుణముగా 96 స్తంభాలు 
కళ్యాణ మండపము నందు గల ఆలయం 
నెల్లియప్పార్‌ తిరునల్వేలి 
కాంతి మతి అంబాళ్‌ 
తమ్మిర బరణి నదీతీరం 





ఆత్మకు నశింపు లేదనే సిద్ధాంతము తలెత్తినది భారతావని లోనే 


292 
కురువ, కురుతి విగ్రహాలు, సంగీత స్తంభాలు, రావణుడు 
వీణ వాయిస్తున్న విగ్రహం గల ఆలయం 
నెల్లియప్పార్‌ తిరునల్వేలి 
కాంతి మతి అంబార్‌ 
తమి శ్రర బరణి నదీతీరం 


కైలాస పర్వతపు ముక్కగా దక్షిణ కైలాసముగా భావించబడు క్షేత్రము 
మౌాత్ప భూతేశ్వరుడు తిరుచినాపల్లి 
లేక 
తాయు మన్వర్‌ 
సుగంధ కుంతలాంబిక 
లేక 
కులాలమ శ్రే 
“రాక్‌ ఫోర్ట్‌” లోపల వెలసిన స్వామివారు, అమ్మవారు. 


ఒకే కొండకు పైన, క్రింద ఉన్న వినాయకాలయములు 


రాక్‌ ఫోర్ట్‌ తిరుచినాపల్లి 
క్రింద : మాణిక్య వినాయక స్వామి 
పైన : ఉచ్చపిళ్ళయార్‌ 


పార్వతి అమ్మవారు శివుని నుండి జ్ఞానోపదేశము పొందిన ప్రదేశము, వెలసిన ఆలయము 


అఖిలాండేశ్వరి జంబుకేశ్వరము 
జంబుకేశ్వరుడు 3 కి.మీ. శ్రీరంగం 

అమ్మవారు అర్చించి జ్ఞానోపదేశం పొందినది గాన పూజారి కూడా మధ్యాహ్న 
సమయంలో స్ర్తీ వేషము ధరించి స్వామివారిని పూజిస్తారు., 


మహాచశ్రవర్తి అయినా సంపదనంతా విడిచి వట్టిచేతులతో పోవలసినదే 


293 
సర్పరాజు “వాసుకి” ఆలయం 


నాగరాజు నగర్‌ కోయిల్‌ 
(నాగేశ్వర్‌) 
ఇసుక (ప్రసాదం 


ఈజిప్పులోనీ నైలు నదీ తీరము నుండి తీసుకుని రాబడిన 


నీలాయతాక్షి నాగపట్నం 

(విష్ణుమూర్తి ఆలయములో) తంజావూరు జిల్లా 
బాణాసురుని చంపిన అమ్మవారు 

కన్యకా పరమేశ్వరి కన్యాకుమారి అ(గ్రం 


(కన్యాకుమారి) 
వివాహము కాకుండా ఉండవలసిన నిబంధన ఉన్నందున - రాక్షస సంహారమునకు 
అమ్మవారి ఉత్సవ మూర్తిని “యాగ సుందరి” అని, వివాహానికి రెడీగా ఉన్న మూర్తిని 
“శ్యామ సుందరి” అని పిలుచు ఆలయం 
కన్యాకా పరమేశ్వరి కన్యాకుమారి అ(గ్రం 
రాక్షస సంహారమునకు గాను వివాహాన్ని త్యాగము చేసినందున, వివాహమునకు 
ముందు అలంకరింపబడిన నవ వధువు గాన. 


పాండ్య రాజుతో సహా అందరూ చూచుచుండగా 14 సంవత్సరముల 


కన్య స్వామివారిలో ఐక్యమైన ఆలయం 
ఆండాళ్‌ శ్రీ విళ్ళి పుత్తూర్‌ 
(గోదాదేవి) 8 కి.మీ.మధురై 


తులసి వనములో, భూమిలో విష్ణుచిత్తునకు దొరికిన పాప. 14 సం॥ కన్యను పల్లకిలో 
తీసుకుని వచ్చి స్వామివారి ముందు దించగా, శ్రీరంగములోని రంగనాధ స్వామివారిలో 
ఐక్యమై పోయినది. పెండ్లి కుమార్తెగా ఆభరణములతో అలంకరించుటకు పాండ్యరాజు 
వల్లభ దేవుడు ఏర్పాటు చేసెను. 

ఇచ్చట నున్న ఇతర మూర్తులు : వటపత్ర శాయి, నవనీత కృష్ణ రుక్మిణి, సత్యభామ. 


కాశీ, కంచి, రామేశ్వరం శివునికి మూడు కండ్లు 


294 
ఒకే ఆలయములోని ఇద్దరు స్వామివార్లకు సంవత్సరములో రెండుసార్లు విడివిడిగా 
బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 
1. పార్ద సారథి (టిపైకేన్‌ 
2. శ్రీ యోగ నరసింహ స్వామి 
చైత్ర మాసములో పార్ధ సారధి స్వామి వారికి, (శ్రావణ మాసములో యోగ నరసింహ 
స్వామివారికి (తిల్లై సింగస్వామి వారికి) బ్రహ్మోత్సవములు జరుగుచున్నవి. 
య 


177 సం॥। తరువాత 1980 ఏప్రిల్‌ నెలలో మహా కుంభాభిషేకం జరిగిన ఆలయం 


బృహదీ శృరుడు తంజావూరు 
బృహన్నాయకి తంజావూరు జిల్లా 
కుమారస్వామికి వళ్ళి, దేవయానిలతో (ఇరువురు భార్యలతో) 
ప్రత్యేకముగా పూజలు జరుపుతున్న శివాలయం 
అన్నేళ్వర్‌ కుమారవాయలూర్‌ 
అధినాయకి 12 కి.మీ. తిరుచినాపల్లి 


ఈ ఆలయములోని కుమారస్వామిని పూజిస్తే కళ్యాణం కాని కన్యలకు 
త్వరగా వివాహం జరుగుతుందని నమ్మిక. 
ఆలయమునకున్న నాలుగు గోపురములు, సింహద్వారములు చాల పెద్దవిగా సమాన 
ఎత్తు కలిగినవిగా నున్న ఆలయం,ఈ విధమైన కట్టుబడి ఇంకెక్కడా కనబడదు 


నటరాజ స్వామి చిదంబరం 
చివ కామ సుందరి 


త్రికరణ శుద్ది 1) మనస్సు 2) మాట 3) శరీరము లేక ఆచరించుట 
ఈ మూడింటిని నిష్కల్మషముగా నుంచుట 


295 


పార్వతి దేవి నుండి “వేల్‌” అనే ఆయుధాన్ని తీసుకున్న కుమార స్వామి ముఖమంతా 
ముచ్చెమటలు పోసినట్లున్న విగ్రహం గల ఆలయం 


శృంగార వేట్‌ (సింగార వేల్‌ సిక్కాల్‌ 
(మురుగన్‌) కుంభ కోణం దగ్గర 
తంజావూరు జిల్లా 


_ ప్రతి సంవత్సరము వేల్‌ ఆయుధాన్ని తీసుకున్న రోజున “స్కం దాస్టి" ఉత్సవం 
జరుగుతుంది. మరుసటి రోజున స్వామివారి ముఖం ఉ(గ్రరూపంగా మారి, మూడు గంటల 
పాటు చెమటలు పట్టినట్టు కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూచుటకు ఎందరో భక్తులు 
వచ్చెదరు. 


స్వామివారు, ల. బాటు శివ భక్తులైన 63 నయనార్లను 


ఊరేగించు ఆచారము గల ఆలయం 
కపాలేశ్వర్‌ మైలాపూర్‌ 
కర్పగాంబాళ్‌ మద్రాను 


మహా భక్తుడు పుండరీకునికి బొందితో కైలాసమిచ్చిన స్వామివారు 


కాయ ఆరోహణ స్వామి నాగపట్నం 
నీలాయతాక్షి తంజావూరు జిల్లా 
బంగాళాఖాత తీరం 


శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి గల ఏకైక గుహాలయం 


కార్తీకుడు తిరుప్పర కుం(డ్రం 
దేవయాని 8 కి.మీ.మధురై 
ఆరు (ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రములలో నొకటి. 
రామ చిలుకలచే ఆరాధింపబడిన స్వామివారు 
శుక వనేశ్వర్‌ సేలం 
స్వర్ణాంబిక 


శుక మహర్షి ప్రతిష్ట 





రాక్షసలక్షణము దేవతలలో ఒకడైన బ్రహ్మ దేవుని నుండి లేక శివుని నుండి చావులేని మార్గాలున్న 
వరాలు పొంది, అదే దేవజాతికీ చెందిన విష్ణుమూర్తిని చంపాలని వూహించడము 


296 
మద్రాసులోని ఎలియట్స్‌ బీచ్‌లో వేలాంకన్ని చర్చి ప్రక్కన గల ప్రసిద్ధ ఆలయం 


అష్ట లక్షు లు మద్రాస్‌ 
3 అంతస్తుల ఆలయం ఎలియట్స్‌ బీచ్‌ 
జే ఆఫ్‌ బెంగాల్‌ 


బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఒకే ఆలయములో గల ప్రదేశం 


(బ్రహ్మా కొడుమూడి 
విష్ణు 105 కి.మీ. కోయంబత్తూర్‌ 
మహేశ్వర్‌ 


అజంతా గుహల్లో వలే ఆలయ గోడపై చిత్రకళ గల ఆలయం 


బృహదీశ్వర్‌ తంజావూరు 
బృహదీశ్వరి 

“అగ్నితీర్ధ” మని పిలువబడే సముద్రముగల ఆలయం 
రామలింగేశ్వరుడు రామేశ్వరం 
పర్వత వర్దినీ దేవి 
బంగాళాఖాతం 


ఇచ్చట నున్న సము(ద్రమును అగ్నితీర్హమని పిలుస్తారు. ఇందలి స్నానం పవిత్రము, 
పాపనాశని. 


వీర పాండ్య కట్ట బొమ్మన ఆరాధించు దేవత 


దేవీ జనకమ్మాళ్‌ కట్ట బొమ్మన కోట 
తిరునల్వేలి దగ్గర 


ముగ్గురమ్మలు 1) సకల సంపత్‌ ప్రదాయిని లక్ష్మీదేవి 2) పరాపర విద్యా ప్రదాయిని సరస్వతీ దేవి 
3) ధైర్య, సాహస, అధికార ప్రదాయిని దుర్గ (దశవిధ) ఆయుధ ధారిణి (పార్వతీదేవి) 


297 
పుదుక్కోట సంస్థానాదీశుల ఆరాధ్య దేవత 


బృహదీశ్వరీ తాయార్‌ పుదుక్కోట 


గోకర్లేశ్వర్‌ 53 కిమీ (ట్రిచ్చీ 
తిరు గోకర్ల క్షేత్రం 


మేనరికాన్ని మన్నించి మేనమామ కుమార్తెను వివాహము చేసుకొన్న స్వామివారు 


శ్రీకృష్ణుడు తిరుచెందూరు 
నీళాదేవి తిరునల్వేలి జిల్లా 
30 కి మీ. తిరునల్వేలి 
తిరుచందూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ (ప్రాకారములో వెలసిన “పల్లికొండ 
రంగనాధ” స్వామి. శ్రీదేవి, భూదేవి, నిళాదేవేరులతో కనిపిస్తారు. స్వామివారు శయనమూర్తి 
నీళాదేవి అనగా నాగ్నజితి యశోద సోదరుడైన కుంభుని కుమార్తె. మేనరికం. 


చెవిటి వారికి చెముడు పోగొట్టు స్వామివారు 


సుబ్రహ్మణ్య స్వామి తిరుచెందూర్‌ 
55 కి మీ.తిరునల్వేలి 
తిరునల్వేలి జిల్లా 
8 కి.మీ.ట్యూటి కోదిన్‌ 
45 రోజులు స్వామివారి నామాలు ప్రతి రోజూ చెవిటివారి చెవిలో ఉచ్చరిస్తే, 
చెవిటివారితో ఉచ్చరింపజేస్తే చెముడు పోతుంది. 


హరిశ్చంద్రుడు, చంద్రమతి విగ్రహాలు గల ఆలయం 


మీనాక్షి మధురై 
సుందరేశృరుడు 
సత్య సంధులను భగవంతుడు ఆదరిస్తాడని నమ్మిక. 


భాగవత ఉవాచ ఈ దేహమునందు “నేను” అను భ్రాంతిగాని, ధనాదులందు “నావి” అను భ్రాంతి 
గాని లేక సుఖదుఃఖములను సమానముగా భావించగలవాడే భగవంతునికి ప్రియుడు 


298 

అయ్యప్పస్వామి ఇరువురు భార్యలతో దర్శనమొసంగు ఆలయం 
కామాక్షి ఆలయంలో కంచి 
అయ్యప్ప స్వామి 
పూర్గాదేవి 
పుష్కళా దేవి 


అమ్మవారిని తనలో ఐక్యమై ఉన్నట్లుగా ప్రకటించు స్వామివారు 


మాత్పభూతేశ్వరుడు తిరుచినాపల్లి 


మాతృభూతేశ్వరి 
అర్హ నారీశ్వరునిలా కాకుండా (అమ్మవారు తనలో సగము మాత్రమే), ఇరువురము 
కలసి పూర్తిగా ఉంటామని చాటి చెప్పు స్వామివారు. 


గజేంద్రుని మొసలి నుండి రక్షించి వెలసిన ఆలయం 


అష్టభుజ పెరుమాళ్‌ కంచి 
పుష్పక వళ్ళి తాయారు 


భృగుమహర్షి విగ్రహమున్న ఆలయం 
పవల వన్నార్‌ కంచి 
(విష్ణు మూర్తి) 

పవల వళ్ళి 


వైష్ణవ విగ్రహానికి శివ పూజారి అగ్చకత్వం వహించు ఆలయం 


నీల పింగాళ్‌ తుండ పెరుమాళ్‌ కంచి 
(విష్ణుమూర్తి 
నేరోరు వరిల్లా వళ్ళి 
ఈ విష్ణుమూర్తి శ్రీ ఏకాంబరేశ్వర శివాలయములో నున్నందున (ప్రత్యేక పూజారి 
లేడు. 





బీహార్‌ అను పదము “విహార్‌” నుండి ఏర్పడినది పూర్వమా ప్రాంతములో 
బౌద్ధ విహారములు ఎక్కువగా నున్నవి 


299 
జటాయువుకి ఆలయం 


జటాయువు జటాయు కొండ 
జటాయువు పుష్కరిణి ప్రక్కన 12 కి.మీ. కంచి 
(గ్రద్ద క్షేత్రం అని పేరు 


ఆలయానికి బయట ధ్వజస్తంభము గల ఆలయం 


శ్రీ విజయ రాఘవ పెరుమాళ్‌ తిరుపుత్‌కుజి 
మరకత వళ్ళి 12 కి.మీ.కంచి 


కీలుగుణ్ణం తయారు చేసిన వడ్రంగి యింటికి బ్రహ్మోత్సవాలలో 8 వ రోజున స్వామివారు, 
అమ్మవారు రధములో వెళ్ళివచ్చు ఆచారము గల ఆలయం 


శ్రీ విజయ రాఘవ పెరుమాళ్‌ తిరుపుత్‌ కుంజి 

మరకత వల్లి 12 కి.మీ. కంచి 
అద్భుతమైన కీలుగుణ్టాన్ని తయారుచేసి స్వామివారికి సమర్పించి, ఇంకెంతమంది 

కోరినా మరొక కీలుగుజ్ఞాన్ని తయారు చేయక స్వామివారి సేవకే అంకితమైనందుకు 

నిదర్శనముగా. 


స్వామివారి తొడమిద జటాయువు ఉన్న విగ్రహం, ఆలయం 


శ్రీ విజయ రాఘవ పెరుమాళ్‌ తిరుపుత్‌ కుంజి 
మరకత వళ్ళి 12 కి.మీ. కంచి 
రామావతారమున జటాయువుకు మోక్షమిచ్చిన స్వామివారు. 


తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరుని మొక్కులు తిరుపతి వెళ్ళకుండానే తీర్చుకొను ఆలయం 


ఒప్పిలి అప్పన్‌ ఒప్పిలి అప్పన్‌ 
(శ్రీవేంకటేశ్వరుడు) 2 కి.మి. తిరునాగేశ్వరం 


5 కిమీ. కుంభకోణం 
తంజావూరు జిల్లా 
ఈ ఆలయ విమానాన్ని “సుధానందం” అని పిలున్తారు. 





“~~ 


ఆదిశంకరాచార్యుని మేధా సంపత్తిని, గౌతమ బుద్దుని కారుణ్యసంపత్తిని, ఛత్రపతి శివాజీ యొక్క 
శార్యసంపత్తిని కలబోసుకుని వుద్భవించిన వాడు వివేకానందుడు 


300 


చెక్కవిగ్రహం ఎప్పడూ నీటిలో మునిగి పుండి, 4౦0 సంవత్సరముల కొకసారి మాత్రం 
బయటకు తీసి భక్తులకు దర్శన భాగ్యం కలుగజేయు స్వామివారు, ఆలయం 


వరదరాజ స్వామి కంచి 
పేరుందేవి తాయారు 

మామూలుగా గర్భగుడిలో నున్న రాతి విగ్రహం ప్రతి రోజూ పూజలందుకొంటున్నది. 
కానీ స్వామివారి చెక్క విగ్రహం మాత్రము నీళ్ళలో నుంటున్నది. భక్తుల జీవిత కాలములో 
ఒక్కసారి దర్శన భాగ్యం కలుగజేయాలని 40 సంవత్సరముల కొకసారి బయటకు తీస్తారు. 


ఆలయములో + అమ్మవారు వెలసిటన్నా తొలిపూజ 
అమ్మవారికి నియమమున్న ఆలయం 
పుష్పక వళ్ళి కంచి 


అష్టభుజ పెరుమాళ్‌ 


భక్తుల రోగాలను కుదుర్లుటలో పేరుగాంచిన స్వామివారు 


“భేషజం భిషక్‌” అని పేరుగల కంచి 
వీరరాఘవ స్వామి 
(విష్ణుమూర్తి) 
కనక వళ్ళి 
“భిషజం భిషక్‌” అనగా “డాక్టర్‌” అని అర్హం. 


విష్ణుమూర్తి నాలుగు భంగిమలలో, నాలుగు పేర్లతో వెలసియున్న ఆలయం 


శ్రీ రంగనాధ పెరుమాళ్‌ తోతాద్రి 
1. నీరవన్నన్‌ - నిలువబడి 5కి.మీ. పల్లవరం R 5. 
2. నరసింహ  - కూర్చుని 23 కి.మీ. ఎగ్మోర్‌ RS. 


3. రంగనాధ - శయన మూర్తి 
4. (త్రివిక్రమ - నడుస్తున్న 


ఆదిశంకరాచార్యులవారు జ్ఞానోదయమును పొంది, ఆత్మ జ్ఞానమును వికసింపజేసుకున్నది 
బద్రీనాథలో, నిర్యాణము చెందినది కేదారనాథ్‌లో 


301 
కాశీ క్షేత్రముతో (ఉత్తర ప్రదేశ్‌ సమానమైన తమిళనాడులో నున్న 6 శైవ క్షేత్రాలు 


1. శాయనం 

2 వేదారణ్యం 

3. తిరువాడి 

4. మాయవరం 

5. తిరువడ మరుదూర్‌ 
6. శ్రీ వంగీయం 


విష్ణుమూర్తి నాభికమలము నుండి బ్రహ్మ ఉద్ధవించి సృష్టకార్యము 


శ్రీ ఆదినాధ భగవాన్‌ తిరుక్కురకూర్‌ 
(విష్ణుమూర్తి 

ఆదినాధ నాయకి 2 కి.మీ. ఆళ్వారు తిరునగరి 
తా(మ్రపర్షి నదీతీరం చిదంబరం జిల్లా. 


మోహిని ఎప ప్తుమూరి దేవతలకు స్ట | 
వేషధారియై విష్ణుమూర్తి అమృతం పంచియిచ్చిన స్థలము 


శ్రీకాలమేఘ భగవాన్‌ తిరుమోహూర్‌ 
మోకురవళ్ళి 12 కిమీ. మధురై 


అమృతం పంచిన అనంతరం మోహిని వేషం విడచిపెట్టి కాలమేఘ భగవానుగా 
వెలసెను. 


బ్రహ్మ శిరోఖండన పాపము నుండి శివుడు నివృత్తి చెందిన స్థలము, 


వెలసిన స్వామివారు 
హరశాప విమోచన పెరుమాళ్‌ ఖండనగర్‌ 
కనుల వళ్ళి 6 కి.మీ. తలాజోననరు 





ఘన క 
ప్రస్థాన త్రయం 1) ఉపనిషతుల్లు! 
2) బ్రహ్మసూత్రాలు 3) భగవ 


302 
సంక్రాంతి రోజుల్లో గంగానది కంటే పవిత్రమైనదిగా 


కావేరి నదికి వరమిచ్చి వెలసెన స్వామివారు 
శ్రీ సారనాధ్‌ స్వామి తిరుచ్చెరై 
సారలక్ష్మి 5 కి.మీ. నారయూర్‌ 


18 కి.మీ. కుర్తాళం 


శుక్రాచార్యుల వారికి పోయిన కన్ను నొసంగి వెలసిన స్వామివారు 


శ్రీ కోలబిల్లి రామ భార్గవ పురం 
మరకత వళ్ళి 8 కి.మీ. తిరువిడ మరుదూర్‌ RS. 


శ్రీదేవి, భూదేవి, నీళాదేవి వెలసియున్న ఆలయం 


శ్రీ వానమామలై పెరుమాళ్‌ త్రీ వరమంగై 
వరమంగై తాయారు 35 కి.మీ. తిరునల్వేలి 
నల్లీకట్టబొమ్మన్‌ జిల్లా 


ఒకే పర్వతముపై వెలసి భూత, ప్రేత, పిశాచ బాధలు నివారించు స్వామివారు 


1. యోగ నరసింహ స్వామి ఫఘటికాచలం 
అమృత వళ్ళి 13 కి.మీ. షోలింగర్‌ ఏ. 
2. హనుమంతుడు ఆర్కోణం-వాజారోడ్‌ లైనులో 


పర్వతానికి పైభాగాన యిరువైపులా ఇద్దరు స్వామివార్డు వెలసియున్నారు. 


కావేరి నదిని భూతలానికి తీసుకుని వచ్చిన స్వామివారు, వెలసిన ఆలయం 


కోడముడి శివస్వామి కోడముడి 
కావేరి కాంత ఈరోడ్‌ జిల్లా 
వినాయకుడు 


ఈ శివాలయములో వెలసిన వినాయకుడు కావేరి నదిని భూతలమునకు తీసుకు 
వచ్చెను. 





మనిషికి, దేవునికి మధ్య అగ్ని వారధిగా వుపయోగపడుచున్నది 





(ఇతర ప్రముఖాలయములు) 


జటాయేశ్వర్‌ 
జటాయువు రెక్కలు తెగి 
పడివుండిన (ప్రదేశం 


. కురుంబి అండవార్‌ 
(సుబ్రహ్మణ్య స్వామి) 


- కుర్తాళ నాదర్‌ 
శివలింగం, నిదేణు నాదవాణి 
కుర్తాళం జలపాతం 


. కుమార స్వామి 
(మురుగ) 


. తిరువెంకట నాదర్‌ 


(ఏష్ణుమూర్తి) 


. పట్టీశ్వర 
పచ్చినాయకి 
కనకసభ అను పేరుగల 


మండపం గలదు. నటరాజ స్వామి, 


కరైకాల్‌ 
పాండిచ్చేరికి దగ్గరలో 
(ఫెంచివారి (గ్రామం 


కొజైకెనాల్‌ 
120K£M మధురై 


కుర్తాళం 

56 KM. తిరునల్వేలి 

3 మగ టెంకాశి RS. 

83 KM. శ్రీ విళ్ళి పుత్తూర్‌ 


ఇల్లంబి 
2 KM. కుర్తాళం జలపాతం 


కృష్ణాపురం 
13KM. తిరునల్వేలి 
తిరుచందూర్‌కు 


వెళ్ళు (త్రోవలో 


సపెరూర్‌ 
7£M. కోయంబత్తూర్‌ 
సెరూర్‌ శివ, 


“మేల్‌ చిదంబరం” అని కూడా పిలుస్తారు. 


నెయ్యాల్‌నదీ తీరం. 





గయ (బీహార్‌) లో శ్రాద్ధకర్మలు 7 రోజులు చేయాలి 


10. 


11. 


12. 


1. 


14. 


15. 


304 
నెల్లి యష్పార్‌ 


శకాంతిమతి అంబాళ్‌ 
మండపములో సంగీత 
స్తంభములు కలవు 


మారియమ్మ 
చాలా పెద్ద వ(గ్రహం 


మహిష మర్దిని 
కనక వళ్ళీతాయారు 
వీర రాఘవ స్వామి 


ఆండాళ్‌ 


నారాయణి 
అమ్మవారి “ఊర్ష్యదంత పంక్తి” 
పడిన చోటు. శక్తి పీఠం 


వైద్యేశ్వరి 
(సర్వ వ్యాధి నివారిణి) 


మరియమ శ్రే 
సుబ్రహ్మణ్య స్వామి 


స్‌! సౌందర్య వళ్ళి తాయారు 
సౌందర్య పెరుమాళ్‌ 
2, నీలాయతాక్షి 


తిరునల్వేలి 
87KM. (ట్రివేండ్రం 
తిరుచందూర్‌ దగ్గర 


సమయపురం 
10 KM. తీరుచినా పల్లి 


మహా బలిపురం 
60KM. మద్రాసు 


తిరువళూర్‌ 
మద్రాసు - కంచి మధ్యలో 


అలగర కోయిల్‌ 
31KM. శివకాగి 


శుచీంద్రం 
18KM. కన్యాకుమారి 
పాండిచేరి 


బంగాళాఖాత తీరము 


పాల్గాచ్చి 
40K£M. కోయంబత్తూర్‌ 


నాగపట్నం 
తంజావూర్‌ జిల్లా 





గీతం “నరజన్మమిక దుర్ల్గ్లభమురా” 


16. 


17. 


18 


19. 


20. 


21. 


22, 


23. 


24, 


25. 


26. 


305 
జై శంకర్‌ 


జై శాంకరి 


అభిరామి అమ శ్‌ 
అమృతేశ్సరుడు 
మార్కండేయ కథ 


పోసలేశ్వర లేక భోజేశ్యర 
గుహనాధ స్వామి 
కోరంగనాధ 


మావూర్‌ స్వామి 
ముచుకుండేర 


వలక్కన్నేశ్వర 


సుందర వరద పెరుమాళ్‌ 


ఊటీ 


తిరు కడవూర్‌ 
తంజావూర్‌ జిల్లా 
20£M మైలాడు దురై 


కన్ననూరు 66M. శ్రీరంగం 


కన్యాకుమారి 


తిరుచినా పల్లి జిల్లా 
వ య 
తిరుత్తణి, చెంగల్పట్‌ జిల్లా 


పంజాయి 
తంజావూరు జిల్లా 


తిరుపత్తూర్‌ 

తిరుచినాపలి జిల్లా 
లం ne) 

మహాబలిపురం 


ఉట్టిరామేరూర్‌ 
చెంగల్పట్‌ జిల్లా 


ప్రతివారికి ముఖ్యముగా కావలసినవి 1) పుణ్యచింతన 2) పాపభీతి 


27: 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


వటప(త శాయి 


శ్రిరంగనాధ 


తల గిరీశ్యర్‌ 


సుందరేశృర 


తాలి నాధ 


వైకుంఠ పెరుమాళ్‌ 


సత్యనాధ స్వామి (శివలింగం) 
ఉమ లేక కాళి 


ఉలగలంత పెరుమాళ్‌ 
కృష్ణ భద్రా నదీ తీరం 
(పెన్నార్‌ నదీ తీరం) 
(వామనావతారం) 


సు(బ్రహ శ్ర స్వామి 
(కొండపైన ఆలయం) 


చంద్ర మౌళేశ్వర 


30౮6 


సిరివెళ్ళి పుత్తూర్‌ 


నామక్కళ్‌ 


సేలం జిలా 
౯ 


పానమలై 
దక్షిణ ఆర్కాట్‌ బిల్లా 


నాగవరం 
తిరుచినాపల్లి జిలా 


3) 


తిరుప్పుత్తూర్‌ 
రామనాధపురం బిల్లా 


ఉత్తిర మేరూర్‌ 
చెంగల్పట్‌ జిల్లా 

కద్‌ కాళి 

15KM. పూంఫహార్‌ 


తిరుక్కోయిలూర్‌ 
ఆర్కాట్‌ జిల్లా 


మల్లామ్‌ 
50K£M. పాండిచెరి 


తిరువక్కరాయ్‌ 
29K£M పాండిచేరి 


వివాహము బంగారు పంజరము బయటనున్నవారు లోనికి, 
లోనున్నవారు బయటకు రావడాన్కి ప్రయత్నిస్తారు 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


తిరు కామే శ్వర 


తిపై కాళికాదేవి 
(తిల్హాయ్‌ కాళి అమ్మన్‌) 


తిరు నీలై నాయకి 


భూ వరాహ స్వామి 
(విష్ణుమూర్తి) 


అఘోర మూర్తి 
(శివస్వామి) 


ముత్తు కుమార స్వామి 
సిద్దామృత సరస్సు (ప్రక్కన 


శ్రీరామ స్వామి 
సీత్రాదేవి 


సుబ్రహ్మణ్య స్వామి 
(మురుగు 


స్థల శయన పెరుమాళ్‌ 
ఆదికేశవ పెరుమాళ్‌ 


వైలాసనాధ 


సక్కేశ్చరుడు 


307 


విల్రియనూర్‌ 
10KM. పాండిచేరి 


చిదంబరం 
3KM దూరములో 


సిర్‌భాజి 
20KM. చిదంబరం 
శ్రీముష్షం 
30 కి.మీ. చిదంబరం 


తిరువేంగాడు 
28కి.మీ. చిదంబరం 


వైదీశ్వరం 
24 కి.మీ చిదంబరం 


పద్మనాభ పురం 
45 కి.మీ. కన్యాకుమారి. 


తిరుపోరూర్‌ 
16 కి.మీ. మహాబలిపురం 


మహాబలి పురం 


శ్రీ పెరుంబుదూర్‌ 
38 కి.మీ మద్రాసు 


కంచి 





ఉత్తరప్రదేశ్‌లో బుషికేశ్‌ క్షేత్రం యోగ, మెడిటేషన్‌ కేంద్రం 


458. 


49. 


50. 


51. 


52, 


55, 


54. 


55. 


56. 


57. 


308 


నటరాజ స్వామి 


శివస్వామి 


సు(బ్రహ శౌ స్వామి 
(మురుగ) 


అయ నార్‌ 


మరియమ్మ 


శ్రి కందేశ్యర్‌ 
(బ్రహ్మ 
హరివిమోచన పెరుమాళ్‌ 


పంచ నాధీశ్యర 
(త్యాగరాజస్వామివారి 
సమాధి ఉన్న (గ్రామం) 


ఈశ్వరుడు 
(త్యాగరాజస్వామి పుట్టన సలం) 


కుడిమి నాధ లేక 
శిఖగిరి నాధ( శివస్వామి) 


విజయాళేశ్చర 
ఎపష్షుమూర్తి 
మరియమ శ్రి 


తిరువలంగాడు 
30 కి.మీ ఆర్కోణం 


ఉత్తర మేరూర్‌ 
30 కి.మీ . కంచి 
75 కి.మీ. మద్రాస్‌ 


మరుదమలై 
12 కి.మీ. కోయంబత్తూర్‌ 


కొచ్చడాల్‌ 
6 కి.మీ మధురై 


మధురై 


తిరు కండియూర్‌ 
10 కి.మీ. తంజావూర్‌ 


తిరువాయూర్‌ 
13 కి.మీ. తంజావూర్‌ 


తిరువారూర్‌ 
55 కి.మీ. తంజావూర్‌ 


కుడిమి యనమలై 
73 కి.మీ తిరుచినాపల్లి 


నర్తమలై 
80 కి.మీ .తిరుచినాపలి 


వ్‌ 


ఒక చెట్టుగాని, ఒక జంతువుగాని దొని ఆకారాన్ని బట్టి మంచి చెడ్డలు గ్రహించవచ్చు కాని 
మానవునితో మాత్రం అలా వీలుకాదు 


రతి. 


59 


60. 


61 


62. 


63. 


64. 


65. 


66. 


309 
సత్యగిరీశృ్యర 
విష్ణుమూర్తి 
(గుహాలయం) 


సుబ్రహ్మణ్యేశ్వర 


(త్రివిక్రమ మూర్తి 
(విష్ణుమూర్తి) 


శీ, వీరరాఘవ స్వామి 


మహేశ్వరుడు 


శ్రీ రాజగోపాల స్వామి 
చంపక లక్ష్మి 
“దక్షిణ ద్వారక అని పిలుతురు” 


శ్రీరామ 
సీతాదేవి 
హనుమంతుడు 


సీతారాములు 


మొదట్లో ఇక్కడ నుండి లంకకు వారధి 
కట్టవలెనని యోచించిరి 


గోకర్లేశ్వర్‌. బృహదీశ్వరీ తాయార్‌, 


తిరుమాయం 
79 కి.మి. తిరుచినాపల్లి 


విరవిమలై 
30 కిమీ తిరుచినాపల్లి 


తిరుక్కోయిలూర్‌ 
35 కి.మీ తిరువన్నామలై 


తిరువల్లూర్‌ 
50 కి.మీ కంచి 


తిరువడ మరుదూర్‌ 
15 కిమీ కుర్తాళం 


మన్నార్‌గుడి 
45 కి.మీ తంజావూర్‌ 


తిలై విలాగం 
15 కి.మీ. తిరుత్తూరై పూడి 


point calimair 
12 కి.మీ వేదారణ్యం 


తిరుగోకరం 
౯a 


ఎ దేనాలయంలోనైనా, గర్భగుడి కెదురుగా ప్రసాదం మాత్రమే ఆరగించవలెను 


67 


68. 


69. 


70. 


71. 


72 


73. 


74. 


75. 


310 
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 
(కొండపై) 
శ్రీ వేంకటాచలపతి 
కాశీ విశ్వనాధ స్వామి 


(రాజుపాలెం*€0ం శంకర నారాయణ 
కోయిల్‌ 32 కి.మీ) 


పాపవి నాశేశ్యరుడు 
లోకేశ్యరి 
తోతా(ద్రి నాధ 


(విష్ణుమూర్తి 
సుబ్రహ్మణ్య స్వామి 
వైద్యనాధ స్వామి 
శ్ర ఒప్పిలి అప్పన్‌ 
(మహావిష్ణువు) 


నీలకంరేశ్వర్‌ 


తిరుప్పరన్‌ కుం(డ్రం 
8 కి.మీ. మధురై 


తిరువన్నామలై 
5 కిమీ. శ్రీ విళ్ళి పుత్తూర్‌ 


టెంకాళి 
38 కి.మీ శంకర నారాయణ 
కోయిల్‌ 


పాపనాశనము 
9 కి.మీ. అంబా సముద్రం, 
అంబా సముద్రం t0 టెంకాశి 37 కి.మీ 


తోతాద్ర్రి 
30 కి.మీ. తిరునల్వేలి 


కళ్ళియూర్‌ 
13 కి.మీ తోతాద్ర్రి 


మయూరం 
16 కి.మీ చిదంబరం 


తిరునాగేశ్వరం 
16 కి.మీ. కుంభకోణం 


తిరువలంచులి 
16 కి.మీ కుంభకోణం 


ఒరిస్సా రాష్టములోను, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రములోను బ్రాహ్మణులు చేపలను తింటారు వాటిని 
జలపుష్పాలుగా భావిస్తారు 


76, 


77 


78. 


79, 


80. 


81. 


82. 


83. 


84. 


311 


వేదారణ్య స్వామి 


సుబ్రహ్మణ్య స్వామి 


అజఘర్‌ స్వామి 
( విష్ణుమూర్తి 


1. శంకర నారాయణ 
2, గోమతి అమ్మ3. శంకర లింగ 


అదెినాథ విష్టుమూర్తి 
రాతితో చేయబడిన 
నాదస్త్వరము కలదు. 


శ్రీరామ, సీతాదేవి 
ఆంజనేయ 


మంగళేశ్వర 
మంగళేశ్వరి 


కోరంగినాధ 


సుబ్రహ్మణ్య స్వామి 


వేదారణ్యం 
164 కి.మీ తంజావూరు 


లిరాగి మలం 
32 కి.మీ. తిరుచినా పలై 


అజఘర్‌ కోయిల్‌ 
మధురై దగ్గరలో 


శంకర నారాయణ్‌ కోయిల్‌ 
తిరునల్వేలి జిలా 
2) 


ఆళ్వారు తిరునగరి, 
తిరునల్వేలి జిల్లా 


తిరుపులని 
కి.మీ. దనుష్కోడి- 


ఉత్తర కోశ మంగ 
16 కి.మీ రామనాథ పురం 


శ్రీనివాస నల్తూరు 
లా 

శ్రీరంగం దగ్గర 

పుదుక్కోట జిల్లా 


వీరలి మలై 
30 కి.మీ. తిరుచినాపల్చి 
శ్రీరంగం దగ్గరగా 





శివుడికి నందికిమధ్య, భగవంతునికి బలిపీరాన్సి మధ్య నడువరాదు 


85. 


86 


87. 


88. 


89. 


90. 


91. 


92. 


93. 


94. 


శ్రీరామ 
ఫీతాదేవి 


భోజేశ్వర 
(హొయిసాలేశ్వర) 


సెలాయి అమ్మన్‌ 

న్నా, 
గోవిందరాజస్వామి 
పుండరీక వళ్ళీ తాయారు 


నటరాజ వ([గ్రహం (ప్రక్కన 


బహ్మ పురీశ్వర 


వేణు గోపాలస్వామి 


1.వైకుంర పెరుమాళ్‌ 
2.యుళగలంద పెరుమాళ్‌ 


1. ముక్తేశ్వర 
2. మతంగేశ్చర 


మహిష మర్దిని 


సుబ్రహ్మణ్య స్వామి 


312 


మధురాంతకం 
తిరుచినాపలీ జిల్లా 
లా వా 


సమయపురం 
10 కి మీ. శ్రీరంగం 


ముటీశ్యర 
సమయపురం దగ్గర 
చిదంబరం 


పియాజి 
20 కి.మీ. చిదంబరం 


తిరువన్నామలై 
వెలూరు నుండి బస్సు 
యా 


కంచి 
70 కి మీ. మద్రాసు 


కంచి 
70 కి.మీ. మద్రాసు 


మామళ్ళ పురం 
60 కి.మీ మద్రాసు 


తిరుపోరూర్‌ 
16 కి.మీ మామళ్ళ పురం 


భాగవత ఉవాచ చేతులారంగ శివుని పూజింపడేని నోరునావ్వంగ హరి కీర్తి నుడువడేని దయయు 
సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు 


95 


96 


97 


98 


99 


100 


101 


102. 


103. 


104 


శంకరన్‌ స్వామి 
చక్రపాణి 
విజయ వళ్ళీ తాయారు 


1 (బ్రహ్మ 
2 హర్ష విమోచన పెరుమాళ్‌ 


వెద పురీశ్వర స్వామి 


శ్రీవీరరాఘవస్వామి 
కనక వళ్ళి తాయారు 


యోగాంజనేయ స్వామి 


ఐష్టుమూర్తి 


శివస్వామి 


వఎప్పుమూర్తి 


సుబహ శక్యోశ్యర స్వామి 


313 


శంకరన్‌ కోయిల్‌ 
43 కిమీ శ్రీ విళ్ళి పుత్తూర్‌ 


కుంభకోణం 
96 కిమ్‌ (ట్రిచ్చి 


తిరుకండి యూర్‌ 
10 కి.మీ తంజావూర్‌ 


పాండిచేరి 


తిరువల్టూరు 
కంచి దగర 
Fa 


చోళంగిపురం 

ఆర్కోణం దగ్గర 

సింగపెరుమాళ్‌, కోయిల్‌ 16 కివీ 
వండలూరు, కంచికి దగ్గరలో 


వైదీశ్యరం 
షియాలి దగ్గరలో 
దక్షిణ ఆర్కాట్‌ జిల్లా 


మాయవరం 
40 కి మీ.చిదంబరం 


తంజావూర్‌ జిల్లా 


తంజావూరు 


మందులతో మాననిది అహంకారం 


105. 


106 


107. 


109. 


110 


111 


112. 


పంచనాధేశ్యర 
(త్రిపుర సుందరి (ధర్మాంబ) 


శ్రీ వేంకటేశ్వరుడు 


పాప నాశేశృ్వరుడు 
లోకేశ్వరి, అగస్త్య మహర్షి 


మేల్‌ మరువతూద్‌ అమ గ్‌ 


వఎష్టుమూంర్తి 


ఆది పురీశ్యర 


విరరాఘవస్యామి 


వష్షుమూర్తి 


314 


తిరువాయూరు 
11 కి.మీ. తంజావూరు 


తిరువన్నామలై 
(శ్రీ విళ్ళిపుత్తూర్‌ దగ్గరలో 


పాపనాశనం 
అంబా సముద్రం R.5.దగ్గరలో 
తామపర్లీ నదీ తీరం 


మేల్‌ మరువత్తూర్‌ 
మధురాంతకం తాలూకా 
చెంగల్పట్‌ జిల్లా 

పొత్తు పుక్కం గవి. దగ్గర 
92 కి.మీ. మద్రాసు 


పాన్నేరి 
35 కి.మీ మద్రాసు 


తిరువత్తియూర్‌ 
13 కి.మీ మద్రాస్‌ 


తిరువల్లూర్‌, 
40 కి.మీ మద్రాసు 


క్నియాలి 
20 కి.మీ చిదంబరం 


స్రీలు పరమేశ్వరి అంశ అందుచేత పూజనీయులు 


113 


114 


115 


116 


117 


118. 


119. 


120. 


315 
కళ్యాణ సురటరేష్‌ 


పంచనదిశ్వర్‌ 
ధర్మ సంవర్దిని దేవి 
కావేది నదీ తీరం 


నరసింహ స్వామి 


మురుగన్‌ 


శివ, విష్ణు మూర్తి 


మరియమ్మ 


దండాయుధ పాణి 


(బ్రహ్మ పుత్రేశ్వర 


నల్లూర్‌ 
5 కిమీ పాపనాశనం RS 
తంజావూర్‌ జల్లా 


తిరువాడి 
తంజావూరు జిల్లా 
12 కి.మీ తంజావూరు 


ఆదిమలై 

9 కి.మీ మధురై 

మధురి జిలా 
చు రా 


మరుత్త మలై 
12 కి.మీ కోయంబత్తూర్‌ 


ఈరోడ్‌ 
92 కి.మీ కోయంబత్తూర్‌ 


బన్నారి 
83 కి.మీ.కోయంబత్తూర్‌ 


చెన్నిమలై 


80 కి.మీ. కోయంబత్తూర్‌ 


కద్‌ కాళి 
20 కి.మీ. గాదంబరం. 


పూజార్హత గల చెట్లు తులసి, రావి + వేపచెట్టు కలసి వున్నవి 


121. 


122: 


123. 


124 


125 


126. 


127. 


128. 


129. 


130. 


316 
మురుగన్‌ 


పట్టిశ్యర స్వామి (శివ) 
మురుగ, వళ్ళి, దేవయాని 


మహా లింగస్వామి (మరుదవనంలో) 
బృహత్‌ సుందర కుచాంబిక 


చెయ్యూూరు 
మధురాంతకం దగ్గర 


పెరూర్‌ 
8 కి.మీ కోయంబత్తూర్‌ 


తిరువీడై మరుదూర్‌ 
9 కి.మీ. కుంభకోణం 


చండికేశ్యర తిరువాయపాడి 
నవగ్రహాలు సూర్యనార్‌కోయిల్‌, తంజావూరుజిల్లా, 
కుంభకోణం దగ్గర | 
నంది దేవర తిరువాదుత్తురై, తంజావూరుజిల్లా 
కుంభకోణం దగ్గర 
సోమ స్కంధ తిరువారూర్‌, తంజావూరు జిల్లా 


కారు మారియమ్మ 
(శివుని భార్య ఉమ) 


విష్ణుమూర్తి 


విష్ణుమూర్తి 


కుంభకోణం దగ్గర 


తిరువేర్కాడు 
18 కి మీ మద్రాస్‌ 


బేహోర్‌ 


తిరుముక్కడల్‌ 


ఇనుము తుప్పు పట్టిన యినుమునే తినివేయును అదేవిధముగా 
తానుచేసిన చెడ్డపనులు తననే తినివేయును 


131 


132 


133 


134. 


135. 


136. 


137. 


138. 


139. 


317 
అరణ్యేశ్వర్‌ కేల తిరుక్కోట పల్లి 
తంజావూరు జిల్లా 


శ్రీ నరసింహ పెరుమాళ్‌ మంగి మటమ్‌ 
తంజావూరు బిల్లా 


అగ్నేశ్యర స్వామి తిరుప్తుంగనూర్‌ 
తంజావూరు జిల్లా 
నన్నిలం దగ్గర 

త్రివిక్రమ స్వామి తిరుక్కోవలూర్‌ 


30 కి.మీ. తిరువన్నామలై 


హనుమాన్‌ దోడ దారా పురం 

కోయంబత్తూర్‌ జిల్లా 
హనుమాన్‌ కియాలి 

చిదంబరం జిల్లా 
హనుమాన్‌ నామక్కల్‌ 

సేలం జిలా 

లా. 

ప్రళయం కర్త ఎనాయక తిరుపురం పయం 


10 కి.మీ. కుంభకోణం 


మాయా గణపతి శుచీం(ద్రం 
13 కి.మీ. కన్యాకుమారి 





తోటి మానవుని (పేమించుటలోనే భగవంతుని (పేమించుటగలదు 


140. 


141. 


142. 


1432. 


144. 


145. 


146. 


147. 


318 
మాతా కుడిక 


సంగమేశ్వర, వేద నాయకి 
కావేరి, భవానీ నదుల సంగమం 


లింగేశ్వర స్వామి 

శివస్వామి, విష్ణుమూర్తి 

శివ, విష్ణు (బ్రహ్మ (ఒకేచోట) 
శ్రీరామ 

సీతాదేవి 

(శ్రీ ఆండాళ్‌ 

చాలాపెద్ద రధముగల 
ఆలయం 


కాళి అమ శ్‌ 


మద్రాసు 
షావుకారు పేట 


భవాని 
102 కి.మీ. కోయంబత్తూర్‌ 
15 కి.మీ. ఈ రోడ్‌ 


అవినాషి 
40 కి.మీ. కోయంబత్తూర్‌ 


ఈరోడ్‌ 
92 కి.మీ కోయంబత్తూర్‌ 


కొడుమూడి 
105 కి.మీ. కోయంబత్తూర్‌ 


ధనుష్కోటి 


శ్రీవిళ్ళిపుత్తూర్‌ 
71కి.మీ. మధురై 


శివకాశి 





భగవద్గీత ప్రచారాన్కి కాదు-ఆచరణకు దైవదర్శనం కలిగే వరకు జీవించడాన్కి తాపత్రయపడుము 





(విశిష్టతలు) 
ఆదిశంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు, విష్ణుసహస్ర 
నామాలకు భాష్యం (60౧౧౪౧12౧౧) వ్రాసిన దివ్య క్షేత్రము 


బ(ద్రీనారాయణ స్వామి బ(ద్రీనాట్‌ 
పంచ కేదారములలోని లింగములను పూజ చేయు పుష్పముల పేర్లు 


బ్రహ్మ కమలములు 1.కేదార్‌నాద్‌ 
2.తుంగనాథ్‌ 
3. కపిలేశ్చర్‌ 
4.మదమే హేశ్య్వర్‌ 
5.రుద్రనాథ్‌ 
కాశ్మీర్‌ నుండి సిక్కిం వరకు 400 మీ॥ ఎత్తునగల పర్వతలోయలలో వెలుగుచున్న 
దివిటీలాగ ఉండును. ఈ పుష్పములు కమలములను కూడ పోలివుండును. 


6 మాసములు మాత్రమే మానవులర్హించెదరు. మిగతా 6 మాసములు 
ల్షించు శివ 
1. కేదారేశ్వరుడు (శివుడు) 1. కేదార్‌ నాద్‌ 
2. బ(ద్రీనారాయణుడు (కేశవుడు) 2. బద్రీనాథ్‌ 


అక్టోబర్‌ నుండి ఏప్రిల్‌ వరకు దేవతలకు, మే నుండి సెప్టెంబర్‌ వరకు 
మానవులకు. దేవతలు పూజించుటకు దేవాలయములు రెండింటిలోనూ జ్యోతిని వెలిగించి 
ఆలయములను మూసివేయుదురు. 





శిశుపాల వధానంతరం, శ్రీకృష్ణుని పైకెత్తివచ్చిన దంతవక్రుడు వధింపబడ్డాడ్డు 


320 


కేదారనాథ్‌ ఆలయములు ఆరు మాసములు 
మూసిఉన్న సమయములో పూజలు చేయు చోట్లు 

1. బదరీ నారాయణుడు 1. జ్యోషి మర్‌ 

(ఉత్సవ మూర్తి) (ఉత్తర ప్రదేశ్‌ 
40 కి.మీ. బదరీ నాధ్‌ 

2. కేదారేశ్వరుడు 2. ఊఫీ మర్‌ 

(ఉత్సవ మూర్తి) (ఉత్తర (ప్రదేశ్‌) 

55 కి.మీ. కేదార్‌నాథ్‌ 


ఆరు మాసముల తరువాత దేవాలయములు మొదటిసారిగా తెరిస్తే 
లోపల జ్యోతి (దీపం) వెలుగుతూ ఉంటుంది 

1. బద్రీనారాయణుడు బ(ద్రీనాథ్‌ 
నారాయణాష్టాక్షరీ మంత్ర 
మావిర్భవించిన పుణ్య కేతము 
2. కేదారనాధుడు కేదార్‌నాథ్‌ 
ద్వాదశ జ్యోతిర్లింగములలో నొకటి 

దేవాలయములు మూసివేసేటప్పుడు జ్యోతి (నేతి దీపం) వెలిగించెదరు. 6 
మాసములు తరువాత తెరిచేటప్పటికి ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇది (ప్రత్యేకత 


తెల్లవారు రూమున 4 గంటలకు గజ్జెల శబ్దము వినిపించు ఆలయము 


లక్ష్మీదేవి అలకాపురి 
19 కి.మీ. బ(ద్రీనాథ్‌ 
తెల్లవారు రూమున అమ్మవారు సభ జరిపించు ననియు, దేవకన్యలు సంగీతము 
పాడి, నృత్యము చేయుదురనియు, అందుచేత గజ్జెల శబ్దము వినిపించుననియు పురాణగాధ. 
ఆ చుట్టు ప్రక్కల నున్న రాళ్ళ నుండి ఈ శబ్దము వచ్చునట. 


వామనుడు (బలి చక్రవర్తికి) మొదటి పాదమిడిన చరణాద్రి 


చరణాగ(ద్రి చునార్‌ 
పాదాకారము గల పర్వత పంక్తి 32 కి.మీ. మొఘల్‌ సరాయ్‌ 
మీర్జాపూర్‌ జిల్లా 


శ్రీమన్నారాణుండు వైకుంరాన, శివుడు కైలాసాన, బ్రహ్మసత్యయుగాన నివసింతురు 


321 
సదాశివుని నాభి నుండి ఉద్ధవించిన కమలముపై 


జగదాంబ వెలసిన ఆలయము 

దేవీ జగదాంబ బంగారు మావు 

(రాజ రాజేశ్వరి) ఉన్నవ జిల్లా 
67 కి.మి. కాన్ఫూర్‌ 

కదలుచున్న శివలింగము గల ఆలయము 

దుగ్రేశ్వరనాథ్‌ రు(ద్రపురం 

మహా కాలేశ్యర్‌ 16 కి.మీ. గౌరీ బజార్‌ RS 
దియోరియా జిల్లా 


10 కి.మీ. దియోరియా 
ఉజ్జయినిలోని (మధ్యప్రదేశ్‌ మహా కాళేశ్వర లింగానికి ఉపలింగమని చెబుతారు. 
ఈ లింగము చాలసార్లు కదలును. ఒక్కొక్క సారి 24 గంటలు కదలును. హరాత్తుగా 
ఆగిపోతుంది. ఇక ఎంత ప్రయత్నించినా కదలదు. లింగము పానమట్టము మీద కాక 
సరాసరి భూమి మీదకే (ప్రతిష్టించబడివున్నది. ఈ లింగము భూమిలో ఎంత లోతువున్నదో 
త్రవ్వి ఎఫలులైరి. 


కీచకుని సమాధి గల క్షేత్రము 


విరాట నగరము హరి(గ్రామము 
సీతాపూర్‌ జిల్లా 
30 కి.మీ. లక్ష్మీపూర్‌ 
10 కి.మీ. బారాగామ్‌ 
ఈ (ప్రాంతాన్ని విరాట రాజు పాలించాడని, పాండవులు అజ్ఞాతవాసాన్ని 
యిచ్చటే గడిపారని, కీచక వధ యిచ్చటే జరిగిందని నమ్మిక. సమాధి గలదు. 


వ్యాస మహర్షి స్మారక చిహ్న స్తంభము గల క్షేత్రము 


యమునా నదీ తీరము కాల్సి 


జలాన్‌ జల్లా 
73 కి.మీ. కాన్సూర్‌ 
వ్యాసుని గుట్ట, నృసింహ స్వామి గుట్ట గలవు. 





రామ, రావణులకు ఏడు రాత్రింబవళ్ళు యుద్ధము సాగినది 


322 
లవకుశులు శ్రీరామునితో యుద్ధము చేసిన చోటు 


వాలీ శి ఆలయం బిటూర్‌ 
ఆశ్రమం 16 కి.మీ? కాన్ఫూర్‌ 
గంగానదీ తీరము కాన్ఫూర్‌ జిల్లా 


ఆశ్రమానికి ఒక కి.మీ. దూరములో “రణమేల్‌” అనుచోట యుద్దము జరిగినది. 


పంచపాండవులు ద్రౌపదిని వివాహము చేసుకొన్న ద్రుపద రాజ నగరము 


పాంచాల రాజ్యము కంపిలి 
ఫరూఖాబాద్‌ జిల్లా 
10 కి.మీ. కయింగంజ్‌ RS 
"Monkey Temple" అని పిలువబడే దుర్గామాత ఆలయం 
దుర్గామాత వారణాసి 
శక్తి పీరం 8 కి.మీ. వారణాశి 
ఈ ఆలయమంతా కోతులతో నిండి ఉన్న మూలాన “కోతుల దేవాలయం” 


అని పేరు. అమ శ్రైవారు, దేవాలయం ఎ(ర్రటి గంగ సింధూరంతో నిండి ఉంటుంది. పండుగ 
సమయాలలో మేకలను బలి యిస్తారు. 


భక్త కబీరుదాసునకు దేవాలయము, మసీదు కట్టిన చోటు 
కబీర్‌ దాస్‌ మఘర్‌ 


27 కి.మీ. గోరఖ్‌ పూర్‌ 
అంతిమశ్వాస విడిచిన చోటు. సాధువులు, ఫకీర్ణు ప్రార్థనలు చేస్తారు. 


కుబేరుని విగ్రహము గల ఆలయము 


బదరీ నారాయణుడు బ(ద్రీనాద్‌ 
అలకనందా తీరము 


శీమద్రామాయణం - 7 కాండలు మహాభారతము - 18 పర్వాలు మహాభాగవతము - 12 స్కందాలు 


328 
పండుగనాడు భక్తులు 2 పార్టీలుగా విడిపోయి రాళ్ళతో కొట్టుకొంటారు 


భైరవీ దేవి దేవిధురా 


45 కి.మీ. పిరోర్‌ ఘర్‌ 
పిరోర్‌ ఘర్‌ జిల్లా 
అమ్మవారి అనుగ్రహము వలన సీరియస్‌ దెబ్బలు తగలవని నమ్మిక. 


మహాభారత యుద్ధానంతరము సంభవించిన పాపములను పోగొట్టు కొనుటకు 
పాండవులచే కట్టబడిన ఆలయము 

కేదారేశ్వరుడు కేదార్‌నాథ్‌ 

మందాకిని నదీ తీరం 


ఉదయం పూజను నిర్వాణ వ అని, సాయంకాల పూజను శృంగార దర్శ, 
అని పిలుస్తారు. 11/2 కి.మీ. దూరములో కొండపై భైరవాలయము, ఆది శంకరాచారు 
వారి సమాధి కాననగును. 


గర్భగృహం లేని ప్రఖ్యాత శివాలయము 
విశ్వేశ్సరుడు కాళి 
గంగా తీరము 
స్వామి వారిని మారేడు దళాలతో పూజిస్తారు 
లంకా దహనము నాటినుండి శరీరములోని మంటలు తగ్గడానికి 
నీటిధార ప్రక్కన వెలసిన ఆంజనేయస్వామి 


ఆంజనేయ స్వామి హనుమాన్‌ ధార 
4 కి.మీ. చిత్రకూట్‌ 
5 కి.మీ. సీతాపూర్‌ 
విగ్రహం ప్రక్కన నిరంతరమునిరు (ప్రవహిస్తూ ఉంటుంది. 


హిందువులు, ముస్లింలు సమానముగా పూజించు ఆంజనేయస్వామి వారు 


ఆంజనేయస్వామి ల 

గోమతి నదీ తీరం ఆలీ గంజ్‌ 
భక్తులు లంగోటాలు ధరించి 

వచ్చి పూజిస్తారు 


లంగోటాలు బల పరా[క్రమ విర చిహ్నాలు. 





పేమగాలి సోకిన ప్రతివాడూ కవి అవుతాడు 


324 
ఆలయ ధ్వంసకులైన మహ్మదీయులను కోతులు 


ఎదుర్కొని కాపాడిన స్వామివారు 
శ్రీ సింహపుర హనుమాన్‌ బృందావనం 
మధుర దగ్గర 
అంజనా దేవి ఆలయం 
అంజనా దేవి హరిద్వార్‌ 


(ఆంజనేయుని తల్లి) 
ఇచ్చట నున్న పర్వతానికి ఒక ప్రక్క అంజనాదేవి, మరొక (ప్రక్క చండీ దేవి 


ఆలయం 

ఐదు ముఖములు, మూడు చేతులు కలిగిన అమ్మవారు 
మానసాదేవి హరిద్వార్‌ 
గంగానదీ తీరం 


(ఈ ఆలయం శక్తి పీరం కాదు) 


ఉత్తర ప్రదేశ్‌లో సతీదేవి శిరోభాగం పడిన ప్రదేశముగా 
పరిగణింపబడుచున్న శక్తి పీరం 


శాకంబరి దేవి శాకంబరి 
40 కి.మి. షహరాన్‌ పూర్‌ 
మొదట్లో అమ్మవారికి 100 కండ్లు ఉండేవి. తరువాత ఆ కండ్ల నుండి పుష్కలంగా నీరు 
బయటికి వచ్చి చుట్టూ ఉన్న బీడు సస్యశ్యామలంగా నూరి 
చక్కని పంటలు పండించిన అమ్మవారు 
శాకంబరి దేవి శాకంబరి 


“దుర్గం” అనే రాక్షసుని దునిమి వేదాలను తీసుకుని వచ్చిన అమ్మవారు 


దుర్గాదేవి శాకంబరి 
దక్ష ప్రజాపతికి ఆలయం 
దక్షుడు కనఖాల్‌ 
గంగానది తీరం 5 కిమీ. హరిద్వార్‌ 


పరమేశ్వరుడు, సతీదేవి 


కామముతో కళ్ళు మూసుకుపోయే వానికి సిగ్గు, బిడియాలుండవు 


325 


త్రివేణీ ఘాట్‌గా పేరొందిన పవిత్ర స్థలం. ఒక్కనది మాత్రమే కనిపిస్తుంది 
శ్రీరాముడు స్నానం బుపికేన్‌ 
చేసిన సలం 
(ఆల 
గంగానదీ తిరం 


గంగానది, గుప్త యమునానది, గుప్త సరస్వతీ నదుల సంగమ స్థానం 


వాసుకి (సర్పరాజు ఆలయం 
వాసుకి అల్హాబాద్‌ 
(నాగదేవత) (ప్రయాగ క్షేత్రం 
గంగానదీ తీరం 
వింధ్య వాసినీ ఆలయం 

వింధ్య వాసిని వింధ్యాచల్‌ 
సతీదేవి “ ఎడమ పాదం” 80 కి.మీ. అల్హాబాద్‌ 
పడిన తరోనత 

(శ) 
శక్తి పీరం. 


మహిషాసుర సంహారం చేసిన దుర్గ 
శుంభ, నిశుంభులను చంపిన తల్లి. 
అష్ట భుజాలు గలది, 


మానవ నిర్మాణ అభిషేక జలం గాకుండా, లింగం పైభాగాన గల కొండనుండి చుక్కలు 
చుక్కలుగా లింగముపై బడు ఆలయం 


తపకేశ్యర మహదేవ్‌ గర్హి 
5 కి.మీ. డెహ్రాడూన్‌ 
హరిద్వార్‌లో వెలసిన అమ్మవార్లు 
1.మానసా దేవి హరిద్యార్‌ 
(బిల్వ పర్వతముపై) గంగానదీ తీరం 
2.చండీ దేవి 


(నీల పర్వతముపై) 


పుస్తకము, వనిత, ధనము మరొకరి చేతికి పోయి సరీగా తిరిగిరావు 


326 
పాందవులను దహించుటకు కౌరవులు కట్టించిన లక్కయిల్లు 


ఉన్నచోట వెలసిన ఆలయములు 

1.శ్రీకృష్ణు రుక్మిణి లక్క మండల్‌ 

2.శివ, పార్వతి 72 కి.మీ. ముస్సోరి 
డెహ్రాడూన్‌ నుండి ముస్పోరి 
34 కి.మీ. 

ఉత్తర ప్రదేశ్‌లో గల శనీశ్వరాలయం 

శనీశ్వరుడు వారణాసి 

విశ్వ్ననాధాలయం దగ్గరలో 

గంగానదీ తీరం 

తులసి మానస ఆలయం 
శ్రీరామ, సీత వారణాసి 
లక్ష్మణ, హనుమ 8 కి.మీ. వారణాసి 


భక్త తులసీ దాస్‌ “రామ చరిత మానస” (గ్రంధాన్ని రచించిన స్థలము. 


దేవేంద్రుడు పక్షి రూపములో విశ్రాంతి తీసుకొన్న దివ్యస్థలములు 


1. అల్హాబాద్‌ - త్రివేణీ సంగమం 
(ఉత్తర (ప్రదేశ్‌ 
2. నాసిక్‌ - గోదావరి తీరం 
(మహారాష్ట్ర 
3. హరిద్వార్‌ - గంగాతీరం 
(ఉత్తర (ప్రదేశ్‌ 
4. ఉజ్జయిని - ష్నిప్రానదీ తీరం 
(మధ్య ప్రదేశ్‌ 
ఈ క్షేత్రములలో జనవరి - ఫిబ్రవరి నెలలలో ప్రతీ సంవత్సరం “మాఘమేళా”' 
జరుగుతుంది. ఈ మేళా నెలరోజుల పాటు ఉంటుంది. ఒక్కొక్క చోట రొటీన్‌ పద్దతి పై 
మూడు సంవత్సరముల కొకసారి “కుంభమేళా” జరుగుతుంది. ఒక చోట “కుంభమేళా” 
12 సం॥ల కొకసారి జరుగుతుంది. 





నిష్రయోజనము 1) సముద్రములో కురిసిన వాన 2) కడుపు నిండినవానికి భోజనము 
3) ధనవంతునికిచ్చిన దానము 4) దారి'ద్ర్యునికి కలిగిన యవ్వనము 


327 
నరుడు, నారాయణుడు పద్మాసనములో ఆశీనులై ఉన్న ఆలయం 
బద్రీ నారాయణుడు బద్రీనాథ్‌ 
స్వామి వారి ఎడమ (ప్రక్కన లక్ష్మీదేవితో సహా వెలసిన మూర్తులు 


సూర్యాస్తమయం తరువాత గంగానదికి హారతి ఇస్తూండగా నదిలో 
హారతి దృశ్యాన్ని చూచి ఆనందం కలిగే పవిత్ర స్థలం 


“హరికి పౌరి” హరిద్వార్‌ 
అనే స్నానాల ఘాట్‌లో (ప్రతిరోజూ షహరాన్‌ పూర్‌ జిల్లా 
పూజలనంతరం పూజారులు 

గంగానదికి హారతి పడతారు. నదిలోని ఈ దృశ్యం భక్తులకు పరమానందదాయకం. 


అమ్మవారి ఆలయం ప్రక్కన ఉన్న జామచెట్టుకు పసుపుతాళ్ళు కట్టితే 


కోరిన కోర్కెలు తీర్చు అమ్మవారు 

మానసా దేవి హరిద్వార్‌ 
గర్భగుడి ప్రక్కన గల జామచెట్టు 
గంగానదీ తీరం 

మట్టితో చేయబడిన శివలింగము వెలసిన ఖతలింగ క్షేత్రము 
ఖత లింగం ఖతిలింగ క్షేత్రం 
15,000" ఎత్తున. స్పటిక లింగం. బుపీకేశ్‌ నుండి నరేంద్రనగర్‌ బస్సు 
అర్జునుడు ప్రతిష్టించినది. నరేం(ద్రనగర్‌ నుండి ఖతలింగం 
కిరాతార్డున యుద్దం జరిగిన చోటు బస్సులో 5 గం॥ ప్రయాణం 


కేదార్‌నాధ్‌కు వెళ్ళు త్రోవలో 
సిద్ధ పీరముగా గుర్తించబడిన కాళీమర్‌లో వెలసిన అమ్మవార్లు 


మహాకాళి కాళీమర్‌ 
మహాలక్షి 8 కి.మీ. రుద్ర ప్రయాగ్‌ 
మహా సరస్వతి గర్వాలే జిల్లా 


ఇచ్చట కాళికాదేవి శుంభ, నిశుంభులనే రాక్షసులను చంపినదట. 





దొంగను హింసించుట శిక్ష, వ్యభిచారిణీకి తలగొరిగించుట శిక్ష, భార్యను శయ్యవద్దకు 
రానీయకుండుట శిక్ష, స్నేహితునికి మాట్లాడకుండుట శిక్ష 


328 
స్వామివారికెదురుగా నారదుని విగ్రహం గల ఆలయం 


బ(ద్రీనారాయణ బ(ద్రీనాట్‌ 
లక్ష్మీదేవి 
సుదర్శన యంత్రంపై నిర్మించబడిన ఆలయం 
బ(ద్రీనారాయణుడు బ(ద్రీనాద్‌ 


లక్ష్మీదేవి 
పెల్లలుకావాలని మొక్కుకొనిఅరచేతులలో నేతి దీపాలు పెట్టుకుని 
రాత్రంతా జాగరణ చేస్తూ, భగపన్నామాన్ని స్మరిస్తూ 


గుడిచుట్టూ నిల్చుని ప్రార్థించు స్వామివారు 


శ్రీనగర్‌ 


కమలేశృరుడు 
బద్రీనాధ్‌కు 
వెళ్ళు మార్గములో. 
దేవ ప్రయాగ దగ్గర. 


వైకుంర చతుర్దశి నాడు (స్త్రీలు జాగరణ చేసి, స్వామివారిని ప్రార్థిస్తారు 
(నవంబర్‌ నెలలో వస్తుంది). 
భగీరథీ, అలకనందా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
శ్రీ రఘునాధ స్వామి దేవ (ప్రయాగ 
70 కి.మీ. బుపికేశ్‌ 
తెహరీ గర్యాల్‌ జిల్లా 


రుద్ర ప్రయాగకు వెళ్ళు (త్రోవలో, 
అలకనందా, మందాకినీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 


కోటేశ్యర్‌ (రుద్రేశ్వర) రుద్ర ప్రయాగ 
ఉమా నారాయణ ఘర్యాలే జిల్లా 
20 కి.మీ. శ్రీనగర్‌ 


శత్రువులు 1) అప్పులు మిగిల్చిపోయిన తండ్రి, 2) వ్యభిచారిణి అయిన తల్లి 3) రూప, 
యౌవ్వనములు గల భార్య 4) విద్య, వినయములు లేని కుమారుడు 


399 
పెంచార గంగ, అలకనందా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


కర్షేశ్వర్‌ కర్ల ప్రయాగ 
25 కి మీ చమోలీ 
చమోలీ జిల్లా. 


అలకనంద, నందానదులు సంగమ స్థానమున వెలసిన ఆలయం 


నందకేశ్యర్‌ నంద ప్రయాగ 
10 కి.మీ కర్ష ప్రయాగ 
చమోలీ జిల్లా, 
విష్ణు గంగ, అలకనందా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


విష్ణుమూర్తి విష్ణుప్రయాగ 
లక్ష్మీదేవి 10 కి.మీ. బోషీమర్‌ 
చమోలీ జిల్లా 


మందాకిని, అలస తరంగిణీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


సూర్యనారాయణస్వామి సూర్య ప్రయాగ 
8 కి.మీ చతాలి 

గర్యాలే జిల్లా 
భగీరథ, వ్యాస గంగా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


ఇం(ద్రేశ్వర్‌ ఇం(ద్రప్రయాగ 
6 కి.మీ. వ్యాసఘాట్‌ 
తెహరి గర్వాలే జిల్లా 
సోమనది, మందాకినీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
'సోమేశ్యర్‌ సోమ (ప్రయాగ 
6 కి.మీ. త్రిజోగి నారాయణ్‌ 
చమోలీ జిల్లా 





మాటలతో శక్తిని వ్యయపరచవద్దు నిశ్శబ్దముగా ధ్యానమొనరింపుము 


330 
భాస్కర నది, భగీరధీనదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
సూర్యనారాయణ స్వామి భాస్కర్‌ ప్రయాగ 
3 కి.మీ. భట్వాడి 
చమోలీ జిల్లా 


భరీరధీ, హరి గంగా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


హరి ప్రయాగ 
3 కి.మీ. హరపిల్‌ 
చమోలీ జిల్లా 


లక్ష్మీనారాయణ 


నీల గంగ, భగీరధీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
గుప్త ప్రయాగ 
1 కి.మీ హరి ప్రయాగ 
చమోలీ జిల్లా 
శ్యామ గంగా, భగీరధీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
శ్యామ (ప్రయాగ 
1 కి.మీ. రూలా 
చమోలీ జిల్లా 
అలకనంద, సరస్వతీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
కేశవ స్వామి కేశవ ప్రయాగ 
(విష్ణుమూర్తి) 8 కి.మీ. బ(ద్రీనాద్‌ 
చమోలి జిల్లా 
జాహ్నవి, భగీరధీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
భైరవ ఘాట్‌ 
6 కి.మీ. జాంగళా 
చమోలీ జిల్లా 


గుస్తేశ్వర్‌ 


శ్యామ సుందర్‌ 


భైరవ్‌ 


ఆపదలో ఆదుకున్నవాడే ఆపద్భాంధవుడు ఆరాధ్యదైవము 


331 


45 ల ఎత్తుగల నృసింహ స్వామివారి విగ్రహం గల ఆలయం 


నృసింహస్వామి 


దూధయీా 

8 కి.మీ. పాలి 

9 కిమీ. ధౌర్రాగి5 
లలితపూర్‌ జిల్లా 


అబద్ధమాడిన వారిని శిక్షించి, తగాదాలు పరిష్కరించు స్వామివారు 


బనేశ్వర్‌ మహాదేవ్‌ 


నారాయణ 


లక్ష్మీదేవి 


రుద్రాక్ష వృక్షము గల ఆలయము 


దిగరౌతా 
4 కి.మీ. కాగరౌల్‌ RS 
9కి.మీ. జూజూ గ. 


6ఆ౩(గౌ జిల్లా 


చోటా నారాయణ 
15 కి.మీ. రుద్రప్రయాగ 


గర్వారే జిల్లా 
నల మహారాజు ఆరాధ్య దేవత 
3 కి.మీ. గుప్తకాళీ 
చమోలి జిల్లా 
స్మానం, శుద్ధి, ఆచమనం, తర్పణం విడివిడిగా చేయు 
నాలుగు గుండాలు గల ఆలయం 
నారాయణ (త్రిజోగ్‌ నారాయణం 
శ్రీదేవి 5 కి.మీ. రామ్‌పూర్‌ 
భూదేవి 40 కి.మీ. ఊభఖీమర్‌ 
చమోలీ జిల్లా 


రు[డ్ర గుండంలో స్నానం, విష్ణుగుండంలో శుద్ది, బ్రహ్మగుండంలో ఆచమనం 
సరస్వతీ గుండంలో తర్పణం విడుస్తారు. 





విజ్ఞానశాస్త్రం నిజాన్ని బయటపెడ్తుంది అంతే.శాంతినీ, సంతోషాన్ని కలిగించలేదు 


332 
సోమూానది, మందాకిని నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


చిన్న మస్తక గణపతి సోమద్యార్‌ 
(సోమ ప్రయాగ) 
చమోలి జిల్లా 


5 కి.మీ. త్రిజోగ్‌ నారాయణం 
సాలగ్రామ శిలతో తయారు కాబడిన నారసింహమూర్తి గల ఆలయం 

నరసింహస్వామి జోషీమర్‌ 
65 కి.మీ. కేదార్‌నాట్‌ 
చమోలీ జిల్లా 

పాండవుల జన్మస్థానమున వెలసిన ఆలయం 
పాండుకేశ్వర్‌ పాండుకేశ్వర్‌ 
(శివుడు) 15 కి.మీ. జోషీమర్‌ 

చమోలీ జిల్లా 


దుష్యంతుని కుమారుడు భరతుడు పుట్టిన ప్రదేశం 

కణ్వేశ్వర్‌ కణ్యాశ్రమం 
9 కి.మీ. కోట్‌ ద్వారా 
కోట్‌ ద్వారా తాలూకా 
ఘర్యాలే జిల్లా 

పరీక్షిన్మహా రాజుకు శుకమహర్షి భాగవతాన్ని వినిపెంచిన పుణ్య స్థలం 

మర్రిచెట్టు (క్రింద శుక్‌తాల్‌ 

శుకమహర్షి పాదాలు 32 కి.మీ. మిజూఫర్‌ నగర్‌ 
60 కి.మీ. హరిద్వార్‌ 
ముజాఫర్‌ నగర్‌ జిల్లా 


తమకు ఎ విధమైన సంబంధములేని విషయాలే ఎక్కువ ఆసక్తిని కలుగజేస్తాయి 


333 
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో ప్రసిద్ధి చెందిన నాలుగు దివ్య క్షేత్రాలు 
1. పరియార్‌ : గంగాతీరం 20 కిమీ. ఉన్నావ్‌ ౧౫9 
కాలోశ్యర్‌ 
శ్రీరామ, లవకుశులకు యుద్దము జరిగిన చోటు 
2. సంగ్రామ పూర్‌ :10కి.మీ మౌరానా 
(శవణకుమార్‌ 
దశరధేశ్వర్‌. 
దశరధుని బాణం తగిలి (శ్రవణకుమారుడు మరణించిన స్థలము 
3. కుసంబీ :5 కి.మీ. అజగైన్‌ ౫౧౩ 
శ్రీ దుర్గాదేవి 
(శ్రవణకుమారుడు అంధులైన తల్లిదండ్రులతో సహా పూజించిన దేవత. 
4. నవాబ్‌ గంజ్‌ : 20 కి.మీ ఉన్నవ్‌ 
దుర్గాదేవి 
దశరధ మహారాజు (శవణకుమారుని మరణానంతరం ముగ్గురు భార్యలతో పూజల 
జరిపిన అమ్మవారు. 
బర్మా భేత్రావతి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
కోటేశ్వర్‌. భేరి 
హామీర్‌ పూర్‌ జిల్లా 
20 కి.మీ హామీర్‌పూర్‌ 
“త్రికోణయాత్ర” గా పరిగణించబడు ఆలయములు 
1.వింధ్య వాసిని (కౌశికీ దేవి) వింధ్యాచలం 


2 మహాకాళి 6 కి.మీ. మీర్లాపూర్‌ 
3 అష్టభుజాదేవి మీర్జాపూర్‌ జిల్లా 
(సరస్వతి) 
శక్తిపీరం 
గంగానదీ తీరం 

శుంభ నిశుంభులను సంహరించిన అమ్మవారు. 


ఇండ్లు, కోటలు, ఆభరణాలు, రాజసత్కాదాలు మొదలైనవేవీ స్త్రీని రక్షించలేవు 
ఆమె శీలమే ఆమెకు శ్రీరామరక్ష 


334 


శుంభ, నిశుంభులనే రాక్షసులను, వారి సేనాధి పతులైన చండ, ముండలను చంపి 
రక్తబీజుడనే రాక్షసుని రక్తము త్రాగిన ముగ్గురు మాతలుగల ప్రసిద్ధ పుణ్య క్షేత్రము 


1.వింధ్యవాసిని వింధ్యాచలం 
(కౌశికీ దేవి) 
ఎమహాకాళి 
3.అష్టభుజాదేవి 
(సరస్వతి) 
శక్తిపీరం 
గంగానది తీరం 
సరయూ, ఘాగ్రా నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 
వరాహస్వామి వరాహ క్షేత్రం 
38 కి.మీ. అయోధ్య 
గోండా జిల్లా 
కర్ణుడు పరశురాముని నుండి బ్రహ్మా స్తం పొందిన స్థలం, ఆలయం 
పటేశ్వరీ దేవి దేవీ పాటన్‌ 
22 కిమీ బలరామ్‌పూద్‌ ౫5 
గోండా జిల్లా 
సూర్యచక్రం గల ఆలయం 
బాలాజీ వునావ్‌ 
పహూజా నదీ తీరం రాజస్తాన్‌ బోర్డర్‌ 
9 కిమీ రూనస్సి 


15 కి.మీ. దాతియా 
ప్రతిరోజు ఉదయం స్వామివారిపై సూర్యకిరణాలు పడతాయి. 


మాలతీ, గంగానదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 
శివుడు రతలీఘాట్‌ 
పార్వతి 
శకుంతల జన్మించిన స్థలము మీర్జాపూర్‌ నుండి బస్సు 





ఇంకొకరికి జరుగుతున్నంతసేపు ఇతరులకు ప్రతిదీ హాస్యంగానే వుంటుంది 


335 

శ్రీ కృష్ణుడు బకుడనే రాక్షసుని చంపిన స్థలము, ఆలయము 
బాగేశ్యర్‌ బక్సర్‌ 
చండిక ఉన్నవ జిల్లా 


5 కి.మీ. శివరాజపూర్‌ 


కలియుగాంతానికి ముందు విష్ణు యశశర్మ యింట కల్కిభగవానుడు 
ఉద్ధవించును. ఆ పవిత్ర స్థలం, దాని ప్రాముఖ్యం 


సంభలేశ్వర్‌ సంబల్‌ 

ఈ (గ్రామానికి పేర్లు ' మొరాదాబాద్‌ జిల్లా 
1. కృతయుగములో : సత్యవ్రత 40కి.మీ. మొరాదాబాద్‌ 
2. (తేతాయుగములో ' మహరద్దిరి 30 కి.మీ. హసన్‌పూర్‌ 
3. ద్వాపర యుగములో : పింగళ 
4. కలియుగములో : సంబల్‌ 


శ్రీలాడలీజీ బర్ఫానా 
రాధాదేవి 40కి.మీ. మధున 
మధుర జిల్లా 


అష్ట సఖులు . 1. లలిత 2. విశాఖ 3. చిత్ర 4. ఇందులేఖ 5. చంపకలత. 6 రంగదేవి 
7 తుంగ ఐద్య 8. సుదేవి 


ధృవుని విగ్రహమున్న ఆలయం 
చతుర్భుజ జీ మధువన్‌ 
లక్ష్మీదేవి 7 కి.మీ. మధుర 
ధృవుడు మధుర జిల్లా 


లోభి బీదవాడులా కన్నిస్తున్నా ధనవంతుడౌతాడు విలాసపురుషుడు 
ధనవంతుడిలా కన్పిస్తున్నా బీదవాడవుతాడు 


336 
దుందుభి అనుపేరుతో పిలువబడే రెండు బండరాళ్ళను మోగిస్తే 


నగారా శబ్దం వచ్చు పుణ్య స్థలము 
చంద్ర విహారి పారాశౌలీ 
ఈ రెండు బండరాళ్ళను 5 కిమీ గోవర్దనం. 
ఇం(దుని నగారాలు అంటారు. మధుర - బృందావనం 


యమునా నది పశ్చిమ వాహినిగా ప్రవహిస్తున్న చోట వెలసిన ఆలయము 


పరశురాను మనకతా 
జమదగ్ని 16 కి.మీ. మధుర. 
రేణుకా మాత మధుర జిల్లా 
కుండలినీ యోగ (తంత్ర శాస్తాన్సి మాధారముగా 
నిర్మించబడిన ఏకైకే మందిరం 

రాజరాజేశ్వరి, (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు బంగారమవూ 
రెండు శివలింగాలు : ఉన్నవ బిల్లా 

1. శ్వేత, రక్త పసుపు రంగు కలది. 50 కి.మీ. ఉన్నవ్‌ 

2. పంచముఖ, చతుర్భుజ లింగం 10. కి.మీ మురాదాబాద్‌ 

ఎరుపు రంగు 


అష్ట ధాతువులతో తయారు చేయబడిన జగదాంబ 

అమ్మవారి ఆసనానికి (క్రింది భాగాన : 

నాలుకు పత్రాల కమలముపై (బ్రహ్మ 

ఆరు పత్రాలపై విష్ణుమూర్తి (ఆరు బీజాక్షరములు) 

16 పత్రాలపై సదాశివుడు (16 బీజాక్షరములు) 

నిల వర్షం గల పది పత్రాల పద్మముపై రుద్రుడు (పది పత్రాలపై పది వర్ణాలున్నవి.) 
12 పత్రాల ఎర కమలముపై ఈశ్వర షోగహం (12 పత్రాలపై వర్ణాలు) 

ఈ 5 విగ్రహాల పై భాగములో శ్వేత కమలమున్నది. దీనిలో నున్న బీజాక్షరములపై 
సదాశివుడు శయన మూర్తిగా నున్నాడు సదాశివుని నాభి నుండి వెలువడిన కమలముపై 
జగదంబ విగ్రహమున్నది 


oat fh అ MW m= 


పరాయివాని ఆరోగ్యం గురించి నీవు మందు త్రాగకు ముందు నీ ఆరోగ్యం పోతుంది 


337 


రామాయణ రచన జరిగిన పుణ్య స్థలము 
సీత వైలా రుద్రపూర్‌ 
రాముడు 9 కి.మీ. బిట్టూరు 
వాల్మీకి ఆశ్రమం కాన్పూర్‌ జిల్లా 
గంగాతీరం 


లవకుశులు జన్మించిన సలం 


గంగానది ఉత్తర వాహినిగా ప్రవహించు చోట వెలసిన ఆలయం 
భృగేశ్వర్‌ భిటీరా 
భవాని ఫతేపూర్‌ జిల్లా 
గంగానదీ తీరం 13 కి.మీ. ఫతేపూర్‌ 
గంగా, జిరగో నదుల సంగమ స్థానములో వెలసిన ఆలయం 
గంగేశ్వర్‌ చునాల్‌ RS 
కామాక్షి 32 కి.మీ. మొగల్‌ సరై 
మీర్జాపూర్‌ జిల్లా 
గంగా, గోమతీ నదుల సంగమ స్థానములో వెలసిన ఆలయం 
మార్కండేశ్వర్‌ మార్కండేయ క్షేత్రం 
మార్కండేశ్వరి 18 కి.మీ. వారణాసి 
5 కి.మీ. రజవాడి 
వారణాశి జిల్లా 
పారిజాత వృక్షము నాటిన పుణ్యస్థలము 
శ్రీకృష్ణ కిత్తూరు 
సత్యభామ బారాబంకి జిల్లా 
పారిజాత వృక్షము రామ్‌నగర్‌ నుండి బస్సు 


నిప్పుతో పంచరించినట్లుగా పై అధికారులతో ప్రవర్తించాలి మరీ దగ్గరైతే కాలుతుంది 
మరీ దూరమైతే ఐసువలె గడ్డ కట్టుకపోతుంది 


338 
భగీరధీ, భిలంగనా నదీ సంగమ స్థానములో వెలసిన ఆలయములు 


ఎ(ద్రీనాథ్‌ టెహరి 
కేదార్‌ నాథ్‌ తెహ్రి-గర్యాల్‌ జిల్లా 
60 కి.మీ దేవ (ప్రయాగ 
జడ భరతుని ఆలయమున్న ప్రదేశము 
జడభరతుడు ఉత్తర కాశీ 


16 కి.మీ. యమునోత్తరి 
భగీరదీ, వరుణ, అసీ నదుల మధ్యన. 


శ్యామ గంగ, భగీరధీనదుల సంగమ స్థానమున వెలసిన అలయము 
లక్ష్మీ హరిప్రయాగ 
నారాయణ 100 కి.మీ. ఉత్తర కాశి 


శీతాకాలములో గంగోత్రి (పవిత్ర గంగానది పుట్టిన చోటు) వెళ్ళలేరు కాబట్టి 
ఆ సమయములో గంగా మాతను పూజించు పుణ్య స్థలము 


గంగా దేవి ధరాలీ 


మార్కండేయ క్షేత్రము 103 కి.మీ. ఉత్తర కాశీ 
ఉత్తర కాశీ జిల్లా 


అలకనందా నది ధనుస్సు ఆకారములో ప్రవహిస్తున్న 
చోట వెలసిన ఆలయము 


కమలేశ్వర్‌ శ్రీనగర్‌ 
30 కి.మీ. దేవ (ప్రయాగ 
మ 


మందాకిని, చంద్రానది సంగమ స్థానమున వెలసిన ఆలయము 


చం(ద్రేశ్వర్‌ చం(ద్రపురి 
దుర్గాదేవి 18 కి.మి. రుద్ర ప్రయాగ 
ఘర్యాలే జిల్లా 





భగవంతునికి మనమేమియు సమర్పించలేము సర్వము మనకు. ప్రసాదించువాడాయనే 


339 


64 యంత్రాల నుండి 64 శక్తులుద్ధవించి రక్త బీజుడనే రాక్షసుని 
చంపిన స్థలం, యంత్రాలున్న ఆలయం 
మహాకాళి కాళీ మరం 
మహాలక్ష్మి 18 కిమీ జోషీ మర్‌ 
మహా సరస్వతి 
కాళీ శిలయందు 64 యంత్రములున్నవి. ఇది సిద్ద పీరం. 


బద్రీనాథ్‌ స్వామి వారిని దర్శించుటకు ముందుగా దర్శించాలని 
నియమమున్న ఆలయం 


ఆది కేదారనాథ్‌ బద్రీనాథ్‌ 
బద్రీనాథ్‌ ఆలయం సింహద్వారం ముందు పదిమెట్టు (క్రిందిగా ఉన్న ఆలయం. 
నరనారాయణుల మాతృమూర్తి విగ్రహం గల పుణ్య క్షేత్రం 


ధర్మమూర్తి మానా(గ్రామం 
5 కిమీ. బద్రీనాథ్‌ 


భాద్రపద శుక్ష ద్యాదశి రోజున మాతృమూర్తి దర్శనార్థము నరనారాయణులు 
వస్తారట. 


ప్రదిక్షిణము చేసి తరించు గోవర్ధన గిరి ఉన్న పుణ్యస్థలము 


గోవర్షన గిరి పరిక్రమ గోవర్లన గిరి 
ఠా ఠా 


12 కి.మి బృందావనం 

10 కి.మీ. మధుర నుండి 

బృందావనం 
సంవత్సరానికి ఒకసారి భక్తులు గోవర్ధన గిరి కి ప్రదక్షిణము చేసి తరిస్తారు. 


రాత్రి ఈవనములో నిద్రించిన చనిపోవుటగాని , పిచ్చిఎక్కుటగాని సంభవిస్తుంది 


నికుంజ వనం మధుర 
(శావానికుంజు బృందావనం 
రాధాకృష్ణులు విహరించిన పచ్చటి వన ప్రదేశము. రా(త్రులెవ్వరూ ఉండరాదు. 


Or rt టప తాప ాల 


విత్తనంలో బలం లేకపోతే నేలనెంత చదును చేసినా నిష్ప్రయోజనం 


340 


సంకట మోచన హనుమాన్‌ దేవాలయమున్న క్షేత్రము 


హనుమాన్‌ కాశి 
గంగానది తీరము 
స్వామివారు సంకటములను బాపుతారని నమ్మిక. 


కుశుడుతో (రాములవారి కుమారుడు) ప్రతిష్టించిన శివలింగము 


నాగేశ్వర నాథ్‌ కాశీ 
గంగానదీ తీరము 
శ్రీరాముని నిర్యాణము తరువాత (ప్రతిష్టించబడినది. 


మనశ్శాంతి కోసము దర్శించబడే పుణ్యక్షేత్రము 


(త్రివేణీ సంగమం (ప్రయాగ క్షేత్రం 
3 కి.మీ. అల్హాబాద్‌ 
మహాభారత యుద్ధానంతరం 18 అక్షొహిణుల సైన్యము, ముఖ్యమైన వారందరి 
మృతి మూలకంగా ధర్మరాజునకు మనళశ్ళాంతి లేక బాధపడుచుండెను. మార్కండేయ 
మహర్షి సలహామేరకు ధర్మరాజు దర్శించి మనశ్శాంతి నొందిన దివ్యక్షేత్రము. 


ప్రతీ సంవత్సరము “మాఘమేళొ ఉత్సవం జరుగు పుణ్య క్షేత్రము 


(త్రివేణి సంగమం ప్రయాగ క్షేత్రము 
3 కి.మీ. అల్లా బాద్‌ 
మాఘమాసంమం౦ంతా ఈ ఉత్సవము జరుగును. 


తెలుపు, నలుపు నదుల సంగను స్థానము 


గంగ- తెలుపురంగు ప్రయాగ క్షేత్రం 
యమున- నలుపురంగు 3 కి.మీ. అల్హాబాద్‌ 
సరస్వతి- అంతర్వాహిని 

(త్రివేణీ సంగమము 





నిరంతరం ఆహ్లాదాన్నిచ్చే దైవానుగ్రహం లోపిస్తే ఎంత బలమైన 
ఎయిర్‌ కండిషన్‌ గదిలో నున్నా మనస్సు వేడెక్కిపోతుంది 


341 
ఈ జన్మలో దానం చేస్తే మరుజన్మలో ధనవంతులుగా పుట్టు పుణ్య క్షేత్రము 


బ(దీ నారాయణుడు బద్రీనాథ్‌ 
మహాలక్ష్మి చమోలి జిల్లా 
అలకనందా తీరము 250 కి.మీ. బుపీకేశక్‌ బస్సు 


ఇక్కడ గల (బ్రహ్మ కపాలముపై పెద్దలకు పిండ ప్రధానం చేసి శ్రాద్దకర్మల 
నిర్వర్తించెదరు. 


శివలింగముపై శ్రీచక్రమున్న ఆలయము 
అన్నపూర్తేశ్వరీ దేవి కాశీ 
అన్నపూర్లేశ్వరీ దేవి గుడిలో కుడిప్రక్క వెలసియున్న లింగముపై శ్రీ చక్రము కలదు 
సంవత్సరమునకు నువ్వుగింజంత పరిమాణముతో పెరుగుతున్న స్వామి 


తిలాభాండేశ్వరస్వామి కాశీ 
చాలా పెద్దదైన పాతకుండ బోర్రించినట్టుగ శివలింగం ఉంటుంది. ఈ ఆలయమ 
పాండీ హవేలికి (చౌరాస్తాకి) ప్రక్క ఎడమవైపు సందులో గలదు. 


మడుగులో నీడ కనిపిస్తే 6 మాసములలో మరణము ఖాయము 


చం[ద్ర కూపం కాళీ 
30 కి.మీ. కాళీ 
ఈ మడుగులో నీడ కనిపిస్తే మరణము ఖాయము. ఈ మడుగు కాశీ పట్టణాని 
సుమారు 30 కి.మీ దూరమున కలదు. 


పూజారిలేకుండా ఉత్తర దేశమున అర్జించబడు స్వామివారు గల ప్రసిద్ధ దేవాలయము 


= విశ్వేశ్వరుడు కాశీ 


దేశములో అతిశీతల ప్రదేశములోని ప్రముఖ దేవాలయం అమరనాథ్‌ 


342 
ఏపని కైనా విఘ్నాలు రాకుండా ఉండడానికి, ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తారు. 
విఘ్నములు వచ్చిన తరువాత ఆవిఘృములు తొలగుటకు పూజింపబడు స్వామివారు 


గరుత్మంతుడు కురుక్షేత్రం 

శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశము చేసిన చోటు  రాధాకృష్ణముందిరము 
సర్వేశ్వరుని మందిరము గలవు మహాభారత యుద్దానికి ముందు అర్జునునికి వైరాగ్యముతో 
వచ్చిన ఆటంకము తొలగి పోయిన చోటు 


గోహత్యాదోషం పోగొట్టు అమ్మవారు 
మానసా దేవి గోవర్ధన గిరి 
మధుర దగ్గర 
బృందావనములో 
గోవర్ధన గిరిని శ్రీకృష్ణ భగవానుడు కొనగోట నిలిపిన స్థలము. మానస గంగ 
అనే పెద్ద సరస్సు ఉన్నది దీనిలో స్నానము చేసి అమ్మవారిని పూజించిన గోహత్యా 
దోషము తొలగి పోతుంది 


బుషికేశ్‌, గంగోత్రికి మధ్య ఉన్న ఉత్తర కాశీలోని దేవాలయములు 


విశ్వనాధుడు ఉత్తర కాశీ 
కుట్టిదేవి 
గంగానదీ తిరము 


ఆది శంకరాచార్యుల వారు తన శిష్యుడైన సదానందుని గంగానదికి ఆవలి ఒడ్డునుండి 
పిలిస్తే, కాళ్ళక్రింద తామర పద్మములు పుట్టుకొచ్చి, వాటిపై నడచి వచ్చిన పుణ్య స్థలము 
హరిద్వారము 
“ ఓంకార గణపతి” వేంచేసియున్న క్షేత్రము 


ఓంకార గణపతి (ప్రయాగ 
త్రివేణీ సంగమం 3 కిమీ అల్తాబాద్‌ 


దేశములో అతి వుష్టాధిక్యతతో ధూళి, ధూసరితముగా నున్న దేవాలయములు 
బమజర హో సముదాయం 


343 


బుషికేశ్‌లోను, చుట్టుప్రక్కల నున్న ఆలయములు , ఆశ్రమములు 
శివానంద ఆశ్రమము బుషికేశ్‌ 
గీతా భవన్‌ 
లక్ష్మన్‌ యూలా 


భరతుని ఆలయం 

రఘునాధ మందిరం 

లక్ష్మణుని ఆలయం 

వేంకటేశ్వర ఆలయం 

శత్రుఘ్నుని ఆలయం 

చంద్ర మౌళీశ్వర 

10 మహర్షి మహేష్‌ యోగి ధ్యానమందిరం 


రాతిమీద విష్ణుమూర్తి యొక్కపాదములున్న స్నానఘట్టం 


0౧౦౧౦౨4 ర౮) ౮ మ (6౧ గు - 


గంగానదీ తీరము హరిద్వార్‌ 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 24 కి మీ బుపషికేశ్‌ 
నివసించు స్థానము 

హరిద్వారమును “మాయాపురి”అని కూడ పిలుతురు 


దక్ష ప్రజాపతి యజ్ఞము చేసినచోటు, సతీదేవి అగ్నికి ఆహుతి అయిన పుణ్యస్థలము 


దక్ష మహాదేవ్‌ హరిద్వార్‌ 
చండీదేవి 24కి.మ. బుపీకేష్‌ 
శివస్వామి 

గంగానదీతీరం 


సతీగుండము గలదు 


“ పఫవనధామ్‌ "అని పిలువబడే హనుమంతుని విగ్రహమున్న స్థలము 


హనుమంతుడు పవనధామ్‌ 
5 కిమీ హరిద్వార్‌ 
ఇక్కడ ఉన్న దేవాలయము పై బంగారురేకులు తాపడము చేయబడినవి 





వాత్స్యాయనుని: కామసూత్రాలకు సజీవ రూపకల్పనా సృష్టి ఖజరహో ఆలయాలపై జరిగినది 


344 
“దివ్య శిల” అనే రాయిని పూజించే ప్రదేశము 


యమునా దేవి యమునోత్రి 
ఇక్కడనున్న సూర్యగుండములోని వేడినీటితో అన్నం, బంగాళా దుంపలు 
పచనమౌతాయి ఈ సూర్యగుండం ప్రక్కగా నున్న పెద్ద రాయిని “దివ్యశిల 'గా పూజింతురు 


“దావూజీ"అని పిలువబడే బలరాముని మందిరమున్న చోటు 


దావూజీ బలదివో 
(బలరామ) 21 కి.మి మధుర 
యమునానదీ తీరము 

“భాయీదూజ్‌ 'అని అన్నగారిపై గౌరవ పూజా కార్యక్రమము ప్రతి సంవత్సరము 
అక్టోబరు, నవంబరు లో జరుగుతూ ఉంటుంది. 


రాధాకృష్ణులలో రాధాదేవి పుట్టిన స్థలము, వెలసిన ఆలయం 
రాధాదేది బర్సానా 
శ్రీకృష్ణుడు 40 కిమీ మధుర 
శ్రీ కృష్ణుడు పుట్టిన చోటు మధుర ఇక్కడ ఉన్న స్రీలు హోళీ పండుగ రోజున 
ఫిబ్రవరి/ మార్చ్‌ లో గుంపులు గుంపులుగా వెళ్ళ, నందగామ్‌ లోని పురుషులపై రంగులు, 


రంగునీళ్ళు జల్లుతారు ఆగష్టు/ సెప్టెంబరులో అదే విధముగ నందగామ్‌లోని పురుషులు 
శ్రీకృష్ణజన్మాష్టమికి స్త్రీలపై వసంతాలు జల్లుతారు 


ఊరికి మధ్యలో నిర్మించబదియున్న లక్ష్మణుని ఆలయము 


లక్ష్మణ స్వామి బుషికేశ్‌ 
వాల్మీకి మహర్షి రామాయణ కావ్యమును రచించిన చోటు 


వాల్మీకి మహర్షి బ్రహ్మావర్తము 
గంగాతీరము 15 కి మీ కాన్పూర్‌ 





వివేకవంతుని నోరు అతని హృదయంలో వుంటుంది మూర్దుని 
హృదయం అతని నోటిలో వుంటుంది 


345 
ఉత్తర ప్రదేశ్‌లోని ఉత్తరకాశీ లో వెలసిన దేవాలయము 


(కేదార్‌ నాధ్‌కు వెళ్ళుత్తోవలో 
విశ్వనాధ్‌ ఉత్తర కాశీ 
కాళికాదేవి 
కుంతీదేవి 
పరశురామ్‌ 


కర్ణుడు పరశురాముని వద్ద బ్రహ్మాస్తమును పొందిన చోటు 
పటీశ్వరీ దేవి పరశురాం పూర్‌ 
20 కిమీ ఫైజియాబాద్‌ 
అయోధ్యకు దగ్గరలో 


దక్షిణ దేశమున కర్ణాటక లో “గోకర్ణ” క్షేత్రమున్నట్లే ఉత్తరభారతములోని క్షేత్రము 


గోలా గోకర్ణశ్వరుడు గోలా గోకర్ణనాధ్‌ 
32 కిమీ లక్ష్మీపూర్‌ RS 
రాజాగంజి దాటిన తరువాత, 
కేరి జిల్లా 
మృగరూపమున నున్న శివుని కొమ్మును ప్రతిష్టించిన లింగరూపము గోలా 
గోకర్ణేశ్వరుడు. ఉత్తర గోకర్ణక్షేత్రమని పేరు. 


సరస్వతీ దేవి అని, లక్ష్మిదేవి అని, పార్వతీ దేవి అని 
భావించి, పూజింపబడే ఆలయం 
అష్టభుజాదేవి అష్టభుజాలయం 
25 కి.మీ మొఘల్‌సరాయ్‌ 
RS. జంక్షన్‌ 


వింధ్య పర్వతాలు మొదట్లో వెలసిన అమ్మవారు, “అష్టభుజి” అని కొలుస్తారు. 


హెచ్చరిక ఎంతో అందమైన, ఆకర్షణీయమైన, సువాసన గల, సున్నితమైన గులాబిపువ్వు వెనుక 
తీవ్రమైన ముల్లు గలదు జాగ్రత్త 


346 


హరిశ్చంద్రుడు తన పుత్రుడయిన లోహితాశ్యుని 
దహనము చేయబోయిన స్థలము 


హరిశ్చంద్ర ఘాట్‌ కాశీ 
గంగానది తీరము 

సిరులనిచ్చు తల్లి లక్షీ దేవిగ పూజింపబడే పార్వతి అమ్మవారు 
విశాలాక్షి కాశి 
విశ్వేశ్వరుడు 
గంగానదీ తీరము 


ఈ అమ్మవారిని పూజించిన సిరిసంపదలు కలుగునని నమ్మిక 
భూదేవి తీసుకుని పోగా సీతాదేవి అవతార పరిసమాప్తి గావించిన స్థలము 


శ్రీరాముడు మిశ్రిక్‌ తీరము 
సీతాదేవి 8 కిమీ నైమిశారణ్యము 
ఆంజనేయ సీతాపూర్‌ జిల్లా 


20 కిమీ సీతాపూర్‌ 
శ్రీరాముని అశ్వమేధ యాగము యొక్క గుజ్జమును లవకుశులు బంధించిన 
చోటు లవ, కుశులు రామాయణ కీర్తనలు వినిపించిన ప్రదేశము. దేశములోని 
నదులలోని, సాగరముల లోని మహాపుణ్య తీర్ధములను తీసుకుని వచ్చి , ఇక్కడ కలుప్పుటచే 
“మిశ్రికితీర్ధమని పేరు వచ్చినది 


నైమిశారణ్యమున వెలసిన ఆలయము 
భూతనాథ్‌ నైమిశారణ్యం RS 
లలితాదేవి 25 కిమీ బలమావూ 
గోమతి నదీ తీరము R.S.Jn 
శక్తి పీరములలో నొకటి సీతాపూర్‌ జిల్లా 


పాండవులు కొలచిన దేవతామూర్తి 


నో 


నిత్యసత్యం పర్వతాలు, లోయలు ఒకదాన్ని అంటిబెట్నుకొని యింకొకటి వుంటుంది 
సుఖదుఃఖాలు అంతే 


347 
వ్యాస మహర్షికి నిర్మించబడిన స్మారక మందిరము 
వ్యాసుడు కాల్చి 
యమునా నద్‌ తీరము 72 కిమీ కాన్పూర్‌ 
వ్యాస మహర్షికి స్మారక మందిరము ఇచ్చటనే కట్టబడినది 


శ్రీరామునికి లవకుశులకు యుద్ధము జరిగిన చోటు 


శ్రీరాముడు బ్రహ్మావర్తము 
పీతాదేవి 15 కి మీ కాన్ఫూర్‌ 
లవకుశులు 

లక్ష్మణ,భరత ,శత్రుష్ను 

హనుమంతుడు 


ఇచ్చట వాల్మీకి ఆశ్రమము గలదు గంగానదీ తీరము. 


ధృవ చరిత్ర జరిగిన స్థలము 
విష్ణుమూర్తి బ్రహ్మావర్తము 
లక్ష్మీదేవి 15 కి మీ. కాన్పూర్‌ 
ధృవుడు 


ధృవుని తండ్రియగు ఉత్తాన పాదుని రాజ్యము 
బ్రహ్మ విష్ణునాభి నుండి ఉద్ధవించి కమలములో ఆశీనుడయిన స్థలము 


బ్రహ్మదేవుడు బ్రహ్మావర్తము 
15 కి.మీ. కాన్పూర్‌ 
బ్రహ్మ యజ్ఞము చేసిన చోటు 
శ్రీరామ భక్తుడు , రామాయణ రచయిత అయిన భక్త తులసీదాస్‌ జన్మస్థలము 


శ్రీరాముడు రాజాపూర్‌ 
సీత్రాదేవి 35 కి మీ. చిత్రకూట్‌ 
తులసీదాస్‌ 


నిస్వార్థం? ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మేఘాలు చల్లటి వర్షాన్నిచ్చి భూమాతను 


సస్యశ్యామలం చేయడం 


348 
కాళ్ళకింద రావణుడు, భుజముపై శ్రీరామ లక్ష్మణులు కలిగి 
పవజించి యున్న ఆంజనేయస్వామి 


స్రీ 


లీ 


అంజనేయస్వామి ప్రయాగ క్షేత్రము 
3 కి.మీ అల్హాబాద్‌ 
త్రివేణీ సంగమం 


శ్రీరాముడు అరణ్యవాసము చేస్తుండగా దశరధ మహారాజు మరణవార్తవిని లక్ష్మణ 
సమేతముగా పెండప్రధానము గావించిన దివ్యస్థలము 


చిత్రకూట్‌ 
70కిమీ సత్నా 
చిత్రకూట పర్వతము క్రింద నున్న బృహస్పతీ గుండములో (భరతుని బయటనే 
ఉంచి) శ్రీరాముడు లక్ష్మణ, శత్రుఘ్నులతో పిండ ప్రధానము చేసిన చోటు భరతునిచే 
శ్రారకర్మలు నిర్వహించ రాదని దశరధ మహారాజు ఆజ్ఞ 


సీతాదేవికి అనసూయాదేవి పాతివ్రత్య మహాత్యమును బోధించిన స్థలము 
అత్రిమహర్షి ఆశ్రమం చిత్రకూట్‌ 
మందాకినీ నదీ తీరము 70కిమీ సత్నా 


వనవాస దీక్షలోనున్న సీతాదేవి ఉపదేశము పాందిన ఆశ్రమము. 
స్నానము చేసినంత మాత్రమున “సహస్ర గోదాన "ఫలము లభించు సరోవరము 


కలింజార్‌ 
20 కిమీ. చిత్రకూట్‌ 
కలింజార్‌ కోట కిందనున్న సురగంగ సరోవరము 


నీలకంఠ మహాదేవుడున్న కలింజార్‌ కోటకు 4 యుగములలోనున్న పేర్లు 


కృతయుగమున రత్నకూటము కలింజార్‌ 
త్రేతాయుగమున" మహాగిరి 20 కిమీ చిత్రకూట్‌ 
ద్వాపరయుగమున పింగళగిరి 


కలియుగమున. కలింజార యు 


శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వరీ దేవి జయంతి వైశాఖశుద్ధ నవమి శుక్రవారం నాడు 


349 
“రేణుకా క్షేత్రము”అని పిలువబడే ఆలయము 


రేణుకా దేది రుణకత 
జమదగ్ని మహర్షి 
14 కి.మి. 
పరశురామ మీ. మధుర 
లక్ష్మీనారాయణ 
యమునాతీరము 
బలరాముని, శ్రీకృష్ణుని పాదముద్రలు గల క్షేత్రము 
శ్రీకృష్ణుడు మధుర 
బలరాముడు 44 కి మీ ఆగ్రా 
విశామ ఘాట్‌ లో పాదముద్రలు గలవు యమునా తీరము 
“ద్వారకానాథ్‌” మందిరముగల క్షేత్రము 
శ్రీకృష్ణుడు మధుర 
రుక్మిణీ మాత 44 కిమీ ఆగ్రా 
యమునా తీరము 
శ్రీకృష్ణుడు oe 
రుక్మిణీ మాత 44 కిమీ. ఆగ్రా 


యశోదాదేవి ప్రక్కనుండి యోగమాయను వసుదేవుడు తీసుకువచ్చిన చోటు 


శ్రీకృష్ణుడు. మహాదేవ్‌ 
రుక్మిణీ దేవి 
నందభవనం 7 కి.మీ మధుర 


శ్రీకృష్ణుడు యశోదాదేవికి 14 భువనములను నోటిలో చూపించిన స్థలము 


నందభవనం మహావన్‌ 
7 కిమీ మధుర 
మన్నుతిన్న ఆరోపణ నిజంకాదని ధిక్కరించిన స్థ లము 


తంజావూరు బృహదీశ్వరాలయముపై నున్న పెద్ద రాతి శిఖరాన్ని (81 టన్నుల బరువు) ఆరు కి మీ 
దూరమునుండి ఏటవాలుగా మట్టిని మెరకజేసి ఈడ్చుకొచ్చి ప్రతిష్టించారు 


350 


పూతన అనే రాక్షసిని సంహరించిన చోటు 
శ్రీ కృష్ణుడు గోకులము 
రుక్మిణీ దేవి 9 కి మీ. మధుర 
గోపబాలురతో (క్రీడించిన స్థలము. 
“శ్రీకృష్ణలీలలు” జరిగిన పుణ్య ప్రాంతము 
శ్రీకృష్ణుడు బృందావనము 
రుకి లీ దేవి 9 కి.మీ. మధుర 


శ్రీకృష్ణుడు బాల్యక్రీడలు సల్పిన పుణ్య (ప్రాంతము. 
మశూచి వ్యాధిని (SMal! నం నిర్మూలించే అమ్మవారు 


సీతలాదేవి కరంబాష్‌ 


గంగానదీ తీరము బులంద్‌షెహర్‌ జిల్లా 
80 కి.మీ. ఆలీఘరా 
60 కి.మీ ఘైజియాబాద్‌ 
స్త్రీలు వ్యాధి నివారణ కోసమై అమ్మవారికి శుక్రవారము గాక (ప్రతి సోమవారము 
పూజలు చేయుదురు. అమ్మవారు గాడిద వాహనముపై (గ్రామం చుట్టూ తిరుగుతూ 
ఉంటుందని నమ్మిక. ఢిల్లీ నుండి, ఘజియాబాద్‌ నుండి సరాసరి బస్సులు గలవు. 


“జ్యోతిసర్‌” అని పిలువబడే సరోవరము గల ప్రాంతము 


కురుక్షేత్రము 
ఈ సరోవరమునకు “పాపనాశన సదోవరమొ”ని కూడ పేరు గలదు. దీని 
దర్శనము చాల పవిత్రముగా భావిస్తారు. 


భారత యుద్ధానంతరము ధర్మరాజు పిండప్రధానము గావించిన స్థలము 


కురుక్షేత్రము 
ఇచ్చట గల సూర్యగుండములో పరశురాముడు కూడ తన పితృదేవతలకు పిండ 


(ప్రదానము కావించెనట. భక్తులు యిచ్చట (శ్రాద్దకర్మలు చేసి, పిండ ప్రదానము చేయుదురు. 


త్రేతాయుగపు అస్త్రవిద్యను ద్వాపరయుగపు చివరలో జరిగిన మహాభారత యుద్ద వీరులైన భీష్మ 
ద్రోణ, కర్టులకు నేర్పడు - పరశురాముడు 


351 
భస్మాసురుడు శంకరుని నుండి వరము పొంది భస్మమైన ప్రదేశము 


శివపార్వతులు తీర్హపురి 
సటైైజ్‌ నదీ తీరము 80 కి మీ. గార్‌టోప్‌ 
వేడినీటి ధారలు గలవు 


వ్యాస మహర్షి విఘ్నేశ్వరుని సహాయముతో వేదాలను విభజించి, మహాభారత, 
భాగవత, పురాణేతిహాసములను ఆశుకవిత్వముగా చెప్పిన పుణ్య స్థలము 


సరస్పతి, అలకనంద వ్యాస, గణేశ గుహలు 
నదుల సంగమం 5 కి.మీ. బద్రీనాట్‌ 
(బ్రహ్మ కపాలాన్కి దగ్గరలో 
ఆశుకవిత్వం వ్రాయాలని కోరుకునే వారు దర్శించదగు గుహలు. ఇచ్చట (ప్రార్హనలు 
చేసిన ఆశుకవిత్వ మబ్బునని నమ్మిక. 


దివ్య గంగ అయిన గంగానది దివి నుండి భువికి దిగిన పుణ్య ప్రాంతము 


గంగానది వసుధార 
9 కి.మీ. బద్రీనాథ్‌ 
ఇక్కడ గంగానది జలపాతము ఎత్త్తు నుండి క్రిందికి దిగును. దీనికి అలకనంద 
అని పేరు. శివ జటాజూటము నుండి దిగిన గంగ రెండు పాయలై ఇచ్చట ఒక పాయ 
అలకనందగాను, రెండవది గోముఖము నుండి (గంగోత్రి బయలుదేరి, రెండును దేవ 
ప్రయాగ వద్ద కలయుచున్నది. 
లంకలో రామ రావణ యుద్ధము జరుగు సమయములో 
లక్ష్మణుడు మూర్ణనొందగా తెచ్చిన సంజీవి పర్వతము 


సంజీవి పర్వతము (ద్రోణగిరి 
అలకనందా తీరము మానా(గ్రామ సమీపాన 
(బ్రహ్మ కపాలానికి దగ్గర 
15 కి.మీ. బదరీనాధ్‌ 
ఈ వర్వతముపై అనేక వనమూలికలున్న వనియు సర్వ వ్యాధులకు 
దివ్యాషధములనియు నమ్మిక. ఇచ్చట ఆకులు తినిన నేటికినీ సాధు పుంగవులకు చాల 
రోజుల వరకు ఆకలి వేయదట. అందుచేతనే ఇచ్చట సాధువులు నివసిస్తారట. 


ఆనందాన్ని పొందలేనివాడే దరిద్రుడు ధనహీనుడుగాదు 


352 


కర్ణుడు సూర్యుని గురించి తపమాచరించి ప్రత్యక్షము గావించుకొన్న 
పుణ్య స్థలము 
పార్వతీ పరమేశ్వరులు కర్లప్రయాగ 
శీ కృష్ణుడు 20 కి.మీ. నంద ప్రయాగ 


అలకనందా, పిండారీ నదుల సంగమ స్థానం. పిండారీ నదిని కర్ణగంగ అని 
పిలుతురు. బద్రీనాధ్‌కు వెళ్ళే (త్రోవలో. పంచ ప్రయాగలలో నొకటి. 


“కౌశికీదేవి పీరమున్న దివ్య స్థలము 
కాశికీదేవి అల్‌మోరా 
శక్తిపీరము (ఉత్తర ప్రదేశ్‌ 
కాషాయి పర్వతము 100 కి.మీ. నైనిటాల్‌ 
300కి.మీ. 


మానస సరోవరము 
పర్వతముపై గల ఆలయము. మానస సరోవరమునకున్న మార్గములన్నిటిలో 
అల్‌మోరా (గ్రామము నుండిగలది సులువైన మార్గము. కైలాసగిరి మానస సరోవరము నుండి 
50 కి.మీ.లలోగల కైలాసగిరి పరిక్రమ పరమ పావనమైనది. 


హెమాలయములలోని “చార్‌ధామ్‌” 


1.బద్రీనాథ్‌ ఉత్తర ప్రదేశ్‌ 
(విష్ణుమూర్తి) 
2 కేదార్‌ నాధ్‌ 
(శివుడు) 
3.గంగోత్రి 
(పవిత్ర గంగానది పుట్టిన స్తలము) 
4. యమునోత్రి 
(యమునానది పుట్టిన స్థలము) 
వీటన్నింటికి బుషికేశ్‌ నుండి బయలుదేర వలయును. బస్సు మార్గములు, 


నిజంచెప్పి ప్రాణం తీసేకన్న అబద్దం చెప్పి ప్రాణం కాపాడు 


353 
కస్తూరి మృగములుండు చోట నున్న దేవాలయము 


యమునా దేవి యమునోత్రి 
యమునా నది పుట్టిన చోటు 105 కిమీ ఉత్తర కాశి 
10,800' ల ఎత్తు హరిద్వార్‌ నుండి బస్సు 
హిమాలయ పర్వత (ప్రాంతం 

తాబేలుపై వెలసి ఉన్న అమ్మవారు 
యమునాదేవి యమునో(త్రి 


హరిద్వార్‌ నుండి బస్సు 

యమునా నది పుట్టిన చోటు హిమాలయ పర్వత (ప్రాంత చార్‌ధామ్‌లలో నొకటి 

అమ్మవారి వాహనము తాబేలు. 
“తపోభూమి” అని పిలిచే మహా తపోనిష్టా గరిష్టులకు నిలయమైన క్షేత్రము 

ఏకాదశ రుద్ర ఉత్తర కాశి 
కాశీ విశ్వనాధ 

కోటేశ్యర, గోపిశ్య్వర, కాలభైరవ, పరశురామ మందిరములు గలవు కైలాస 
ఆ(శమము, రు(ద్రవాస్‌ ఆశ్రమము, దేవగిరి ఆశ్రమము, శివానంద ఆ(శ్రయుము, కేశవదాస 
ఆశ్రమము, చిన్మయ మిషన్‌ గలవు వరుణ, అసి నదుల సంగమం. 


ధ్వజ స్తంభమునకు బదులు 20: ల ఎత్తుగల త్రిశూలము రండు 
ఈశ్వరాలయములకు మధ్యన ఉన్న క్షేత్రము 


ఏకాదశరు[ద్ర ఉత్తరకాశి 
కారీ విశ్వనాధ 

ఈ రెండు ఆలయములకు మధ్యన ధ్వజ స్తంభమునకు బదులుగా నిలబెట్టబడిన 
పెద్ద (త్రిశూలము గలదు 


గుప్తకాశీ క్షేత్రములో నున్న దేవాలయములు 


విశ్వనాధుడు గుప్తకాశీ 
అర్రనారీశ్వరుడు రుద్రప్రయాగ 
కేదార్‌నాధ్‌ల మధ్య 


రెండు కిమీ దూరములో ఊఖీవుర్‌ కలదు 


సర్వజగత్తుకు మూలం కర్మ కర్మ ఫలాన్ని దాటుట దుస్పాధ్యముు 


354 
పార్వతీ పరమేశ్వరులకు వివాహము జరిగిన చోటు 


పార్వతి (త్రిజోగి నారాయణం 

పరమేశ్వరుడు యమునోత్రి, గంగోత్రి 
నుండి వచ్చె మార్గాలు 
కలయు చోటు 
రుద్రప్రయాగ, 


గుప్తకాశీ మధ్యలో 
పరిణయ సమయాన సేవించిన అగ్ని ఇప్పటికినీ ప్రజరిల్దుతున్నదట. ఇందలి 
భస్మము అతి పవిత్రమైనది. సర్వరక్షణకారి గా తలుస్తారు. అందరూ తీసుకుని వెళ్తారు. 


కేదారనాధుని బంగారు ఉత్తన విగ్రహము, అష్టధాతువులతో 


నిర్మించిన పార్వతీ దెవి విగ్రహం గల క్షేత్రము 
కేదారనార్‌ ఊధీమరము 
పార్వతీదేవి 50కి.మీ. కేదార్‌నాథ్‌ 


కేదార్‌నాధ్‌ ఆలయము మూసిఉన్న 6 మాసములు (అక్టోబర్‌ నుండి మే వరకు) 
కేదారనాధునికి, అమ్మవారికి పూజ జరుగు స్థలము. 


నారాయణ అష్టాక్షరి మంత్రము ఆవిర్ణవించిన మహా పుణ్య క్షేత్రము 


బ(ద్రీనారాయణుడు బదరీనాధ్‌ 
అరవింద వళ్ళీ తాయారు 65 కి.మీ జోషీమర్‌ 
అలకనందా తీరము 80 కి మీ. చమోలి 


వ్యాసునికి చతుర్వేదములు సాక్షాత్కరించి పంచమ వేదమయిన మహాభారత 


రచనకు స్పూర్తినిచ్చిన దివ్యక్షేత్రము 
బ(ద్రీనారాయణ స్వామి బదరీనాధ్‌ 
అరవింద వళ్ళీ తాయారు 65 కి.మీ. జోషీమర్‌ 
గంగానది తీరము 8( కి.మీ. చమొలీ 


గంగాస్నానం వల్ల మలినం పోతుంది గీతాపానం వల్ల సంసారంపై మోహం పోతుంది 


355 
దశావతారములలో ఒకటగు పరశురాముడు 21 సార్లు క్షత్రియ పధానంతరము తన 
పరశువును (గండ్ర గొడ్డలి భూమిపైనాటి, మహేంద్రగిరికి తపస్సు చేసుకొనుటకు 
పోయెను. పరశువును నాటిన స్థలము 


గోపేశ్వరుడు గోపేళ్వర్‌ 
గోపేశరి చమోలీ నుండి ఊభీ మరమునకు 
(పార్వతి అమ్మవారు) పోవు (తోవలో 


ఆది శంకరాచార్యుల వారిచే ఉత్తర ప్రదేశ్‌లో పూజింపబడిన వైష్ణవాలయం 


బదరీ నారాయణ స్వామి బదరీ నాట్‌ 
అరవింద వళ్ళీ తాయారు 


పరమ శివుని బ్రహ్మ హత్యా దోషమును పోగొట్టిన దివ్య స్టలము 


బదరీ నారాయణ స్వామి బదరీ నాధ్‌ 
అరవింద వళ్ళీ తాయారు 

(బ్రహ్మదేవుడు సరస్వతీ దేవిని మోహించుటచే శివుడు కోపించి (బ్రహ్మ శిరస్సు 
నొకదానికి త్రిశూలముతో నరకివేయగా అది శివుని చేతికి అంటుకుని పోయి ఊడిరాకుండెను. 
(బ్రహ్మ హత్యా దోష నివారణకై దివ్య క్షేత్రములన్ని శివుడు దర్శించినా ఫలితము దక్కలేదు. 
చివరకు విష్ణుమూర్తి సలహా మేరకు బదరీనాథ్‌ క్షేత్రాన్ని సందర్శించిన తరువాత (బ్రహ్మ 
శిరస్సు శివుని చేతినుండి విడిపోయెను ఈ దివ్య స్టలమునకు అప్పటి నుండి “బ్రహ్మ కపాల” 
మని పేరు వచ్చినది 


ఆది శంకరాచార్యుల వారి సమాధి 
కేదారనాథ్‌ కేదార్‌నాథ్‌ 
(జ్యోతిర్లింగం) ఆలయమునకు 1 1/2 కి.మీ. వెనుక 


కేదారనాధ్‌ ఆలయానికి 11/2 కి.మి. దూరాన కొండపై భైరవాలయం ఉన్నది. 
దాని ప్రక్కనే శంకరాచార్యుల వారు సమాధినొందిరి. 11,500 ఎత్తున. 


ప్రతిఫలం ఆశించకుండా చేసిన మేలు మహాసముద్రము కన్న మిన్న 


356 


ఒకే చోటు నుండి హిమాలయ పర్వత మంచుకొండలలో అతి చల్లని నీరు, 
అతి వేడి నీరు వచ్చు చోట వెలసిన ఆలయం 


బ(ద్రీనారాయణ బ(ద్రీనాథ్‌ 
నారాయణి 
(బ్రహ్మ కపాల క్షేత్రం 

బుషిగంగ, అలకనందా నదుల సంగమ స్తానం ఎదురుగా నిలకాంత 
పర్వతము. పర్వతమున కావల (ప్రక్కనున్న కేదార్‌నాధ్‌, ఈవల నున్న బద్రీనాథ్‌ 
(నరనారాయణులు) సేవించి నారద మహర్షి ధన్యుడైనాడు. ఒకే చోట మంచు పర్వతాలలో 
నుండి అతి చల్లని నీరు, అతి వేడి నీరు ప్రవహించుట (ప్రకృతి వింత. చూడదగినది. 

వేడి నీటిని చిన్న చిన్న సిమెంటు గదులలో నింపి చల్లని నీటిని జతపరచిన. 
స్నానము చేయుటకు అనువైన నీటిమట్టమును మాత్రమే కలిగిన ఏర్పాట్లు గలవు గదులలో 
స్నానము చేసిన సబ్బునుపయోగించరాదు నారద్‌ కుండ్‌, సూర్య్‌ కుండ్‌ అని పేర్టు గల వేడి 
నీటి గుండాలు గలవు 


ఇచ్చట కుబేరుని విగ్రహం గలదు. 
వేదాలను, పురాణాలను విపులీకరించిన చోటు 


బ(ద్రీనారాయణ మానా 

దేవాలయానికి ఆవల. దేశానికి మానా (గ్రామానికి 5 కి.మీ. 
ఆఖరిగా చివరనున్న (గ్రామం దూరములో గల ఉష్ణగుండం వద్ద 
అలకనందా నదీతీరం. గల వ్యాస గుహ 

తప్త కుండ అను ఉష్ణ గుండం 

దగ్గరలో. 


వేదాలు, ఉపనిషత్‌లను ౮01౭ చేసి, విభజించి, వర్గీకరణ చేసిన గుహ - 
వ్యాస గుహ. బ(ద్రీనారాయణ క్షేత గొప్పతనము స్కంద పురాణములోను, 
మహాభారతములోనూ ఉన్నది. 

ఇప్పటికి 90 సంవత్సరముల క్రితం ప్రారంభించబడి, పూర్తికాకుండా ఇంకా సుమారు 
70 సంవత్సరములు పట్టుతుందని కట్టుబడి చేస్తున్న దేవాలయము 

రాధాస్వామి దయాల్సాగ్‌ 
తెల్లని పాలరాతి ఆలయం 10 కి.మీ. ఆ(గ్రా 

ఇక్కడ నున్న సమాధిలో స్వామీజీ మహరాజ్‌ వారియొక్క Rel165 కలవు. వీరు 
రాధాస్వామి మతమును కనుగొన్నారు మొత్తం పాలరాతి కట్టుబడి. కట్టుబడి యింకా 
కొనసాగుతూనే వుంటుంది. యిది యిచ్చటి ప్రత్యేకత. 


అతిచిన్న సుఖం కోసం కొండంత పాపం చేయకూడదు 


357 
"The Large Red Temple" in North India 


రాధా గోవిందుడు బృందావనము 


10 కిమీ మధుర 
ఈ ఆలయంతో బాటు గోపీనాథ్‌, జుగుల్‌ కిషోర్‌, రాధావల్లభ్‌, మదన మోహన్‌ 
ఆలయములు -గలవు 


"Sleeping Hanuman" ఉన్న క్షేత్రము 


(ప్రయాగ క్షేత్రము అల్లా బాద్‌ 
త్రివేణీ సంగమము 

గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానము. వరదల భీభత్స సమయములో 
నీరు అతిగా పొంగి చుట్టు ప్రక్కల (గ్రామాలను ముంచి వేయకుండా హనుమంతుడు 
అడ్డముగా పరుండిన పవిత్ర ప్రదేశము. నదినీరు స్వామివారి పాదములు దాటి పైకి 
ప్రవహించదట. స్వామివారి శక్తి నీటి వుధృతనాపుతుందట పాదములు తాకిన క్షణమునుండి 
ఉధృత తగ్గుట ప్రారంభించునట 

దక్షిణాన తిరుపతి మాదిరిగా ఉత్తరాన ఆలయ 
విమానానికి బంగారు పూతగల ఆలయం 

కాశీ విశ్వేశ్వర స్వామి వారణాసి 
(విశ్వనాధుడు) 

పూర్వకాలపు ఆలయము ధ్వంసము గావించబడిన తరువాత కొంతకాలమునకు 
ఇండోర్‌ మహారాణి అహల్యాబాయి దేవాలయమును మరల కట్టుబడి చేయించినది రంజిత్‌ 
సింగ్‌ మహారాజా వారు ఇచ్చిన బంగారముతో గర్భగుడి విమానానికి బంగారు పూత 
పూయించిరి. 


రాతిలో విష్ణుపాదమున్న స్నానఘట్టం 


విష్ణుమూర్తి హరిద్వారం 
గంగాతిరం 

గంగానది హిమాలయముల నుండి [క్రిందికి దిగిన చోటు. శివాలిక్‌ కొండలు 
ప్రారంభమైన స్థానము. ఇచ్చట నున్న “హరికి పెయిరి” అనే స్నానఘట్టములో విష్ణుమూర్తి 
పాదమున్నది. ఇచ్చటకు 4 కి.మీ. దూరములో దక్ష మహాదేవుని దేవాలయమున్నది. 





ఆయువున్నవాడు చావడు చావు మూడినవాడు బ్రతకడు జ ఏమిచేసినా 


358 
ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు విలువిద్య నేర్పిన చోటు 


శ్రీకృష్ణుడు డెహ్రాడూన్‌ 
42 కి.మీ. రిపీకేశ్‌ 
శస్తాస్త విద్యలు నేర్చుకొన్న చోటు. “దేహీ (డ్రోణ” గా పిలువబడే ఈ చిన్న 
పట్టణం కాల[క్రమేణా “డెహ్రాడూన్‌” గా మారినది. 


పాండవులు అజ్ఞాతవాసం గడపిన చోటు 
శ్రీకృష్ణుడు విరాట్‌ పూర్‌ 
(సోహాగ్‌ పూర్‌ అని ఇప్పటి పేరు) 
పాండవులు తమ ఆయుధాలను దాచిఉంచిన శమీ వృక్షమును దర్శించవచ్చును. 
ఆర్ఫా కోటకు బహు దగ్గరలో నున్న (ప్రదేశము. 11 కి.మీ. దూరములో రూన్సీ కోట కలదు. 


వెన్న పటిక బెల్లం ప్రసాదముగా గల స్వామివారు 
బలదేవుడు బలదేవ గామ్‌ 
లేక 
బలరాముడు 21 కి.మీ. మధుర 
శ్రీకృష్ణుని అష్టభార్యలకు దేవాలయం 
అష్ట సఖీ దేవాలయం బృందావనం 
యమునా నదీ తీరం మధురకు దగ్గరలో 


కాళీయ మర్దనం జరిగిన చోటు. గోపికా వ(స్తాపహరణం వగైరా రాసలీలా 
విశేషాలకు నిదర్శనముగా పొన్నచెట్టు, ప్రక్కనే చెణువు వగైరాలు కల స్థలము. దగ్గరలో 
గోవర్థన పర్వతము గలదు. 


తెలివితేటలు పెరిగేది కష్టాలు పెరిగినప్పూడే 


359 
దేశానికి దక్షిణ భాగాన కన్యాకుమారి అగ్రం చివరి భూభాగం. 
ఉత్తరాన చివరి భూభాగం, అక్కడ ఉన్న అమ్మవారు 
మానాదేవి మానా 
లేక 
మణోభ(ద్ర పురం 
చమోలీ జిలా 
ap) 
బద్రీనాథ్‌ ఆలయం 
దాటిన తరువాత టిబెట్‌ బోర్డర్‌ 
మానా కనుమ ద్వారా టిబెట్‌, మానస సరోవరమునకు మార్గము కలదు 
దేశానికి ఉత్తర కొన. మిలటరీ స్థావరం. 


శాక, ఫల వర్ణనాలు చేయు దివ్య క్షేత్రములు 


విశ్వేశ్వరుడు 1. కాళీ 
విశాలాక్షి (ఉత్తర (ప్రదేశ్‌ 
, అన్నపూర్ణ గంగానదీ తీరం 
2. పిత్సగయ 2. గయ 
విష్ణు పాదాల వద్దగాని, (బీహార్‌) 
అక్షయవట వృక్షము వద్దగానీ 63 కి.మీ పాట్నా. ఫల్గుణీ నదీ తీరం 


మంతయుక్తముగా వర్ణింతురు. 
ఇష్టముండి అతిగా సేవించు శాక, ఫలవర్దితము ఆరోగ్య దాయకము. 


శ్రీరాముడు అవతారం చాలించిన చోటు 


శ్రీరాముడు స్వర్గద్యార్‌ (అయోధ్య) 
సీత 
లక్ష్మణుడు 
హనుమంతుడు 
సరయూనదిలోనికి వెళ్ళి అంతర్జానమై అవతారం చాలించిన చోటు. 
వా 





భుజబలం, ధనబలం, బుద్ధిబలం, బంధుబలం - ఏదీ మిగలదు మిగిలేది ధర్మబలమే 


360 


భారత మాత ఆలయం 
భారతమాత కాశీ 
దేశమాత స్వరూపం 1 కి.మీ. వారణాసి RS 
విద్యాపీర్‌ రోడ్డులో 
వెనుక భాగాన జాతీయ జెండా, 
దేశపటము 


చలువరాతిలో చెక్కబడినది. శిల్సి పేరు బాబు శివప్రసాద్‌ గుప్తా. ఆలయ 
ప్రారంభోత్సవం జాతిపిత మహాత్మా గాంధీచే చేయబడినది. 


అమావాస్య సోమవారము నాడు వచ్చిన రోజున పెద్ద ఉత్సవం జరుగు 


అమ్మవారి దేవాలయము 
లలితాదేవి నైమిశారణ్యం 
శక్తిపీరం 1 కి.మీ. దూరములో 


హత్యాహరణ సదోవర తీరం 


సతీదేవి శరీర భాగం పడిన చోటు. మాఘ మాసములోని అమావాస్యనాడు (ప్రతి 
సంవత్సరం పెద్ద ఉత్సవం జరుగుతుంది. “మౌని” అమావాస్య అని పిలుతురు. 


పవిత్ర గంగానది పుట్టిన చోటు - గంగావతరణ పుణ్యస్థలం 


గంగాదేవి గోముఖ తీర్థం 

24 కిమీ గంగోత్రి 

247 కి.మీ. బుపికేశ్‌ 

212 కి.మీ. ముస్సోరి 

నందనవనం, తపోవనాలు గల పవిత్ర భూమి. భగీరధీ తీరములో వెలసిన 

దేవాలయము. గంగోత్రిలో తర్పణములు, (శ్రాద్ధ విధులు పితృదేవతలకు శాశ్వత స్వర్గలోక 
(ప్రాప్తి. మార్గమంతయు పుష్పవన భరితం. మంచు ఖండాలు పడుతూ ఉంటాయి. ఇంకా 
100 కి.మి. పైకి వెలితే “అలకాపురి” కుబేరుని స్తానం ఉన్నదని (ప్రతీతి. బుషిపుంగవులు, 
నిశ్శబ్దముగా, వంటరిగా తపస్సుచేయు పవిత్ర (ప్రదేశము. 





సృష్టిరహన్యం _ చిరునవ్వేకి, కన్నీటికి మధ్య నలిగేవాడు మానవుడు 


361 


పవిత్ర యమునా నది పుట్టిన చోటు 
యమునాదేవి యమునోత్రి 
కలింద పర్వతంపై. 300 కి.మీ. బుపీకేశ్‌ చివర భాగం 
అమ్మవారు తాబేలు కాలినడక 


వాహనం పె గలరు 


వయా 


ఇక్కడ ఆలయానికి దిగువన ఉష్ణజల ధారలు కలవు. అందుచేత మంచుగడ్డలు 
వేడికి కరిగి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ వేడినీటిలో బంగాళాదుంపలు, బియ్యం మూటగట్టి 
ఉంచితే పచనమౌతుంది. 

ఇక్కడనున్న శిలను “దివ్యశిల”గా పూజిస్తారు. ఈ శిల (క్రింది భాగము నుండి 
నీరు ఊరుతూ ఉంటుంది. 


“మానసగంగ” అనే పెద్ద సరస్సు ఒడ్డున వెలసిన దేవి 
మానసా దేవి గోవర్థన గిరి 
బృందావనానికి దగ్గరలో 
(ఆగ్రా దగ్గర మధుర, 
'మధుర దగ్గర బృందావనం) 


గోవర్థ్గనగిరిని కొనగోటను నిలిపిన చోటు. గిరి ప్రక్కనే మానస గంగ అనే 
సరస్సు కలదు. ఇచ్చట స్నానము చేసిన గోహత్యా దోషం పోవును. 


5,000 పైగా చిన్నా పెద్దా దేవాలయములు గల పవిత్ర ప్రదేశం 


శ్రీకృష్ణుడు బృందావనం 
రుక్మిణి 10 కి.మీ. మధుర 
రాధ 66 కి.మీ. ఆ(గ్రా 
సర్వం కృష్ణముయం 


మానవునికున్న కులమత భేదాలు భగవంతునికి లేవు 


362 


ఒకేచోట ఉన్న రెండు తీర్మములలో ఒక తీర్థములోని నీరు వేడిగాను, = 
రండవ తీర్థ ని నీరు చల్లగా నున్న పుణ్య స్థలము 


భూతనాధ్‌ మహదేవ్‌ నైమిశారణ్యం R28 
విష్ణుతీర్హము 25 కి.మీ. బలమావూ RS 
(బ్రహ్మ తీర్థము సితాపూర్‌ జిల్లా 


ఈ రెండు తీర్ణములలో నొకటి శ్రీ విష్ణ భగవానుని చక్రాయుధము పడిన 
చోటుగాను (వేడినీరు), మరొకటి బ్రహ్మచేతిలోని తామర పద్మం జారి పడిన చోట వెలసిన 
తీర్ణంగాను (నీరు చల్లగాను) చెప్తారు. 

ఈ రెండు తీర్థములు ఒకదాని ప్రక్క నొకటి గుండ్రము గుండ్రముగా నున్నవి 
కాలములలో మార్పు సంభవించినను ఈ తీర్ణములలోని నీటి వెచ్చదనము, చల్లదనములలో 
మార్పుండదు. అందుచేతనే ఇచ్చట సూతుడు శౌనకాది మహర్షులతో నివసించి పురాణ గోష్టి 
జరిపిన పుణ్య క్షేత్రము. 


మన్ను ప్రసాదం యిచ్చు ఆలయం 


శ్రీకృష్ణుడు మధుర 
శ్రీకృష్ణ జన్మస్థానం 
శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని తెలిసి తల్లి నోరు తెరువమంటే, నోటిలో 
అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని తల్లికి చూపిన గాధ. అందుచేతనే యిచ్చట పూజార్జు 
భక్తులకు మన్ను (ప్రసాదముగా యిస్తారు. 


లోగడ శిరస్సునకు ఒక చేయి అంటుకునిపోయి ఉండి ఇప్పడు 


శిరస్సు నుండి వేరైన చేయి గల స్వామివారు 
భజరంగ ఘాట్‌ కోట 
(ఆంజనేయ) రూన్సీ బిల్లా 


సూర్యోదయానికి పూర్వమే తెరచి కొద్దిసేపు మాత్రమే పూజలు 
జరిపి ఆలయం మూసివేసే ఆచారం గల అమ్మవారు 


బోరాహజీ అమ వారు కాశీ 
మర్నాటి ఉదయం వరకు తెరువరు. 


ప్రపంచములో అద్భుతాలన్నిటికంటే మానవుడే మహాద్భుతం 


363 
హరి ద్వారములో వెలసిన “శక్తి త్రికోణం” 


1. నీలా పర్వతముపై చండీదేవి హరిద్యారం 
2. దక్షిణేశ్వరములో పార్వతి 
3. విల్వ పర్వతముపై మానసాదేవి 


కేదార్‌నాధ్‌ ఆలయము చుట్టు ప్రక్కల వెలసిన అమ్మవార్లు 


1. కాళికాదేవి కేదార్‌నాథ్‌ 
2. రాకేశ్యరి కాళిమఠం 
3. లలితాదేవి 

4. కోటి మహేశ్వరి 


5. మహిష మర్దిని 

మందాకిని తీరాన, చుట్టుప్రక్కల కొండలపై వెలసియున్నారు. 
తూర్పున : పిప్పలేశ్వర్‌ నాధ్‌ మధుర 
పడమర : భూతేశ్వర నాధ్‌ బృందావనానికి దగ్గర 
ఉత్తరాన : గోకర్లేశ్య్వర నాధ్‌ 
దక్షిణాన : రంగేశ్వర నాథ్‌ 


అయోధ్యలో వెలసి వున్న మూడు శివాలయములు 


1. నాగేశ్వర్‌ అయోధ్య 
2. దర్శినేశ్చర్‌ ఫైజాబాద్‌ సమీపాన 
3. రాజరాజేశ్య్వర్‌ 
పాత గోరఖ్‌పూర్‌లో వెలసిన స్వామివారు 
మానస సరోవరేళ్యర్‌ గోరఖ్‌పూర్‌ 


గజనీ, ఘోరమహమ్మదులు కొల్లగొట్టిన దంతా అనుభవించలేకపోయామనే బాధతోనే చనిపోయారు 


364 





(ఇతర ముఖ్యాలయములు) 
కాలీనాద్‌ ఆల్‌మోరా 
కాళికాదేవి 68 కి.మీ. నైనితాల్‌ 


ప్రకృతి శోభకు (ప్రతీతి 


అర్హనారీశ్వర్‌ గుప్తకాళీ 
స్వచ్చమైన నీటి కుండం రుద్రప్రయాగ, 
కేదార్‌ నాధ్‌ మధ్యలో 
తుంగనాధ్‌ తుంగనాథ్‌ 
మంచుగడ్డల మయం చమోలీ నుండి 
అమృత కుండం కేదార్‌నాధ్‌కు వెళ్ళుత్రోవలో 
శ్రీరామచంద్రుడు చిత్రకూట్‌ 
కీత్రాదేవి బండా జిల్లా 
మందాకిని నదీ తీరం సీతాపూర్‌ నుండి బస్సు 


ఆలయాన్ని యజ్ఞవేది అని పిలుస్తారు. 
నదీ తీరముననున్న ఘాట్‌లలో రామఘాట్‌ ముఖ్యమైనది. 


హరిణ సరోవరం ప్రక్కన 12 కి.మీ. నైమిశారణ్యం 
శక్తిపీరం లక్నో నుండి బస్సు 


అమ్మవారి శరీరభాగం పడినచోటు 





లోపాలు వుండని మనిషివుండడు తక్కువ వువ్నవాడు వుత్తముడు 


6. 


10. 


11. 


12. 


కేసరీ దేవి 


బ్రహ్మాండమైన ప్రకృతి 
సౌందర్యము 


శూర్థండ దేవి 
(3,000 మీ. ఎత్తు) 


మానసా దేవి 
విళ్ళ పర్వతముపై 


విశ్వనాధ 


శ్రీకృష్ణ 
రుకి కో దేవి 


యు 


బాలాజి 


చండి 
మానసాదేవి 
మాయాదేవి 
శ్రీహరి పాదాలు 


ళీ 
es 
| 
€ 


365 


అలో శరా 
68 కి.మీ. నైనితాల్‌ 


శూర్ధండ్‌ 

32 కి.మీ. ముస్సోరి 
ముస్సోరి - టెహ్రీ రోడ్డు 
ఖడ్లూకల్‌ వరకు 
కారుపై, తరువాత 

2 కి.మీ. నడక. 


హరిద్యారం 
24 కి.మీ. బుపీకేక్‌ 


వారణాసి 


B.H.U. Campus 
మధుర 


బుపీకేక్‌ 
బస్టాండ్‌, ఏ.దగ్గర 


హరిద్వార్‌ 


' రెండు రకాలు ప్రస్తుతాన్కి వుపషయోగపడేవి ఒకరకం 


కలకాలం వుపయోగపడేవి రెండోరకం 


13 


14. 


15 


16 


17 


18. 


19. 


నాగరికత అంతులేకుండా ౪ 


గాయత్రి 
రఘునాధ్‌ జీ 


శ్రీరామ చంద్రమూర్తి 


కీ తాటేవి 


సిద్ధ బలి 
(3 కి.మీ. కణ్వాశ్రమం) 


జ్వాల్ఫాదేవి 


భీమేశ్వర మహదేవ్‌ 


కమలేశ్యర్‌ 
కళ్యాణేశ్యర్‌ 

కిల్‌ కిలేశ్వర్‌ 
అలకనందా నదీ తీరం 


రాజరాజేశ్వరి 


366 


మధుర 
బృందావనం 
శ్రీకృష్ణ జన్మభూమి దగ్గరలో 


కానీ 
8 కి.మీ. తులసి మానస 
మందిరం 


కోట్‌ద్వార్‌ 
పౌరీగర్యాల్‌ జిల్లా 


జ్వాల్ఫాదేవి 
33 కి.మీ. పౌరి 
పౌరి గర్వాల్‌ జిల్లా 


పౌరి - కోట్‌ద్యారా రోడ్డుపై 


బిన్‌ సార్‌ 

11 కి.మీ. తాలిశయాన్‌ 
118 కి.మీ. పౌరి 

పౌరి గర్వాల్‌ జిల్లా 


శ్రీనగర్‌ 

పౌరి గర్వాల్‌ జిల్లా 
బుపీకేశ్‌ - బద్రీనాద్‌ 
వెళ్ళేత్రోవలో 


దేవల్‌ ఘర్‌ 
17 కి.మీ. శ్రీనగర్‌ 
పాది గర్వాల్‌ జిల్లా 


పెంచుకోవడము కంటే 


ఐచ్చికముగా వాటిని తగ్గించుకోవడం 


20 


21. 


22. 


23, 


24. 


25, 


26. 


27; 


28. 


ధారి డేవి 
కాళికాదేవి - సిదపీరం 


ణు 


రాధాస్వామి 


గొరీ దేవి 


రేణుకా దేవి 
పరశురామ 


ధారుణోశ్యర మహాదేవ్‌ 


శ్రీ రంగనాథ్‌ జీ 


గడ ముక్తేశ్వర్‌ 
గంగాతీరము 


మనోహర నాద్‌ 


సత్యనారాయణ స్వామి 


367 


ధారి దేవి 
14 కి.మీ. శ్రీనగర్‌ 
పారీ గర్వాల్‌ జిల్లా 


దయాల్‌ బాగ్‌ 
6 కి.మీ. ఆగ్రా 


కనౌజ్‌ 
(కన్వ్యాకుబ్ద నగరం) 
ఫరుఖాబాద్‌ జిల్లా 


రుణకత 
15 కి.మీ. మధుర 


ధరణీ ధర 
35 కి.మీ. ఆలీగడ్‌ 
28 కి.మీ. మధుర 


బృందావనం 10 కి.మి. 


మధుర. యమునా తీరం 


గడ ముక్తేశ్యర్‌ 
41 కి.మీ. మీరట్‌ 
86 కి.మీ. ఢిల్లీ 


మీరట్‌ 76 కి.మీ. - ఢిల్లీ 


రాయివాల, 12 కి.మీ. 


హరి ద్వార్‌ 





పరోపకారాన్కి మించిన దైవ ప్రార్థన లేదు 


29 


30 


31. 


32. 


33: 


34. 


35. 


36. 


37. 


చం(ద్రబాల్‌ మహాదేవ్‌ 

త్రీ ప్రయాగ నారాయణ 
గంగాతీరము 

బాల కాశీశ్య్వరనాధ్‌ 
గంగాతీరము 

దుర్గాదేవి 

మార్కండేయ స్వామి 

నీలకంర మహదేవ్‌ 


కాలభైరవ 


మార్కండేయ 


గంగా గోమతి నదుల సంగమం. 


కైలేశ్వర నాధ్‌ 
వింధ్య వాసిని 
అష్టభుజాదేవి 


మదనేశ్చర్‌ 


గోలా గోకర్ల నాధ్‌, ఖేరి జిల్లా 
30 కిమీ, లక్ష్మీపూర్‌ 


కాన్సూర్‌ 


పరియదు 
22 కి.మీ. ఉన్నావ్‌ 
ఉన్నావ్‌ జిల్లా 


దుర్గా కుశహది 
38 కిమీ లక్నో 
జకీలా, 6 కి.మీ భేరి, జలాన్‌ జిల్లా 


కలింజార్‌ 
12 కి.మీ. బదౌసాR 5S, 
బాందా జిల్లా 


రజవాది 22 కి.మీ. 


కాళి. వారణాసి జిల్లా 


Ue 
19 కిమీ వె “ల్‌ సరాయ్‌ 


వారణాసి జిల్లా 


జమేనియా, 44 కిమీ 
మొగల్‌ సరాయ్‌ 
ఘూజీపూర్‌ జిల్లా 





గోవిందుని చరణారవిందం అమృత(ప్రాయమైన సిద్దాషధం 


చెరి. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


గోరఖ్‌ నాద్‌ 
పటేశ్వరీ దేవి 


నీలకంర మహదేవ్‌ 


శాకంబరీ దేవి 
శ్రీదుర్ల 


మహేంద్ర నాథ్‌ 

జాగేశ్వరీ దేవి 

కానీ విశ్వనాధ 

వరుణ, అసీ నదుల మధ్య 

శ్రీరాముడు, సీతాదేవి 
అలకనందా, భగీరధీనదుల 


సంగమ స్తానం 
లు 


నవ దుర 
గ! 


మానా దేవి 


369 


గోరఖ్‌పూర్‌ 
గోరఖ్‌పూర్‌ జిల్లా 


దేవీ పాటన్‌, గోండా జిల్లా 
22 కి.మీ. బలరాం పూర్‌ 


పాలీ, రూన్సీ జిల్లా 

24 కి.మీ. అలిత్‌పూర్‌ నగర్‌ 
శాకంబరి, 30 కి మి. 
షాహరాన్‌ పూర్‌.జిల్లా 


మహేన్‌ (గ్రామం 
బల్లియా జిల్లా,8 కి.మీ. రుద్రపూర్‌ 


చెంగేరి, కాన్ఫూర్‌ జిల్లా 
మూంగావాలిR5.నుండి బస్సు 


ఉత్తర కాళి 
155 కి.మీ. బుషీకేశ్‌ 


దేవ ప్రయాగ, 
70 కి మీ.బుపీకేశ్‌ 
జోషీ మర్‌, 40 కి.మీ. 


బ(ద్రీనారాయణ్‌ 


బద్రీనాథ్‌, 5 కి.మీ. దూరములో 


నడుగు న మలాలా వునన నాలకను నాలాలు కోనొునుననతుతలమ తానో ననుకొనెను నొతునొమాను నాలను నతానావాానా వక న నలిన లననునునుులునునన్రావునూు నునన యానం నునన ననుట ననన డన 


పుణ్యపాపాల విచక్షణే హిందూమత గొప్పతనము 


48 


49. 


50. 


51. 


52. 


53. 


రశ. 


55. 


56. 


97: 


ర్‌ి. 


ఆది బదద్రీనారాయణ్‌ 
నారాయణి 
దేవీ కౌశికి 


కాషాయి పర్వతముపై 


భాగేశ్వరి 
భాగేశ్వరీ నదీ తీరం 


1. లక్ష్మీనారాయణ 


2. బిల్వకేశ్వర్‌ ౩ మానసాదేవి 
విజయ రాఘవ 

శ్రీరంగనాధ 

నవ చండీ 

గడ ముక్రేశ్వర్‌ 


కౌశికీ దేవి 


భాగేశ్యర్‌ 


సరయూ, గోమతీ నదుల సంగమ స్తానం 


370 


సిమోలి చట్టీ 6 కి.మీ 
కర్లప్రయాగ 
౯9 


నైనితాల్‌ R 5.35 కి.మీ 
కాట్‌ గోధామ్‌ 


అల్మోరా, 100 కి.మీ. నైనితాల్‌ 
భాగేశ్వరి 40 కి.మీ. అల్మోరా 
హరి ద్వారం 


అయోధ్య 

మధుర 

మీరట్‌ 

గడ ముక్తేశ్యర్‌, 40 కి.మీ. ఢిల్లీ 
కాషాయ్‌ పర్వతం, 13 కి.మీ. 
అల్‌మోరాషెవ్‌. 50 కి.మీ. 


కట్‌ గోదం 


భాగేశృర్‌ ,40 కి.మీ. అల్‌మోరా 
అల్‌మోరా జిల్లా 


దురాశాపరుడికి అధికారం వస్తే పర్యవసానం వూహించడం కష్టం 


59 


60 


61 


62. 


63. 


64 


65. 


66. 


37] 
కుంజాపుర్‌ దేవి 


నాగ్‌ దేవత 


నాగరాజు 


శీతల్‌ దేవి 
కాసర్‌ దేవి 


మహాశక్తి 


గోమతీ నదీ తీరం 


రూూలాదేవి 
రామ మందిరం 


హయర్‌ ఖాన్‌ 


కాళికాదేవి 


కుంజాపురి, 8 కి.మీ నరేంద్రనగర్‌ 
టెహ్రీ, గర్యాల్‌ జిల్లా, గంగోత్రికి 
పోవు. (తోవలో 


మసర్తాల్‌, 62 కి.మీ తెహీ 
తెహ్రీ, గర్వాల్‌ జిల్దా, గంగోత్రి 
నుండి కేదార్‌నాధ్‌కు పోవు త్రోవలో 


శం ముఖం, 45 కి.మీ తెహ్రీ 
తెహ్రీ, గర్వాల్‌ జిల్లా 


ఆల్‌మోరా 
ఆట్‌మోరా జిల్దా 


కాట్‌ 
ఆల్‌మోరా జిల్లా 
10 కి.మీ. బైద్యనాథ్‌ 


రాణీఖేట్‌ 
52 కి.మీ. అల్‌మోరా 


83 కి.మీ. కత్‌గొడాంR.5S. 
అల్‌మోరా జిల్లా 


చిలేనూలా, రాణీఖేట్‌కు దగ్గర 
అల్‌మోరా జిల్లా 


మజ్‌ కాళి, రాణీఖేట్‌ దగ్గర 
అల్‌మోరా జిల్లా 


దుష్టులు వుండకూడదన్నది సరైన సిద్దాంతం కాదు దుష్టులు బాగుపడాలన్నది సరైన సిద్ధాంతం 


67. 


66. 


69. 


70. 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


శ్యాహీ దేవి 


చరణ్‌ పాదుక 


భైరవుడు 


నారసింహ 
నవదుర్గ 


రు(ద్రనాథ్‌ 
పంచకేదారాలలో నొకటి 


తుంగనాథ్‌ 
పంచకేదారాలలో నొకటి 


1. ఉపా, అనిరుద్ద్‌ 
2. శివ, పార్వతి 


కాళికాదేవి 
శక్తి పీరం 


అషుతోష్‌ (శివ) 
సతీదేవి 


కాళికాదేవి 


372 


సీతల్‌ ఖేట్‌ 
అల్‌మోరా జిల్లా 


బద్రీనాథ్‌, 2 కి.మీ. బద్రీనాథ్‌ 
చమోలీ జిల్లా 


బద్రీనాథ్‌ (దగ్గరలో ) 
జ్యోషీమర్‌, 
బద్రీనాధ్‌కు వెళ్ళు (త్రోవలో 


రు(ద్రనాధ్‌, 23 కి.మీ గోపేశ్వర్‌ 


తుంగళ్‌, 3 కి.మీ. రుద్రనాథ్‌ 
26 కి.మీ. గోపేశ్వర్‌ 


ఊథీ మద్‌ 
40 కి.మీ. కేదార్‌ నాథ్‌ 


ఊఖీ మర్‌ (దగ్గరలో) 
40 కి.మీ. కేదార్‌ నాథ్‌ 


(త్రియుగి నారాయణ్‌ 
చమోలీ జిల్లా, 13 కి.మీ. భుంతర్‌ 


కౌషాని, 40 కి.మీ. అల్‌మోరా 
అల్‌మోరా జిలా 


కొందరు తమ తెలివిని అప్పు పుట్టించడాన్కి వుపయోగిస్తే, మరికొందరు తమ తెలివిని అప్పు 
ఎగవేయడాన్కి వుపయోగిస్తారు 


గగ 


78. 


79, 


80. 


81. 


82. 


83. 


84. 


85. 


బినేశ్వర్‌ 

1. బలేశ్వర్‌ 2. నాగనాద్‌ 
3. శివ, పార్వతి 4. భైరవ్‌ 
5, అగ్నీ 6. మహాలక్ష్మి 
కూటేటి దేవి 


ఖైరవ్‌ 


1. భరత్‌ 
ల. వేంకటేశ్వర 


మహాసు దేవత 


శివ 


నాగనాద్‌ 


భైరవీ దేవి 


373 


బిన్‌ సార్‌, 34 కి.మీ. అల్‌మోరా 


చంపావట్‌ 

14 కి.మీ. లోహా ఘాట్‌ 
76 కి.మీ. పిరోర్‌ ఘర్‌. 
పిరోర్‌ ఘర్‌ జిల్లా 


ఉత్తర కాశీ ,2 కి.మీ. దూరములో 


భైరవ ఘాట్‌ 
గంగోత్రికి పోవు (త్రోవలో 
ఉత్తరకాళీ జిల్లా 


బుపీకేశ్‌ 
దగ్గరలో 


హనోల్‌ 

చ(క్రతాకు దగ్గర, 92 కి.మీ. 
డెహ్రాడూన్‌ 

లక్ష్మణ దళ్‌ 80కి.మీ.ముస్పోరి, 
యమునోత్రి రోడ్డు 


చర్తప్రావట్‌, 76 కి మీ ఫిరోర్‌ ఘర్‌! 
పిదోర్‌ ఘర్‌ జిల్లా 

దేవీధురా 

పిరోర్‌ ఘర్‌ జిల్లా 

శీ5్‌' కి.మీ. పిరోర్‌ ఘర్‌ 


మరణించిన తరువాత గాని కీర్తిరాదు. అందుచేత కీర్తికి తొందరపడకూడదు 


86. 


87 


88. 


89. 


90. 


91: 


92 
93 


94 


కాళికాదేవి 


ఈశ్వర్‌ 


రామేశ్వర్‌ 
రామ్‌గంగ, సరయూ నదుల 
సంగమం 
ఖత లింగం (మట్టి లింగం) 


(అర్జునుడు మట్టితో లింగం చేసి 


374 


పాశుపతా(స్తం గురించి పూజించిన 


లింగం) 


శివ మహదేవ్‌ 

వైతరణీ నదీ తీరం 
(పరశురాముని గండ్ర గొడ్డలికి, 
శివుని శూలమునకు ఆరాధన) 


ద క్ష పజాపతిె 


న్‌ా 


నృసింహ మూర్తి 
వాసుకి (నాగదేవత) 
గంగానదీ తీరం 
జాగేశ్వర్‌ 


గంగోళి హాట్‌ , 77 కి.మీ 
పిరోర్‌ ఘర్‌, 

పిరోర్‌ఘర్‌ జిల్లా 

పుణ్యగిరి 

20 కి.మీ. తనకుపూర్‌ ” 


రామేశ్వర్‌ 
36 కి.మీ పిరోర్‌ఘద్‌ ” 


ఖత లింగ క్షేత్రం, 50 కి.మీ. 
నరేం[ద్ర నగర్‌ 


గోపేశ్వర్‌ 
చమోలి జిల్లా 
10 కి.మీ చమోలి 


హరిద్వార్‌ 
హరిద్వార్‌ జిల్లా 


జ్యోషీ మర్‌, బద్రీనాథ్‌ రూట్‌లో 


అల్లా బాదు 


జాగేశ్వర్‌, 90 కిమీ. అల్మోరా 
అల్మోరా జిల్లా 





ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకుంటేనే పరిస్థితులు తారుమారవుతాయి 


95 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


102. 


103. 


104. 


105. 


375 
తప్కేళ్యర్‌ మహాదేవ్‌ 


నిలకాంత మహదేవ్‌ 
గంగానద్‌ తీరము 
నాగదేవత 

కేసరీ దేవి 

బైద్యనాథ్‌ 

కుమా ఊన్‌ కొండలలో 


మాయా దేవత 


రాధాకృష్ణ 
ముక్తేశ్వర్‌ 


కాశీనాథ్‌ 


ఊకినీ దేవి 


నందా దేవి 


తప్కేశ్వర్‌, 5 కిమీ డెహ్రాడూన్‌ 
గర్హి (గ్రామములో 


వీలకాంత్‌ 
12 కి.మీ. లక్ష్మణరూలా 


ముస్తోరి 

కాళీమర్‌ 

అల్మోరా జిల్లా, 5 కి.మీ. అల్మోరా 
బైద్యనాధ్‌ 

71కి మీ అలో శరా 


అలో ఇరా జిల్లా 


మాయాదేవత,10 కి.మీ 
డెహ్రాడూన్‌ 


కాన్ఫూర్‌ 
ముక్తేశ్వర్‌, 50 కి మీ. నైనితాల్‌ 


కాళకీనాద్‌, 8 కి.మీ. అల్‌మోర 
75 కి.మీ. నైనితాల్‌ 


కాశీపూర్‌ 
నైనితాల్‌ జిల్లా 


నంద పర్వతం 


ముందున్నవి సహజ మరణాలకంటే, అసహజ మరణాలే 


106. 


107. 


108. 


109. 


110. 


H1. 


112. 


113. 


114. 


115. 


116. 


శ్రీకృష్ణ యశోదాదేవి 


హనుమంతుడు 


హనుమంతుడు 

వ్యాస హనుమాన్‌ 

సంకట మోచన హనుమాన్‌ 
హనుమాన్‌ 

రాఫ్టీ నదీ తీరం 

లుటేరియా హనుమాన్‌ 

శ్రీ సిద్ది గణేష్‌ 

శ్రీ డూండిరాజ గణపతి 
వాగేశ్వరి (సరస్వతి) 


కాళికా దేవి 
శారదా నదీ తీరం, శక్తి పీరం 


376 


మహావనం 8కి.మీ. మధుర 


పహాడ్‌పూర్‌ 
ఫైజాబాద్‌కు దగ్గరలోని కొండపై 


అవర్‌, ఫైజాబాద్‌ దగ్గర 
అయోధ్య, రాయ్‌గంజ్‌లో 

కాళీ 

బెనారస్‌ హిందూ విశ్వ 
విద్యాలయం దగ్గర 
గోరఖ్‌పూర్‌త 

మధుర బృందావనం మధ్యలో 
బృందావనం 

వారణాసి 


కాళీ 


పూర్ణగిరి 

అల్‌మోర జిల్లా, 15 కి.మీ. 
టకన్‌ పూర్‌ 

నేపాల్‌ సరిహద్దు 





ధైర్యవంతులు, విజ్ఞానవంతులు, పండితులు చాలమంది కనిపిస్తుంటారు నిజమైన పెద్దమనస్సు 
గలవారు మాత్రం చాల అరుదుగా కనిపిస్తారు 


H7. 


118. 


119. 


120. 


121. 


122. 


123. 


124. 


125. 


126. 


127. 


377 
మహా త్రిపుర సుందరి 
(అన్నపూర్తు 
సింహ వాహిని 
మహేశ్వరి, వామదేవేశ్వర్‌ 
మహో విద్యా దేవి 
కాళి, పీతాంబరా, గాయత్రి, 
బాలా త్రిపుర సుందరి, తారాదేవి, మంగళగౌరి, 
లలితాదేవి, మహాలక్ష్మి 
రాజ రాజేశ్వరి 
భగవతి 


మందాకిని నదీ తీరం 


గౌరీ దేవి 


(ఈ 


దుర్గ 
మహాదేవి 


భగళాముఖి 


ఫరూకాబాద్‌ 
ఫరూకాబాద్‌ జిల్లా 


కన్యాకుబ్ద్‌, ఫరూకాబాద్‌ జిల్లా 
జూందా 
మధుర 


కాథి 


బాంగర మావు, ఉన్నవ జిల్లా 
నారాయణ ఫేట్‌ 

ఉత్తరాఖండ్‌ జిల్లా 

కేదార్‌నాధ్‌కు వెళ్ళు (త్రోవలో 
గౌరీ కుండ్‌.కేదారనాధ్‌కు, దగ్గరలో 
రామ్‌నగర్‌ 


మణియాద్‌ 


ఓషియాంగబాద్‌ 


నీళ్ళచేత శరీరం, సత్యం చేత మనస్సు, జ్ఞానంచేత బుద్ది, విద్యచేత ఆత్మ శుద్ది పాందుతాయి 


128. 


129. 


130. 


131. 


132. 


133. 


134. 


135. 


136. 


137. 


138. 


శ్రీ కుల్‌కుల్యాదేవి 
శ్రీ కుల్‌ కుల్యానాధ్‌ 


భీమ శంకర్‌ 
ఢాకిని వనములో 


.భూతేశ్య్ళర్‌ 


భూతేశ్వర్‌ 
చక్రేశ్వర్‌ 
కామేశ్వర్‌ 


ముక్తేశ్వర నాధ్‌ 
రాఫతి నదీ తీరం. 


గోపేశ్యర్‌ 
1. ఐళశ్ళనాథ 2 ఏకాదశరు[ద 


3. భైరవ క్ష, జానేశుద్‌ 
భగీరది నదీ తీరం 


(శ్రీరామ 
సీత్రాదేవి 


(శ్రీరాముడు 
సీత్రాదేవి 


378 


10 కి.మీ. కుషీనగర్‌ 
గోవిష్ణు గ్రామం 
ఉజనక్‌ దగర 

= PA 
నైనితాల్‌ జిల్లా 
మధుర 
గోవరనం 

ల్‌! 

కామవనం 


గోరఖ్‌ పూర్‌ 


బృందావనం 


ఉత్తరకాశీ 

100 కి.మీ. గంగోత్రి 
155కి.మీ. బుపీకేశ్‌ 
ఉత్తర కాళీ బిల్లా, 


లక్ష్‌ 


కనఖాల్‌ 
నందిగ్రామ్‌ 
20కి.మీ. అయోధ్య 


లోభి ప్రపంచములోని సంపదలన్నీ తనకున్నా, ఇంకా ఏదో లేదని ఏడ్చేవాడు 


379 


కేరళ 
(విశిష్టతలు) 


కామచేష్టలు చేస్తూ, కామ అవయవాలను ప్రదర్శిస్తూ పూజింపబడు అమ్మవారు 





కళ్ణాకి అమ్మవారు (కాళికారూపం) కొడుంగళ్ళూర్‌ 
లేక 40కి.మీ. (ట్రిచూర్‌, 
కొడుంగళ్ళూర్‌ అమ్మవారు (టైచూర్‌జిల్లా 


కుటుంగళ్‌ నది సము(ద్రములో కలియు చోటు. చెటవాయి నది, అజికోడ్‌ నదులు 
అరేబియా సముద్రములో కలియుచోట ఏర్పడిన దీవి. CrANnganore or Kodungallur 
అని పేరు. అమ్మవారు 6' ఎత్తు విగ్రహం. 8 చేతులు ఆయుధములతో నుండును. విగ్రహం 
పనసచెట్టు కర్రతో చేయబడినది. దారుకుడనే రాక్షసుని చంపిన కాళికాదేవి కోపముతో 
చిందులు వేస్తూండగా పరమేశ్వరుడు నగ్నంగా కనిపించి నృత్యము చేసిన తరువాత 
శాంతించిన దేవత. అమ శవారిని శాంతింప జేయడానికి శివుడు ఇద్దరు బిడ్డలను అమ్మవారి 
పాలిండ్లను పట్టుకుని పాలుత్రాగుటకు సృష్టించెను. ఇంకనూ శాంతించక పోవుటచే శివుడే 
కామరూపముతో అమ్మవారి ముందు నృత్యించెను. 


అమ్మవారి విగ్రహానికి తూర్పుభాగాన “రహస్యపు గది" ఉన్న ఆలయము 


కళ్ళుకి అమ్మవారు కొడుంగళ్ళూర్‌ 
లేక 40కి.మీ (ట్రిచూర్‌ 
కొడుంగళ్ళూర్‌ భగవతి (ట్రిచూర్‌ జిల్లా 


ఇందు (ప్రవేశము నెవ్వరికి లేదు ఆలయం అధికారులకు తప్ప. ఎర్రటి వస్త్రం 
(వ్రేలాడుతూ ఉంటుంది. అమ్మవారి అవశేషాలున్నట్టు చెబుతారు. 





పుణ్యకార్యాలు చేయడం కుదరకపోతే, పాపాలను మాత్రం తలపెట్టకు 


380 
దారుకుడనే రాక్షసుని చంపిన అమ్మవారు, సప్తమాతృకలున్న ఆలయము 


కణ్బుకి అమ్మవారు (కాళి) కొడుంగళ్ళూర్‌ 
40 కి.మీ. ట్రిచూర్‌ 
(ట్రిచూర్‌ జిల్లా 
అమ్మవార్ల పేర్లుః సృష్టించిన దేవతలు: 
1. బ్రాహ్మణి (బ్రహ్మ 
2. వైష్ణవి విష్ణుమూర్తి 
3. మహేశ్వరి శివమహాదేవుడు 
4. కౌమారి సుబ్రహ్మణ్య స్వామి 
5. వరాహి యముడు 
6. ఇం(ర్రాణి ఇంద్రుడు 
7. కాళిక (కళ్ళకి శివుని 3వ కంటినుండి ఆవిర్భవించినది, 


6గురు అమ్మవార్లు దారుకుడనే రాక్షసుని జయించలేక పోవుటచే శివుని 3వ నేత్రము 
నుండి కాళిక అవతరించి సంహరించెను. దేశములో అన్నిచోట్ల అమ్మవారు మహిషాసురుని 
చంపినట్టు కధ. కానీ ఇక్కడ మాత్రము దారుకుడను రాక్షసుని చంపినట్టు కధ. ఇది ప్రత్యేకత 


అంటువ్యాధులు రాకుండా “వసురిమల” అనే అమ్మవారిని ప్రతిష్టించి భక్తులను 
కాపాదమని ఆదేశించిన అమ్మవారు 


కొడుంగళ్ళూర్‌ భగవతి కొడుంగళ్ళూర్‌ 
భగవతి ఆలయంలో “వసురిమల” అమ్మవారిని ప్రతిష్టించి భక్తులచే పూజింపబడు 
దేవత; 


కుడిచెయ్యి విరిగిన, బంగారు రేకులతో అంటించి ప్రతిష్టించబడిన స్వామివారు 
జనార్దన స్వామి వర్కల ఒన్‌. 


58కి.మీ. (ట్రివేం[డ్రం 
విగ్రహము చిన్నదిగా చక్కగా ఆకర్షణీయముగా ఉండును. 





చిన్న విషయాలలో కూడా జాగ్రత్త పడితే పరిపూర్ణత లభిస్తుంది కాని, 
పరిపూర్ణత అన్నది చిన్న వషయం కాదు 


381 


దక్షిణాదిన బహిష్టు ఉన్న దేవత 
భగవతీ దేవి(పశ్చిమముఖం) చెంగన్నూర్‌ 
(పంచలోహ విగ్రహము) 2 1/2' ఎత్తు అలైప్పి జిల్లా 
అర్దనారీశ్యరుడు (తూర్పు ముఖం) 35కి.మీ. కొట్టాయం 


60కి.మీ. అలైప్సి 

(ప్రతీ ఏట అమ్మవారికి 3,4 సార్లు బహిష్టు వస్తుంది. విగ్రహానికి (క్రింది భాగములో 
చుట్టబడిన తెల్లని వ(స్తముపై రక్తపు చారలు కనబడుతాయి. 

ఈ వ।స్తాన్ని “ఒడయాడ” అని పిలుస్తారు . రక్తపు ఛాయలు కనిపించిన వెంటనే 
దేవాలయం మూసివేస్తారు. బహిష్టును “త్రిపూద్‌” లేక “త్రిపుట్టో” అని పిలుస్తారు. పూజారి 
వి([గ్రహానికున్న బట్టను మార్చి, కొత్త బట్ట కట్టి, దేవాలయం 3 రోజులు మూసివేస్తాడు. 4వ 
రోజున అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకుని వెళ్లి, నదిలో స్నానము చేయించి, తిరిగి తీసుకుని 
వస్తారు. ఈ ఊరేగింపులో (స్త్రీలు చాల ఎక్కువగా పాల్గొంటారు. ఆడ ఏనుగులను 
అలంకరించి, వాటిపై అమ్మవారిని ఉంచి, తీసుకుని వెళ్ళి, తిరిగి తీసుకుని వస్తారు స్నానం 
చేసి వచ్చిన అమ్మవారికి 12 రోజులు ఎర్రటి పూలతో పూజలు చేసి, కానుకలు సమర్పించి, 
(స్త్రీలు కోరికలు సిద్దించుకుంటారు. హిందువులే గాక (కైస్తవులు, మహ్మదీయ స్త్రీలు కూడ 
అమ్మవారికి పూజలు చేస్తారు. కేరళలో మానసిక వ్యాధులు నయము చేయు అమ్మవారుగా 
ప్రసిద్ది. 

దేవాలయమునకు బయట (ఢీ కృష్ణాలయం కలదు. గంగా, జటాధరి విగ్రహములు 
కలవు. 


పసుపును వెదజిల్లించుకుని, పసుపు, నిమ్మకాయల నీళ్ళు కలిపిన “గురుతి” అని 
పిలువబడే ప్రసాదాన్ని యిచ్చు అమ్మవోరు 


వసురిమల అమ్మవారు కొడుంగళ్ళూర్‌ 
40 కి.మీ. ట్రిచూర్‌ 
(ట్రిచూర్‌ జిల్లా 
కొడుంగళ్ళూర్‌ భగవతి ఆలయములో వెలసిన అమ్మవారు. అంటువ్యాధులు 
నివారించుటకు ప్రసిద్ది. 





బద్ధకం దారిద్రశ్షుకి, కష్టాలకు తండ్రి 


382 
కోళ్ళ పండుగ లేక భరణి ఉత్సవము జరిపించు కొను అమ్మవారు 


భగవతి కొడుంగళ్ళూర్‌ 
ఈ ఉత్సవం సంవత్సరమున కొకసారి జరుగుతుంది వందలాది కోళ్ళను బలి 
యిస్తారు 


భరతునికి ప్రత్యేకముగా నున్న దేవాలయం 


భరతుడు ఇరింజల కుడ 
(కుతల మాణిక్యం) 8కి.మీ. ఇరింజలకుడ RS 
(ట్రిచూర్‌ జిల్లా 
75కి.మీ. కొచ్చిన్‌ 
20కి.మీ. ట్రిచూర్‌ 
ఈ ఆలయములో ఉపదేవతలు లేరు ('త్రిప్రయార్‌లో (శీరామాలయం, 
మురుకొలములో లక్ష్మణాలయం, పాయేమొలో శత్రుఘ్నని ఆలయములున్నవి. ఒకే 
రోజున ఈ నాల్లు దేవాలయముల దర్శనం మోక్షదాయకం. 
ఈ ఆలయంలో చివరకు వినాయకుని విగ్రహము కూడా లేదు. 


ప్రతీరోజు రాత్రి దేవాలయం మూసేముందు జమ, ఖర్లులు లెక్కలు 
చదివి వినిపించు స్వామివారు 


అనంత పద్మనాభస్వామి ట్రివేండ్రం 

కేరళ రాష్టమంతయు స్వామివారికి అంకితము కావించబడినది: అందుచేత 
స్వామివారిని రాజుగారిగా భావించి కొలుస్తారు. (ప్రతీరోజు రాత్రి ఆదాయ, వ్యయాలు 
మహారాజు గారికి విన్నవించే లాగున అరటి ఆకుపై (వ్రాసి, స్వామివారికి విన్నవించుకుంటారు. 
మహారాజు స్వామి వారి (ప్రతినిధి మాత్రమే. 


సంవత్సరములో ఒక్కరోజున నైవేద్యము లేకుండా ఉపవాసమున్న స్వామివారు 
వైకతప్పన్‌ 
(శివలింగం) 


వైక్కం 


కుమార స్వామి తారకాసుర సంహారము చేసి, విజయము సాధించుటకు శివుడు 
ఉపవాసముండి, సర్వశక్తి కలుగునట్టుగా ఆదిపరాశక్తిని (ప్రార్ధించిన రోజు. 





పూజలు, ధ్యానాలు ప్రదర్శనలకోసం కాకూడదు 


383 
విగ్రహం నుదుటను మాణిక్యకాంతిగల ఆలయం 


కుతల మాణిక్యం ఇరంజల కుడ 


(భరతుడు) 8కి.మీ ఇరంజలకుడ ఏ 
20 కి.మీ. (ట్రిచూర్‌, (ట్రిచూర్‌ జిల్లా 
స్వామివారి నుదుటనున్న మాణిక్యం కాంతులు వెదజల్లు చుండగా కాయంకుళం 
మహారాజుగారు తన వద్దనున్న మాణిక్యాన్ని తీసుకుని వచ్చి, స్వామివారి మాణిక్య్వముతో 
పోల్చగా, ఈ మాణిక్యం కూడా ఎగిరిపోయి స్వామివారి నుదుటిపైనున్న మాణిక్యంతో కలసి 
పోయినదట. అప్పటినుండి స్వామివారికి “కుతలమాణిక్యం” అని పేరు వచ్చినదట. 
వ్శిగహం . 4 చేతులు కల్షిన విష్ణుఅంశ. (భరతుడు) 
1. ఉపదేవతలు లేని ఒకే ఒక స్వామివారు. వీరినే శివ, విష్ణు శక్తిమూర్తిగా ఆరాధిస్తారు. 
2. తామర పద్మాలతోనూ, తులసి, మారేడుదళములతో మాత్రమే పూజిస్తారు 
3. ఆలయ (ప్రాంగణ కొలనులోని చేపలను పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ కొలనులో 
కప్పులు, నీటి పాములు వగైరా లేకుండుట (ప్రత్యేకత. 
4. కేరళలోని అన్ని దేవాలయములలోనూ రోజుకి 5సార్లు పూజలుంటాయి కానీ 
యిక్కడ ౩3సార్లు మా(త్రమే. 
5. స్వామివారికి (ప్రతీరోజు ఊరేగింపులేదు. సంవత్సరమునకు ఒక్కసారి మా(త్రమే. 


6 సంవత్సరముల కొకసారి లక్ష దీపాలంకరణతో పూజింపబడు ఆలయం, స్వామివారు 


ఆనంత పద్మనాభస్వామి (ట్రివేండ్రం 
మొత్తం గుడి, గోపురం దీపాలంకరణతో లక్ష దీపోత్సవము జరుగుతుంది. 
రసంవత్సరముల కొకసారి మకర సంక్రాంతికి 56 రోజుల “మొరజపం” అని పిలువబడే 
ఉత్సవం జరుగుతుంది. ఇదిగాకుండా (ప్రతి సంవత్సరం భ(ద్రదిపోత్సవం జరుగుతుంది. 
1,200 సాలగ్రామ శిలలతో తయారు కాబడిన స్వామివారి విగ్రహం 


అనంత పద్మనాభస్వామి (ట్రివేండ్రం 


ఆదిశేషునిసై యోగనిద్రలో పవళించి యున్నట్టుగా మలచినారు. 


సృష్టిరహస్యం కడుపు మాడినబాడు దేవుణ్ణి పూజించలేడు కడుపునిండినవాన్కి దేవుడు గుర్తుండడు 


384 


అరేబియా సముద్రములోని “శంఖుముఖం” స్నానోత్సవానికి 
తీసుకుని వెళ్ళు స్వామివార్లు 


1. అనంత పద్మనాభస్వామి (ట్రివేండ్రం 
2. (శ్రీకృష్ణుడు 
3. (శీ నారసింహుడు 

ఈ పై 3 మూర్తులను అనంత పద్మనాభ స్వామివారి ఆలయం నుండి తీసుకుని 
వెళ్ళెదరు. 

మార్చి - ఏప్రిల్‌ నెలలో ఒకసారి, అక్టోబర్‌ - నవంబర్‌ నెలలో ఒకసారి అరేబియా 
సముద్రపు బీచ్‌లో పవిత్ర స్నానోత్సవం “శంఖుముఖం” వద్ద జరుగును. కధాకళి నృత్యాలు, 
కత్తి, కరాటే సాములు వుత్సవదినాల్లో గొప్పగా (ప్రదర్శింతురు. 


మూడు ద్వారముల నుండి దర్శన మిప్పించు దేవుడు 


అనంత పద్మనాభ స్వామి (ట్రివేండ్రం 

(విష్ణుమూర్తి) 

పద్మతీర్ణ సరోవరము (ప్రక్కన 

స్వామివారు ఆదిశేషునిపై శయనించిన మూర్తి. మొదటి ద్వారమున స్వామివారి 

(శ్రీముఖము, రెండవ ద్వారమున నాభినుండి ఉద్భవించిన కమలము (బ్రహ్మదేవుడు, మూడవ 

ద్వారమున స్వామివారి పాదదర్శనము. తిరువాన్‌కూర్‌ రాజులు తమ రాజ్యాన్ని స్వామివారికి 

సమర్పించి స్వామి (ప్రతినిధులుగా రాజ్యమునేలుతారు. (రామాయణంలో రామ వనవాస 

సమయములో భరతుని వలె). మొత్తం దేవాలయము, గోపురముతో సహా లక్ష దీపాలతో 

అలంకరిస్తారు. ఎదురుగానున్న సరోవరములో ఈ దృశ్యము నయనానందకరముగా 

నుంటుంది. 


రంధ్రములో వేలు వుంచి అసత్య ప్రమాణము చేసిన పాముకాటుకు 


గురై మరణీంతురని ప్రఖ్యాతిగల ఆలయము 
భగవతి చెంగనూర్‌ 
అర్ధనారీశ్వరుడు 35కి.మీ. కొట్టాయం 
60 కి.మీ. అలెప్పి 


ఆలయమునకు పశ్చిమాన ఉన్న గోపురానికి కుడి ప్రక్కన “పశ్చిమనాడ” అని 
పేరుగల రంధ్రమున్నది. భక్తులు అందులో వేలు ఉంచి సత్యము పలుకుదురు. 





బాధపడే హృదయానికి సంగీతం దివ్య జెషధము 


కేరళలో అతిపెద్ద శక నున్న రాతి సర్పరాజములను 
పూజించు పవిత్ర స్థలము 

నాగరాజు మన్నారసాల 
సర్పయక్షి (రాణి) 3కి.మీ హరిపేట్‌ 

ఖాండవ దహనము తరువాత వాసుకి అనబడే సర్పరాజ సంతతి ఇక్కడ వెలసినట్లు, 
పది ఎకరముల తోటలో ప్రతిష్టించబడిన విగ్రహములు వీటిలో చిన్న, పెద్ద సైజులలో ఒకటి 
5,7 తలలుగల (పడగలు గల) విగ్రహములు సైతము గలవు పిల్లలు కావలసినవారు “ఉర్తి”' 
అని పిలువబడే కంచు పాత్రను నాగరాజుకు కానుకగా సమర్పించుకుంటారు. 


కుడోదేత కొరడా, ఎడమ చేత శంఖముతో ఉన్న శ్రీకృష్ణ విగ్రహము 


పార్థసారధి అంబలకుజ 
అలెప్పిజిల్లా 
14.కి.మీ అలెప్పి 
76కి.మీ. కొచ్చిన్‌ 
150కి.మీ. ట్రివేండ్రం 
ఇక్కడ స్వామివారిని ఉన్నికృష్ణుడని కూడా పిలుస్తారు. అనగా చిన్నికృష్ణుడని అర్హము 
ఇక్కడ మధ్యాహ్నము పాలపాయసం (ప్రసాదం 


మానసిక రోగులకు స్వస్థత చేకూర్చు కేరళలోని ప్రముఖమైన ౩ ఆలయములు 


1. చొట్టా నికర 17కి.మీ. కొచ్చిన్‌ 
రాజరాజేశ్వరీ దేవి 
2. ఎట్టమనూర్‌ 11కి.మీ. కొట్టాయం, ఎర్నాకుళం-కొట్టాయం రైల్వే లైనులోని స్టేషను. 
ఎట్టమనూ రప్పన్‌ (శివమహదేవ్‌) 
ఉ(గరూపం 
3. చెంగనూర్‌, అలెప్పి జిల్లా. 35కి.మీ. కొట్టాయం. 
60కి.మీ. అలెప్పి. 
భగవతి. 





కృష్ణునికి గోవులకు గల సంబంధము, రామునికి వానరులకు గల సంబంధము వంటిది 


386 
ఉత్సవము ఆఖరి రోజులలో 75 అని పిలువబడే 8 బంగారు 


ఏనుగులను ప్రదర్శించు ఆలయము 
ఎట్టమనూరప్పన్‌ ఎట్టమనూర్‌ 
(శివమహాదేవ్‌) 11కి.మీ.కొట్టాయం 
7 ఏనుగుల ఎత్తు 2' ఒక్కొక్కటి అలెప్పి జిల్లా 
8వ ఏనుగు ఎత్తు 1 మాత్రమే 2కి.మీ. ఎట్టమనూర్‌ RS. 


ఈ 8 ఏనుగులను అష్ట దిక్సాలకులుగా భావించి పూజిస్తారు. 8 ఏనుగులు ఉంటే 
ఒకటి పాలనాధికారులకు (అనగా ఆనాటి (ప్రభువులకు) యిచ్చి వేయవలసివచ్చినదట. 
అందుచేత బంగారాన్ని తగ్గించి 7 కె ఏనుగులుగా భావించుటకు 8వ ఏనుగును చిన్నదానిగా 
చేయించవలసి వచ్చినదట." 


శివుని యొక్క ఉగ్రతను తగ్గించుటకు నిర్మించబడిన శ్రీకృష్ణుని ఆలయము 


ఎట్టమనూరప్పన్‌ ఎట్టమనూర్‌ 

(శివ మహాదేవ్‌) 11కి.మీ. కొట్టాయం 
బాలగోపాల అలెప్పి జిల్లా 
(శీకృష్ణుడు) 


ఖరుడనే రాక్షసుడు శివలింగాన్ని ప్రతిష్టించెను. కాని స్వామివారు చాల ఉగ్రరూపమున 
ఉన్నందున ఎదురుగా (శ్రీకృష్ణ మందిరము నిర్మించెను. 


దేవాలయములో భోజనము చేస్తే కడుపులోని పుండ్లు వగైరా 


గర్భసంబంధిత రోగాలు నయమగును 
పెరుంతత్రి కోవిళప్పున్‌ వైకం 
లేక 33 కి.మి. ఎర్నాకుళం 
వైకతప్పన్‌ 40కి.మీ కొట్టాయం 
లేక కొట్టాయం జిల్లా 


అన్నదాన (ప్రభువు 
ఈ క్షేత్రమునకు “దక్షిణ కాశి” యని పేరు. 


అదలా లాలా దాలు చదల లా డా చా జస చాపాడు 


ఎల్లప్పుడూ పెదవులపై చిరునవ్వే భగవంతుని నన్నిహితున్ని చేస్తుంది 


387 

దేవాలయములోని వంటశాలలోని బూడిదను విభూతి 'ప్రసాదముగ యిచ్చు ఆలయము 
వైకతప్పన్‌ వైకం 

లేక 
అన్నదాన (ప్రభువు 

స్వామివారి దర్శనాన్ని “ఆనంద దర్శనం” గా పేరుగాంచిన ఆలయం 

వైకతప్పన్‌ వైకం 

లేక 
అన్నదాన (ప్రభు 

ఆలయములో వండిన భోజనాన్ని చేసి, స్వామివారిని దర్శిస్తే ఆదర్శనాన్ని 
“ఆనందదర్శనమని” పిలుస్తారు. శివుడు కూడా తమతో కూర్చుని భోజనము చేస్తాడని 
నమ్మిక. 
మోకాటిలోతు వరకు ఉన్న నీటిలో మునిగి యున్న శివలింగము 


వైకతప్పన్‌ వైకం 
లేక 

అన్నదాన (ప్రభు 

(దక్షిణ కాళి) 


వైకతప్పన్‌ (కేరళు ఆలయ ప్రాంగణములో టాపులేకుండా గుడి ఉన్న అమ్మవారు 


పానన్‌ చిక్కాల్‌ భగవతి వైకం 
లేక 
వనదుర్తా దేవి 


“ధర్మ స్రష్ట” అని పిలువబడే దేవుడు గల ఆలయం 


అయ్యపు స్వామి శబరి మల 
(హరిహర పుత్ర) 180కి మీ (ట్రివేండ్రం 
(మణికంర) 5కి.మీ. పంబానది 


జాగ్రత్తగా విభజించుకొని అనుభవించ వలసినవి సుఖ దుఃఖాలు 


388 


అయ్యప్ప స్వామి (ధర్మ స్రషు వారిని బ్రహ్మచారిగా గాక 
ఇరువురు ప్రతిష్టించిన ఆలయము 
ధర శ్రప్రష్ట చొట్టాని కర 
(అయ్యప్ప స్వామి) 17కి.మీ. ఎర్నాకుళం 
పూర్ణ 
పుష్కళ 


పూర్త పుష్కళ అమ్మవార్లు యిద్దరూ అయ్యప్పస్వామి వాది భార్యలు. 


నిత్యము భాగవత ప్రవచనము జరుపబడు ఆలయము 
శ్రీగురవాయూరప్పున్‌ గురువాయూర్‌ 
(శ్రీకృష్ణుడు) 30కి.మీ. (టిచూర్‌ 


చెరువులో కప్పలుగాని, పాములుగాని కనిపించని అలయం 


(శీ కుడల్‌ మాణిక్యం ఇరింజల కుడ 
(భరతుడు) 

గంగానది మొదలగు ఇతర పవిత్ర నదుల జలాలు ఈ చెరువులో ఉన్నాయని 
తలుస్తారు. 


కేరళలోని అనంత పద్మనాభస్వామి వారిని ౩ ద్వారముల గుండా చూచేటట్లుగా 3 
ద్వారముల గుండా చూడవలసిన మరొక స్వామివారు 


ఆది కేశవ స్వామి తిరువట్టూర్‌ 
13' శేష శయ్యమీద 20కి.మీ. టట్రివేండ్రం 
నున్న స్వామివారు నాగర్‌కోయిల్‌ నుండి 32కి.మీ. 


తామపర్లీ నదీ తీరం 
స్వామివారి విగ్రహం (క్రింద రాక్షస విగ్రహం కలదు. చంపబడిన రాక్షసుని కోరిక 
మేరకు రాక్షసుని శరీరముపై స్వామివారు పవళించిరి. మొదటి ద్వారంగుండా (శ్రీముఖం, 
మధ్య ద్వారము గుండా వక్షస్థలం, మూడవ ద్వారం గుండా పాదాలు కాననగును. 





జీవితము ఒక వ్యాధి దీనికి మందు మరణము వ్యాధిని భరించడాన్కి చాలా సహనమవసరము 


389 
పిల్లలను దృష్టి దోషముల నుండి కాపాడు ధూపము గల ఆలయము 


జనార్దన స్వామి జనారనం 

డా 
(చతుర్భుజుడు) 3 కి.మీ. వర్కల 
అరేబియా సముద్ర తీరం 43 కి.మీ. ్రివేండ్రం 


(బ్రహ్మ యజ్ఞం చేసిన చోటు. ఇక్కడ ధూపం ఎల్లప్పుడూ వస్తూ ఉంటుంది. 
ఏనుగుల మధ్య పోటీ పరుగుపందెము నిర్వహించబడే ఆలయము 


శ్రీకృష్ణుడు గురువాయూర్‌ 
100 కి.మీ. కొచ్చిన్‌ 
దేవాలయమునకు 3 (ప్రదక్షిణములు చేసి అన్నిటికన్నా ముందువచ్చి ధ్వజస్తంభాన్ని 
తాకే ఏనుగునకు ఆ సంవత్సరం అధికార వాహనముగా గుర్తింపు లభిస్తుంది. ఇటువంటి 
గుర్తింపు, ఏర్పాటు ఈ ఒక్క దేవాలయములోనే కనిపిస్తుంది. 


ఏమగులకు అలంకరణలో, షకు ప్రతిస్పందనలో 
పోటీ నిర్వహించబదే ఆలయము 
వడక్కు నాధన్‌ (ట్రిచూర్‌ 
పరమెక్కవు దేవి (టిచూర్‌ జిల్లా 


తిరువెంబడి ఆలయం 


బలిపీఠము తిరుగుతూ ఉంటే మేకు కొట్టి, మంత్రోచ్చరణ చేసి ఆపిన ఆలయం 


శ్రీరాముడు తెప్రయార్‌ 

(తిప్రయార్‌ నదీ తీరం ట్రిచూర్‌ జిల్లా 
ఇరింజలకుడ 1౬5. దగ్గర 
75 కి.మీ. కొచ్చిన్‌ 


చాలా మహిమలుగల ఒక యోగి మంత్రోచ్చరణ చే ?, తిరుగుతూ ఉన్న బలిపీరాన్ని 
మేకు కొట్టి ఆపినారు. 


ఒడ్డుపై నుండి చూచేవాడికి మహాసముద్రము ఆనందం కలిగిస్తుంది, 
మధ్యలో మునిగిన వాడికి కాదు 


390 
విగ్రహముతో సమానముగా బలిపీరమునకు పూజగల ఆలయము 


శ్రిరామచం(ద్రమూర్తి తిప్రయార్‌ 
సీత్రాదేవి 15 కి.మీ. (ట్రిచూర్‌ 


సము([ద్రములో కొట్టుకొని వచ్చిన శ్రీరాముని విగ్రహాన్ని పైన ఎగురుతున్న నెమలినీడ 
పడినచోట (ప్రతిష్టించమని ఆకాశవాణి పలికినది కానీ ఎన్ని రోజులకీ నెమలి ఎగురుట, 
నీడపడుట కనిపించకపోవుటచే ఒక రోజున నెమలి ఈకలు పట్టుకుని ఒక భక్తుడు కనిపించిన 
చోట శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరిగినది ఇది జరిగిన కొద్ది క్షణాలకు నెమలి పైన ఎగురుట, 
నీడ నేలపై పడుట జరిగినవి. అందుచేత అక్కడ (నీడపడిన చోట) బలిపీరాన్ని ప్రతిష్థించినారు. 
బలిపీరము నిలకడగా నుండక గుం(డ్రముగా తిరుగుతూ ఉండేది. మంత్రాలతో బలిపీరముపై 
మేకు కొట్టగా తిరుగుట ఆగిపోయినది. ఇప్పటికీ బలిపీరముపై మేకు కొట్టిన గుంట 
కనిపించుచున్నది. ఆనాటి నుండి బలిపీరమునే విగ్రహముగా భావించి వూజ 
జరిపించబడుచున్నది. 


శ్రీరామ చంద్రమూర్తిని విష్తుమూర్తిగా భావించి ఇరుప్రక్కలా శ్రీదేవిని, భూదేవిని 


ప్రతిష్టించిన రామాలయము 
శ్రీరామ చంద్రుడు తిప్రయార్‌ 
(చతుర్చుజుడు) (ట్రిచూర్‌ జిల్లా 
శ్రీదేవి భూదేవి 15 కి.మీ. ట్రిచూర్‌ 


పశ్చిమ ద్వారమునుండి శ్రీదేవి, భూదేవి వచ్చి స్వామి వారిని పూజిస్తూండగా ఒక 
భక్తుడు చూచి, పశ్చిమ ద్వారాన్ని మూసివేసెను. అప్పటినుండి అమ్మవార్తిద్దరూ ఇక్కడే 
ఉండిపోయిరి. 
టిప్పసుల్తాన్‌ ఒక విగ్రహం చేతిని ఖండించగా రక్తము కారుటచే తన తప్ప తెలుసుకుని 
స్వామివారికి, దేవాలయమునకు పోషణ నిమిత్తం భూములిచ్చిన ఆలయం 
శ్రీరామచం(ద్రమూర్తి తిప్రయార్‌ 


సీతాదేవి 


చేతికి బంగారు తొడుగు చేయించెను. 





భగవంతుడు కోరేవి నాలుగు 1గ్రేమ 2 భక్తి 3 వివేకం 4 వైరాగ్యం 


391 
దేవాలయముకెదురుగా తెల్లటి నంది విగ్రహము గల ఆలయము 


వడక్కునాధన్‌ (ట్రిచూర్‌ 
(టిచూర్‌ జిల్లా 


“దక్షిణ ద్వారక ” గా పేరుగాంచిన ఆలయము 


శ్రీకృష్ణుడు గురువాయూర్‌ 
(చతుర్చుజుడు) 30 కి.మీ (టైచూర్‌ 

శంఖం, చ(క్రం, గద, తామర పద్మం 4 చేతులలో గల స్వామి భూలోక వైకుంరమన 
కూడా పేరు 


శ్రీరాముడు, లక్ష్మణుడు ప్రక్క ప్రక్కన ఉన్న ఆలయం 
(సీత లేదు, హనుమంతుడు లేడు) 


శ్రీరాముడు తిరువిల్‌ వామిల 

లక్ష్మణుడు 20 కి.మీ. పాలఘాట్‌ 

ధ్వజస్తంభము లేని ఆలయం పాలపల్లి తాలూకా 
(త్రిచూర్‌ జిల్లా. 29 కి.మీ. 
(ట్రిచూర్‌ 


1 కి.మీ. దూరములో భరత లేక భరతకుజ నది కలదు. సీతా వియోగము తరువాత 
హనుమత్సమాగమానికి ముందు ఉన్న రాము లక్ష్మణులు. 


కేరళలో శ్రీరాముడు చతుర్ధుజుడు గాను, శంఖ, చక్రగద మరియు పద్మము గాని, 
నాల్గవ హస్తము అభయముద్రగా గాని ఉంటుంది. కానీ ఒకచోట మాత్రం గద 


తలక్రిందులుగా ఉన్న ఆలయము 
శ్రీరాముడు తిరువేంగాడ్‌ 
చతుర్చ్భుజుడు భం. తిల్రిచెరి 5 
కన్ననూర్‌ బిలా 
a) 
69 కి.మీ. కేలికట్‌ 


స్వామివారి చేతిలోని గద తలక్రిందులుగా ఉన్నది. 


ఆకలిగా వున్న వానికి అన్నమే భగవత్‌ స్వరూపము 


392 


ఇంగ్లీషు సబ్‌ కలెక్టర్‌ థామస్‌ హార్వే శ్రీరామ చంద్రమూర్తి గుడికి 
చుట్టూ ప్రహరీ గోడలు కట్టించిన ఆలయము 


శ్రీరామ చంద్రుడు తిరువేంగాడ్‌ 
చతుర్భుజుడు 2 కి.మీ తిల్లిచెరి 
కన్ననూర్‌ జిలా 
ళా 


69 కి.మీ. కాలికట్‌ 
ఒకసారి ఇంగ్లీషు సబ్‌ కలెక్టర్‌గారి గుర్రం స్వారీ చేస్తున్నప్పుడు కదలకుండా 
నిలిచిపోయినది. స్వామివారిని (ప్రార్రించిన తరువాత కదలినది. 


వతులుగా నున్న సీలు కేరళలోని ౩ ఆలయములను దర్శించి పూజించితే 
త 1. ఉనతునిగ్ల్‌, న RE 


- ఉన్న! 2. నీతిమంతుడుగను, 3. 
4. దిర్హాయుస్సు గలవాడుగను పుట్టునని నమ్మిక.వెలసిన ఆలయములు 
1. రాజ రాజేశ్వర తలి పరంబా 
(ఉన్నతుడుగ) 25 కి.మీ. కన్ననూర్‌ 
కన్ననూర్‌ జిల్లా 
2. శ్రీకృష్ణ తిచాంబరం 
(నీతిమంతుడు, తెలివి తేటలు) 2 కి.మీ. తలి పరంబా 
3. బైద్యనాధ కంబిరగట్‌ 
(దీర్హాయుస్సు) 6 కి.మీ. తలి పరంబా 
శివాలయములకు సోమవారము ప్రాముఖ్యత_కానీ, ఆదివారము 
({పాముఖ్యత గల శివాలయము 
బైద్యనాధ కంజిర గట్‌ 
(శివస్వామి) 6 కి.మీ. తలిపరంబా 
కన్ననూర్‌ జిల్లా 


ఇచ్చటి శివునికి సూర్యశక్తి కలదు అందుచేత ఆదివారం పూజలకు (ప్రాముఖ్యత 
గలదు 





విధి వక్రిస్తే కోటేశ్వరునికైనా అతిచిన్న కోరికలు కూడా తీరవు 


393 
కేరళలోని శ్రీకృష్ట్ణాలయ ప్రాంగణములోనికి ఏనుగులను 
అనుమతించని ఆలయము 
శ్రీకృష్ణుడు (తిచాంబరం 
కన్ననూర్‌ జిల్లా 
of) 
30 కి.మీ. కన్ననూర్‌ 
10 కి.మీ. బడగారా 
కంస మహారాజు శ్రీకృష్ణుని చంపుటకు కువలయాపవీడమనే ఏనుగును 
నియోగించినందున 


ఆనందముగా నున్న శ్రీకృష్ణుని విగ్రహం గల ఆలయము 


బాల కృష్ణుడు (తిచాంబరం 
కంసుని చంపిన ఆనందముతో వెలసిన విగ్రహము. 

1. గుడి తెరువగానే స్వామివారికి నైవేద్యం పెట్టుట ఇచ్చటి ప్రత్యేక ఆచారము. కంసుని 
చంపిన వెంటనే శ్రీకృష్ణుడు దేవకి వద్దకు వెళ్ళి చాలా ఆకలిగ ఉన్నదని అన్నం పెట్టమని 
కోరినాడట. 2. ఆలయానికి దగ్గరగా ఏనుగులు రాకూడదన్న నియమం గలదు. శ్రీకృష్ణుని 
చంపుటకు కంసుడు కువలయా పీడమను ఏనుగును నియమించుట వలన శ్రీకృష్ణునికి 
ఇచ్చట ఏనుగుల సామీప్యత గిట్టదు. (మామూలుగా కేరళలోని దేవాలయములన్నింటను 
ఏనుగులు గలవు. ఏనుగులు లేకపోవుట ఈ ఆలయమునకు ప్రత్యేకత.) 


కేరళలో ఒక గర్భగుడికి పైకప్పలేని ఆలయము గల అమ్మవారు 


ముల్లక్కళ్‌ దేవి అలెప్పి 
లా 
(మల్లెపూల దేవత) అలెప్పి జిల్లా 
అమ్మవారిని మల్లెపూలతో ఆరాధిస్తారు. గోపురము, ఆలయము పెద్దవైనా గర్భగుడి 
పైభాగాన కప్తులేదు. విగ్రహం ఎండకు ఎండి వానకు తడున్తూ ఉంటుంది. 
కర్ణాటకలోని కొల్లూరులోని మూకాంబికాలయమును “ఉత్తర మూకాంబిక” అని 
పెలుతురు. “దక్షిణ మూకాంబిక" క్షేత్రమని పిలువబడు ఆలయము 
మూకాంబిక పరవూర్‌ 
(సరస్వతీ స్వరూప) కొచ్చిన్‌ జిల్లా 


విరాగికి అనురాగం లేనివి 1 పదవి 2 పడతి 3౩ పైసా 


394 
ప్రతిరోజు రాత్రి 9శ్సే గంటలకు జమఖర్షులు చదివి వినిపించు 
ఆచారము గల ఆలయము 
శ్రీకృష్ణుడు గురువాయూర్‌ 
(ట్రిచూర్‌ జిల్లా 
చెవక్కాడ్‌ తాలూకా 
50 కి.మీ ట్రిచూర్‌ 
స్వామి వార్కి ఆలయ జమ ఖర్చులు ప్రతిరోజు నివేదిస్తారు. 


ధన్వంతరి ఆలయం 
ధన్వంతరి తోట్‌వా 
(ఆయుర్వేద పితామహుడు కలాడి దగ్గర 
నారాయణుని అవతారం 30కి.మీ. త్రిచూర్‌ 


ధన్వంతరికి నెమలి పించము కలదు. పై రెండు చేతులలో శంఖ, చక్రం, (క్రింది 
రెండు చేతులలో అమృతభాండం, జలగ ఉంటాయి. శరీరంపై గల చెడు రక్తాన్ని జలగ 
పీలుస్తుంది. 
శ్రీ ఆది శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిచే బంగారు 
ఉసిరికాయల వర్షం కురిపించిన దివ్య స్థలం 


స్వర్లత్తు మన ఫలం తోట్టం 
(అనగా అంతా బంగారు మయం) 24 కిమి కలాడి 
భువనేశ్వరి 55 కి.మీ. (ట్రిచూర్‌ 10 కలాడి 
మహా శివరాత్రినాడు దేవాలయములో లక్ష ప్రమిదలను 
నూనెతో వెలిగించి పూజించు స్వామివారు 
వడక్కు నాధన్‌ (త్రిచూర్‌ 
(శివస్వామి) 74 కి.మి ఎర్నాకుళం 


ఏప్రిల్‌ - మే మాసములలో “పూరం” ఉత్సవం జరుగుతుంది. ఏనుగులతో గొప్పు 
“ఊరేగింపు, బాణసంచా, నృత్యాలు, వాయిద్యాలు వగైరాలతో. 





స్వర్గం, నరకం ఎక్కడో వుండవు నీ మనస్సులోనే వుంటాయి నీ మాటవలనే 
ఏర్పడుతాయి నీ నడవడికపై ఆధారపడి వుంటాయి 


395 
కుడిచేయి మంచి నీరు త్రాగుటకు పెదవులకు 
తాకుసరికి ప్రళయం వస్తుందని నమ్మిక గల ఆలయం 
జనార్దన స్వామి వర్కళ 
అరేబియా సము।[ద్ర తీరం 51 క.ము(టివంద్రం 
(ట్రివేండ్రం జిల్లా 
(ప్రస్తుతం కుడిచేయి పెదవులకు దగ్గరగా ఉంటుంది ఏనాటికైనా పెదవులను 
తాకుతుందని నమ్మిక. 
అమ్మవారి ఆలయములోని రాతిబందపై నిలబడి ప్రార్థిస్తే, 
పాముకాటు నుండి నివారణ కల్గుతుంది 
భగవతీ దేవి చెంగనూర్‌ 
50 కి.మీ. కొట్టాయం 
40 కి.మీ. అలెప్పి 
అలెప్పి జిల్లా 


భీష్మునిపై కోపగించిన (Angry KRISHNA) అరాన్‌ముల క్షేత్రములో వెలసినట్లే 
ఆకలిగొన్న (HUngry KRISHNA) వెలసిన ఆలయము: 


బాల కృష్ణుడు (టచాంబరం 

(వెన్నముద్దలు తింటున్న) అరాన్‌ముల దగ్గర 
20 కి.మీ. అలెప్పి 
అలెప్పి జిల్లా 


ఎండుటాకులు తగులబెట్టి, చుట్టూ నృత్యం చేస్తూ ఉత్సవం ముగింపుగల ఆలయము 


పార్షసారధి అరాన్‌ముల 
20 కి.మీ. అలెపిి 
అలెప్పి జిల్లా 
ప్రతీ సంవత్సరము జనవరి నెలలో (పొంగల్‌ రోజులలో) పెద్ద ఉత్సవం జరిపి, ఆఖరు 
రోజున ఎండుటాకులను తగులబెట్టి మంటచుట్టూ నాట్యము చేస్తారు. 


తెలిసి తప్పులు చేసేదొనికంటే వాయిదాలు వేయడమే మంచిది 


396 
“ఉన్ని కృష్ణ" అని పేరుగల స్వామివారు వెలసిన ఆలయం 


ఉన్ని కృస్ణుడు అంబలపుజ 
(బాల కృష్ణుడు) 14 కి.మీ. అలెప్పి 


30 కి మీ. చెంగనూర్‌, 
అలెప్పి జిల్హా76 కి.మీ. కొచ్చిన్‌ 
వరి అన్నాన్ని పాలతో వండి పాయసాన్ని భక్తులకు పెట్టు ఆచారము గలదు. 
ధనికులను, బీదలను సమానముగా ఆదరించు స్వామివారుగా ప్రతీతి. 
12 సంవత్సరముల కొకసారి 'పొలిపాణ' ఉత్సవము, 144 సంవత్సరముల కొకసారి 
విజయబాలి ఉత్సవము జరిపించుకొను స్వామివారు 


ఉన్ని కృష్ణుడు అంబలపుజ 
(బాల కృష్ణుడు) 
త్రి కరణశుద్ధి పాటించు వారిని కాపాడు రుద్ర స్వరూపుడైన స్వామివారు 
ఎట్టమనూర్‌ అప్పన్‌ ఎట్టమనూర్‌ 
(రుద్ర స్వరూప) కొట్టాయం జిల్లా 
శివస్వామి 10 కి.మీ. కొట్టాయం 
25 కి.మీ. వైక్కం 


ఆరకుండా వెలుగు అద్దుత దీపజ్యోతి గల స్వామివారు 


ఎట్టమనూర్‌ అప్పన్‌ ఎట్టమనూర్‌ 
5 వత్తులతో, 3 లీటర్లు ఆయిల్‌ ఒకేసారి పట్టు దీపస్తంభము, వెలుగుతున్న జ్యోతి. 


గర్భ సంబంధమైన వ్యాధులు కుదుర్చు లోహపు నంది 
ఎట్టమనూరప్పన్‌ ఎట్టమనూర్‌ 
(శివస్వామి) 
స్వామి కెదురుగా 2 నందులు గలవు. 1. రాతి నంది. 2. లోహపు నంది. లోహపు 
నందికి నైవేద్యముగా నివేదన చేసిన ధాన్యమును వండి, భుజించిన గర్భ సంబంధిత 
వ్యాధులు తగ్గును 





తప్పుచేయని మానవులుండరు 


397 
దీపపు స్తంభముపై పేరుకున్న పొగమసిని రాసుకున్నచో 
కండ్ల వ్యాధులు నివారణమగును 
ఎట్టమనూరప్పన్‌ ఎట్టమనూర్‌ 
(శివస్వామి) 
స్వామి కెదురుగా నున్న దీప స్తంభముపై పేరుకున్న పొగమసిని కండ్లకు కాటుకగా 
పూసుకున్నచో వ్యాధులు నయమగును. 


మొదట దీపస్తంభాన్ని పూజించి, తరువాతనే స్వామివారిని 


పూజించు ఆచారముగల ఆలయము 
ఎట్టమనూరప్పన్‌ ఎట్టమనూర్‌ 
డం 
(శివ స్వామి) 
పళ్ళిమ ముఖం 


ఎప్పుడూ ఆరకుండా వెలుగు జ్యోతిగల అఖండ దీపాన్ని మొదట పూజచేసి, నూనె 
పోసి, తరువాత స్వామివారిని దర్శిస్తారు. 


పంచములకు సరాసరి దర్శనముగల పరమేశ్వరాలయము 


కరుణా స్వరూప వైక్కం 
(శివస్వామి) కొట్టాయం జిల్లా 
25 కి.మీ. ఎట్టమనూర్‌ 
30 కి.మీ. కొట్టాయం 
50 కి.మీ. కొచ్చిన్‌ 
తులాభారము పూజలు జరుగు ఆలయము, అన్ని కులముల వారు ఆలయమును 
దర్శించవచ్చని శాసనము అమలులోనికి రాకముందు నుంచి గల ఆచారము. 


తారకాసుర సంహారంతో విజయం సాధించినందుకుగాను ప్రతి సంవత్సరము 3 కి.మీ. 
దూరం నుండి పెద్ద ఊరేగింపుతో వచ్చి, తండ్రిని ప్రార్థించి , పూజించు స్వామివారు 
ఉదయనపుర తప్పన్‌ ఉదయన పురం 
(సుబ్రహ్మణ్య స్వామి) 5కి, ము వైక్కం 
కొట్టాయం జిల్లా 


మనిషికి కుక్కకు గల తేడా ఆకలితో వున్న కుక్కకు అన్నం పెడితే 
సెట్టినవాన్నెన్నడూ కరువదు మనిషి అట్లాగాదు 


398 
ఒకే రోజులో దర్శించవలసిన 25 కి.మీ. ల పరిధిలో గల 3 శైవ క్షేత్రములు 


కరుణా స్వరూప 1. వైక్కం (కేరళ) 
30 కి.మీ కొట్టాయం. కొట్టాయం జిల్లా 
సత్వ స్వరూప 2. కుడుత్తరి న 
సై గ్రామమునకు, 
(క్రింది గ్రామమునకు మధ్య. 
రుద్ర స్వరూప 3. ఎట్టమనూర్‌ ” 
25 కి.మీ. వైక్కం 
రావణ సేనాధిపతి ఖరుడు అనబడే రాక్షసుడు చిదంబరములోని నటరాజస్వామి 
వారిని పూజించి, మెప్పించి, 3 శివ లింగములను పొందెను. ఒక లింగాన్ని కుడిచేతను మరొక 
లింగాన్ని ఎడమ చేతను, 3వ లింగాన్ని నోటను ధరించి, లంకకు బయల్లేరెను. ఆకాశమార్గాన 
వెళుచున్న ఖరుడు అలసిపోయి, విశ్రాంతి కొరకు కుడిచేతనున్న కరుణాస్వరూప లింగాన్ని 
మోకాటిలోతు నీటిలో నుంచి, విశ్రాంతి తీసుకొనెను. తరువాత లేచి, లింగాన్ని తీయబోవ 
కదలదాయెను. వ్యాఘపాద మహర్షి సలహా మేరకు ఎడమ చేతనున్న సత్వ స్వరూప లింగాన్ని 
కుడుత్తరిలోను, నోటిలోని రుద్రస్వరూప లింగాన్ని ఎట్టమనూర్‌లోను (ప్రతిష్థించెను. ఈ 
క్షేత్రముల మధ్య దూరము 25 కి.మీ. 


ప్రతి రోజూ 3 రకాల భావనలతో 3 సార్లు పూజింపబడు స్వామివారు 


వైకతప్పన్‌ వైక్కం 

(శివస్యామి)లేక అన్నదాన(ప్రభు కొట్టాయం జిల్లా 

ఉదయం' దక్షిణా మూర్తి 30 కి.మీ.కొట్టాయం 
(జ్ఞాన ప్రదాత) 50కి.మీ. కొచ్చిన్‌ 

మధ్యాహ్నం.కిరాత (పాళుపతాగస్త ప్రదాత- అర్జునునికి) 

(శక్తిప్రదాత) 


సాయంకాలం: సచ్చిదానంద 
(ఆనంద (ప్రదాత) 


ప్రతీ భక్తుడు ౩ పూటలా స్వామి వారిని దర్శనము చేస్తాడు. అందుచేత 
దేవాలయము చాల రష్‌గా ఉంటుంది 





ప్రమాదాన్ని సిద్ధ్దపడకుండా ఎవ్వరూ ఎ గొప్పకార్యాన్ని సాధించలేరు 


399 
కలరా వగైరా అంటువ్యాధులను నిరోధించు అమ్మవారు 


వాసురిమాత కొడుంగళ్తూరు 

(కాళికాదేవి) (టైచూర్‌ జిల్లా 
10కిమీ ఇరంజలకుడ 
15 కిమీ ఆళ్‌వాయే 


ద్వీపములోనున్న కాళీ క్షేత్రములోని కాళికాదేవికి ప్రక్కనున్న అమ్మవారు. అమ్మవారికి 
పసుపుతో పూజ. 


a క ఒక్కనెలలో నంబూద్రి బ్రాహ్మణ వంశ పూజారులు కొదుంగళూ ద్‌ 
స్వర్థకారుల వంశ (Non-Brahmins) పూజలు జరిపించు ఆలయమే 


కాళికాదేవి 
కుంభమాసములో కోళ్ళ ఉత్సవం జరుగు నెలరోజులూ స్వర్ల్గకారుల వంశ పూజారులు 
పూజలు చేస్తారు. వేలాది కోళ్ళను బలి యిస్తారు. 


పంచములకు సరాసరి దర్శనముగల అమ్మవారి ఆలయము 


కాళికాదేవి కొడుంగళ్ళూర్‌ 
కాళీ క్షేత్రం 


ఆంజనేయుడు వంటశాలకు ప్రాతినిధ్యం వహించు ఆలయం 


కుతల మాణిక్యం ఇరంజలకుడ 
(భరతుని ఆలయం) (ట్రిచూర్‌ జిల్లా 
80 కి.మీ. ఎర్నాకుళం 
20 కి.మీ. ట్రిచూర్‌ 


10 కి.మీ కొడుంగళ్లూర్‌ 
శ్రీరామ పరివారానికి వంటలు చక్కగా సమయానికి అందునట్టుచూచే బాధ్యత 
వహించిన స్వామి. 


యోగ్యత ఆహ్వానం కోసం ఎదురు చూస్తుంది అయోగ్యత లోనికి దూరిపోతుంది 


400 
శ్రీరాముని రూపములో నున్న మహావిష్ణువాలయం 


శ్రీరాముడు తిప్రయార్‌ 
(చతుర్చుజుడు) (టిచూర్‌ జిల్లా 
(విష్ణుమూర్తి) 15 కి.మీ. ట్రిచూర్‌ 


ఎడమవైపు చేతులలో శంఖం, చక్రం, కుడివైపు చేతులలో కోదండం, జపమాల. 
“త్రిమూర్వాత్మక స్వరూపుడు” గా పిలువబడు స్వామి 
శ్రీరాముడు తిప్రయార్‌ 
(చతుర్భుజుడు) 
స్వామివారిని (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపుడుగా కొలుతురు. 


దేవాలయ గోడలోని రంధ్రము గుండా గర్భగుడి శిఖర నున్న మెరుస్తున్న కలశాలను 
చూస్తే దేశములోని దేవాలయము లన్నింటిని త ఫలితము దక్కుతుంది 


1. వడక్కునాధన్‌ ట్రిచూర్‌ 
2. పరమెక్కవు దేవి ట్రిచూర్‌ జిల్లా 
3. శ్రీరామ 


గోడలోని రంధ్రమును “ నాళంబలము” అని పిలుస్తారు. 
మూలవిరాట్‌ లింగం ముందు కాకుండా దేవాలయానికి 
ముఖద్వారము వద్దనే ఉన్న నంది 

వడక్కునాధన్‌ (టైచూర్‌ 
పరమెక్కవు దేవి (టిచూర్‌ జిలా 

నందికి తొలిపూజ చేసి, లోనికి వచ్చి స్వామివారిని పూజిస్తారు. ఒక అందమైన 
యువకుడు (ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చి, దేవాలయం ముఖద్వారము వద్దనే కూర్చుని, రా(త్రి 
దేవాలయం కట్టేసే వరకు ఉండేవాడు. వచ్చినవారందరూ అతని ఆకారానికి ముగ్దులయ్యేవారు. 
వయస్సులో ఉన్న స్రీలు అతన్ని తదేక దీక్షతో చూస్తుండేవారు. ముఖ్యముగా గర్భిణీ స్త్రీలు. 
పుట్టిన బిడ్డలకు ఆ యువకుని పోలికలు కొన్ని కనిపించేవి. (ప్రజల్లో కొంత కలవరము 
బయలుదేరినది. దానిని గమనించిన ఆ యువభక్తుడు తాను కూర్చుని ఉన్న చోట ఒక 
చక్కటి, తెల్లటి నందిని (ప్రతిష్టించి ఇక ఆలయానికి రావడం మానివేసాడు. ఫలితముగ 
(క్రమేపి ప్రజల్లో కలవరము తగ్గిపోయినది. 





తల్లి తండ్రుల మీద శ్రద్ద ఎప్పుడు కలుగుతుందంటే, తాను కన్నవాళ్ళు తనను అశ్రద్ధ చేసినప్పుడు 


401 
ఉత్సవ మూర్తుల ఊరేగింపు లేని ఆలయం 


వడక్కునాధన్‌ (టెచూర్‌ 
(నేతి లింగం) (టిచూర్‌ జిల్లా 
పరమెక్కవు దేవి 

(శక్తి పీరం) 


ఇచ్చట ఉత్సవ మూర్తులకు వూరేగింపు లేదు. 


పశ్చిమాభి ముఖముగా నున్న రామాలయం 


కోదండ రాముడు (టిచూర్‌ 
30 కి.మీ,. గురవాయూర్‌ 
దేవాలయం, దేవుడు పశ్సిమాభిముఖం 


eects స్సు ప్రక్కన దేవతల శిల్పి అయిన 
a EB 


చే నిర్మి 
శ్రీ కృష్ణుడు గురవాయూర్‌ 
(గురవాయూరప్పన్‌) 79 కి.మీ. కొచ్చిన్‌ 
30 కి.మీ. ట్రిచూర్‌ 


41 కి.మీ. షోరనూర్‌ 
దేవగురువు బృహస్పతి వాయువు సహాయముతో ద్వారకనుండి శ్రీకృష్ణ విగ్రహాన్ని 
తీసుకుని వచ్చి ఇచ్చట 'ప్రతిష్టించెను. 


శ్రీకృష్ణ నిర్యాణానంతరము, శ్రీ కృష్ణ ఆజ్ఞానుసారము, ద్వారక సముద్రములో 
కలసీపోయిన తరువాత ప్రతిష్టించబడిన శ్రీ కృష్ణ విగ్రహము 
బాల కృష్ణుడు గురవాయూర్‌ 
(చతుర్భుజుడు) 


చిరునవ్వు మోముతో నిలుచుని ఉన్న విగ్రహము శంఖు చక్ర గద, తామర 


పద్మధారి. మొదట్లో ద్వారకలో ఉండే విగ్రహము. బృహన్‌ ఈ (గురువు) _వాయ్గున్ష 
సహాయముతో ద్వారక నుండి విగ్రహమును తీసుకొని asi ప్రత్రిష్టించెను న్న 





కొనుక్కునేవాళ్ళు వెయ్యికళ్ళతో పరీక్షించి కొనుక్కోవ్యెట్ట్‌ Papa అవసరంలేద్దు.. " 


402 


ప్రజలను “వాతం” జబ్బు నుండి రక్షించు స్వామివారు 
శ్రీకృష్ణుడు గురవాయూర్‌ 
(గురవాయూరప్పున్‌ 


ప్రజలు వాతం జబ్బుతో బాధపడుతూ ఉంటే ఉపశమనము కొరకు నారదుని సలహా 
మేరకు పరశురాముడు స్థలము దానం చేయగా, వాయువు సహాయముతో ద్వారకనుండి 
తీసుకుని వచ్చిన శ్రీ కృష్ణ విగ్రహమును బృహస్పతి ప్రతిష్టించెను. 


పరీక్షిన్మహారాజు జనమేజయునికి సర్ప్వయాగమూలకముగా వచ్చిన 
ష మాయం చేసిన స్వామివారు 
బాలకృష్ణుడు గురవాయూర్‌ 
30 కి.మీ. ట్రిచూర్‌ 
41 కి.మీ. షోరనూర్‌ 
తిరుపతి వేంకటేశ్వరుని మాదిరిగా అంగవైకల్యం సరియగుటకు 
పూజింపబడు స్వామివారు 
బాల కృష్ణుడు గురవాయూల్‌ 


వైకల్యమున్న అంగ భాగాలను ఇత్తడి, రాగితో చేసి దేవాలయము బయట అమ్ముతారు. 


దేవాలయ ప్రాకారములతో సహా నిండుగా వేలాది దీపాలు వెలిగించి, 
పూజలందుకొంటున్న స్వామివారు 


బాలకృష్ణుడు గురవాయూర్‌ 


ఆదిశేషునిపై కూర్చుని ఉన్న శ్రీకృష్ణ విగ్రహం. ఆదిశేషుని పడగ 
గొడుగువలె విగ్రహం పైకి ఉన్న ఆలయం 


శ్రీకృష్ణుడు త్రిపునిత్రా 
(కూర్చుని ఉన్న విగ్రహం) 3 కి.మీ. ఎర్నాకుళం 





ధనముతో కాని పనులు ధరణిలో లేవు 


403 


“హరిహర క్షేత్రము” గా ప్రసిద్ధి పొందిన క్షేత్రము 
1. శివుడు కోజికోడ్‌ 
2. శ్రీకృష్ణుడు కోజికోడ్‌ జిల్లా 


(మహావిష్ణు రూపం) 
“కోజికోడ్‌ తాలి” అని క్షేతము పేరు ఒకే ('ప్రాకారములో 2 ఆలయములు. 


నైవేద్యం దేవాలయముల ప్రహరీ గోడలపై ఉంచు అచారముగల ఆలయం 


1. సుబ్రహ్మణ్య స్వామి కుమారనల్లూర్‌. 
2. మోనాక్షీ దేవి 3 కి.మీ కొట్టాయం 
కొట్టాయం జిల్లా 
అమ్మవారు తన చెలికత్తెలతో తిరిగి తిరిగి ఆకలితో వస్తూ ఉంటుంది కాబట్టి 
నైవేద్యం సేవించిన తరువాతనే ఆలయ ప్రవేశం చేస్తుందని నమ్మిక. 


ఈ గుహలో నుంది నడచి వెళ్ళినట్లయిన పునర్ణ్లన్మలు తగ్గుతాయి 


పునర్జన్మ గుహ తిరువిల్‌వామల 
30 కి.మీ. పాలఘాట్‌ 
30 కి మీ. (ట్రిచూర్‌ 
3 కి.మీ దూరములో రామలక్ష్మణ దేవాలయము కలదు గుహ పొడవు సుమారు 
ఒక ఫర్జాంగ్‌. ఎత్తు పల్లాలతో నడవడానికి కష్టతరముగా ఉంటుంది. చీకటి వెలుతుర్లతో 
కూడుకున్నది. ఈ చివర నుండి ఆ చివరి వరకు నడచి వచ్చినవారికి పునర్దన్మలు 
తగ్గుతాయని నమ్మిక. 


చుట్టు ప్రక్కల ఎక్కడా శ్మశానము లేనటువంటి శివాలయము 
రాజరాజేశ్వర స్వామి తాలిపరంబా 
రాజ రాజేశ్వరి కన్ననూర్‌ జిల్లా 


20 కి.మీ. కన్ననూర్‌ 
ఆలయమునకు ధ్వజస్తంభము గూడా లేదు. 


కోరింది దొరకనప్పుడు, దారికినదాంతో తృప్తి పడటం మంచిది 


404 
గర్జవతులు గొప్ప సంతానము కొరకు ప్రార్థింపబడు స్వామివారు 


రాజరాజేశ్వర స్వామి తాలిపరంబా 
రాజేశ్వరి కన్ననూర్‌ జిల్లా 
శక్తి పీరం 20 కి.మీ. కన్ననూర్‌ 


అమ్మవారి శిరస్సు పడినచోటు. 


స్త్రీలకు పగలు దర్శనము లేని ఆలయము 
రాజరాజేశ్ళర స్వామి తాలిపరంబా 
రాజేశ్వరి 
రాత్రి పూజ తరువాత స్వామివారు అమ్మవారితో సరదాగా కాలక్షేపం చేస్తున్న 
సమయములోనే స్రీలకు ఆలయ (ప్రవేశం, దర్శనం. 


రాజాధిరాజుగా పరిగణింపబదే శివస్వామి 
రాజరాజేశ్వర స్వామి తాలిపరంబా 
రాజేశ్వరి 
ఈ ఆలయములో స్వామివారి సమక్షములో కళాకారులకు రాజ్యసభలో జరుగునట్లు 
సన్మానము చేయుట ఆచారము. శాలువలు, కంకణాలు, బిరుదులు (ప్రదానము చేస్తారు. 


ఆలయము తెరచిన వెంటనే (ఉదయం) స్వామివారికి నైవేద్యం పెట్టాలి 


శ్రీ కృష్ణుడు (తిచాంబరం 
కన్ననూర్‌ జిల్లా 
30 కి.మీ. కన్ననూర్‌ 
10 కి.మీ. బడగార 


కువలయా పీడమనే ఏనుగును, ముష్టికుడనే మల్లుని, కంసమహారాజుని చంపి 
స్వామివారు అలసిపోయి ఆకలిగొని ఉంటారని, నిర్మాల్యం వగైరా ఏవిధమైన తంతులు 
లేకుండా ముందుగానే నైవేద్యం పెడతారు. 


గుడిలో గంటలు మోగించడము ఒకరకమైన ప్రార్థన 


405 
వట్టి చేతులతో దర్శనానికి వెళ్ళడానికి అనుమతించని ఆలయం 


రాజరాజేశ్వర స్వామి తాలిపరంబా 
రాజ రాజేశ్వరి 

ఫలం, పుష్పం, పత్రం, తోయం, ఏదోఒకటి తప్పనిసరిగ తిసుకు వెళ్ళాలి స్వామివారికి 
నేతితో అభిషేకము. బయట నెయ్యి అమ్ముతుంటారు. నెయ్యి అయినా కొని తీసుకుని 
వెళ్ళాలి. స్వామివారు రాజాధిరాజు (Emperor of Emperors) రాజ వైభవం. 


ఈ దేవాలయములో పూజలు చేయు పూజారులు మరెక్కడా పూజలు చేయరు 


రాజరాజేశ్వర స్వామి తాలిపరంబా 
రాజ రాజేశ్వరి 

స్వామివారు “రాజాధిరాజు” కాబట్టి, వారి వద్ద పనిచేసిన వారు వేరొకరి వద్ద పూజలు 
చేయుట పరువునష్టముగ భావింతురు. 


ఏ ఉత్పపమైనా, ఏ పూజైనా ఎకున సమయం చేయడానికి వీలులేని శివాలయం 


రాజరాజేశ్వర స్వామి తాలిపరంబా 
రాజ రాజేశ్వరి 
శివరాత్రి రోజుల్లో కూడా పూజ, ఉత్సవం క్షుప్తంగానే ముగించాలని నియమం 


“పెరుమాళ్‌ కోయిల్‌” అని పిలువబడే శ్రీ రామాలయము 


త్రీ రాముడు తిరువంగాడ్‌ 
(చతుర్చుజుడు) కన్ననూర్‌ జిల్లా 
(మహావిష్ణు ఆకారము) కన్ననూర్‌కి, బడగారాకి మధ్యలో 


స్వామివారి విగ్రహానికి శంఖ,చ(క్ర, గద, అభయముద్ర గలవు. ఎదురుగా ఆంజనేయ 
స్వామివారి విగ్రహం. 


దారితప్పితే ప్రమాదములో పడతాడు నీతి తప్పితే మానవత్వమే నశిస్తుంది 


406 
చెక్కబోనులో బంధించబడిన అమ్మవారు 


వాగేశ్వరీ దేవి తిరువంగాడ్‌ 
(పోర్కాళ భగవతి) 

అమ్మవారు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే 
ప్రజలు భయ(భ్రాంతులగుచుండుటచే పూజారులు మంత్రముతో బంధించి అమ్మవారిని 
చెక్కబోనులో ఉంచారు. 


బియ్యం వండకుండానే నైవేద్యం పెట్టబడు అమ్మవారు 


వాగేశ్యరీ దేవి తిరువంగాడ్‌ 
(పోర్కాళ భగవతి) 

అమ్మవారు ఉ(గ్రరూపిణి అన్నం వండి పెట్టెవరకు ఆగదు. అందుకని పచ్చి 
బియ్యాన్నే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు 


మహిళల “శబరిమల” 


అటుక్కళ్‌ దేవి (త్రివేండ్రం 
(భగవతీ దేవి-పార్వతి) అరేబియా సముద్ర తీరం 
అమ్మవారు 13 సంవత్సరముల బాలిక అనంత పద్మనాభ స్వామి వారి ఆలయమునకు 
2 కిమీ దూరములో. సంవత్సరానికి ఒక్కసారి కార్తీక మాసములోని కృత్తిక రోజున 
“పొంకాల” అని పిలువబడే 9 రోజుల ఉత్సవం (ప్రారంభమౌతుంది. ఆఖరి రోజున 
“తాళపాలి” ఉత్సవాన్ని వయస్సు వచ్చిన బాలికలు జరుపుకుంటారు. విపరీతమైన జనం ఈ 
ఉతృవమునకు వత్తురు. కుండల్లో బెల్లం, బియ్యం కలిపి పాయసము వండి, ఆ ప్రసాదాన్ని 
తాము ఉన్నటువంటి ప్రదేశములనుండే అమ్మవారికి నివేదన చేయుట ఈ ఉత్సవానికి 
ప్రత్యేకత. 
వివాహముల కొరకు, సంతానము కొరకు అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారు 
“కరుణామయి”. కోరిన కోర్కెలు తీర్చు తల్లి. 





నిర్భంధిస్తే ఎంతమాత్రం లాంగనిది, మర్యాదకు లొంగిపోతుంది 


407 
ఇంగ్లీషు అధికారి కల్నల్‌ మన్రోస్వయంగా దగ్గరటిండి, అమ్మవారి 
బహిష్టు ఉత్సవాన్ని జరిపెంచెను 

భగవతి దేవి చెంగనూర్‌ 
అర్హనారీశ్యరుడు 50 కిమీ కొట్టాయం 

40 కి.మీ అలెప్పి 

అలెప్పి జిల్లా 

మొదట్టో అమ్మవారి బహిష్టుని మూఢనమ్మకమని ఇంగ్లీషు అధికారి అవహేళన చేసి, 

ఉత్సవమును రద్దుచేసెను వెంటనే ఆయన భార్య విపరీత రక్తస్రావానికి గురి అయినది. 
ఎంతటి వైద్యము చేసిననూ రక్తస్రావము కంట్రోలు కాలేదు. వేరు మార్గము లేక అమ్మవారికి 
బహిష్టు ఉత్సవము జరిపించెను తక్షణమే రక్తస్రావము ఆగిపోయినది అంతే గాకుండా 
రక్తసిక్తమైన అమ్మవారి 'ఒడయాడి ను పరీక్షచేయించగఅది మానవ ప్రీ బహిష్టు రక్తమేనని 
బుజువైనది. శాశ్ళత పూజకుగాను ఇంగ్లీషు అధికారి తన స్వంత డబ్బును బ్యాంకులో 
డిపాజిట్‌ చేసి, అమ శ్రైవారి భక్తుడాయెను. ఆ డబ్బు పై వచ్చే వడ్డీ అమ్మవారి పూజకుపయోగిన్తారు. 


పాలులేని తల్లులకు పాలు కలిగించు స్వామివారు 


పార్దసారధి అరాన్‌ముల 
20 కి.మీ. క్విలన్‌ 
3 కి.మి. తిరుచ్చినాపల్లి 
10 కి.మీ. చెంగనూర్‌ 
వైక్కం దగ్గర 
ధర్మరాజ ప్రతిష్ట పంపానదీ తీరము ఈ స్వామివారిని (ప్రార్థించిన, సంతానము, స్తన్యవృద్ది కలుగును 
స్వామివారి చేతిలో మందుల పెట్టె ఉంచుకుని, రోగులకు 
కల్పతరువుగా ప్రసిద్ధి చెందిన స్వామి 
గురవాయూరప్పున్‌ గురవాయూర్‌ 
(శ్రీకృష్ణుడు) 
చేతిలోని పద్మములో మందులపెట్టి ఉన్నదనియు, పూజించినవారికి స్వస్థత 
చేకూరుననియు నమ్మిక. 


చప్పట్లు కొట్టుకుంటూ భగవన్నామ సంకీర్తన చేయాలి అప్పుడే శరీరమనే చెట్టు నుండి పాపమనే 
పక్షులు తొలగిపోతాయి 


408 


౩ లింగములు ఒకేసారి ప్రతిష్ణింపబడిన ఆలయము 

పరమేశ్వరుడు వైక్కం 

కిలన్‌ నుండి బస్సు 

25 కి.మీ- ఎట్టమన్నూర్‌ 

ఖరాసురుడను రాక్షసుడు చిదంబరములోని నటరాజస్వామి వారిని (ప్రార్థించి, 

మూడు లింగములను పొంది, ఒకేసారి (ప్రతిష్టించెను. కుడిచేతితో (ప్రతిష్టించిన లింగము 
వైక్కములోను, ఎడమచేతితో ప్రతిష్టించిన లింగము ఎట్టమన్నూర్‌ లోనూ, నోటితో ప్రతిష్టించిన 
లింగము కడుత్తరిలోను గలవు. ఈ మూడు లింగముల మధ్యస్త దూరము 25 కి.మీ. 
కడుత్తరి వైక్కంనకు, ఎట్టమన్నూర్‌కు మధ్యలో కలదు. మొత్తము దూరము 25 కి.మీ. ఈ 
మూడు శివలింగములను ఒకేరోజున దర్శించవలెయును మోక్ష దాయకము. 


పాంద్యదేశపు రాజు పాముకాటు నుంది రక్షింపబడి, కట్టిన ఆలయము 


శ్రీ కృష్ణ భగవానుడు గురవాయూర్‌ 
(గురవాయూరప్పన్‌) 30 కి మీ. (ట్రిచ్ఫూర్‌ 
(ట్రిచ్చూర్‌ జిల్లా 


ఈ స్వామివారిని సేవిస్తే పాము విషము విరిగిపోతుందట 


భారతదేశములో అధికముగా చదువుకున్నవారు ఉన్న పట్టణములోని పెద్ద దేవాలయం 


అనంత పద్మనాభ స్వామి (టివేం(డ్రం 
శ్రీదేవి కేరళ రాజధాని 
భూదేవి 


పతిభక్తి చెక్కుచెదరకుండా ఉండటానికి ప్రార్థింపబడు అమ్మవారు 


కాళికాదేవి కొడుంగళ్లూర్‌ 

దీవిపై నున్న ఆలయం (టిచూర్‌ జిల్లా 
శక్తిపీరము 10 కి.మీ. ఇరంజలకుడ 
కొంకణ దేశము 15 కి.మీ. ఆళ్‌వాయే 





ఎక్కువ అపాయకరమైనది గర్వం ఆధ్యాత్మాి జ్ఞానము తరగని సంపద 


409 
ఒక గ్రామపెద్ద కలలో ఒక మహానుభావుడు కనిపించి అక్కడవున్న సముద్రతీరానికి 
నాలుగు విగ్రహాలు కొట్టుకుని వసాయని. వాటిని సేకరించి వేరువేరుగా 
దేవాలయములలో ప్ర తిష్టించమని ఆదేశించెను. అదే విధముగా మరునాడు 
ఉదయమున లభించిన విగ్రహములను ప్రతిష్టించిన దేవాలయములు 


1. శ్రీరాముడు (త్రిప్రయార్‌ 
(ట్రిచూర్‌ జిల్లా 
ఇరింజలకుడ ఆర్‌.ఎస్‌. దగ్గర 
75 కి.మీ. కొచ్చిన్‌ 

2. భరతుడు ఇరింజలకుడ 

(కుతల మాణిక్యం) 
3. లక్ష్మణుడు ముజికుళం 
4. శత్రుఘ్నుడు పాయంమాల్‌ 


పై నాల్గు ప్రదేశములలో నాల్లు విగ్రహములను వేరువేరుగా ప్రతిష్టించిరి. గ్రామపెద్దపేరు 
వాక్కైకైమాల్‌. శ్రీరాముని విగ్రహం విష్ణుమూర్తిని పోలిఉంటుంది. ఇచ్చట పూర్వము 101 


ఏనుగులతో ఉత్సవము జరిపేవారు. ఇప్పుడు 21 ఏనుగులు మాత్రమే పాల్తొంటున్నాయి. 


వంకాయలు నైవేద్యం గల స్వామివారు 
కుతల్‌ మాణిక్యం ఇరంజలకుడ 
(సంగమేశ్వర స్వామి) త్రైచూర్‌ జిల్లా 
భరతుడు 20 కి.మీ. ట్రిచూర్‌ 


80 కి.మీ. ఎర్నాకుళం 
10 కి.మీ. కొడుంగళ్ళూర్‌ 
101 వంకాయల నైవేద్యం పెడతారు. ఆ వంకాయలు సేవించిన కడుపులోని నెప్పి, పుండ్లు 

తగ్గుతాయి. ప్రక్కనగల కోనేరు దేవగంగలో స్నానం చేయాలి. కోనేరులోని చేపలకు 
మరమరాలు వగైరా ఆహారం భక్తులు వేస్తారు. పూజలు తెల్లవారురూమున, మధ్యాహ్నం, 
రాత్రికి మూడుసార్జు చేస్తారు. భరతుడు రాముని (ప్రార్రించిన చోటు. వనవాసానంతరమందు 
తిరిగి వచ్చిన రామునికి కైకేయి, భరతుడు స్వాగతమిచ్చిన చోటు, ఆలయములో రాముని 
పరివారానికి వంటల ఏర్పాటు జరిగినదట. ఆంజనేయుడు స్వయముగా వంటశాలలో 
సహాయము చేసినాడట. పెద్దపెద్ద వంట గిన్నెలు ఎత్తేవారికి ఆంజనేయస్వామివారి సహాయం 
ఉంటుందని నమ్మిక. 


కోరేవాడు భోగి కోరనివాడు యోగి ఏవిధమైన అర్హత, అవసరము లేని 
ఏకైక వృత్తి రాజకీయాలు 


410 


విభూతి వాడే వైష్ణవ క్షేత్రము 
పార్దసారధి అరాన్‌ముల 
(అర్జున ప్రతిష్ట అలెప్పి జిల్లా 
విష్ణుచ(క్ర ధారి 100 కి.మీ. కొచ్చిన్‌ 


8 కి.మీ. చెంగనూర్‌ ఆర్‌.ఎస్‌. 


శ్రీరాముని పాదం రాతికి తగిలి స్త్ర(అహల్య) అయినట్లు గాథ. 
మరి రాముడు శపెస్తే రాళ్ళు అయిన భక్తుల గాథ 


ఇడుక్కి డామ్‌. 

120 కి.మి. కొట్టాయం 

164 కి.మీ. కొచ్చిన్‌. 

పెరియార్‌ నదిపై కట్టబడిన డామ్‌. (ఆనకట్ట). ఈ ఆనకట్ట రెండు (గ్రానైట్‌ కొండల 

మధ్యన కట్టబడినది. ఈ (గ్రానైట్‌ కొండలు రెండూ “కురువన్‌” మరియు “కురుత్తి” అని 
పిలువబడే ఆటవిక దంపతులు. లోక కళ్యాణార్హము శ్రీరాముు చిన్న కొండలుగా మారమని 
శపించెను. ఈ ఆటవికజాతి దంపతుల విగ్రహములు మధుర మీనాక్షి దేవాలయములోని 
వేయి స్తంభాల మండపములో నున్నవి. 


ఒకే పానమట్టముపై అమ్మవారు, విష్ణుమూర్తి ఉన్న దేవాలయం 


రాజరాజేశ్వరీ దేవి చొట్టానికర 
విష్ణుమూర్తి 17 కి.మీ. ఎర్నాకుళం 
ఎర్జాకుళం జిల్లా. 


ఇద్దరిని లక్ష్మీనారాయణులని కూడా పిలుస్తారు. విడివిడిగా రాజరాజేశ్వరి, విష్ణుమూర్తి 
అని పిలుస్తారు అమ్మవారు మంత్ర, తంత్ర శక్తులుగల దేవత. మానసిక వ్యాధులు 
తగ్గుతాయి ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం మానసిక వ్యాధులున్న రోగులు ఎక్కువగా వస్తారు. 
ముందు భాగాన అమ్మవారు వెనుక భాగాన అయ్యవారు. 


మనస్సులో యోచన, మాటలో సూచన, క్రియలో ఆచరణ - యీ మూడింటికి పొందిక వుండాలి 


411 
వేడినీటితో తలంటి ప్రతిరోజూ స్నానము చేయు దేవుడు 


శీ కృష్ణుడు గురువాయూర్‌ 
30 కి.మీ. (టిచూర్‌ 
41 కి మీ. షోరనూర్‌ 
మహాభారత యుద్దానంతరమందు, యాదవ నాశనానంతరమందు ద్వారక 
సము(ద్రములో మునిగిపోవు సమయాన ద్వారకలో శ్రీకృష్ణ విగ్రహమును గురువునకు 
(బృహస్పతి) వాయువునకు అప్పజెప్పవలసినదిగా శ్రీకృష్ణుడాదేశించెను. వారిరువురూ ఆకాశ 
మార్గాన శ్రీకృష్ణ విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఇచ్చట (ప్రతిష్టించిరి గురువు, వాయువు 
ప్రతిష్టించుటచే “గురువాయూర్‌” అయినది. ఇచ్చట ఇంకొక గాధ గలదు. ఒక భక్తుని 
దొంగలబారినుండ రక్షించుటకు స్వామివారు కొబ్బరికాయలకు కొమ్ములు మొలిపించగా 
వాటిని చూచి దొంగలు భయపడి పారిపోయిరట. 
నిత్యము స్వామివారికి తలంటి నీరుపోయుదురు. మడికట్టుకుని పెద్ద పెద్ద గుండిగలతో 
వేడినీళ్ళుకాచి మహాశుచిగా పోసెదరు. 


ఆవు నేతితో నిండిపోయిన శివలింగము 
వడక్కునాధన్‌ (ట్రిచూర్‌ 
(శివుడు - లింగం) (టైచూర్‌ జిల్లా 


దక్షిణాభి ముఖుడు 
వృషభాచల గుట్టపై 
పరమెక్కవు దేవి 

పరశురామ (ప్రతిష్ట శంకరనారాయణ, శ్రీరామ విగ్రహములు ఉన్నవి. నిరంతర నేతి 
అభిషేకముల మూలకముగా నేతితో నిండిపోయి గడ్డకట్టుక పోయినది. లింగము నిండా 
కాకుండా చుట్టూకూడా చాల దూరం నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. ఎంత వేసవిలోనైనా, 
ఎన్ని దీపాలు చుట్టూ వెలిగించినా నెయ్యి కరగదు. దుర్వాసన రాదు. ఎట్టి పురుగు 
కనిపించదు. వేల సంవత్సరములనుండి ఉన్న నెయ్యి కాబట్టి వైద్యానికి పనికి వస్తుంది. 
ఆయుర్వేద వైద్యులకు అమూల్యమైనది. 





అన్ని మతాల హెచ్చరిక దేవుణ్ణి దర్శించు కాని చిక్కంతా ఆచరణలోనే 


412 
తెల్లవారు యూమున 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 


12 దర్శనములు గల దేవుడు 

శ్రీకృష్ణుడు గురువాయూర్‌ 
(చతుర్భుజుడు) 
“శ్రీకోయిల్‌” అని పేరు 

12 దర్శనములు చేయువారికి మోక్షమట. ఇక్కడ “తులాభారము” మొక్కుబడులు 
గలవు. అరటిపండ్లు, పంచదార, బెల్లం, కొబ్బరికాయలు తులాభారం. వ్యాధిగ్రస్తులకు 
ముఖ్యము. ముఖ్యముగా పాముకాటుకు విరుగుడు. స్వామివారి చేతిలోని పద్మము మందుల 
పెట్టెగా భావన. మొైక్కుకొన్న వ్యాధులు, కీళ్ళనొప్పులు నివారణమగును. 

“భూలోక వైకుంరమని” పేరు. "Dwaraka of the South" అని కూడా పిలుస్తారు 


శ్రీరాముని విగ్రహం ఒక్కటే ఉన్న ఆలయం 


కోదండ రాముడు (టైచూర్‌ 
30 కి.మీ. గురవాయూర్‌ 
ఒక్క శ్రీరాముని విగ్రహము మాత్రమే ఉన్నది పరశురాముడవతారము చాలించిన 
చోటు పరశురామునిచే నిర్మింపబడిన పట్టణము కోదండధారియె ఉన్న శ్రీరాము నొక్కడినే 
(వివాహ సమయమున) పరశురాముడు చూచెను. సీతను చూడలేదు. ఇచ్చట 
దేవాలయములన్నియు నంబూద్రి (బ్రాహ్మణులచే పూజలు చేయబడుచున్నవి. గోపురము, 
సింహద్వారము పశ్చిమాభి ముఖము. స్వామివారు కూడా పశ్చిమాభిముఖుడు. 


Divine Powers గల ముస్లిం వనితను హిందువులు కూడ దేవతగా పూజిస్తారు 


బీమాదేవి టీమాపల్లి 
(ట్రివేండ్రం సెంట్రల్‌ 
రైల్వేస్టేషన్‌ దగ్గర 
అక్టోబర్‌లో “చం[ద్రకూడం” అని పిలువబడే ఉత్సవానికి వేలాది (ప్రజలు వస్తారు. 
స్పెషల్‌ బస్సులు కూడా వేస్తారు. అమ్మవారు (ప్రత్యేక శక్తులుగల ముస్లిం వనిత 


నీకన్న తక్కువ తెలివి గలవారు నిన్నసురించాలంటే, నీకన్న ఎక్కువ తెలివిగల వారిని నీవు 
అనుసరించాలి 


413 
పాపనాశనం అని పెలువబడే సముద్రపు బీచ్‌, అక్కడ వెలసిన స్వామివారు 


శ్రీజనార్దన స్వామి వర్కళ 
అరేబియా సముద్రతీరం 54 కి మీ. (ట్రివేం[డ్రం 

చాల పురాతన దేవాలయము. ఎత్తైన కొండగుట్టలు సముద్రతీరములో నున్నవి. 
వీటిలోనుండి స్వచ్చమైన నీరు వస్తూ ఉంటుంది. ఆ జలాలలో స్నానం చేస్తే పాపం నాశనం 
అవుతుందని నమ్మిక, 


భక్తులు గుడికెదురుగా నున్న కొయ్యకు మేకులు కొట్టి పూజించు అమ్మవారు 
రాజరాజేశ్వరీ దేవి చొట్టానికర 
17 కిమీ. కొచ్చిన్‌ 


మానసిక వ్యాధులున్నవారికి పసుపునీరు, నిమ్మరసాన్ని ప్రసాదముగా యిస్తారు. 

ఇచ్చట చెరువులోని నీరు ఎరుపురంగు అన్నాన్ని చెరువులో కలుపుతారు. 
ఉదయం సరస్వతిగాను, మధ్యాహ్నం భద్రకాళగాను, 
రాత్రి దుర్గగాను పూజింపబడు దేవత 

రాజరాజేశ్వరీ దేవి బొట్టానికర 

మానసిక వ్యాధులు నివారించు దేవత. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం ఎక్కువ మంది 
రోగులను ఆలయం ముందుంచుతారు. “గురుతి” అని పిలువబడే పసుపు, నిమ శ్రకాయ 
నీరు కలిపిన (ద్రవాన్ని రోగులకు (ప్రసాదంగా ప్రతిరోజు (త్రాగిన్తారు 


“సన్నిధానం” అని పిలువబడే దేవాలయం 
అయ్యప్పస్వామి శబరిమల 
అయ్యప్ప స్వామివారి గర్భగుడిని సన్నిధానం అని పిలుస్తారు, 
పానమట్టముగల విగ్రహము 
అయ్యప్ప స్వామి శబరిమల 


శబరిమలలోని అయ్యప్ప స్వామివారు విగ్రహ రూపములో కూర్చుని ఉన్న పంచలోహ 
విగ్రహం. చతురస్రాకారపు పానమట్టముపై వెలసివున్నారు. అభిషేకాదులకు అనుగుణముగా 


నిర్మించబడినది. 
శత్రువులను జాగ్రత్తగా గమనించాలి నీలోని లోపాలను ముందుగా గుర్తించేది వారేగాబట్టి 


414 


భాగవత రచనలో పోతనామాత్యునికి ఒకచోట పద్యము అసంపూర్తిగా ఆగిపోతే 
శ్రీరాముడు వచ్చి పూర్తిచేసిను. అదే విధముగా భక్త జయదేవుడు గీతగోవిందాన్ని వ్రాస్తూ 
ఉండగా ఒక పద్యము అసంపూర్తిగా ఆగిపోయినది. శ్రీకృష్ణుడు స్వయముగ వచ్చి 
పద్యభాగమును పూర్తిచేసెను. పూర్తిచేసిన స్వామివారు 


శ్రీకృష్ణుడు గురవాయూర్‌ 
(గురవాయూరపున్‌) 79 కి.మీ, కొచ్చిన్‌ 
30 కి.మీ. (ట్రిచూర్‌ 


41 కి.మీ షోరనూద్‌ 


కేరళలోని కలాడిలో నివసించే శివగురు, ఆర్యాంబ దంపతులు ప్రార్థిస్తే స్వామివారు 


కలలో కనిపించి ఎక్కువమంది బిడ్డలు కావాలా లేక లిర్ధాయుష్కుడైన 
ఒకే ఒక కుమారుడు కావాలా అని అడిగి, వారి కోరికపై ఆదిశంకరాచార్యుల 
వారి ననుగ్రహించిన స్వామివారు 
వడక్కునాధన్‌ (టైచూర్‌ 
(శివలింగం) 
పరమేక్కవు దేవి 74 కి.మీ. కొచ్చిన్‌ 
32 కి.మీ. కలాడి 


శ్రీ శంకర నారాయణ, శ్రీరామ, శ్రీ వడక్కునాధన్‌ విగ్రహములు పరశురామునిచే 
ప్రతిష్టించబడినవి. గణపతి, ధర్మప్రష్ట. విగ్రహాలు కూడ గలవు ఇక్కడ జరుగు ఉత్సవములలో 
బాగా అలంకరించిన ఏనుగుల (ప్రదర్శన ప్రత్యేకత. ఈ ఆలయమునకు ధ్వజస్తంభము 
లేదు. 


శ్రీ ఆదిశంకరాచార్యుని జన్మస్థలమైన కలాడితో ఉన్న దేవాలయము 


శ్రీ శారదాదేవి కలాడి 
శ్రీ కృష్ణ 41 కి.మీ కొచ్చిన్‌ 
గణపతి 14 కి.మీ. ఆళ్యాయే 


శ్రీ రామకృష్ణ మరము కలదు. 


క మ మా నాలను నవాని అననన వలా పంపకాలు పారుడు లుడ డా లతను ననున నవనవ నడనయ ననన నయము. 


త్యాగము వలన శాంతి లభిస్తుంది ధర్మం కొంచమైనా భయాన్నుంచి కాపాడుతుంది 


415 
కేరళ రాష్ట్రములో శివుడు + విష్ణువు కలసి ఉన్న విగ్రహం, దేవాలయం 


శ్రీ శంకర నారాయణ (ట్రిచూర్‌ 
74 కి.మీ కొచ్చిన్‌ 
32 కిమీ కలాడి 
వడక్కునాధన్‌, శ్రీరామ, గణపతి విగ్రహములు గలవు పరశురామ ప్రతిష్ట. 
పరశురాముడు తపస్సు చేస్తూ, ధ్యానించగా శ్రీరాముడు, విష్ణుమూర్తి కనిపించెను. తరువాత 
శివుడు కనిపించెను. వీరు మువ్వురు ఒకటేనని చాటుటకు గాను విగ్రహములను ప్రతిష్టించెను 


ధ్వజి స్తంభములు లేని శివాలయం, రామాలయం 
వడక్కునాధన్‌ ట్రిచూర్‌ 
(శివాలయం) 74 కి మీ. కొచ్చిన్‌ 
శ్రీరాముడు తిప్రయార్‌ 
(విష్ణుమూర్తి) (ట్రిచూర్‌కి దగ్గర 


తిప్రయార్‌ నదీ తీరం. ఉత్సవాల సమయాల్లో ఏనుగుల ప్రదర్శన (ప్రత్యేకత. 


మహాభారత యుద్ధములో 9వ రోజున శ్రీకృష్ణుడు భీష్మాచార్యుని చంపుటకై సుదర్శన 


చక్రమును ధరించి ఉన్న శ్రీకృష్ణ విగ్రహం 
పార్టసారధి అరాన్‌ముల 
(శ్రీకృష్ణుడు) 20 కి.మీ. ఆలెప్పి 
పంపానది తీరం 100 కిమీ. కొచ్చిన్‌ 
_భర్మరాజ ప్రతిష్ట 8 కి.మీ. చెంగనూర్‌ 
5 కి.మీ. తిరువళ్ళ 


ధర్మరాజు రాజ్యపాలన అనంతరమందు పరీక్షితుని రాజు గాచేసి దేశసంచారము చేయుచూ 
ఇచ్చటకు వచ్చి శ్రీ కృష్ణ విగ్రహాన్ని చక్రధారిగా ప్రతిష్టించెను. 





పిసినిగొట్టు బంగారం కోసం ఎట్లా ప్రాకులాడుతాడో, దేవుని కోసం నీ మనస్సును ఆరాటపడనీయి 


416 


“అనృదాన ప్రభు” వని పిలువబడే శివలింగము 


వైక్కం లింగం వైక్కం 
(శివస్వామి) 33 కి.మీ. కొచ్చిన్‌ 
అన్నదాన (ప్రభు 40 కి.మీ. కొట్టాయం 


ప్రతీ పండుగకు ఇచ్చట అన్నదానం చాల భారీ ఎత్తున జరుగుతుంది ఆహారం యొక్క 
సువాసన (ప్రత్యేకత. దేవాలయమును పరశురాముడు కట్టించెను. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని 
నష్టాలు కలిగినా తిండికి లోటులేకుండా చూసే స్వామివారుగా (ప్రసిద్ది. 


ప్రతీ సంవత్సరము ౩ కి.మీ. దూరం నుండి పెద్ద ఊరేగింపుతో కుమారుడు తరలి వచ్చి, 
తండ్రితో కలసి, పవిత్ర స్మానోత్సవము( కూడిపూజ) (Joint Worship 
Ceremony) లో పాల్గొను స్వామివారు. అదేవిధముగ 3 కి.మీ.దూరం ఊరేగింపుతో 
వెళ్ళి కుమారునితో సహా స్నానోత్సవము జరిపించుకొను స్వామివారు 


ఉదయనపుర తప్పన్‌ ఉదయనపురం 
(కుమారుడు- సుబ్రహ్మణ్య స్వామి) 3 కి.మీ. వెక్కం 
వైకతప్పన్‌ కొట్టాయం జిల్లా 


(తండ్రి- శివస్వామి) 

ఉదయము ఊరేగింపు , మధ్యాహ్నము విందు, రాత్రి లక్షదీపార్భన- “కూడిపూజ' 
ప్రత్యేకత. దేశములో ఎక్కడా ఇటువంటి పూజలేదు. ఊరేగింపు ఏనుగులతో, నాదస్వరములతో 
దివిటీలతో సాగుతుంది. 


sss sss rr Sr rrr rrr srr నన నటన rs rrr. re rrr rE EERIE 


నవ్వని వానికి పగలు కూడా చీకటిగానే కనిపిస్తుంది 





(ఇతర ముఖ్యాలయములు) 


1. శ్రీకృష్ణుడు 
2. భగవతి 
కరమాణ నదీ తీరం 


3. భగవతి 
(పార్వతీమాత) 


4. అనంత వినాయక 


5. వనదుగ్గ 


6. మేరిమాత 


7. శ్రీరామ 
సీతాదేవి 


8. శ్రీరామ 
సీతాదేవి 
9. శివస్వామి, పార్వతీదేవి 


10. బలరామ 
36 కి.మీ. కన్ననూర్‌ 


మాహే 
8 కి.మీ. తెల్లి చెర్రి 


అరువికర 
16 కి.మీ (టివేండం 


అలెప్పి 
అలెప్పి జిల్లా 


మాధుర్‌ 
నార్త్‌ మలబారులో 


వైక్కం 

కొట్టాయం జిల్లా 

30 కి.మీ కొట్టాయం 
కొచ్చిన్‌ 


తిరు విల్‌ వామల 
పాలఘాట్‌ జిల్లా 


తిరువేంగాడ్‌ 

కన్ననూర్‌ జిల్లా 

తెల్లి చెరి- బడగారా మధ్యలో 
పాలఘాట్‌ 


ధరమ్‌ కలం (గ్రామం 
6కి.మీ. (తిచాంబరం 





అదృష్టం. చెప్పకుండా వస్తుంది అలాగే దురదృష్టం కూడా చెప్పకుండా వస్తుంది 


1. 


12. 


13. 


14. 


15. 


16. 


1. 


18. 


19. 


20. 


శ్రీకృష్ణ 


సు(బహ శౌ స్వామి 
(చతుర్చుజుడు) 


శీ, వేంకటాచలపతి 


శివశంకర్‌ 
“పెరియార్‌ నద్‌ తీరం 


భగవతి 

నాగరాజ స్వామి 
పారమర దేవి 
అయ్యప్ప స్వామి 
సుబ్రహ్మణ్య స్వామి 
రామలింగ స్వామి 
శివకామేళ్వరి 

ఛోటే నారాయణ 


అమ్మై అమ్మన్‌ 


418 


కలాడి 
45 కి.మీ. కొచ్చిన్‌ 
ఎర్నాకుళం జిల్లా 


హరి పాడ్‌ 

అలెప్పీ జిల్లా 

10 కి.మీ. అంబలపుజ 
20 కి.మీ. చెంగన్నూర్‌ 


గురువాయూర్‌ 


a see) 
21 కి.మీ. కొచ్చిన్‌ 


(కాంగనోర్‌ 
32 కి.మీ. కొచ్చిన్‌ 


మన్నార్‌ సాల 
100 కి.మీ. కొచ్చిన్‌ 


ఎర్నాకుళం 


మన్నార్‌ 
135 కి.మీ. కొచ్చిన్‌ 


పొన్న గుడి 
20 కి.మీ. వానమామలై 


వాల్వ క్కోట్‌ 

50 కి.మీ. పౌాదనూర్‌ 
మ।ద్రాస్‌-మంగుళూరు 
రైల్వేలైనులో 





మతమనేది మానవ కల్పితం ఒకనాడున్న సంపద, సుఖము మరొక నాడుండవు 


21. 


23. 


24, 


25: 


26. 


27. 


28. 


29, 


30. 


31. 


32. 


419 
తిరువెంబాడి దేవి. కి కృష్ణుడు 
అమ్మవారికి 15 ఏనుగుల 
చొప్పున ఊరేగింపు 


- శ్రీకృష్ణ 


శ్రీ మల్లికార్జున స్వామి 


శ్రీ జగన్నాధ స్వామి 


ఆవై అమ్మన్‌ 


కాట్‌కారి అప్పున్‌ 
సెరుం సెల్వ నాయకి 


నవ ముకుందన్‌ 


లక్ష్మణ 
విష్ణుమూర్తి 
శివస్వామి 
శివస్వామి 
శివస్వామి 


ట్రిచూర్‌ 
74 కి.మీ. కొచ్చిన్‌ 
30 కి.మీ. గురువాయూర్‌ 


కోజీకోడ్‌ తాళి 
సోరనూర్‌, మంగుళూర్‌ మధ్యలో 


కేసరగాడ్‌ 
మేంగలూరు - కాలికట్‌ మధ్యలో 


తెల్లి చెర్రి 

క్యాలికట్‌ - కన్ననూర్‌ మధ్యలో 
బిల్వ కోట 

షోరనూర్‌ దగ్గర 

క్యాలికట్‌ నుండి కొచ్చిన్‌కు 
పోవు త్రోవలో 


తిరు కాట్‌ కారై 
ఎర్నాకుళం దగ్గర 


తిరునవాయి 
40 కి.మీ. తిరువిల్యామల 


(ట్రిచ్చూర్‌ జిల్లా 


వెన్నిమల 
8 కి.మీ. కొట్టాయం 


తిరునవాయి 
తిరువన్నూర్‌ 
తిరుకండియూర్‌ 


తిరువంచికుళం 


బీదలకు సహాయం చేయని ధవము, ఏకాంతములో వ్యర్థమై పోయిన యువతి యవ్వనం ఒక్కటే 


33 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42 


43. 


44. 


శివస్వామి 
శివస్వామి 
శివస్వామి 
శివస్వామి 


జనార్హన స్వామి 


తిరునక్కర్‌ మహదేవ్‌ 
తిరునక్కర్‌ కొండపై 


సంతాన గోపాల 


మూకాంబిక 


వెట్టుకోరు మాకన్‌ 


భగవతి 


పరశురామ 


అటుక్కుల్‌ భగవతి 


420 


తిరుమెట్టక్కోడ్‌ 

త్రిత్తాళ 

(త్రి పరంగోడు 
సుఖపురం 

వర్కళ, (ట్రివేండ్రం జిల్లా 
(ట్రివేండ్రం దగ్గర 


2 కి.మీ. వర్కళ ఆర్‌.ఎస్‌. 


కొట్టాయం 
కొటాయం జిలా 
ళు లో, 


త్రిపునెత్తుర 


పరవూర్‌ 
కొచ్చిన్‌జిల్లా 


బలుస్సేరి 
25 కిమీ క్యాలికట్‌ 
కోజికోడ్‌ జిల్లా 


పరందూద్‌ 


తిరువల్లం 
(ట్రివేండ్రం దగ్గర 


వుల్లూరు 





పంచభూతాత్మకమైన శరీరం ప్రకృతి ఆగ్రహాన్కి గురికాక తప్పదు 


421 


హిమూచలపుదేశ 





(విశిష్టతలు) 


పెడుగు పాటునకు పగిలిపోయే తెల్లటి శివలింగము 


బిజలీ మహాదేవన్‌ బిజలీ మహాదేవ్‌ 
బియాస్‌, పార్వతి నదుల 11 కి.మీ. కులూ 
సంగమ స్టానం 

బిజలీ మహే బాళశ్యరి 


వురుములు, మెరుపుల తో ఆకాశం దద్దరిల్లుతూ, పిడుగులు పడి భయంకరముగా 
వుంటుంది. గుడి ముందున్న 60' ల ధ్వజ స్టంభములో నున్న ఇనుప ఊచద్వారా 
పిడుగుపాటు కరెంట్‌ లింగములోనికి వెళ్ళి లింగము పగిలిపోవును. పూజారులు మరల 
లింగాన్ని తెల్లని సిమెంట్‌తో అతుకుదురు. కష్టాలలోనున్న (ప్రజలను స్వామివారు 
ఆదుకుంటారని నమ్మికగా ఈ ఏర్పాటు చేయడమైనది. 

వశిష్ట మహర్షి శంకరుని ఎక్కువగా నున్న విద్యుచ్చక్తిని ఉపసంహరించి మానవాళిని 
రక్షించమని కోరినట్లుగా బుగ్వేదములో గలదు. స్వామివారికి ఎదురుగా రెండు నందులు 
గలవు. గుడి పగోడా ఆకారములో ఉండి బుద్దిష్ట్‌ కల్చర్‌ను జ్ఞప్తికి తెస్తుంది. (శ్రావణ మాసంలో 
గొపు ఉత్సవం. 


5 ముఖములు, 10 చేతులుగల “పంచవక్తమహాదేవ్‌'అని పిలువబడే శివాలయం 


పంచవాక్రమహదేవ మండి 
బియాస్‌, సుఖేతీ నదుల సంగమం మండి జిల్లా 
మహిషాసురుని తోకను ఎడమచేతో పట్టుకుని కన్నులు మూసుకుని 
వధిస్తూ ఉన్న అమ్మవారి విగ్రహం గల ఆలయం 
మహిషాసుర మర్దిని జగత్‌ సుఖ్‌ 
గౌరీ శంకర్‌ కులూ జిల్లా 





అపారమైన వుత్సాహంతో మానవుడు సాధించలేనిది లేదు 


422 


హెమాచల ప్రదేశ్‌లో గల ఒకేజక అర్థనారీశ్వరాలయం 
అర్దనారీశ్యరుడు మండి 
మండి జిల్లా 


వాహనములుగా ఎద్దు, సింహము గలవు. 


లింగ రూపములో దర్శనమిచ్చు అమ్మవారు 
భంగేమ్‌ దేవి భాంగ్‌ 
(లింగ రూపం) రేణుకా తాలూకొ 
కి దిమూర్‌ జిల్లా 


గంగాదేవి, యమునాదేవి విగ్రహములున్న ఆలయము 


విశ్వేశ్వర మహాదేవ్‌ కులు 
ఆలయములో కులూ లోయలోని పట్టణము 


ఒకే ఎద్దుతో పొలముదున్ను ఆచారముగల ప్రాంతములో వెలసిన అమ్మవారు 


నింఘాల్‌ దేవి పంగి 
నింగాల్‌ (గ్రామం 
చంబా లోయ 
ఉత్తర దేశమున నున్న వైద్యుడుగా భావింపబడు స్వామివారు 
వైద్యనార్‌ బియాస్‌ లోయ 
(Lord of Physicians) కీరగామ్‌ 
బిందూకా నదీ తీరము 
ప్రక్కకు ఒరిగిపోయి ఉన్న సీతా రామాలయం 
సీతాదేవి జ్వాలాముఖి 
శ్రీరాముడు 


భూకంపమునకు ఒరిగిపోయినది జ్వాలాముఖి ఆలయం దగ్గరలో 





మనస్సును పరిశుద్ధముగా నుంచుకొని, భక్తితో ఒక దళాన్నో, పుష్పాన్నో, 
ఫలాన్నో లేక నీటినో సమర్పిస్తే గ్రహిస్తాడు భగవంతుడు 


423 
పెంకు కలర్‌లో నున్న ఏకైక పరశురామాలయం 


పరశురామ రేణుక 
రేణుక 45 కిమీ నహాన్‌ 
జమదగ్ని 20 కిమీ. పోంటాసాహెబ్‌ 


48 కి.మీ. డెహ్రాడూన్‌ 


మను మహర్షి (The Great Hindu Law Giver) 
యొక్క ఏకైక ఆలయం 
మను మహర్షి పాత మనాలీ 
2 కి.మీ. బస్తాండ్‌ 
మనాలి లోయ 


100 సార్లు చన్నీటితో కడిగిన తరువాత నెయ్యి రాయబడు విగ్రహం గల అమ్మవారు 
వ! కేశ్వరి నగర్‌ కోట ధామ్‌ 


కాం(గా 
55 కి.మీ. జ్వాలాముఖి 
రాక్షసులతో యుద్దము చేసిన అమ్మవారికి గాయముల నుండి రక్తము కారినచోట 
చన్నీటితో కడిగి నెయ్యిరాసే ఆచారము కలదు. మకర సంక్రాంతి మరుసటి రాత్రి నుండి 
వారం రోజులు నెయ్యి రాస్తారు. ఈ కార్యక్రమాన్ని “లో(హ్రి” అని పిలుస్తారు. 


కామోద్రేకాన్ని కలిగించు దేవత 


వట్రేశ్వరి నగర్‌ కోట ధామ్‌ 
లేక 
వ(జతార 

కుండలినీ యోగ శక్తులు గల అమ్మవారు. జీవశక్తి శరీరములోని హంస మంత్ర 
నుండి ఆరు చక్రాల ద్వారా బ్రహ్మ రంధ్రాన్ని చేరి పురుష శక్తిని సృష్టించి ఉద్రేక పరుస్తుంది. 
ఆరు చక్రాలు : 1. ఆగ్యచ(క్ర 2. విశుద్ద 3. అనహరత 4. మణిపుర 5. శవ అధిష్టాన 6. 
మూలాధార చక్ర. 





ముందు నిన్ను నీవు నమ్ముకోవడము నీ విధి తరువాతనే భగవంతుని నమ్మాలి 


424 


చుట్టుప్రక్కల ఉపద్రవాలు సంభవించునపుడు కళ్ళ నుండి నీరు, 
శరీరం నుండి చమటలు వచ్చ భైరవ విగ్రహమున్న ఆలయం 


వ్రేశ్వరి నగర్‌ కోట థామ్‌ 
భైరవుడు 
సతీదేవి శరీర భాగాలు పడి వెలసిన 51 శక్తి పీరాలలో 
అతి శక్తి వంతమైన పీరం 
ధూయముదేవి జ్వాలాముఖి 
(జ్యాలాజి) 55 కి.మీ. కాంగ్లా 


అమ్మవారి “నాలుకి పడినచోటు. 


“ధ్యాన కు రాను ర కరమున నల్ల 
అమ్మవారికి సమర్పించిన ఆలయం 


జ్వాలాజీ జ్వాలాముఖి 
(ధూ(మ్రదేవి) 


పంచోపచార, దతోపచార, షోడశోపచారములతో పూజింపబడుతూ, రోజుకు ఐదు 
సార్లు హారతి యిస్వబడు ఆచారము గల అమ్మవారు 


జ్యాలాబి జ్వాలాముఖి 
ఒక పెద్ద ఆలయంలో విశ్వకర్మకు గల చిన్న ఆలయం 


మాతా వ్రేశ్వరి కాంగా 

విశ్వకర్మ (హిమాచల ప్రదేశ్‌) 
55 కి.మి. జ్యాలాముఖి 
కాంగ్లా జిల్లా 
హోషియార్‌పూర్‌ 
నుండి బస్సు 


ఎంత తెలివైన వాడైనా తన జీవితము విషయంలో స్నేహితుని సలహా తీసుకోవాలి 


425 


హిమాచల్‌ ప్రదేశ్‌లో త్రివేణీ సంగమం 
ధౌమ్య గంగ, వ్యాసగంగ, (త్రివేణి 
సౌమ్య గంగల సంగమం 4 కి.మీ కులు 


ఇక్కడ పితృదేవతలకు (శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు 
చంద్రానది, భాగానదుల సంగమ స్థానములో వెలసిన ఆలయం 


(త్రిలోకనాథ్‌ మనాలీ 
మనాలి లోయ 
అష్టాదశ పీరాల్లోని అమ్మవారి దేవాలయముల్లో అమ్మవారు 
విగ్రహ రూపములో లేని ఆలయం 
జ్యాలాబి జ్వాలాముఖి 


కేవలం కొండలోని రాతిలోనుండి వచ్చే మంటలకు గోముఖ, వ్యాఘ్రముఖ, సింహముఖ 
వగైరా, ముఖములతో వెండి, రాగి, ఇత్తడి చట్రములను తగిలించి, పూజిస్తారు. 


గర్ధసంబంధమైన వ్యాధులు (రాచకురుపుతో సహా నయము చేయు అమ్మవారు 
జ్వాలాముఖి జ్వాలాముఖి 
(విద్యేశ్వరి దేవి) 


సతీదేవి “నాలుక” పడిన చోటు. బియాస్‌ నదీ తీరము. 


భష కళతో మరల గుడి కట్టకుండా రాజుగారు శిల్పి 


నరికించిన చో వెలసిన అమ్మవారు 
హొడింబా దేవి మనాలి 
బియాస్‌ నదీ తీరము సిమ్లా నుండి బస్సు 


ఈ ఆలయము మనాలీ అడవులలో ఉన్నది. ఈ ఆలయము బౌద్దుల పగోడా 
ఆకారముగల పైకప్పును కలిగి ఉన్నది. 4 అంతస్తులు. ద్వారానికి 2 వైపులా గొప్ప శిల్పకళ. 
రావణుని నంహరించినందుకు ర్హఘురామున రధయా(త జరుగును. వశిష్ట 
ఉప్ణగుండములున్నవి. 


వివాహ సమయములో కన్య కోరుకునేది వరునిరూపం కన్య తల్లి కోరుకునేది సౌభాగ్యం తండ్రి 
కోరుకునేది కులీనత బంధువులు కోరుకునేది ఘనమైన వేడుకలు 


426 
చండీ ఉపాసకులు బళ్ళెములతో వచ్చి, అనుష్టానము కోసము 


పూజింపబడు అమ్మవారు 

చాముండా దేవి ఛాముండా RS 

అషుతేష్‌ శివశంకర్‌ 6 కిమీ. RS 

వనగంగా నదీ తీరము కాంగ్లా నుండి, జ్ఞాలాముఖి 


నుండి బస్సులు కలవు. 
వమ్మగ్రహములకు ఎల్లప్పుడు విభూతి పూసి ఉంటుంది. 22 (గ్రామాల శ్మశానములకు 
మధ్యలో గల ఆలయం. మంత్ర, తంత్ర సాధకులకు నిలయం. అమ్మవారు, స్వామివారు 
రాత్రులందు శ్మృశానములలో సంచరిస్తారని నమ్మిక జంతు బలులు ఇస్తారు. నరబలులు 
యిచ్చేవారని (ప్రతీతి. ఇచ్చట పూజించిన వారికి క్షుద్రశక్తులు లభించును. కుమారి పూజలు, 
రుద్రాభిషేకములు జరుగుతవి. 


“బాఖా” దేవాలయము అని పిలువబడే స్వామివారున్న దేవాలయం 
హనుమంతుడు సిమ్హా 
ఈ దేవాలయము (గ్రామానికి బయటగా ఉన్నది. 
పార్వతీ నదీ తీరాన ఉన్న దేవాలయము 

విశ్వేశ్వర మహాదేవ బజౌరా 
15 కి.మీ. కులు 
మండి-కులూ రోడ్డు 
మండి- మనాలి లోయ 
ముఖద్వారము 


మణీకరన్‌ అని పిలువబడే వేడినీటి గుండము లున్నవి. 
కులూ లోయలో దేవాలయాల పట్టణముగ ప్రసిద్ధినొందిన ఊరు, దేవాలయములు 
భూతనాద్‌ మండి 
(త్రిలోకనార్‌ 
ఆర్హనారీశ్యర్‌ 
శ్యామకాళి 
బియాస్‌ నదీ తీరము 
మండి నగరము కులూ లోయకు ముఖద్వారము 





మట్టిలో కుండలు, బంగారంలో వస్తువులు, నీళ్ళలో మంచు గడ్డ, రాళ్ళలో విగ్రహములు కనిపించవు 
వీటిని తయారు చేయించుకోవాలి 


427 


శివ పార్వతులు స్నానమాడుచుండగా పార్వతి యొక్క 
కర్ణాభరణము పడిన చోటున వెలసిన ఆలయము 


పార్వతీదేవి మణి కర్షిక 

శివుడు 55 కి.మీ, మండి 
రఘునాథ జీ 

సీతాదేవి కులూ లోయకు పోవు (త్రోవలో 


పార్వతీ నదీ తీరము 

సలసలకాగు వేడి నీటి ధారలు నదీ తీరాన గలవు. ఆదిశేషుడు అమ్మవారి 
కర్ణాభరణామును పాతాళ లోకమునకు గొనిదోయెను శివగణములు ఎంత వెదికినా 
కనిపించలేదు శివుడు కోపించి తన మూడవ కన్నును తెరువబోవ ఆదిశేషుడు భయపడి 
అమ్మవారి ఆభరణాన్ని తెచ్చి యిచ్చెను. వేడినీటి జలధారలు అట్లాగే ఉండుననియు, అందు 
స్నానము చేయువారికి శరీర రోగములతో బాటు పాపములు గూడ హరించునని 
వరంబొసంగెను చర్మవ్యాధులు నయమగు చోటు 


కులూ లోయలో ఉన్న ప్రముఖ ఆలయములు 
1 భేఖలీ మాత కులూ 
రఘునాధజీ మండి నుండి బస్సు 
హిడింబ (పార్వతి అంశ) సిమ్లా నుండి బస్సు 
వ్యాస నదీ తీరం 
అమ్మవారి శిరస్సు భాగం పడినచోటు 
వ్రేశ్యరి కాంగ్రా 
(శక్తి పీరం) 55 కి.మీ. జ్వాలాముఖి 


వనగంగా నదీ తీరం 
అమ్మవారిని విజయేశ్యరి, మహామాయి అని కూడా పిలుస్తారు. మహ్మద్‌ గోరి, ఘజని 
దండయాత్రలకు గురైన ఆలయములలో నొకటి 


తనను సేవించుట కొరకే భగవంతుడు జీవులకు దరిద్రాన్ని, దుఃఖాన్ని సృష్టించాడు 


428 
భీముని భార్య “హిదింబ” దేవతగా వెలసిన మందిరం 


హిడింబ మనాలి 
(భవానీ అంశ) 40 కి.మీ. కులూ 
కులూ, మనాలీ లోయలలో జరిగే ఉత్సృవములకు ఈమెయే (ప్రధాన దేవత 


మంటలు మండే దేవత 


జ్వాలాముఖి జ్వాలాముఖి 
(జ్యాలాజీ) 
బియాస్‌ నదీ తీరం 
(విద్యేశ్వరి దేవి 

సతీదేవి యొక్క నాలుక పడిన చోటు అమ్మవారు ఉన్న కొండలో నుండి వస్తున్న 
మంటలు గ్యాస్‌ ఆధారముగా నున్నందున Oil and Natural Gas Commission వారు 
దేవాలయమును ఖాళీ చేయమని కోరినందున అమ్మవారి ఉనికి వివాదాస్పదమై కోర్టునందున్నది 


హిమాచల ప్రదేశ్‌లో శ్యామలాదేవిని గ్రామ దేవతగా పూజించే పట్టణం 


శ్యామలాదేవి సిమ్లా 
శ్యామలాదేవి అమ్మవారి పేరు మీదనే ఈ పట్టణం “సిమ్లా” అయినది. ఇది 
కాళికాలయం దసరా పండుగకు చాలా పెద్ద ఉత్సవం జరుగును 


చింతలు దూరము చేయు “చింతపూర్లీ దేవి ఆలయం 


చింతపూర్తీ దేవి హోషియార్‌ పూర్‌ 
బియాస్‌ నదీ తీరం 5 కి.మీ. భర్‌వాయీ 
బస్‌స్తాండ్‌ 
80 కి.మీ ధర్మశాల 


హిమాలయ ప్రాంత “ఛేధామ్‌” లలో నొకటి. మాయదాన్‌ అను భక్తుడు నీరు కోసం 
తపస్సు చేయగా చిన్న రాయిని తొలగించి గంగాజలాన్ని ఉద్భవింపజేసిన దేవి 





సరైన నడక నేర్చుకొనడాన్మి కుంటివాని యొద్దకు వెళ్ళరాదు 


429 


కండ్లకు స్వస్థత కూర్చు దేవత 
నైనాదేవి నైనితాల్‌ 
(పిండరూపం) 12 కిమీ. నంగల్‌ 
నైనితాల్‌ సరస్సు ఒడ్డున 64 కి.మీ. అల్మోరా 


54 కి.మీ. రాణీఫేట్‌ 
35 కి మీ. భట్‌ గొదాం R.5 
హిమాలయ పర్వత ప్రాంత “ఛేధామ్‌” లలో నొకటి 


మనాలి లోయలోని దేవత 


హిర్మాదేవి మనాలి 
మనాలి లోయ (గ్రామదేవత 


అల త్తి ఒర 9 
ఆలయం చాల పురాతనమైనది. అమ్మవారు చాల మహిమగల దేవతగా (ప్రసిద్ది. 
జంతు బలులు గలవు 


యాపిల్‌ పండ్లతో ఆరాధింపబడే దేవత 


తారాదేవి సిమ్లా 
అమ్మవారిని యాపిల్‌ పండ్లతో పూజిస్తారు. 


లింగము లేకుండా త్రిశూలమునకు పూజ 


మోని మహేశ్చర్‌ చంబా లోయ 
(త్రిహాలము) కులూ లోయ దగ్గర 
(తిశూలమునకే పూజ, లింగములేదు. 


అమ్మవారి విగ్రహంపై తల వెంట్రుకలు లేని ఆలయం 
నగర్‌కోటి దేవి కాంగ్లా 
వాగ్యం(త్రము (ప్రతిష్టితమైన ఆలయం 55 కి.మి. జ్యాలాముఫఖ్‌ 


అతిసున్నితమైన దయా హృదయం వికృత రూపులతో దాగి వుండవచ్చును 


430 


హిమూచత్‌ పుదేశ 





(ఇతర ప్రముఖాలయములు) 
. ఆవలోకేశ్వర్‌ (తిలోకనార్‌ 
(ఆరుచేతులతో ఆయుధములు ఉధంపూర్‌ దగ్గర,చీనాబ్‌ నదీతీరం 
గల పాలరాతి విగ్రహం) చీనాబ్‌ లోయలో 
. జగన్నాధ దేవి కులు 
బియాస్‌ నదీ తీరము 5 కి.మీ దూరములో 


కొండ జాతుల దేవత 


మృకుళా దేవి ఉదయపూర్‌ 
అవలోకితేశ్యర కేలాంగ్‌ దగ్గర 
చీనాబ్‌లోయలో మనాలీ-కేలాంగ్‌ రోడ్డుపై 
ఆరు చేతుల తెల్లని పాలరాతివిగ్రహం 

శ్యామలాదేవి సిమ్హా 
హనుమాన్‌ 7 కిమీ 

(జాకుకొండపై) 


సంకట మోచన హనుమాన్‌ 


. తారాదేవి తారాదేవి కొండ 
శివస్వామి 8 కిమీ సిమ్లా 
. దేంగుమాత సజౌళి 
దుర్గాదేవి 5 కి.మీ. సిమ్హా 
cc 
. దుర్గామాత హట్‌కోటీ 
(అమ్మవారు 8 చేతుల రాగి విగ్రహం) 80 కిమీ. సిమ్లా 





వుత్తమమైన జెషధం విశ్రాంతి, మౌనము, వువవాసము 


8 


10. 


1. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


భీమ కాళి 
జనతా దేవి 
వైద్యనాధ 
బీనా నదీ తీరం 
బడేల్‌ దేవి 
భూతనాద్‌ 
తారణ మాత 


పార్వతీ దేవి 
పార్షతే నదీ తీరం 


తారాదేవి 
రఘువీర్‌ 


1.రఘునారద్‌ జీ2. జగన్నాధదేవి 
3. వైష్ణవ సని 


జగత్‌ సుఖ్‌ సంధ్యాదేవి 


విస్టేశ్యర్‌ మహదేవ్‌ 
కులూ లోయలో 


మౌని మహేష్‌ 


431 


సరహాన్‌ 

174 కి.మీ. సిమ్లా 
కాంగా 

40 కి.మీ. జ్వాలాముఖి 


బైద్యనాధ ప్రపోలా 
70 కి.మీ. కాంగ్లా 


జోగేం[ద్ర నగర్‌ 
34 కి.మీ. బైద్యనాధ (ప్రపోలా 


మండి 
56 కి.మీ. జోగేంద్ర నగర్‌ 


మణికర్ణిక 
56 కి.మీ. మండి 


తారాదేవి 
95 కి.మీ.సిమ్లా 


చంబాలోయ 
56 కి.మీ డల్‌ హౌసీ 


కులూ 
కులూ లోయ 


మనాలి లోయ 


బజొరా 


భాగ మౌర్‌ 
చంబా జిలా 
య 





రహస్యంగా ద్వేషించడం కంటె, బహిరంగంగా చీవాట్లు పెట్టడం ఉత్తమం 


20. వైద్యనాథ్‌ 


21 త్రిలోక నాథ్‌ 


22, పార్వతీదేవి 


23 త్రిపుర సుందరి 


24 శివ పార్వతులు 


25. శివ పార్వతులు 


26. గొరీ శంకర్‌ 


279. శివ పార్వతులు 


28 మురళీ ధర్‌ 
29. రఘునాధ జీ 


30. దురాదేవి 
fs 


432 


కాం(గా 
కాం(గా జిల్లా 


చంబా 

లాహూల్‌ జిల్లా 

పార్వతి లోయ 

45 కి.మీ. కులూ లోయ 


నగర్‌ 
కులూ లోయ 


దషాల్‌ 
కులూ లోయ 
నగర్‌ - మనాలి రోడ్డుపై 


(or 


సజలా(కులూలోయు 
దషాల్‌ దగ్గర 


జగత్‌ సుఖ్‌ 
కులూ లోయలో 


సహరన్‌ 
(కులూ లోయ) 


తావా ( 1 ) 
జౌద్‌ ( i ) 
సరాజ్‌ బయట 


బాష్‌లో కనుమ దగ్గర 
కులూలోయ 





హెచ్చరిక దుష్ట స్వభావుడైన స్నేహితుడు, నూర్గురు శతృవుల కంటే ఎక్కువ అపకారం చేస్తాడు 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


శివ పార్వతులు 


నాగనాద్‌ (మహాన్‌ నాగ్‌ 


రెనాలేశ్య్వర్‌ 


హిడింబా దేవి 


కార్తీక స్వామి 


సృష్టి నారాయణ 


శ్రీ గణేష్‌ 


విష్ణుమూర్తి 

మాలాదేవి 

శంఖ నారాయణ 
1.వశిష్ట 2. శ్రీరామచం[ద్ర 
(బియాస్‌ నదీతీరం 


3.వేడి నీటి ఊటలు గలవు) 


లక్ష్మీనారాయణ 


433 


మణికరన్‌(కులూ లోయ) 


వఖారి 
మండి జిల్లా 
కర్ణోగ్‌- సిమ్హారోడ్డులో 


రేవాల్‌ సర్‌ 
మండి జిల్లా 
మండీకు దగ్గరలో 


ధుం(గ్ర 
మనాలి దగ్గర 


(కులూ జిల్లా) 


సింసా (C nun ) 


అలియో (100) 
మనాలి దగ్గర 


జగత్‌ సుఖ్‌ ( మనాలి దగ్గర, 
కులూ జిల్లా) 


సజలా (C nun) 

క్నియాల్‌ ( nn ) 

నసోగి ( nn ) 

వళిష్ట (గ్రామం 

3 కి.మీ. మనాలి 
(10 

చంబా, చంబాలోయ 


జనన మరణాలు ప్రాణికి బొమ్మ బొరుసు 


434 


43. మురళీ మనోహర్‌ రాజ్‌నగర్‌ I 
44. 1,చం[ద్ర గుప్త(కామేశ్వర) బ్రహ్మార్‌ 11 


2 త్రిముఖ 3. గౌరీ శంకర్‌ 4 మణి మహేష్‌ 
5 లక్ష్మణ దేవి ( భద్రకాళి) 


45. శక్తిదేవి (ఆది శక్తి చిట్టారి i 
46 1, ఛాముండ 2. (త్రిముఖా స్వామి చంబా Il 


3. చంపావతి 4 వాసుకీనాగ 
ర; లక్ష్మీ నారాయణ 


47. మింగాల్‌ దేవి పంగి, మింగాల్‌ [గ్రామం 
48. మిర్కులా దేవి( (మికులా దేవి) లాహూల్‌ 11 
49. (బ్రాహ్మణ దేవి (బ్రహ్మార్‌ i 
50. వట్రేశ్వరి భుర్రయార్‌ 
చంబాటౌనులో  ॥ 
51 డేట్‌ నాగ, మిండాల్‌ దేవి కిలార్‌ 
100 కిమీ. చంబా ॥ 
52. నారాయణ ఉదయపూర్‌ (చంబాలోయ) 


5 కి.మీ. చంబా టౌన్‌ 


53. కుంజార్‌ మహదేవ్‌ తుండి Il 
చంబా, షాపూర్‌ రోడ్డులో 


54 రఘునాద్‌ జీ మణికంఠ్షన్‌ 


కాంగా బిల్లా 





జీవితం ఒకగాజు పాత్ర దానిని పాలతో నింపవచ్చు, నీటితో నింపవచ్చు, విషంతో కూడా నింపవచ్చు 
పగల కుండా మాత్రం జాగ్రత్తపడాలి 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


1. అంబికా దేవి 2. ఇం(ద్రేశ్వర 


3. వైద్యనాధ 


చాముండ, నందికేశ్యర్‌ 
హనుమాన్‌ 

జగన్నాథ్‌ 

శ్రీ కృష్ణ (రాకూర్‌ ద్వారా) 
చూరేశ్య్వర మహదేవ్‌ 

శివ (మహాసు) 


బిజత్‌ (ఉరుముల దేవుడు) 


ఘ(ట్రేలి అమ శ్రవారు 


జ్వాలా ముఖి 
భంగన్‌ దేవి 


సిమాసన్‌ దేవి 
oe) 


కుదిన్‌ దేవి 


435 


కాంగా 


జ[డ్రాంగల 
32 కి.మీ కాం(గ్రా 


జూహామా 

పచ్చాడ్‌ మండలం 
సిరిమూర్‌ జిల్లా 
నహాన్‌ 

సిరిమూర్‌ జిల్లా 


సిరిమూట్‌ 
సిదిమూర్‌ జిల్లా 


మనాల్‌ (సిరిమూర్‌ జిల్లా) 


మంఘర( ॥ ) 
సరాన్‌ ( ॥ ) 
పంజా ( ॥ ) 


రేణుకా మండలం 


లానారౌనా( ॥ ) 
భాంగ్‌ (॥ ) 
దధోళి (॥ ) 
పచ్చాడ్‌ మండలం 
డ్యూడమ్‌ (Cau ) 
పచ్చాడ్‌ మండలం 


జగడాన్కి ముందు రావద్దు విందుకు అలస్యముగా రావద్దు 


67. 


68. 


69 


70. 
71. 


72, 


73. 


74. 


75. 
76. 


77. 


78. 


79. 


లంగ్‌ సన్‌ దేవి 
బాలా సుందరి 
తటారా దేవి 
కాళికా దేవి 
సోహార్‌ దేవత 


ఘారిబ్‌ నాద్‌ 


ఖాన్‌ ముఖేశ్వర్‌ 


శ్రీగోపాల్‌ 


ఊఖాదేవి 


(త్ర్రయుగ నారాయణ 


436 


కరగానున్‌ ( ॥ ) 
పచ్చాడ్‌ మండలం 

టిలోక్‌ పూర్‌ (సిరిమూర్‌ జిల్లా! 
నహాన్‌ మండలం 


బారారామ్‌ (॥) 
నహాన్‌ మండలం 


సిదిమూర్‌ (॥) 
పవన్‌ వాలా (॥) 


పవన్‌టా (1) 


పాదర్‌ ( బిలాస్‌పూర్‌ జిల్లా) 
సాదర్‌ తాలూకా 


న్యూ బిలాస్‌ పూర్‌ (॥ ) 


పంజ గామ్‌ (Cu) 


సోలన్‌ (Cun) 


కము 
సంగీ తాలూకా 
ae) 


ఖిన్నౌర్‌ జిల్లా 


నాచర్‌ 
థిన్నార్‌ జిల్లా 


దయర్‌ 
కులూబిలా 
న్‌ా 


స్నానానికి ముందు, సంభావనకు వెనుక పనికిరాదు 


437 
80. ఆది (బ్రహ్మ 


81. శృంగార మహేశ్వర్‌ 


82. రేణుకా దేవి 


83. విశ్వేశ్వర మహాదేన్‌ 


84. (త్రిపుర సుందరి 


850. కమూ నాగ్‌ 


86. భగళా ముఖి 
(పిండరూపం) 


87. పరశురామ్‌ 


88. సిమాసన్‌ దేవి 


Cc 


89. రేణుకాదేవి 
రేణుక, పరశురామ సరస్సుల ప్రక్కన 


90. శివమహాదేవ్‌ 


కోకన్‌ 


కులూబిలా 
cc 


శృంగ 
కిన్నార్‌ జిల్లా 


పచ్చాడ్‌ 
సిరిమూర్‌ బిల్లా 


కులు 
కులూ జిలా 
ఛా 
నగర్‌ 
కులూబిలా 
ne) 


క(షమూ 
మండి జిల్లా 


భక్షి 
మండి టౌన్‌ 


జాము 

రేణుకా తాలూకా 
సిరిమూర్‌ జిల్టా 
బెట్టి (గ్రామం 
పచ్చాడ్‌ తాలూకా 
సిరిమూర్‌ జిల్లా 


రేణుకా (గ్రామం 
సిరిమూర్‌ జిల్లా 


టిక్రీ సాగర్‌ మండలం, 
బిలాస్‌పూర్‌ జిల్లా 


కేవలం పువ్వులతో చేసేది పూజగాదు భక్తి భావంతో చేసేదే పూజ 


438 


91. it ధుని పాంజేల్‌ ॥ i 
92. ॥ మక్రి ॥ ॥ 
93. ॥ ఫేరి 11 11 
94.  ॥ సలావ్‌ ॥ ॥ 
95. i మాలోఖర్‌ i it 
96.. i తొబస్సంగ్‌ వానా॥ i 
97. చండిక కోరి 

కల్సా తాలూకా 

కిన్నార్‌ జిల్లా 
98. ఖండమా దేవి కానం కిన్నార్‌ జిల్లా 
99. ఇఖర్మోదేవి స్పిలోపూ తాలూకా ॥ 
100. చిత్రలేఖ తరాండ ॥1 
101. హిర్మాదేవి చౌరా Ii 
102. ఊభాదేవి బారాకంబా It 
103. చండికాదేవి రోపా 11 
104. కాళి చులింగ్‌, హంగ్‌రాంగ్‌ ॥ 

తాలూకా 
105. మహా శివదేవ్‌ తేలంగి (1 





చర్చించడము విజ్ఞాన విషయం. వాదించడము అజ్ఞాన విషయం 


106. 


107. 


108. 


109. 


110. 


111. 


112. 


113. 


114. 


115. 


116. 


117. 


118. 


119. 


120. 


439 
పర్కశంకర 


మహేశ్వర 


రూపక్‌ శంకర్‌ 
బద్రీ నాధ్‌ 
బద్రీనాథ్‌ 


నొరొయిఎలళ 


కులదేవ నారాయణ 


కంసూ నారాయణ 


పవారి, కల్పచాలూకా 1 
చెగామ్‌ i 
కటగామ్‌ i 
గోసనమ్‌ నాచర్‌ తాలూకా 
ధంగీ మోరాంగ్‌ తాలూకా 

వము 1 
బక్సేరి tl 
ఛాసు 11 
కల్పా it 
షవాంగ్‌, సంగ్గా తాలూకా॥ 


నంగ్యా పూస్‌ తాలూకా, 


కిన్నార్‌ బిర్లా 


చేయ్‌, బాబా పరగణా, 
కిన్నార్‌ జిల్లా 


కప్లూూ [1 il 
చె గామ్‌ [| || 


(గామాంగ్‌, నాచర్‌ తాలూకా ॥ 


రహస్యాన్ని దాచినంత వరకు నీ బానిస పైకి వెల్లడిస్తే నీయజమాని 


య 


121. 


122. 


123. 


124. 


125. 


126. 


127. 


128. 


129. 


130. 


131. 


132. 


1 
తేగ్‌ తాసు నారాయణ 


లక్ష్మణాదేవి 
రావీనదీ తీరం 


వీర బహద్దూర్‌ 
(శివలింగం) 


చాముండా కాళి 
నందికేశ్యర మహదేవ్‌ 


భగ్వూ( సర్పదేవత) 
శివమహాదేవ్‌ 
బియాస్‌ నదీ తీరం 


రఘునాధ జీ 
దేవీ జగన్నాథ్‌ 
వైస్లనదేవి 
(మహాదేవి) 


ఒభాషేశ్యర్‌ మహదేవ్‌ 


2. గణేష్‌ 3. మహిషాసుర మర్దిని 


4. విష్ణుమూర్తి 


అ(స్రాంగ్‌ i 
చిన్ని కల్వాతాలూకా 11 
లిప్పామొరాంగ్‌ తాలూకా ॥ 
బార్‌ మావూర్‌ 

కాంగ్లా 

40 కి.మీ. జ్వాలాముఖి 


చాముండా 
40 కిమీ, కాంగా 


మెక్‌లియోగ్‌ గంజ్‌ 
40 కి.మీ. చాముండా 


కట్టాగరా 
ధోల్‌ పూర్‌ 
కులూ లోయ 


బేక్‌ లా 
5 కి.మీ.కులూ 


వైస్లవదేవి 
4 కి.మీ. కులూ 


బజొరా 
15 కి.మీ. కులూ 


సుఖాలలో కష్టాలు, కష్టాలలో సుఖాలు ఎంత వారికైనా తప్పవు 


133. 


134. 


135. 


136. 
137. 
138. 


139. 
140. 
141. 
142. 
143. 


144. 
2. లక్ష్మీనారాయణ 


గాయత్రీ దేవి, శివ 


చతుర్భుజ్‌ మహదేవ్‌ 
త్రిపుర సుందరి, శ్రీ కృష్ణ 


1.లక్ష్మీ నారాయణ 2.వట్రేశ్వరి 


3. చాముండా దేవి 
4. హరిరాయ్‌ 


(నాలుగు చేతుల విష్ణుమూర్తి-ఇత్తడి బొమ్మ) 


కింజందేవి 
(8 చేతుల అమ్మవారు) 


1.త్రిలోక నాధ్‌ 
2. అవలోకి తేశ్వర్‌ 


క్మమూనాగ్‌ 


భవన్‌ వాలి 
ఛా ఛాముండా 
నయానా దేవి 


ఈశ్వర్‌ 


1. చామేషిణి 


జగత్‌ సుఖ్‌ 
6 కి.మీ. మనాలి 


నగ్గర్‌ 

4 కి.మి. ఖాట్రేవ్‌ 

22 కిమీ కులూ 
కులూ, మనాలీ మధ్యలో 
చంబా 


కుంజం 

కుంజం కనుమ మొదట్లో 
స్పితికి పోవుత్రోవలో 
చీనాబ్‌ లోయ లోని 
లాహుల్‌ 


మర్లర్‌ (గ్రామం 
లొ 
మండి జిల్లా 


కాం(గ్రా 
దడ్‌ 
బిలాస్‌ పూర్‌ 


దషాల్‌, కులూలోయ 


చంబా,చంబా జిల్లా 


కష్టాన్ని ఎదుర్కోవడం తేలిక ద్వేషాన్ని ఎదుర్కోవడం కష్టం 


121. 


122. 


123. 


124. 


125. 


126. 


127. 


128. 


129. 


130. 


131. 


132. 


|| 
తేగ్‌ తాసు నారాయణ 


లక్ష్మణాదేవి 
రావీనదీ తీరం 


వీర బహద్దూర్‌ 
(శివలింగం) 


చాముండా కాళి 
నందికేశ్వర మహాదేవ్‌ 


భగూ( సర్పదేవత) 
శివమహాదేవ్‌ 
బియాస్‌ నదీ తీరం 


రఘునాధ జీ 


దేవీ జగన్నాధ్‌ 


వైష్ణవదేవి 


(మహాదేవి 


భాషేశ్యర్‌ మహాదేవ్‌ 
2. గణేష్‌ ౩. మహిషాసుర మర్దిని 
4. విష్ణుమూర్తి 


అ(స్రాంగ్‌ (1 
చిన్ని కల్యాతాలూకా I 
లిప్పామొరాంగ్‌ తాలూకా ॥ 
బార్‌ మావూర్‌ 

కాంగ్లా 

40 కి.మీ. జ్వాలాముఖి 


చాముండా 
40 కిమీ, కాంగ్లా 


మెక్‌లియోగ్‌ గంజ్‌ 
40 కి.మీ. చాముండా 


కట్టాగరా 
ధోల్‌ పూర్‌ 
కులూ లోయ 


జేక్‌ లా 
5 కి.మీ.కులూ 


వైప్లవదేవి 


4 కి.మీ. కులూ 


బజౌరా 
15 కి.మీ. కులూ 





సుఖాలలో కష్టాలు, కష్టాలలో సుఖాలు ఎంత వారికైనా తప్పవు 


133. 


134. 


135. 


136. 


137. 


138. 


139. 


140. 


141. 


142. 


143. 


144. 


గాయత్రీ దేవి, శివ 


చతుర్చ్భుజ్‌ మహదేవ్‌ 
త్రిపుర సుందరి, శ్రీ, కృష్ణ 


1.లక్ష్మీ నారాయణ 2.వ్రేశ్వరి 


3. చాముండా దేవి 
4. హరిరాయ్‌ 


(నాలుగు చేతుల విష్ణుమూర్తి-ఇత్తడి బొమ్మ) 


కింజందేవి 
(8 చేతుల అమ ్యవారు) 


1.త్రిలోక నాట్‌ 
2. అవలోకి తేశ్వర్‌ 


క[మూనాగ్‌ 


భవన్‌ వాలి 
ఛా ఛాముండాొ 
నయానా దేవి 


ఈశ్వర్‌ 


1. చామేషిణి 
2, లక్ష్మీనారాయణ 


జగత్‌ సుఖ్‌ 
6 కి.మీ. మనాలి 


నగ్గర్‌ 
4 కి.మీ. ఖాట్రేవ్‌ 
22 కి.మీ. కులూ 


కులూ, మనాలీ మధ్యలో 
చంబా 


కుంజం 

కుంజం కనుమ మొదట్లో 
స్పితికి పోవుతోవలో 
చీనాబ్‌ లోయ లోని 
లాహుల్‌ 


మర్ల్షర్‌ (గ్రామం 
లి 
మండి జిల్లా 


కాం(గ్రా 

దడ్‌ 

బిలాస్‌ పూర్‌ 
దషాల్‌, కులూలోయ 
తానా [1 


చంబా,చంబా జిల్లా 


కష్టాన్ని ఎదుర్కోవడం తేలిక ద్వేషాన్ని ఎదుర్కోవడం కష్టం 


145 


146. 


147. 


148. 


149. 


150. 


151. 


152. 


153. 


154. 


155. 


1,చం(దగుప్త మహదేవ్‌ 
2- హరిరాయ్‌ 
3. చాముండాదేవి 


కామనా దేవి, తారాదేవి (కొండపై) 


1. ధుం[గ్రీ మాత 
2. జగత్‌ షుఖ్‌ 3. గాయత్రీ దేవి 


మణి మహేష్‌ ఇత్తడి నంది 
లక్ష్మణదేవి 


మాహునాగ్‌ 


సంకట మోచన్‌ హనుమాన్‌ 
లార్కణ దేవి,గణేష్‌ 

నరసింగ్‌ (84 ఆలయములు) 
ష్నిక్రూ దేవత 

భుల్‌ వాణీ మాత 


కజ్ఞార్‌ మాత 


కటాసన్‌ దేవి 


సిమ్హా, (బౌలీగంజ్‌ నుండి ఎక్కాలి) 


మనాలి 


బారామోర్‌ 
65 కి.మి చంబా 


నల్‌ దేహరా 
22 కి.మీ, సిమా 
భా 
సిమ్లా 
రయూకూ కొండ 7 కి.మీ. 


భారామౌర్‌ 
62 కి.మీ చంబా 


రొహ్రూ 
13. కి.మీ. చీర్‌ గామ్‌ 


అపో (గ్రామం 
4 కిమీ. డల్‌ హౌసి 


కజ్ఞార్‌ 
22 కిమీ డల్‌ హౌసీ 


కటాసన్‌ 
30 కి.మీ. చంబా 





అన్ని పనులు ఒకేసారి (ప్రారంభించేవారు ఏ పనీ పూర్తి చేయలేరు 


156. 


157 


158 


159. 


160. 


161 


162. 


163. 


164 


165. 


443 
చంద్రశేఖర్‌ (చంద్రుని శిరస్సున 
గల శివుడు) 


మోని మహేష్‌ 


కునాల్‌ దేవి 


భాగ్గు) నాథ్‌ 


చాముండా దేవి 


1. నర్చరేశ్వర్‌. 2. గౌరీశంకర్‌ 
3. మురళీ మనోహర్‌ 
బియాస్‌ నదీ తీరం 


కాళికా మూత 


వైష్ణవదేవి 


సాహో 
20 కి.మీ. చంబా 
సల్‌ నద్‌ తీరం 


మోనిమహైోష్‌ 
34 కి మీ బారామోర్‌ 
బారామూర్‌ బిల్లా 


కునాల్‌ పత్రి 
3 కి.మీ ధర్మశాల 


బాగ్సు నాథ్‌ 
11 కి.మీ. ధర్మశాల 


ధర్మశాల 

56 కిమీ. కాంగ్రా 
మ(స్రూర్‌ 

15 కి మీ. కాంగ్రా 
40 కి.మీ. ధర్మశాల 


నుర్ఫూర్‌ 
66 కి.మి. ధర్మశాల 


సుజన పూర్‌ 


22 కి.మీ. హమోర్‌పూర్‌ 


కల్క RS 
64 కి.మీ. అంబాల 


ఫ్‌ 
4 కి.మీ. మనాలి 


కష్టములు కలుగు నప్పుడు నవ్వడం నేర్చుకో నవ్వే కష్టాలను తొలగిస్తుంది 


166. కపాలేశ్వర మహదేవ్‌ నాగర్‌ కోట ధామ్‌ 
బాబా వీరభద్ర 2 కి.మీ. కాంగ్ల 
అర్సిరామాత 

167 :ళాధాకృష్ణ లాల్‌ శివ, జ్యాలా ముఖి 
అంబికేశ్వర్‌ 55 కిమీ కాంగ్లా 

168 చాముండా దేవి నందికేశ్యర ధామ్‌ 


4 కి.మీ. మలాన్‌ RS 


కాంగ్లా !0మలన్‌ 1 స్తే గంట 5/065 పటాన్‌ కోట నుండి ధర్మశాల మోదుగా డైరెక్టు 
బస్‌ కలడు. 


169. అంజనా దేవి అంజనాద్రి, 

170. నరసింహ చాముండాదేవి దగ్గరలో 
(బ్రహ్మపూర్‌ 
చంబాలోయ 

171. శ్యాం వర్ల పార్వతి కల్క 

సిమ్లారూట్‌ 
172. దుర్తా భవాని చునార్‌ 


5 కి.మీ. చునార్‌ ౫౧5 


173 కోటకీ దేవి,తారాదేవి సిమ్హా 
174. సర్వేశ్యరి మాత పూర్తగిరి పీరం 
వైనితాల్‌ జిల్లా 





"స్నేహితులు వచ్చినా, పోయినా విరోధులు మాత్రం పెరుగుతూంటారు 





(విశిష్టతలు) 


అమ్మవారి గుడికెదురుగా శవ దహనం జరుగుతుంది 
తారాదేవి తారాపీర్‌ 
రెండంతస్తుల ఆలయం 80 కిమీ. శాంతినికేతన్‌ 
Bus From Rampurhot RS 
దేవాలయము చుట్టూ బంతిపూలు కడతారు. ఎదురుగా శవాలను దహనం చేస్తారు. 
భక్తులందరూ అగరవత్తులు వెలిగిస్తారు. దేవాలయాన్ని ఫీజు కట్టాలి. 


ధర్మరాజును తాబేలు రూపాన కొలుచు ఆలయం 
బరద్యాన్‌ బిల్లా 
ఉత్తర ప్రదేశ్‌లో త్రివేణీ సంగమం (ప్రయాగ క్షేత్రం) ఉన్నట్లే పశ్చిమ బెంగాల్‌లో 
ఉన్న త్రివేణీ సంగమం, వెలసిన ఆలయం 
హంసేశ్వరి (త్రివేణి 
బన్సుబెరియా టౌను 
హుగ్రీ జిల్లా 
త్రివేణీ సంగమాన్ని “ ముక్తవేణి” అనికూడా పిలుస్తారు. ఇక్కడినుండి భగీరదినది 
దక్షిణానికి, సరస్వతి పశ్చిమానికి, యమున (కాం్రపరా) తూర్పునకు ప్రవహించుటకు 
బయలుదేరును. ఇక్కడ విష్ణుమూర్తి, శివాలయం కూడ కలవు. 
అమ్మవారు మహారాజునకు బేతాళ శక్తిని ప్రసాదించగా, పరీక్షార్ధము మహారాజు అమ్మవారి 
తూర్పుముఖ ఆలయాన్ని ఉత్తరముఖముగా మార్చిన ఆలయం 
సర్వమంగళా దేవి గార్‌ బేట 
మిడ్నపూర్‌ జిల్లా 
ఆలయమును మార్చిన మహారాజు గార్బేటా మహారాజు. 





శలమీది జుట్టు అందానిస్తుంది తలలోని విజ్ఞానం గొప్పుదనానిస్తుంది 


446 


శయనమూర్తి అయిన శివునిపై 4 చేతులతో ఉగ్రరూపమున నిలుచుని ఉన్న అమ్మవారు 


తారాదేవి తామ్‌లుక్‌ 
(బర్ష్‌ఖిమా దేవి మిడ్నపూర్‌ జల్లా 
శంకరుడు పండుకొని యుండగా నాభినుంది వెలువడిన 
కమలములో ఆశీనురాలై ఉన్న అమ్మవారు 


24 పరగణాల జిల్లా 
45 కి.మీ కలకత్తా 
రాక్షసులకు తల్లి అయిన “అదితి” దేవికి ఉన్న ఆలయం 


అదితీ దేవి తామ్‌లుక్‌ 
బుద్దుని ఆలయంలో వెలసిన అమ వారు. 
18 చేతులతో ఆయుధములను ధరించి, నిలుచుని ఉన్న అమ్మవారు 
మహిషాసుర మర్దిని బక్రేశ్వర్‌ 
బీర్‌భం జల్లా 
9 కి.మీ. దిబ్రాజ్‌పూర్‌ ఆర్‌.యస్‌. 
22 కి.మి. సియూరి 
బ్రహ్మదేవుడు తాను సృష్టించిన స్త్రీని (కుమార్తె వరుస) కాముక దృష్టితో చూచినందున 
శివుని శాపానికి గురై, చివరగా బ్రహ్మగుండములో స్నానము చేయగా పాపమునుండి 


విముక్తుడయిన దివ్య స్థలము 
(బిహ్మగుండం బక్రేశ్యర్‌ 
వేడినీటి చెరువులు 
ఏక పాదముతో; రెండు చేతులతో ఉన్న శివుని విగ్రహము 
ఏకతేశ్వర స్వామి ఏకతేశ్సర 
లేక 4 కిమీ. బంకురా 
ఏకపాద స్వామి బంకురా జిల్లా 


ఏకపాదముతో ఉన్న స్వామివారు అరుదు 





శరీరాన్కి వ్యాయామ మెటువంటిదో, మనస్సుకు గ్రంధ పరనం అటువంటిది 


447 
సతీదేవి కిరీటము పడిన చోటు 


కిరిటేశ్వరి కిరీటికోన 
భగీరదీ నది తీరము దహపార [గ్రామం 
మోర్షిదాబాద్‌కి రెండవ (ప్రక్కన మోర్షిదాబాద్‌ దగ్గర 
శయనమూర్తి అయిన శివుని a ps వెలువడిన తామర పద్మముపై ౩ కండ్లతో, 
4 ఆశీనురాలైన అమ్మవారు 
(త్రిపుర సుందరి బొరోల్‌ 


20 కి.మీ. కలకత్తా 
24 పరగణాల బల్లా 
అమ్మవారి పాదములచెంత (బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల విగ్రహములు గలవు 
శ్రీ కృష్ణార్ణునుల విగ్రహములున్న ఆలయము 


శ్రీకృష్ణుడు తామ్‌లుక్‌ 
అర్జునుడు మిడ్నపూర్‌ జిల్లా 
రూప్‌నారాయణ నదీ తీరం 

పాండవులు చేసిన అశ్వమేధ యజ్ఞపు యాగాశ్వాన్ని తామ్‌లుక్‌ దేశపు యువరాజు 
బంధించగా అర్జునునికి, యువరాజునకు గొప్ప యుద్దము జరిగెను. అప్పుడు శ్రీ కృష్ణుడు 
వచ్చి, యుదము వారించి గుర్రాన్ని విడిపించెను 

లు జ 
బోదకాలు వ్యాధి నిరోధించు స్వామివారు 
తులసి చార దాస(గ్రామ్‌ 
మిడ్నపూర్‌ జిల్లా 
గొప్ప జాతర, ఉత్సవములు జరుగుతూ ఉంటవి 
“నవరత్న దేవాలయము అని పిలువబడే ఆలయం 


రాధ కెందూళి [గ్రామం 
మాధవ 30 కి.మీ. భోల్‌పూర్‌ 
ఇశ్రీర్‌బం జిల్లా 


ఈ ఆలయాన్ని రాధా వినోదాలయంగా తలంతురు. భక్త జయదేవుని ఇంటిప్రక్కన 
నిర్మించబడిన ఆలయము దీనిని జయ దేవాలయం అని కూడా పిలుస్తారు. 





చిరునవ్వుంటే గాని నీ ముఖ సౌందర్యం పూర్తిగాదు 


448 
దేవాలయం మీదనే ఆధారపడి నివసించే ప్రజలుగల ఆలయం 


బక్రేశ్వరుడు బక్రేశ్వర్‌ 
(అష్టావ(క్ర మహర్షి ప్రతిష్ట భీర్‌బం జిల్లా 
బ(క్రేశ్వరి 9 కి.మీ దుబ్రాజ్‌ పూర్‌ ఆర్‌ యస్‌ 


22 కిమీ సియూరి 
ఈ ఆలయము బయట వేడినీటి చెరువులు గలవు నిటి పై భాగమునుండి పొగలు 
వచ్చుచుండును. వందలాది విగ్రహములు 'ప్రతిస్టించబడినవి ఇచ్చట (ప్రత్యేకముగ 
ఊరులేదు. అందరూ దేవాలయమునకు సంబంధించిన వారే. పూజారులు, యాత్రీకుల 
కొరకు సరకులు అమ్ము వర్తకులు మాత్రమే 


(బోంకెయిటిస్‌ (BrOnNChitis) వ్యాధిని నిర్మూలించే స్వామివారు 
బ|క్రేశ్చరుడు బ|క్రేశ్వర్‌ 
బక్రేశ్వరి 
(అష్టావక్ర మహర్షి ప్రతిష్ట 
ఆలయమున కెదురుగా పొగలు (కక్కు వేడినీటి చెరువులు గలవు. ఈ నీరు (త్రాగిన 
వ్యాధి నివారణ మగుచున్నది. 


దొంగల కాళకామాతగా పూజించబడు ఆలయం 
డాకోటర్‌ కాళి మెయిన్‌పూర్‌ 
(దొంగల కాళికామాత) 22 కః బిష్లుపూర్‌ 
బంకుగ్రొ జిల్లా 


దొంగలు అమ్మవారిని పూజించి దొంగతనానికి బయలు దేరెదరు. అమ్మవారి 
విగ్రహం లేదు. కపాలాలపై పాతబడిన శూలానికి మాత్రమే పూజ. 


పశ్చిమ బెంగాల్‌లో ఒకే ఒక చోట విష్ణుమూర్తి అనంతశయన మూర్తిగా 
కనిపించు ఆలయము 


అనంతశయన విష్ణుమూర్తి బంకురొ 


బంకురా బిలా 
oe) 





గొప్పవారు ఏనాడూ తమ కీర్తి, ప్రతాపాలు చాటుకోరు 


449 


“అదినాధ క్షేత్రము” అని పెలుస్తారు 
గంగాదేవి గంగాసాగర్‌ 
కపిల మహర్షి లేక 
భగీరధుడు సాగర్‌ మేళా 
గంగా-సాగర సంగమ స్థానము 
కపిల మహర్షి ఆశ్రమ స్టానము 135 కిమీ కలకత్తా 


కలకత్తా నుండి డైమండ్‌ హార్సర్‌కు, కాక్‌ 
ద్విప్‌కు, సాగర సంగమానికి బస్సు పైనను, 
కొంత దూరం స్టీమర్‌ పైన 
మకర సంక్రాంతి రోజులలో చాలా పెద్ద ఉత్సవం జరుగును 
నాగసాధువులు ప్రతిసంవత్సరము దర్శించు ఆలయము 
(నగ్నసాధువులు కుంభమేళాలో పాల్గొను విధముగా) 
గంగాదేవి సాగర్‌మేలా 
భగీరధుడు 
కపిలముని 
గంగానది-సాగర సంగమ స్థానము 
సముద్రములో కలసిపోయిన కపిలముని ఆశ్రమమున మకర సంక్రాంతికి చాలా 
పెద్ద మేల్ళా జరుగును. ముఖ్య పండుగ 3 రోజులు మకర సంక్రాంతి సమయమున 
సము[ద్రము వెనుకకు తగ్గి కపిలముని ఆ(శ్రమ (ప్రాంతము కనిపించును. సగర చక్రవర్తి 
అశ్వమేధ యాగము సంకల్పించగా ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి కపిలమహర్షి 
ఆ(శమము నందుంచెను సగర కుమారులు (64,000 మంది) నచ్చి కపెలమహర్షిని 
నిందించుటచే ఆయన శపింప భస్మరాశులైరి. ముని మనుమడు భగీరధుడు తపమాచరించి 
శివుని జటాజూటము నుండి గంగను భువికి దించెను గంగానది గంగోత్రిలో దిగి, 
గంగాసాగర్‌లోని భస్మ రాశులపై (ప్రవహించి సాగర సంగమ మొందినది ఇక్కడ నున్న 
సముద్ర జలం బూడిద రంగులో నిండి స్నానము చేసినవారి శరీరమున కంటుకుంటుంది 
భస్మరాశులపై గంగ (ప్రవహించెననుటకు సాక్షిగా 


ప్రజల సామ్ముకి, పవిత్ర తీర్థానికి ప్రతివారు ఎగబడుతారు 


450 
తొలిసారి పుట్టిన పిల్లలను నీటిలోనికి విసిరివేసి ప్రాయశ్చిత్తము 


సుకొను ఆచారము గల ఆలయము 
గంగాదేవి గంగాసాగర్‌ 
భగిరభుడు 
కపిలమహరి 
వొ 


ఇంగ్లీషు గవర్నర్‌ లార్డ్‌ వెలసి చట్టము చేసి ఈ దురాచారాన్ని ఆపివేసెను 
భా Co లొ రు 


మూడు ముఖములు మాత్రమే కనిపించు పంచముఖ ఆంజనేయ 
స్వామి వారి ఆలయం 


పంచముఖ ఆంజనేయ స్వామి కలకత్తా 
రాజకటరాలో 
హౌరా బ్రిడ్జి దగ్గరలో 
ఒక ముఖం ఆకాశం వైపు చూస్తూ ఉన్నందున, రెండవది విగ్రహానికి వెనుక భాగాన 
ఉన్నందున 
సతీదేవి తల వెంట్రుకలు పడి వెలసిన శక్తి పీరం 


కాళికా దేవి కలకత్తా 


అమ్మవారి (సతీదేవి) “తుంటి” భాగము (మొల క్రింది భాగము), 
పడిన చోటు, వెలసిన శక్తి పీరము 


కంకాళి మాత కంకాళి పీరం 
(పార్వతి-శక్తి పీరం) ప్రాంటిక్‌ ఆర్‌ యస్‌ నుండి నడక 
జలధార ప్రక్కన భోల్సూర్‌కి దగ్గరలో 


51 శక్తి పీరాలలో నొకటి 
అసలు విగ్రహం నీట మునిగి ఉంటుంది చాలా ఉగ్రరూపము గల అమ్మవారు 
(ప్రక్కన గుడి కట్టబడి ఉన్నది. 
అగ్ని గుండాలనబడే చెరువుల వద్ద వెలసిన శక్తి పీఠం 


బక్రేశ్వర్‌ బక్రేశ్యర్‌ 
మహిషమర్దిని 
51 శక్తి పీరాలలో నొకటి. 


మపి ము వ aT cE ee fd 


అన్ని సదుపాయాలు నమకూరుస్తున్నా పోట్లాడేది కన్నకొడుకు ఎప్పుడూ పోట్లాడుతున్నా 
సేవచేసేది తల్లి 


451 
51 శక్తి పీరాలలో నొకటైన “ఫుల్లార” దేవత ఆలయం 
పుల్లార మాత పుల్లార 
(పార్వతీ దేవి) 40 కి.మీ శాంతినికేతన్‌ 
ఉద్దారన్‌ పూర్‌ నుండి-బస్సు 
51 శక్తి పీరాలలో నొకటైన నందినీ దేవి ఆలయం 


నందిని దేవి సైంతియా ఆర్‌ యస్‌ 
(పార్వతి 179 కిమీ హౌరా 
భోల్సూర్‌ నుండి 


తారాపీర్‌కు వెళ్ళు త్రోవలో 
51 శక్తి పీరాలలో నొకటైన నలాటేశ్వరి ఆలయం 


నలాటేశరి నల్‌ హోటి 
(పార్వతీ దేవి) 75 కి.మీ భోల్ఫూర్‌ 
కొండపైన ఆలయం 105 కి,మీ శాంతినికేతన్‌ 
బస్సుద్వారా 
ఆకలి దప్పలను, స్వ్పప్నాలలోని భయాందోళనలను పోగొట్టు స్వామివారు 
తారకేశ్వర్‌ తారకేశ్వర్‌ 
54 కిమీ. కలకత్తా 
హుగ్రీ జిల్లా 


ఈ అలయమున నున్న దుగ్రగంగాసరోవరములో స్నానము చేసి, ఆలయము 
చుట్టూ దొర్లుతూ ప్రదక్షిణాలు చేస్తుంటారు కలకత్తా నుండి సరాసరి లోకల్‌ (టైను 
ఆఖరి స్టేషను 
ప్రయాగ క్షేత్రములోని త్రివేణీ సంగమాన్ని త్రివేణి అంటారు. 
“ముక్త త్రివేణి” అని పిలువబడే సంగమ స్థానం 


శ్రీ వేణీ మాధవ్‌ ముక్త (త్రివేణి 

గంగా, యమున, సరస్వతి రికిమీ చెక్‌దహా 

నదుల సంగమస్తానం 16 కిమీ బాలాగడ్‌ 
నాడయాజిల్లా 


ఇక్కడ గంగానదిని భాగీరధీయని, యమునా నదిని ఇచ్చామతి అని పిలుస్తారు 
సరస్వతి అంతర్వాహాని 





వినయ మధుర సంభాషణ బు మానవునికి భూషణములు 


452 
పూరీలోని జగన్నాధ ఆలయం, రధయాత్ర వలే ఉన్న జగన్నాధాలయం, 
రధయాత్ర జరుగు ప్రదేశము 
జగన్నాధ వల్లభపూర్‌ 
3 కిమీ శ్రీరాంపూర్‌ ఆర్‌ యన్‌ 
హౌరాకి (శీరామ్‌పూర్‌ 
20 కిమీ హు జిల్లా 
రధం మహేష్‌ నుండి వల్లభపూర్‌ వచ్చి 7 రోజులు ఆగి తిరిగి వెళ్ళి పోతుంది 
పూరిలోని ఆ ాగమే పాటిస్తున్నారు 
3 కండ్లుగల దేవత 
కాళీమాత కలకత్తా 
రౌద్ర స్వరూపం 
పు,ర్రెలహారం 
చేతులన్నిటిలో ఆయుధములు 
భాగీరథీ నదీ తీరము 
శనివారం, మంగళవారం ప్రత్యేక పూజలు గలవు 


పొగలు గ్రక్కుతున్న వేడినీటి చెరువుల ప్రక్కన వెలసిన అమ్మవారు 


మహిషాసుర మర్దిని బక్రేశ్యర్‌ 
బక్రేశ్వరుడు 
అ(పావ(క్ర మహర్షి (ప్రతిష్ట 

చెరువులు పొగలు (గక్కుతూ ఉంటాయి వేడినిరు తాకిన అపాయం కలుగునని, 
ప్రభుత్వము వారు కొన్ని చెరువుల చుట్టూ గోడ కట్టినారు అక్కడున్నవారు చెంబులతో 
నీరుతోడి, సీసాలలో పోసి అమ్ముతారు 


అమ్మవారి దేవాలయము చుట్టూ 12 శివాలయములున్న దేవాలయము 


దక్షిణేశ్వర్‌ కాళి కలకత్తా 2 కిమీ బేలూరు మరం 
హుగ్షీ నది తీరము 


అమ్మవారి ఆలయం చుట్టూ 12 శివలింగములున్నవి 





పాగడే వారిని జాచి పాలగిపోకు దూషోంచే వారిని జూరి కృంగిపోకు 


453 
మందులు లేకనే వ్యాధులు నయము చేయు స్వామి 


తారాకేశ్వర్‌ తారాకేశ్యర్‌ 
తారాకేశ్వరి 

చాలా పెద్ద దేవాలయము. పండాలని పిలువబడే పూజారులు స్టేషనుకు 
వచ్చి,యా(తీకులను తీసుకుని పోదురు. దేవాలయము 'ప్రక్కనేవున్న కోనేరులో స్నానము 
చేసి, ఆలయం చుట్టూ దొర్లుతూ ప్రదక్షిణము చేసిన సర్వవాధి నివారణ తధ్యమని భావించే 
శైవ క్షేత్రము, గుండె జబ్బులు నివారణ ప్రత్యేకత 


“రూపన్‌” అని పిలువబడే పాముల ఉత్సవం జరుగు దేవాలయం 


మానసా దేవి (నాగ దేవత) విష్ణుపూర్‌ బంకూరా జిల్లా 
201 కి.మీ కలకత్తా 
ోయూపన్‌” ఉత్సవము ప్రతీ సంవత్సరము శ్రావణ మాసపు ఆఖరి రోజున 
జరుగుతుంది పాముల మం(త్రగాళ్ళు, పాముల ఆటగాళ్ళు, పాములు పెంచేవారు, 
పూజించేవాళ్ళు. ఎక్కువగా పాల్తానే క్షేత్రం. 


“దుర్జయ లింగము” ఉన్న దేవాలయము 


మహాకాళుడు డార్జిలింగ్‌, 64 కి.మీ. సిలిగురి 
మహో కాళి అతి చిన్న రైల్వే లైను 
దుర్జయ లింగము ఉన్న గ్రామము గాన ఇంగ్లీషువారు డార్జిలింగ్‌ అని పేరు పెట్టిరి 


కలకత్తాలో వెలసిన కాళేమాతకు ఉన్న ఇతర పేర్లు, 
: అక్కడ వెలసిన ఇతర అమ్మవారు 
కాళికా మాత, (త్రినయన మాత కలకత్తా, గంగానదీ తీరం 
రక్తాంబర, ముండ మాలిని, 'ముక్త కోళి 
ఇతర అమ్మవార్లు . 1 వాజార- భుజ కాలి 2 సర్వమంగళ ౩ తారా సుందరి 


4. సింహవాహిని 


వివాహాం ఒక సారి ధర్మం రెండవసారి అవివేకం మూడవ పారి వున్మాదం 


454 


సశ్చిను బెంగాత 





(ఇతర ప్రముఖాలయములు 

మహాకాళేశ్వర్‌ జలపాయిగురి 

మహాకాళి 

రఘురామ్‌ మాల్లా 

సీతాదేవి 

వాముండేశ్వర, చాముండేశ్వరి చాముండేశ్వర 
అతిపురాతన శివాలయం 4 కిమీ బీఘా 
చం(ద్రనాద్‌ చం(ద్రనాథ్‌ 
(శివలింగము) 13వ 60 కిమీ చిట్టగాంగ్‌ 
జ్యోతిర్లింగము (ఈస్ట్‌ బెంగాల్‌ - బంగ్లాదేశ్‌ 

సీతాకుండ్‌ (ప్రదేశములో 

దీరధామ్‌ డార్జిలింగ్‌ 

శివాలయం నేపాల్‌లోని రైల్వేస్టేషన్‌కు దగ్గర 
పశుపతినాద్‌ దేవాలయమును 

పోలినది 

శ్రీకృష్ణ మాయాపూర్‌, 

రుక్మీణీ మాత 104 కి మీ కలకత్తా 
లంకేశ్వరి లంకేశ్వరి 14 కి మీ. బీఘా 


(ఒరిస్సా బోర్డరు) 
200 కిమీ కలకత్తా 





భక్తులు పండితులైవా, పామరులైనా భగవంతుని శ్రేమకు అర్హులే 


10. 


11. 


12 


13 


14 


15 


16. 


17 


18. 


455 
కపాల కుండల 
హంసేశ్వరి 
ఐదు అంతస్తులు,13 స్తంభములు గల 
ఆలయం చక్కటిశిల్పకళ 
అనంత వాసుదేవాలయంకూడ కలదు 


కాలి 
అమ్మవారి పాదాలు పడినచోటు 


భువనేశ్వరి హుగ్షీనదీ తీరం 
భువనేశ్వరుడు 


కాళికాదేవి 
కాళేశ్ళర 


శృంఖలా దేవిగా భావించే 
అమ్మవారు 

కమలేశ్వర్‌, కాళీమాత 
శ్రీకృష్ణ రుక్మిణి 


రాధాకృష్ణుడు 
(నవధ్సీప్‌ ధామం) 


మహావిష్ణువు 
మల్లేశ్వరి 


కాళికాదేవి 


80కి మీ 


కపాల కుండల 
45 కిమీ బీషూ (ఒరిస్సా బోర్డర్‌ 
బందేల్‌ 43 కిమీ కలకతా 


కలకత్తా 
కాళీఘాట్‌లో టాలీనాల్ల ప్రక్కన 


చం|ద్రనాగోర్‌ 
ఫ్రెంచి కాలనీ, 39 కిమీ కలకత్తా 


కాలింపాంగ్‌ 
పాండువా, హుగ్‌ జిలా, 

Cc? ఇ) 
కలకత్తా వయా చుంచురా 
(లూప్‌ లైన్‌) 
బెహరాంపూద్‌ 
నవద్విప్‌ 


మాయాపూర్‌ 
114 కిమీ కలకత్తా 


విష్ణుపూర్‌ 
బంకూరా జిల్లా, 30 కి మీ బంకురా 
201 కి.మీ కలకత్తా 


చితాపూర్‌, కలకత్తా 





అబద్దం చెప్పి ఆవద నుండి శప్పించుకోవచ్చును తప్పుకాదు 


19 


20. 


21 


22. 


23. 


24 


25: 


26. 


27. 


28, 


29. 


30. 


456 


శ్యామ్‌ రాయ్‌, రాధా బాయ్‌ 
రామకృష్ట శారదామాత 
వివేకానంద 

గంగా నదీ తీరం 


మంకేశ్వర్‌ మహదేన్‌ 
ని వాఖ్య డబ 


మంకేశ్వర శివ, ఆనందమాయి (శక్తి) 
కళ్యాణేశ్వరి 

శ్రీ చైతన్య దేవ 

శ్రీకృష్ణ 


శింగేశ్వర్‌ 
శింగేదేని 


గౌరీశంకర్‌ 
భవానీదేవి 


రాధా వల్లభ్‌ 

1 రామచంద్ర 

2. కృష్ణవం([ద్ర 

3. బృందావన్‌ చం(ద్ర 


రాధాకృష్ణ 


లాల్‌ దిఘా, కలకత్తా 


బేలూర్‌, 20 కిమీ కలకత్తా 


అమర్‌ ఘర్‌, బరద్యాన్‌ జిల్లా 


మంకర్‌,బరద్యాన్‌ జిల్లా 
బర్కర్‌, అసంసోల్‌ జిల్లా, 
గౌరంగపూర్‌, అసంసోల్‌ జిల్లా 


కల్నా, కల్నా జిల్లా. 


మిరిక్‌ 
40 కి.మీ సిలిగురి 


సిలిగురి 


తారాకేశ్వర్‌, హుగ్‌ జిల్దా 





ఆధ్యాత్మిక చిహ్నాలు 1 ఆలోచనలో స్పష్టత 2 మాటల్లో నిర్మలత్వం 
3 చేతల్లో సహృదయం 


31 


32 


33 


34 


35, 


36 


చెరి. 


39 


41. 


42 


43. 


44. 


గారీసేన్‌ 

జటేశ్వర నాధ్‌ 

రాజ్‌ వల్లభ్‌ దేవి (ఛండి) 
జయణభండి 

రంకినీ దేవి 

రంకినీ దేవి 


1 లాలాజీ (కృష్ణు 
2, మల్లేశ్యర్‌ 


కల్‌ కాళిడేవి 


శీ, కృష్ణార్ణునులు, 


రూప్‌ నారాయణ నదీతీరం 


శ్యామలేశ్యర్‌ 


జయభఛండీ 


సురతేశ్వర్‌ (శివ) 


457 


బోరల్‌ పారా, హుగ్‌ జిలా 
er) న్నా, 

మహానాడ్‌ , హుగీ జిలా 

రా ఛా 
రాజ్‌బాల్‌ హాట్‌, హుగ్‌ జిలా 

రా ళా 

భాత్‌ పారా, 24 పరగణాల జిల్లా 
ఘాట్‌శిల, సింగ్‌భం జిల్లా 
చిల్కి ఘరా, మిడ్నపూర్‌ జిల్లా 


చం[ద్రకోన 
మిద్నపూర్‌. జిల్లా 


నరహరి పూర్‌, చంద్రకోనలో 
మిడ్నపూర్‌ జిల్లా 


తామ్‌లుక్‌, మిడ్నపూర్‌ జిల్లా 


దాంటన్‌ ,మిడ్నపూర్‌ జిల్లా 
65 కి.మీ. మిడ్నపూర్‌ 
పూరీ వెళ్ళే (తోవలో 


పూరీ వెళ్ళేత్రోవలో 
పితాల్‌కాధీ (గ్రామం, 
మిడ్నపూర్‌ జిల్లా 


సూపుర్‌. బిర్‌భం జిల్లా 
భోల్లూర్‌కి దగ్గరలో 


చూడడాన్కి కళ్ళు రెండున్నాా ఒక్కటున్నా కనిపించే వస్తువు ఒక్కటే 


45 


46 


47 


48 


49 


50 


51 


52. 


53 


54 


55 


వందేశ్వర్‌ లేక సిద్దినాధ్‌ 


విశాలాక్షి (బంసూలి దేవి) 
మంత్ర, తంత్రాల దేవత 


ఏకతేశ్వర 


కాళి 


1 సిద్దేశ్వర్‌ 

2. మహిష మర్దిని, ద్వారకాధీశ్యర్‌ 
నడి తీరం 

కిరీటేశ్వరి, భగ్‌రదీ నదీ తీరం 
అనంత దేవ్‌ (విష్ణుమూర్తి) 
జగన్నాధ్‌ 


రాధా వల్లభ్‌ 


కాళి (శక్తి పీరం) 


కీతలా దేవి 


458 


షాయిన్‌, 7 కిమీ భోల్పూరు 
బీర్‌ భం జిల్లా 


నన్నూర్‌, సూరి మండలం 
15 కమి భోల్యూరం 
బీర్‌ భం బిల్లా 


బంకూరా, బంకూరా జిల్లా 


మెయిన్‌ పూర్‌ 22 కిమీ 
బిష్టుపూర్‌, బంకూరా జిల్లా 


బహులార్క్యా బంకూరా బిల్లా 
5కి మీ ఓండాRS 


దహాపరా మూరి దాబాద్‌ జిలా 
ల రా 


మజిల్‌ పూర్‌, 24 పరగణాల జిల్లా 


హలి సహర్‌, 24 పరగణాల జిల్లా 


ప్రార్థన కంటే పరమాత్ముని జేరడాన్కి మంచి మార్గం సంతోషంతో నవ్వుతూ వుండడం 


56 


త్‌ 


58 


59 


60 


61. 


62 


63 


ఆర్యతార 
మహా కాల్‌ ఖైరవ్‌ 


శివ మహదేవ్‌ 


1 వాసుదేవ 
2 హంగేశ్వరి 


విశాలాక్షి 
చందనేశ్వర్‌ 


(నిరాకారుడు) 
కపాలకుండల, ఆంకేశ్వరి 


బాసులి దేవత 
చెండీదాస్‌ మహాకవి జన్మస్థానం 


బంగేశ్యర స్వామి 


సంకట మోచన హనుమాన్‌ 


459 


భోత్‌ బాగన్‌, హౌరా సిటీ 


భట్టి మటి, ముషీదాబాద్‌ జిల్లా 
5 కిమీ. లాట్‌బాగ్‌ కోర్టు RS 


బందేల్‌, 
50 కిమీ. హౌరా 


చట్నా, 
20 కి.మీ. బంకూరా 
సుషానియాకు దగ్గరలో 


దీఘా, 185 కిమీ. కలకత్తా 
3 కిమీ ఒరిస్సా బోర్డర్‌ 


ననూర్‌ 23 కి.మీ. శాంతినికేతన్‌ 


హౌరా హుగ్షీనదీ తీరం 


కలకత్తా హనుమాన్‌ గలి 


ఒక పని చెయ్యడాన్కి నీకు యిష్టం లేకపోతే, ఒక కమిటీని వెయ్యి 


460 





(విశిష్టతలు 
ఆలయం చుట్టూ నీటితో నిండి ఉన్న అమ్మవారు 


ఖీర్‌ భవాని ఫీర్‌ భవాని 
సింధూ నదీ తీరం 40 కి.మీ. శ్రీనగర్‌ 
చుట్టూ ఉన్న నీరు రంగులు మారుతూ ఉంటుంది. 


రామయంత్రంపై ప్రతిష్టించబడిన స్వామివారు 
రఘునాధ జీ జమ్ము 


నల్లని పాలరాతి విగ్రహం గల బాసుకీ నాధ్‌ అలయం 


బాసుకీ నాట్‌ (శివ) భదోర్‌ నాహ 
అమర్‌నాధ్‌కు తీసుకుని శ్రీనగర్‌ దగ్గర 
వెళ్ళు శివుని శూలము పట్నీ టాప్‌ సమీపములో 


“వడి” బయలు దేరు ఆలయం 


జీలం నది పుట్టుక స్థానంలో వెలసిన అలయం 


నాగేశ్వర్‌ వేరినాగ్‌ 

నాగేశ్యరి శ్రీనగర్‌ దగ్గర 

1. అవంతి స్వామి అవంతి పుర 
(విష్ణుమూర్తి) 14 కి.మీ. పాంపూర్‌ 

2 అవంతీళ్యర్‌ 30 కి.మీ. శ్రీనగర్‌ 
(శివ స్వామి) 





శరీరమనే యింట్లో వున్న జీవుడు చెల్లించవలసిన అద్దె ప్రార్థన 


461 


సత్యయుగములో భృగు మహర్షిచే మొదటిసారి గాంచబడిన లింగము 
అమర్‌నాద్‌ అమర్‌నాద్‌ 
(మంచు లింగం) లిడ్డర్‌ లోయలో 
గుహాలయం 46 కి.మీ. పహలీ గామ్‌ 


భక్తులు శివుని శూలముతో (ప్రయాణము చేసిన సుఖ (ప్రదము, ప్రమాదాలుండవు. 
శివుని శూలము పేరు “చార్హిమిఛేలి” లేక “వడి”. 


వివేకానంద స్వామికి “ఇచ్చామృత్యువు” నమగ్రహెంచిన స్వామివారు 


అమర్‌నాద్‌ అమర్‌నాద్‌ 

(మంచు లింగం) 46 కి.మీ. పహల్‌ గామ్‌ 
అమరనాధీశ్వరి 

విఘ్నేశ్వరుడు 


అమర్‌గంగ నదీ తీరం 
కాశ్మీర్‌లో శివునకు, సరస్వతికి ఆలయములు ఒకే చోట గల ప్రదేశం 


1 శివ పట్టాన్‌ 
2. సరస్వతి 27 కి.మీ. శ్రీనగర్‌ 
సంవత్సరమంతా ముఖము కప్పబడి ఉండి, సంక్రాంతి రోజున మాత్రమే 
ముఖ దర్శనమిచ్చు అమ్మవారు 
కాళికా దేవి స్పిటక్‌ గుహ 
(స్పిటక్‌ గుహలో) శ్రీనగర్‌ - లేహ్‌ మార్గంలో 
20 కి.మీ. లేహ్‌ 


రావణుడు లంకకు సీతను అపహరించి తీసుకుని వచ్చిన వెంటనే లంకను 
విడిచిపెట్టి వెళ్ళి పోయిన అమ్మవారు, వెలసిన ఆలయం 


పార్వతీ దేవి ఖీర్‌ భవాని 
మార్పుల్‌ ఆలయం 40 కిమీ. శ్రీనగర్‌ 
చీనార్‌ చెట్లమధ్యలో 


చుట్టూ నీరు ఉన్న ఆలయం 
అమ్మవారికి పాలు (ప్రసాదం 


చెవిటి వాన్కి వినిపించేది, గుడ్డివానికి కనిపించేది కనికరం 


462 
ఆరు భుజాలు కలిగిన విష్ణుమూర్తి విగ్రహం గల ఆలయం 


అవంటీశ్యరుడు అవంతీ పురం 
(శివుడు) 30 కిమీ. శ్రీనగర్‌ 
విష్ణుమూర్తి 


ఇచ్చటనున్న విష్ణుమూర్తికి ఆరు భుజములు. రెండు చేతులలో శ్రీదేవిని, 
భూదేవిని కలిగి మిగిలిన నాలుగు చేతులలో శంఖ, చక్ర, గద, ధనుస్సులున్నవి. 


విభూతి లాంటి తెల్లని మట్టిని ప్రసాదంలా పంపెణీ చేస్తున్న 
దేవాలయం 


ముస్లిం కుటుంబం గల హందూ 
అమర్‌నాద్‌ అమర్‌నాద్‌ 
(మంచు లింగం) 46 కి మీ. పహల్‌గామ్‌ 
పార్వతి. అమర్‌గంగా నది తీరం 
వినాయకుడు 


(మంచు శిలారూపాలు) 
స్థానిక (ప్రభువునకు చేసిన మేలు వల్ల ముస్లిం కుటుంబానికి ఈ హక్కు 
సం(కమించినదట. 


కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీ కృష్ణుని సలహాపై విజయపాప్తి కొరకు 


అర్జునుడు ప్రార్థించిన అమ్మవారు 
వైష్ణు దేవి వైష్ణవీ దేవి 
(మహాలక్ష్మి, మహా సరస్వతి, 14 కి.మి. కాట్రా 
మహా పార్వతి అమ్మవార్త 70 కి.మీ. జమ్ము 
కలయిక) (పిండిరూపములో) కాట్రా జిల్లా 


త్రికూట పర్వత గుహాలయం 
అమ్మవారు ముగ్గురు రాతి ముద్దలపై (పిండిరూపం) వెలసివున్నారు. 
“షేరేవాలి” (వ్యాఘ్ర మాత) గా కొలువబడే అమ్మవారు 


వైష్ణు దేవి వైష్ణవి దేవి 

పిలిస్తే పలికే దైవం. కోరిన కోర్కెలు తీర్చు అమ్మవారుగా (ప్రసిద్ది. అమ్మవారి 
ఆలయాన్ని “భవన్‌” లేక “దర్పార్‌” అని పిలుస్తారు అమ్మవారిని “త్రికూట భగవతి” అని 
కూడా పిలుస్తారు. 





ఆధ్యాత్మిక క్షేత్రములో సోమరులకు చోటుండదు 


463 
శివుని శూలము రెండు ముక్కలుగా విరిగిపోయి ఉండి 
పూజలందుకొంటున ఆలయము 
శుద్ద మహదేవ్‌ శుద్ద మహదేవ్‌ 
శుద్ద మహాదేవి 16 కి.మీ జమ్ము 
శ్రీనగర్‌ పోవు మార్గములో 


శుద్దంతర్‌ అనే రాక్షసునిపై ప్రయోగించినపుడు శూలము రెండు ముక్కలుగా 
విరిగి రాక్షసుని సంహరించినదట. 


జిమ్ము కాశ్మీర్‌ రాష్ట్రములో “గయ” క్షేత్రముగా భావింపబడే పుణ్య క్షేత్రము 


ఉమాపతి పురమండల్‌ 
ఉమ 50 కి.మీ జమ్ము 
దేశిక నదీ తీరం 
పిండ (ప్రదానాలు, (శ్రాద్ద కర్మలు చేస్తారు 
వైష్ణవ దేవి విష్ణుని దేవి 
(గుహాలయం) 
త్రికూట పర్వతముపై 
(5,300') 
కాట్రాలో యాత్రీకులు పాస్‌ తీసుకుని వైష్ణవిదేవి దర్శనము చేసుకొన వలసి 
యున్నది. 
అమ్మవారి చరణ పాదుకలున్న పుణ్య స్థలము 
చరణ పాదుకలు బాణగంగ 
2 కి.మీ. కా(ట్రా 
12 కి.మీ. వైస్షవిదేవి 


వైష్ణవిదేవి చరణ పాదుకలు గల పుణ్య స్థలము. ఇక్కడ గల ('ప్రవాహములో 
స్నానము చేసి అమ ్యవారి చరణ పాదుకలను పూజించి వైష్ణవదేవి మందిరానికి నడకనుగాని, 
గు[ర్రములమీద గాని బయలు దేరుతారు. అమ్మవారి దర్శనం రాత్రింబవళ్ళు ఉంటుంది. 





యజమాని కళ్ళు మూసుకుంటుండాలి సేవకుడు చెవులు మూసుకుంటుండాలి 


464 


బుధా అమరనాథ్‌ 
బుఢా అమరనాద్‌ రాజ్‌పురా మండి 
(చెకుముకి లింగము) 23 కి.మీ. పూంచ్‌ 
లోరన్‌ నదీ తీరము 236 కి.మీ. జమ్ము 


లోరన్‌ లోయలో 
శ్రావణ పౌర్లమి నాడు ఉత్సవం. చెకుముకి రాళ్ళతోనిర్మించబడిన గుడి, 

లింగము. “దశనా మీ అఖాడీ” (గ్రామం నుండి రజిత దండాన్ని భక్తులు ఊరేగిస్తూ తీసుకుని 
ఈ ఆలయాన్ని చేరతారు. కధ చంద్రికా మహారాణికి ప్రతి సంవత్సరము లిడ్డర్‌' 
లోయలోని అమర్‌నాథ్‌ లింగాన్ని దర్శించి, పూజించుట అలవాటు. కానీ ఒక సంవత్సరము 
అనారోగ్య కారణాన దర్శించలేక చింతిల్లుచున్న సమయాన ఒక వృద్దుడు సాధురూపములో 
వచ్చి, తన రాజ్యములోనే వెలసిన అమరనాధుని దర్శించమని, 'లోరన్‌' లోయలోని చెకుముకి 
లింగము ఉనికి చెప్పి అంతర్జానమాయెను. 

2. జీవుల జనన, మరణ రహస్యములను శివుడు పార్వతికి బోధించుటకు ఇక్కడ 
నుండియే ప్రయాణము సాగించి, లిడ్డర్‌ లోయలోని అమరనాథ్‌ గుహ చేరి, అక్కడ 
బోధించెను 


“జ్యష్టేశ్వరాలయం” గల పుణ్యక్షేత్రం 


జ్యేష్టేశ్యరుడు శ్రీనగర్‌ 
శంకరాచార్యుడు పర్వతముపై, డాల్‌ సరస్సు ప్రక్కనగల రాతి దేవాలయము 


దేశములో ఏ ఆలయములోను లేనన్ని సాలగ్రామ శిలలున్న ఆలయము 


రఘునాథ్‌ జీ జమ్ము 
సీతాదేవి 
శ్రీ మహావిష్ణువు యొక్కశయ్య అయిన ఆదిశేషుని పేరు మీద వెలసి 
ఉన్న గ్రామం, అక్కడ ఉన్న ఆలయం 
రాధాకృష్ణులు అనంతనాగ్‌ 


56 కి.మీ. శ్రీనగర్‌ 





1 మహనీయుల మనస్సు నొప్పించరాదు 2 సెద్దపనికి చిన్న ప్రయత్నము, 
చిన్న పనికి పెద్ద ప్రయత్నము పనికిరాదు 


465 
జమ్మూ కాశ్మీర్‌లో వేంచేసియున్న కాశ్మీర్‌ హిందువుల ఆరాధ్య దేవత 


ఫీర్‌ భవాని తుళుముల 
(కాశ్మీరీ హిందువుల దేవత ) 40 కి.మీ. శ్రీనగర్‌ 
5 కి.మి. గండర్‌బట్‌ 


పాలతో వండిన అన్నము (పాయసం) ప్రసాదం గుడిలో నీటి ఊటలు గలవు. 
రాత్రులందు ఈ నీరు రంగులు రంగులుగా కనబడును. 


జమ్మూలో ఉన్న ముఖ్యమైన శివ కేశవుల ఆలయములు 
రణబీరేశ్వర్‌ జమ్ము 
రఘునాధ్‌జీ 
కాశ్మీర్‌లో రాధాకృష్ణ, శివాలయాలు ఒకే చోట గల ప్రదేశం 


1 రాధాకృష్ణ అనంతనాగ్‌ 
2. శివ 54 కి.మీ. శ్రీనగర్‌ 
23 కి.మీ. ఖనాబాల్‌ 
ఇచ్చట నున్న నీటిగుండం నిండా చేపలే. ఒక నీటి గుండం చల్లనిది. మరొకటి 
వెచ్చనిది. 


మానవ నిర్మితములు గాక గుహల్లో వెలసిన ప్రముఖ దేవాలయములు 
1. అమర్‌నాథ్‌ (జము శై & కాశ్మీర్‌) 
లిడ్డర్‌ నదీ తీరాన, లిడ్డర్‌ నది లోయలో 


2. వైష్ణవ దేవి (జమ్ము & కాశ్మీర్‌ 
70 కి.మీ. జమ్ము, 14 కి.మీ. కాట్రా 
తలుపులు, ద్యారబంధాలు లేని దేవాలయములు. 


ఇంద్రియ సుఖాల కోసం ఆరాట పడే భౌతిక శరీరం ఆత్మకు స్మశానం వంటిది 


466 
మానవ నిద్మితము కానిది, తలుపులు దర్వాజాలు లేనిది, గోపురము, 


ధ్వజ స్తంభము లేని దేవాలయము 
అమర్‌నాద్‌ అమర్‌నాధ్‌ 
మంచు లింగం 
అమర్‌నాధ్‌ గుహ 
లిడ్డర్‌ లోయలో 
లిడ్డర్‌ నదీ తీరాన 


ఎనో 


ఈ గుహాలయానికి ఇప్పుడు మెట్టు, మెట్ట ప్రక్కన ఇనుప చట్రము వగైరా 
కట్టబడుచున్నది. ఈ ఆలయమునకు సుమారు 11 మాసములు దర్శనమునకు భక్తులు రాలేరు 
శ్రావణమాసమున మాత్రమే స్వామివారి దర్శనం చేస్తారు. ఈ గుహ 13, 800' ల ఎత్తున 
నున్నది కానీ 14,500' ల ఎత్తున గల మహా గునాస్‌ శిఖరము నెక్కి లిడ్డర్‌ లోయలోనికి 
దిగవలెను. 

గుహాలయమునకు ముందు భాగమున గుహ చుట్టూ పావురములు నివసించుచున్నవి. 

అమావాస్యకు తగ్గి, పౌర్ణమికి పెరుగు మంచులింగము. 


త్రిశూలమునకు, గదకు మాత్రమే పూజ స్వామివారికి లింగరూపము లేదు 


శుద్ద మహదేవ్‌ పత్నిటిప్‌, 
శుద్రమహాదేవి 107 కి.మి. జమ్ము 
శూలము శివునిదని, గద భీమునిదని పూజింతురు చాల పురాతన దేవాలయము. 





అనవసరంగా మాట్లాడటం అనర్థం పరులను దూషించడం నేరం అపవాదులు వేయడం పాపం 


467 





(ఇతర ముఖ్యాలయములు) 


1. రణ బీరేశ్చర్‌ జమ్ము 
12 స్పటిక లింగాలు ఇంకా 
కొన్ని వేల లింగాలు ఫలకలమీద 


అమర్భబడి చుట్టూ ఉంటాయి. 


2. దుర్గాదేవి శ్రీనగర్‌ 
3 రఘునాధ జీ శ్రీనగర్‌ 
4  మామలేశ్వర్‌ 'పెహలీ గామ్‌, 
దుర్గాభవాని 97 కి.మీ. శ్రీనగర్‌ 
5. మహా విష్ణువు అవంతి పూర్‌ 
6. శంకర మహదేవ్‌ ఉధమ్‌పూర్‌ 
దేవికా నదీ తీరం జమ్ము, శ్రీనగర్‌ రూట్‌లో 
7. కోల్‌ కంధోళి మాత న(గ్రోట, 
10 కి.మీ. జమ్ము 
8 దేవ మాయి సుమాయి (గ్రామం, 
5 కిమీ. జమ్ము 
9 శ్రీ రఘునాధ జీ, కా(ట్రా 
భూమికాదేవి 56 కిమీ. జమ్ము 
10 ఆదికుమారి ఆదికుమారి, 
7 కి.మీ. కాట్రా 
11. గౌరీదేవి గుల్మార్ల్‌ 





భూలోకంలో స్వర్గాన్ని చూడదలుచుకుంటే సంసారాన్ని సుఖమయం చేసుకో 


468 





(విశిష్టతలు) 


విష్ణు, లక్ష్మి సరస్వతి యొక్క6 పాదాలు గుర్తులుగల ఆలయము 


విష్ణుమూర్తి మందార్‌ కొండ 
50 కి.మీ. భగల్‌పూర్‌ 
5 కి.మీ. మందార్‌ కొండ RS 


గంగానది మధ్యలోనున్న అలయము 
అజగైవినాధ్‌ సుల్తాన్‌గంజ్‌ 
(శివస్వామి) భగల్‌పూర్‌ జిల్లా 
కలకత్తా, కివుల్‌ రైల్వే 
లైనులోని స్టేషన్‌ భగల్‌పూర్‌ 


5 కి.మీ. దూరములో భగల్‌పూర్‌ కలదు. 
“అజగవ్‌” అను ధనుస్సును శివుడు పొందిన స్థలము. 


అజగైవినాధ్‌ సుల్తాన్‌ గంజ్‌ 
(శివస్వామి) 

కర్ణుని కోట కూడ కలదు. భగల్‌పూర్‌కు 5 కి.మీ. దూరములోని చెంపా నగరం 
పూర్వం అంగరాజ్యపు రాజధాని. 


దశావతారములు గుడిలోపల చెక్కబడిన శివాలయం 


కొంచీశ్వర మహదేక్‌ కోంచ్‌ 
హరగౌరి 30 కి.మీ. గయ 
గయ జిల్లా 


అష్టశక్తుల వి[గ్రహములు కూడ కలవు. 


వుద్యోగస్థుడైనా, వ్యాపారస్తుడైనా ఇంట్లో శాంతివున్నవాడే సుఖవంతుడు 


469 
దున్నపోతు రూపములో నున్న మహిషాసురుని చంపుచున్నట్లుగొక, దున్నపోతును 
వాహనముగా చేసి ఎక్కికూర్చుని ఉన్న అమ్మవారు 
ముండేశ్వరి ముండేశ్వరి 
రామఘర కొండ 
12 కిమీ. భబూవా 
షాహాబాద్‌ జిల్లా 
సతీదేవి శరీర భాగాన్ని మహా విష్ణువు సుదర్శన చక్రముతో ఖందించినపుడు 
51 భాగములుగా తెగి 51 చోట్ల పడి శక్తి పీరములైనవి. 
వస్త్రములు పడినచోట వెలసిన ఆలయము 
చిన్నపరాన్‌దేవి పాట్నా 
సిటీచౌక్‌ 
3 కి.మీ పాట్నా R.5 


సతీదేవి “కుడి తొడ” భాగము పడినచోటు, వెలసిన అమ్మవారు 


పెద్ద పరాన్‌ దేవి పాట్నా 
9 కి.మీ. పాట్నా RS 
మహారాజ్‌ గంజ్‌ 


అరణ్యదేవి (Goddess of Forests) ఉన్న ఆలయము 


అరణ్యదేవి ఆ(రా 

గంగానది సమీపాన షాహాబాద్‌ జిల్లా 
55 కి.మీ. పొట్నా 
95 కి.మీ. సశారం 


గజేంద్ర మోక్షం కథజరిగిన స్థలము, వెలసిన ఆలయము 


హరిహర నాధ సోనేపూర్‌ 
(త్రికూట పర్వతముపై శరన్‌ జిల్లా 
పర్వతము (క్రిందనున్న సరస్సులో దిగిన ఏనుగును మొసలి పట్టిన చోటు. 


బయట శతృవులు వంద మందికంటే, ఇంట్లో శతృవు ఒక్కడు అపాయకరము 


470 
కాళిదాసుని కరుణించిన దేవత 


కాళికాదేవి ఉచ్చేత (గ్రామం 
50 కి మీ. దర్భాంగ 
5 కి మీ. బేనిపట్టి 
కాళిదాసు విద్యార్థిగానున్న రోజుల్లో అర్హరాత్రి కాళికాలయములో ఉన్న దీపాన్ని 
వెలిగించి, తోటి విద్యార్దుల్ని, గురువులను ఆశ్చర్యములో ముంచి ధైర్యసాహసములు 
(ప్రదర్శించి కాళికా అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడయిన ఆలయం 


శివలింగ ప్రతిష్ట చేయబడిన జైన దేవాలయం 


పరాశనాద్‌ మసారా(గామం 
సాదర్‌ మండలం 
షాహాబాద్‌ జిల్లా 
9 కి.మీ. అర్రా టౌను 
శివలింగ (ప్రతిష్ట చేస్తేనేగాని గ్రామస్తులు జైన ఆలయాన్ని నిర్మించనీయలేదు. 
అస్వాంలోని తేజపూర్‌ని బాణాసురుని రాజ్యముగా పరిగణించడమే గాక, బీహార్‌లోని 
మాసరా గ్రామాన్ని కూడా బాణాసురుని రాజ్యంగా పరిగణించి, కుమార్తె ఉషను శ్రీకృష్ణుని 
మనుమడైన అనిరుద్దునికి యిచ్చి, వవాహం జరిపించిన చోటుగా పరిగణిస్తారు 
శివస్వామి మనారా 
పార్వతి సాదర్‌ మండలం 
షాహాబాద్‌ జిల్లా 
9 కి.మీ. ఆ(ర్రా గ్రామం 
అనల క. ప్రదేశము, వ. వ హ్‌ 
ఉ(గతార మహేషి 
5 కి.మీ. బనగామ్‌ 
బనగామ్‌ టు సహర్‌ RS 
నుండి 7 కి.మీ. 


సహారా బిలా 
య 





ఆలయ ధర్మకర్తలు నిజమైన భక్తులు కాకపోతే పూజింపబడు మందిరాలకు విలువ వుండదు 


471 
పూరీ జగన్నాధ్‌లో వలెరధయాత్ర జరుగు ఆలయం 


జాగర్‌నాట్‌ జూగర్‌నాధ్‌ పూర్‌ 
బలభ(ద్ర 9 కి.మీ. రాంచీ 
సుభద్ర రాంచి జిల్లా 


ఈ విగ్రహాలను రధాలలో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి “మోసీబారి” (Aunts 
House) వారం రోజులుంచి తిరిగి రధయాత్ర సాగించి విగ్రహాలను తీసుకుని వచ్చెదరు. 
(పూరీలో గుండీచ మందిరానికి విగ్రహాలను తీసుకుని వెళ్ళి వారం రోజులుంచి తిరిగి 


తెచ్చు విధముగా). జూన్‌ - జూలై మాసములలో రధోత్సవము జరుగును. 
ఆంజనేయునికి అంజనాదేవి జన్మనిచ్చిన ప్రదేశం, వెలసిన ఆలయం 


ఆంజనేయుడు అంజన (గ్రామ్‌ 


రాంచి మండలం 
బీహారు రాష్ట్రములో వెలసిన త్రివేణి సంగమ స్థానం 


విష్ణు పాదములు గయ 
ఫల్నుణి, మధుర, శ్వేదా నదుల త్రివేణి సంగమం. 


రాత్రులందు మాత్రమే ఆరాధింపబడు స్వామివారు 


సిద్దేశ్సరుడు సిద్దేశ్యర్‌ 

oo డు 

బారాబర్‌ పర్వతముపై 20 కి.మీ. గయ 
సిద్దేశ్యరి బేలా ఆర్‌.ఎస్‌. దగ్గర 


రాత్రి 7 గంటలకు గుడితెరచి 12 గంటలకు మూసివేస్తారు. పర్వతానికి (క్రింద 
పాతాళగంగ ఉన్నది. స్వామివారు మంత్ర, తంత్రములు (ప్రసాదించునని నమ్మిక. 


ఆలయములో విష్ణుమూర్తి పాదములనే పూజించు ఆచారము గల ఏకైక ఆలయం 
విష్ణుమూర్తి గయ 


విష్ణు పాదాలయం పాదగయ 
విగ్రహ రూపంగాక కేవలం పాదములు మాత్రమే. 





ఎంతటి దయామయుడైనా తన (పేమ పూరిత హస్తాలతో తేలును నిమిరితే కాటు వేస్తుంది 


472 


ఆలయ గోపురంపై గల బంగారు కలశాలను దొంగిలించబోయి, క్రింద పడిపోయి 
బండగా మాలిన దొంగ కథ కల ఆలయం 


విష్ణు పాదములు గయ 
బండరాయిని చూడవచ్చును పాదగయ 
పాదగయ క్షేత్రములో యాత్రీకులు తమ పూర్వీకులకు పిండ ప్రదానం 
చేసినట్లు సాక్షిగా నిలచిన స్వామివారు 
1. గదాధర గయ 
2. ప్రతాప మహేశ్వర పాదగయ 


సతీదేవి “వక్షోజ” భాగము పడిన ప్రదేశం, అమ్మవారి విగ్రహం ముందు వక్షోజ భాగము 
కూడా ప్రతిష్టించబడిన ఆలయం 


మంగళగౌరి గయ 
శక్తి పీరం 


నిరంజన, మోహన నదుల సంగమ స్థానమున వెలసిన పుణ్యక్షేత్రము 


బుద్దగయ బుద్దగయ 
బుద్దుడు 13 కి.మీ. గయ 

నిరంజన (లీలాజన), మోహన నదుల సంగమ స్థానము. ఈ రెండు నదులు 
కలసిన నదిని “ఫల్తూ” నది అని పిలుస్తారు. 


అహల్యా దేవికి ఆలయం 


అహల్య అహిరాలి 
గౌతమ మహర్షి భార్య 6 కి.మీ. దూరములో 
బక్సర్‌ జిల్లా 
పాట్నా, కలకత్తా లైనులో 
బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ బోర్డర్‌లో 1 కిమీ దూరములో చరిత్రవన వైకుంరనాధ 
(నవలాక్‌ ఆలయం గలదు. 





ప్రసిద్ది నొందిన పండితోత్తములు ధనం లేక పోయినా పూజవీయులే 


473 
“రామశిల” కొండపై వెలసిన ఆలయం 


శివ గయ 

భాగేశ్వరి (బుగుళాదేవి) 4 కి.మీ. రైల్వేస్టేషన్‌ 
“చిన్నమస్తా దేవి” ఆలయం 

చిన్న మస్తా దేవి రాజరప్పా జలపాతం 

కాళికా దేవి 89 కి.మీ హజారిబాగ్‌ 


కొండ శిఖరంపై 


దామోదర లోయలోగల ఆనకట్ట వద్ద వెలసిన అమ్మవారు 


పార్వతీదేవి మాయీధాన్‌ 
(Mother Goddess) దామోదర్‌ లోయలోని 
మాయికా ధాన్‌ అనగా రిజర్వాయర్‌ వద్ద 
“అమ శ్రవారు వెలసిన సలం” 

య 
అని అర్రము 


సోనే, గంగా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


కాత్యాయని మనేర్‌ 
27 కిమి. పాట్నా 
గ్రామర పండితులు ఫాణిణి, బ్రవరుచి నివసించిన స్థలము. మహ్మదియులు కూడా 
ఇచట ఉరుసు ఉత్సవం జరుపుకొంటారు. 


జనక మహారాజు దున్నుతుండగా భూమినుండి సీతాదేవి 
దొరికిన స్థలం, వెలసిన ఆలయం 


సీ్‌త్ర సీతామరి 
ఇనా 
రామ 
లక్ష్మణా 
మిధిలా నగరం మురూఫర్‌పూర్‌ జిల్లా 


జానకీ కుండ్‌ సరోవరము గలదు. 
లఖన్‌ దేయీ నదీతీరం 





దొరికిన వుద్యోగం నిలబెట్టుకోవడాన్కి కృషికావాలి అందులోపైకి పోవడాన్కి అదృష్టం కలసిరావాలి 


474 
“థైరవ బాబా” అని పిలువబడే శివాలయం గల పుణ్యస్థలం 


శివ, పార్వతులు భైరవ ఆస్టాన్‌ 
ఇచ్చట వెలసిన శివలింగాన్ని 30 కి.మీ సీతామర్తి 
“భైరవ బాబా” అని పిలుస్తారు 


విశ్వామత్రుడు య చేసిన సలం (శ్రీరామ లక్ష్మణులు 
మారీచ ag 


. సుబాహులను కొట్టిన స్థలము) 
సోమేశ్వర్‌ బక్సర్‌ 
గంగానదీ తీరం భోజ్‌పూర్‌ జిల్లా 


సద్దా(శ్రమం 


దృఢమైన పెంకులతో కట్టబడి బావులవలె లోతైన యజ్ఞగుండము లున్నవి. 


గంగా, పునపున నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 

విష్ణుమూర్తి వైకుంఠపురం 

శివమహాదేవ్‌ 15 కి.మీ పాట్నా 
పాట్నా బిల్లా 

కుబేరుని విగ్రహం ఉన్న ఆలయం 

తారాదేవి కళ్యపా 

ఆలయములో 13 కి.మీ. ముకద్దం పూర్‌ 
జహనాబాద్‌ జిల్లా 


భీముడు జరాసంధుని చంపెన స్థలం 


మార్కండేశ్వర్‌ రాజగిరి 

వేడినిటి ధారలు నలందాజిల్లా 
30 కి.మీ. బీహార్‌షరీఫ్‌ 
20 కి.మీ. నలందా 





ఆత్మకు తెలియకుండా ఎ యిండ్రియాలు ఏ పనీ చేయలేవు సదాలోచన సత్కార్యానికి దారి తీస్తుంది 


475 
ఉత్తరార్క, దక్షిణార్మ అని పిలువబడే రెండు సూర్యమందిరాలున్న పుణ్య స్థలము 
విష్ణుమూర్తి చరణ పాదుకలు గయ 
ఫల్నుణీ నదీ తీరం 
దక్షిణ మానస తీర్హం ప్రక్కన 
చతుర్భుజ సూర్యనారాయణ మూర్తిని దక్షిణార్క అనియు, ఉత్తర మానస తీర్దం 
(ప్రక్కన ఉన్న సూర్యనారాయణ మూర్తిని ఉత్తరార్క అనియు పిలుతురు. 
హరి హర క్షేత్రము అని పిలువబడే దేవాలయము 


శివ, విష్ణువుల సోనేపూర్‌ 
హరిహరాత్మకమైన విగ్రహం (బీహార్‌) 

గండకీనది గంగానదిలో కలియుచోటు, విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో మిధిలా 
నగరమున కేగుచూ ఇచ్చటికి వచ్చిరట. 


రావణాసురుని విగ్రహం ఉన్న ఆలయం 


మహిష మర్దిని పిపరా ఆర్‌ ఎస్‌. 
దశ కంరుడు 60 కి.మీ. ముజాఫర్‌పూర్‌ 
ముజాఫర్‌పూర్‌ జిల్లా 
గండకీ, సోనహ నదుల సంగమ స్థానములో వెలసిన ఆలయము 
శ్రీరామ (త్రివేణీ 
సీతాదేవి భయంసా లోటన్‌ (గ్రామం 
నేపాల్‌ సరిహద్దు 


బ్రహ్మ యోని, మాతృయోని అని పిలువబడే దివ్య శిలలుగల ఆలయము 


(బ్రహ్మ ఆలయం (బ్రహ్మయోని 
3 కి.మీ. గయ 
పర్వతము పై గల ఆలయం. గుహలో రెండు శిలలు గలవు ఈ శిలలను పూజించి 
5 
వాటివద్ద నిద్రచేస్తే పుణ్యము. 





చెట్టునుండి కొమ్మచేరైతే నశించవచ్చును విత్తనము వేరైతే వర్ధిల్లు తుంది 


476 


సరస్వతీ నది తూర్పునుండి ఉత్తరదిశకు ప్రవహించు చోట వెలసిన ఆలయములు 
సప్తబుషులు రాజగిరి 
కామాక్షీదేవి 55 కి.మీ భక్తియార్‌పూర్‌ ౫ 5. 
గయ జిల్లా 


ఇక్కడ ఉన్న నదిని (ప్రాచీ సరస్వతి నది అని పిలుస్తారు. 
గంగానది ఉత్తర వాహినిగా ప్రవహించు చోట వెలసిన ఆలయం 


ఉమానార్‌ బాడ్‌ 
పార్వతి 25 కి.మీ. మొకామా ఆర్‌.ఎస్‌. 
గయ జిల్లా 


దేవనదీ, భలగోనది సంగమ స్థానమున వెలసిన స్వామివారు 


కేతుంగేశ్వర్‌ కేతుంగా 
పార్వతి వానోమండలం 
రాంచి జిల్లా 
ఎవరికి వారే బ్రతికి ఉండగనే శ్రాద్ధకర్మలు పెందప్రదానను 
చేసుకొను ఏర్పాటు గల క్షేత్రము 
పిత్సగయ గయ 
వైతరణీ నది గయ జిల్లా 


శస్త్రచికిత్స (Operations) దేవుడుగా ప్రసిద్ధి చెందిన స్వామివారు (సర్జన్‌) 


వైద్యనాధ్‌ వైద్యనాధ ధామ్‌ 
(శివస్వామి) 5 కి.మీ. జెషీడి ఆర్‌.ఎస్‌. 


రావణుని 9 శిరస్సులు ఖండింపబడగా తిరిగి అతికిన స్వామివారు. రావణుడే 
స్వామివారిని “వైద్యనాధ” అని పిలచెను. 


బాధలందరికి వుంటాయి ఆస్థి వున్నందు వల్ల కొందరికి లేనందు వల్ల మరికొందరికి 


477 


జరాసంధునికి ఆలయం 
జరాసంధుడు రాజుగిది 
గిర్మిక్త జపురం 2 కి.మీ. రాజగిరి 
20 కిమీ నలందా 
80 కి.మీ పాట్నా 


మగధ సామ్రాజ్యము. గిరివ్రజపురం కొండ బిలంలోని సోనభండార్‌ జరాసంధుని 
సంపదకు నిలయము. జరాసంధుని విగ్రహం, కొండ బిలంలో “సోన్‌భాండార్‌” చూడవచ్చును. 


శనీశ్వరుని ప్రభావము తగ్గడానికి ప్రార్ధించవలసిన స్వామివారు 
ఆంజనేయస్వామి పాట్నా 


పాట్నా రైల్వేస్టేషను దగ్గర ఉన్న ఆలయము. చాల పురాతనమైనది స్వామివారి వద్ద 
నూనె దీపాలు వెలిగిస్తారు 


విష్ణుమూర్తి యొక్కపాదముద్రపై కట్టబడిన దేవాలయము 


విష్ణుపాదము గయ 
నిరంజన లేక ఫల్వుణీ 92 కి.మీ. పాట్నా 
నడ తీరము 


ఈ దేవాలయి (ప్రాంగణములోనే అక్షయవటం అని పిలువబడే మజ్జిచెట్టు ఉన్నది. 
ఈ చెట్టు చాల మహత్తు గలది దగ్గరలోని (బ్రహ్మయోని కొండపై శివాలయం గలదు. 


బంగారుపూత పూయబడిన బుద్దుని విగ్రహము గల దేవాలయము 


మహాబోధి ఆలయం బుద్దగయ 
8 కి.మీ. గయ 
“విశ్వశాంతి” స్టూపముగల దేవాలయము 
బుద్ద భగవానుడు రాజగిరి 
22 కిమీ నలంద 


బుద్దుడు చాల సంవత్సరములు గడపిన (గద్దకూట పర్వతము. ఈ పర్వతము పై 
జపాన్‌వారు బుద్దవి[గ్రహం నెలకొల్పి, దేవాలయము కట్టిరి. కుర్చీలో కూర్చుని, కొండ 
శిఖరమునకు ఒక్కొక్క వ్యక్తి వెళ్ళి, రావాలి. ఇనుపవైరు కుర్చీలను లాగు ఏర్పాటు గలదు 


ఎంతో మంది శ్రామికుల పనిని ఒక మెషీను చేయగలధు కాని 
ఒక్క అసాధారణ ప్రజ్ఞావంతుని పనిని ఏ మెషీను చేయలేదు 


478 


పాట్నా సిటీలో ఉన్న గ్రామదేవత 
పాటన్‌ దేవి పాట్నా 
రాజగిరి యొక్కగ్రామదేవత 
మానసాదేవి రాజగిరి 
20 కి.మీ. నలంద 


రావణుడు శివుని ప్రార్థించి, శివ ప్రసన్నతకై తన శిరస్సులు నరికి సమర్పించిన స్థలము 


వైద్యనాధ్‌ వురి. 
(వైద్యనాధ ధామ్‌) 5 కి.మీ. జెషీడి ఆర్‌ ఎస్‌. జెఎన్‌. 
కలకత్తా - పాట్నా రూటులో 
ద్వాదశ జ్యోతిర్లింగములలో నొకటిగా భావింపబడుచున్నది రావణుడు తన తొమ్మిది 
శిరస్సులను నరికి, సమర్పించి, తన పదవ శిరస్సును నరకుకొనబోవ శివుడు ప్రత్యక్షమయ్యెను. 
“హరిహర క్షేత్రమని ప్రసిద్ధి గాంచిన దేవాలయము 


హరిహర సోనేపూద్‌ 
(హరి + శివ) 65 కి.మీ పాట్నా 
శ్రీరామ (ప్రతిష్ట 
గంగా, గండకీనదుల సంగమస్టానం. 

భారతదేశములోని అతిపెద్ద పశువుల సంత ఇచ్చట జరుగుతుంది ఏనుగులు 
మొదలు మేకల వరకు Barter System తో కూడా లావాదేవీలు జరుగును. కార్తీక 
నూసములో (ప్రతీ సంవత్సరం ఉత్సవము. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో 
మిధిలానగరమునకేగుతూ ఇచ్చటకు వచ్చెనట. 


లింగము యొక్క పై భాగములో రావణుని బొటనవ్రేలు నొక్కు కలదు 


వైద్యనాధ్‌ వైద్యనాథ ధామ్‌ 
(జ్యోతిర్లింగం) (బీహార్‌) 


5 కి.మీ. జషీడి ఆర్‌.ఎస్‌ 
'కలకత్తా - పాట్నా రూట్‌లో 
భూస్టాపితమైన లింగమును రావణుడు తన యావత్‌ శక్తిని వినియోగించి పైకితీయు 
ప్రయత్నములో లింగముపై నొక్కు పడినదట. 


అనే 





శ్రీరంగనీతులు చెప్పేవారు చాలమంది ఆచరించేవారు అరుదు 


479 


గయ క్షేత్రములో వెలసిన అమ్మవారు 
మంగళగౌరి గయ 
ఫల్లుణీ నదీ తీరం 73 కి మీ. పాట్నా 


కాశీలోవలె శాక, ఫల వర్ణనం పాతగయ, కొత్తగయ అని రెండు గయలు గలవు 

మధ్యదూరం 1 కిమీ విష్ణుపాదాలయం గలదు విష్ణుమూర్తి గజ అను రాక్షసుని తన 
కుడిపాదముతో హతమార్చెనట పితృదేవతలకు పిండములు వేయుదురు అట్టు వేసిన వారి 
జీవితకాలములో పితృదేవతలకు (శ్రాద్దవిధులు మరల నిర్వర్తించవలసిన అవసరము లేదు. 

1 భాగేశ్వరీ దేవి ఆలయం 

2. గదాధర్‌ భగవాన్‌ ఆలయం 

3. శ్రీకృష్ణాలయం 

4. సూర్యనారాయణాలయం గలవు 


అమ్మవారి “శిరోభాగం” పడిన చోటు 
వైద్యనాధుడు వైద్యనాధధామ్‌ 
(వైద్యనాధేశ్వరి) 5 కి.మీ.జపీడి ఆర్‌ ఎస్‌.నుండి 
శ్రీ జయదుర్లా త్రిపురసుందరి జీపులో వెళ్ళవలయును 


ఒక అంగుళం వెడల్పు గల్లిన చిన్న చతురస్రాకారపు ఖురాన్‌ గల పట్టణము 


పాట్నా లైబ్రరీలో పాట్నా 
(ఖుదాబక్ష్‌ ఓరియంటల్‌ లై(బరీ) 
చూడగనే ముచ్చట గలిగి నమస్కరించాలనే భావన కలుగుతుంది. 


4 చేతులు ఉన్న శివ విగ్రహం 
పరమేశ్వరుడు (జగన్నాధుడు) జగన్నాధ్‌ 
జగన్నాధేశ్వరి రత్నగిరి 
బుద్దగయ దగ్గర 


నల్లని రాతిలో 4 చేతులతో ఉన్న విగ్రహం. ఈ వి[గ్రహానికి అతీంద్ర శక్తులు 
ఉన్నట్టుగా నమ్మిక, 


ఆడుకునే వయస్సు పిల్లలది ఆచరించేవయస్సు యువకులది ఆదేశించే వయస్సు పెద్దలది 


480 
ద్రౌపదీ దేవి పుట్టినచోటు, వెలసిన ఆలయం 


శివ దియోకులి 
పార్వతి 19 కిమీ. సీతామర్హి 
సీతామర్హి జిల్లా 
చౌముఖ్‌ మహాదేవ్‌ ఉన్న ఆలయం 
చౌముఖ్‌ మహాదేవ్‌ వైశాలి 
(నల్లని రాతిలో నాల్గు ముఖములు 55 కి.మీ, పాట్నా 


కల్షిన శివలింగము) 
చౌముఖ్‌ మహాదేవి 


బుద్దుడు, మహావీరుడు తమ పవిత్ర బోధలు గావించిన చోటు. 


ఛహార 





(ఇతర ప్రముఖాలయములు) 

1. జానకీదేవి జయనగర్‌ 
శ్రీరాముడు 66 కి.మీ. దర్భాంగ 
సీతాదేవి పెరిగి పెద్దదైన చోటు 27 కి.మీ. నేపాల్‌ బోర్డర్‌ 

2. జగన్నాథ్‌ బుద్దగయ. 

12 కి.మీ. గయ 

3. సిద్దేశ్వర్‌, బేలా, 
సిద్దేశృరి 20 కి.మి. పాట్నా 

4. కార్తికేయ హరికతోరా. 

వైశాలి దగ్గర 
55 కి.మీ. పాట్నా 





చెడు క్షణంలో వ్యాపిస్తుంది మంచి అట్లాగాదు 


481 
రః విశ్వనాధ గయ 


6 విష్ణుమూర్తి దేవగఢ్‌ 
5 కిమీ జపషీడి RS 


7. లక్ష్మీ నారాయణ పాట్నా 
8. జగన్నాధుడు, సుభ(ద్ర రాంచి. 
93 కి మి. పాట్నా 
9. కళ్యాణేశ్వరి దామోదర్‌ వ్యాలి. 
80 కిమీ. సింద్రీ 
10. శ్రీరామ, సీత అహైయిరి. 
(అహల్యగాధ జరిగిన చోటు) దర్భాంగా జిల్తా 
3 కి.మీ. కమతాల్‌ 
11. మాపొడి (he Unseen diety) శరై కల్టా 
(అష్టధాతు విగ్రహం) సింగ్‌భం జిల్లా 


మండలేశ్వరి, హింగుళాక్షి అని కూడా పిలుతురు. 


12. అష్టశంభు బౌన్‌ సాగర్‌. 
సింగ్‌భం జిల్లా 
12 కి.మీ. మజగామ్‌ 


13. మధుసూదన భగవాన్‌ ముందర్‌ కొండ 
50 కి.మీ. 
భగల్‌పూర్‌ జిల్లా 

14. జగన్నాధేశ్యర్‌ రత్నగిరి 

జగన్నాధేశ్వరి 





తోరణాలు కడితేనేగాని శుభకార్యాలకు శోభరాదు 


15 శివ, భవాని 
(విష్టుమూర్తి దశావతారములు 
చెక్కబడిన శివాలయం) 


16 దుర 
Pa 
17. భగవతి 
18. జగన్నాధ్‌ 
బలభ(ద 
సుభధ్ర 
19. ” 
20. సింఘేశ్షర్‌ 
21.వాసుకీ నాధ్‌ 
22. మహాదేవ్‌ 


(దగ్గరలో అశోకస్తంభము కలదు) 


482 


కోంచ్‌. 
గయ జిలా 
యం 
30 కి.మీ. గయ 


ఉచ్చేత, 
50 కి.మీ. దర్భాంగ 
5 కి.మీ. దేవి పట్టి 


కుర్కిహార్‌. 
30 కి.మీ. గయ 
5 కి.మీ. వజీర్‌ గంజ్‌ 
గయ జిలా 

or) 
శిరాయ్‌ కెల్లా, 
సింగ్‌భం జిల్లా 


చుటియా 
రాంచి జిలా 
లా 


సింఘేశ్వర్‌. 
సహర జిలా 
చె లా. 
13 కి.మీ. మధిపురా RS. 


బాసుకీ నాట్‌. 
43 కి.మీ. దేవగడ్‌ 
సంతాల్‌ పరగణాల జిల్లా 


ఆరేరాజ్‌. 
28 కి.మీ. మోతిహరి 
మోతిహరి జిల్లా 


భైర్యములేని మానవుడు పదును లేని కత్తితో సమానము ఏ దేశములో వున్నా 
మానవుడు మానవుడే భాషమారవచ్చు వేషం మారవచ్చు 


483 


23 శివ, పార్వతి మోతిహరి 
24. జగన్నాథ్‌ జగన్నాధ పూర్‌ 
12 కి.మీ. రాంచి 
25. శివ మహదేవ్‌ రాంచి 
(రాంచి కొండపై) 
26. హలేశ్వర్‌ (శివ) హలేశుర్‌. 
3 కి.మీ. సీతామరి 
సీతామర్తి బిల్లా 
27. నాగేశ్వర నాధ్‌ | పుప్రీ. 
సీతామర్హి దగ్గరలో 
సీతామర్హి జిల్లా 
26 1. కార్తికేయ వైశాలి 
“హరి కటోరా” అని ఆలయం పేరు. 44 కి.మీ. పాట్నా 


2. చౌ ముఖ్‌ మహదేవ్‌ (నాల్గు ముఖముల శివ) 


నేపాల్‌ 





(విశిష్టతలు) 


108 జలధారల క్రింద స్నానమాచరించి దర్శించు స్వామివారు 


ముక్తినాధ్‌ ముక్తినాధ 
(విష్ణుమూర్తి) 75 కి.మీ. పోఖరా 
సాల(గ్రామక్షేత్రము, శ్రీదేవి. పోఖరా జిల్లా, 70 కి.మీ. జామ్‌సమ్‌ 


భూదేవి, గ రుడాళ్వార్‌ 

గండకీ నది జలధారలు సుమారు 20 గజముల దూరములో 108 ఏర్పాటు చేశారు 
ప్రతి ధార గోముఖము నుండి పడునట్లు ఇత్తడి గోముఖములను అమర్చినారు. పెద్దలకు 
పిండ ప్రధానము చేయుదురు 


1 నిర్మలమైన హృదయమే దైవనివాసం 
2 వృద్ధాప్యం కుదరని రోగం 


484 
జ్వాలాముఖి క్షేత్రములో వలె నాలుగు గుహలలో మంటలు మండే 
క్షేత్రము, దేవాలయము 
ముక్తినాధ పెరుమాళ్‌ ముక్తినాధ్‌ 
శ్రీదేవి, భూదేవి 
ఎదురుగా గరుడాళ్యార్‌ 
1 ఒక గుహలోని జ్వాల (క్రింద నీరు (ప్రవహించును. “జల జ్వాల” అందురు 
2. ఒక గుహలోని జ్వాల రాతిపై మండుచుండును. “జ్యోతి జ్వాల” అందురు. 
3 ఒక గుహలోని జ్వాల భూమి నుండి వచ్చుచుండును “స్వయం జ్వాల” అందురు 
4 ఒక గుహలోని జ్వాల గుహ గోడ నుండి వచ్చుచుండును “మహా జ్యాల” అందురు 
పరమ పతివ్రత అయిన వేశ్యను విష్ణుమూర్తి వర్తకునివేషములో వచ్చి 
పరీక్షించి, ఆమె పాతివ్రత్యమునకు ఆనందించి నదీ రూపమున ప్రవహించి, 
భక్తులనుధన్యత నొందించమని ఆనతిచ్చెను. తాను సాలగ్రామ 
రూపమున నుందునని అనుగ్రహించెను 


ముక్తినాధ పెరుమాళ్‌ ముక్తినాధ్‌ 
గండకి నది 


నదీ ప్రవాహమంతయు సాల గ్రామ శిలలు లభించును విష్ణు కృష్ణ నారసింహాది 
సాల[గ్రామములు లభించు స్టలము 


నేపాల్‌లోని త్రివేణీ సంగమం వద్ద వెలసిన ఆలయం 


ముక్తినాధ్‌ ముక్తినాధ్‌ 
సాలగ్రామ క్షేత్రం 
వేడినీటి ధారలుగలవు 
దేవిక, గండకీ, చక్రానదుల సంగమ స్తానం 
“జుమ్మా” లు అనబడే ఆజన్మ కన్యల కారాధ్య దైవముగా నుండి 
వారిచేతనే నడుపబడు ఆలయం 


ముక్తినాధ పెరుమాళ్‌ ముక్తినాధ్‌ 
శ్రీదేవి, భూదేవి, గ రుడాళ్యార్‌ 





ధనికునికి అజీర్ణం రోగం, దరిద్రునికి ఆకలి బాధశాపం 


485 


చతుర్భాహువులతో పద్మాశీనుడై, పైన ఏడు పడగలు గల 
ఆదిశేషుడున్న స్వామివారు 
ముక్తినాధ పెరుమాళ్‌ ముక్తినాధ్‌ 
శ్రీదేవి, భూదేవి 


ఎదురుగా.గరుడాళ్యార్‌ 
గంగానది తీరము 
పై విగ్రహములన్నియు ఉత్సవ మూర్తులే మూలవిరాట్‌ లేదు 
అశ్వాలతో లాగించే రధము, అశ్వోత్సవము జరిగే ఆలయము 


పశుపతినాథ్‌ ఖాట్మండు 
మహా శివరాత్రి నాడు అశ్వాలతో రధము లాగించడం, ఇతర పోటీలు నిర్వహిస్తారు 


విష్ణుమూర్తిపై నిలుచుని ఉన్న కా౪కాలయం 


కాళికాదేవి (ఆదిశక్తి భటగామ్‌ 
విష్ణుమూర్తి 14 కి.మీ ఖాట్మండు 


కంరహారం ఆలయం (Necklace Temple) అని పిలువబడే 
పాలరాతి ఆయలం, వెలసిన అమ్మవారు 


సీతాదేవి జనక్‌పూర్‌ 
శ్రీరామ చంద్రమూర్తి 


నేపాల్‌ దేశములో మశూచి వ్యాధిని నిర్మూలించు అమ్మవారు 


హరతాయ్‌ ఖాట్మండు లోయలో 
చిన్న కొండపై 
బాగ్‌మతి నది పుట్టిన చోటు, వెలసిన ఆలయం 


అధినాద్‌ చోబర్‌ 
(శివ మహాదేవ్‌ 8 కి.మీ ఖాట శ్రండు 


ముద్దెనా మొరటుగా వుంటే చేదు 


486 
సతీదేవి దంతం పడినచోటు, వెలసిన ఆలయం 


దంత కాళి విరాట్‌ నగర్‌ 


పోఖరా దగ్గర 
అమ్మవారికి మేకలు, కోళ్ళు, బాతులు, పిట్టలు బలి యిస్తారు. 


ఒకే రోజున దర్శించవలసిన నారాయణ చతుష్టయం 


1. చెంగ్‌ నారాయణ చెంగ్‌ నారాయణ్‌ 


2 విశంఖు నారాయణ 16 కి.మీ. ఖాట్మండు 


3. శిఖర నారాయణ 
4. ఏ చెంగ్‌ నారాయణ 


ఈ పేర్లతోనే గ్రామములు గలవు మొత్తము దూరము 35 కి.మీ ఒకేరోజు దర్శనము 
పుణ్య(ప్రదము. 


దక్షిణ దేశములో ప్రవహిస్తున్న గోదావరి నది పుష్కరముల వలె 12 
సంవత్సరములకొకసారి ఉత్తరదేశాన గోదావరి నది జలాలకు 
ఒక నెల రోజులపాటు ఉత్సవము జరుగు ప్రదేశము 


గోదావరి సెలయేరు 
పుల్‌చోయ పర్వతం (ప్రక్కన 


గోదావరి 
5 కిమీ. చంగ్‌ నారాయణ్‌ 


ఖాట్మండ్‌ దగ్గర 
దక్షిణదేశ గోదావరీ నదీ జలాలే ఇక్కడ కూడా (ప్రవహిస్తున్నాయని నమ్మిక. 


రావణుని చంపిన శ్రీరామచంద్రుని దివ్య బాణమున్న దేవాలయము 
“తేలాజూ” లేక ఖాట గ్రండ్‌ 
“తలేజూ” అమ్మవారు (భవాని) 


నేపాల్‌ మహారాజుగారి ఆరాధ్యదైవము కోటకు ఉత్తరభాగాన ఉన్న ఆలయము 
బాణా(గ్రమున ఒక యోగియొక్క ఎముక నుండి తయారైన వజ్రము ఉన్నదని భావన 





సత్యాన్నీ, ధర్మాన్నీ గోల్పోని మనిషి నాస్తికుడైనా పరవాలేదు 


487 
దేవాలయములోని గంట వాయించితే చుట్టుప్రక్కలనున్న కుక్కలు మొరుగుతాయి 


శ్రీవత్సలా దేవి భక్తపూర్‌ 

(దుర్గాదేవి) 12 కిమీ ఖాట్మండు 
(ఇత్తడి నంది (పెద్దది) గల ఆలయం 

పశుపతి నాథ్‌ ఖాట్మండ్‌ 


పశుపతినాథ్‌ స్వామివారికి ఎదురుగా ఉన్నది 
బుద్ధుని తండ్రియగు శుద్ధోదనునిరాజధాని, బుద్ధుని బాల్యము, 


గౌతముడు కపిలవస్తు 
(సిద్దార్దుడు - బుద్దుడు) 20 కి.మీ. షోరత్‌ఘర్‌ 
గోరఖ్‌పూర్‌ - గోండా లూపు 
లైనులో 
వివాహము జరిగినచోటు, భార్య, బిడ్డను విడచి విరాగియై బయలుదేరిన పట్టణము. 
బుద్ధ భగవానుని జన్మ స్థలము 
బుద్ద భగవానుడు లుంబినీ వనము 


25 కి.మీ. నాగర్‌ RS 

నౌగర్‌ నుండి బస్సు 

గోరఖ్‌పూర్‌ - గొండా 

లూపు లైనులో 

తల్లి మాయాదేవి కపిలవస్తు నగరమునండి పుట్టినింటికి వస్తూఉండగా లుంబినీ 

వనములో కాన్సాయెను. వనములో తల్లి చెట్టు కొమ్మను పట్టుకొని యుండగా బుద్దుడు 
జన్మించెను. ఇండియాలో బస్సు ఎక్కి నేపాల్‌ భూభాగములో 9 కి.మీ. (ప్రయాణము 
చేయవలెను. 


మశ్చీంద్రనాథ్‌ ఆలయమున్న ప్రదేశము 


మళ్ళీంద్రనాధ్‌ ఖాట్మండు 
నేపాల్‌ ప్రభువుల ఆరాధ్య దైవము. నేపాల్‌ దేశాన్ని కరవు కాటకాలనుండి రక్షించిన 
స్వామివారుగా (ప్రఖ్యాతి, ప్రతీసంవత్సరము బ్రహ్మోత్సవములు జరుగును. 


ఆకలి లేనప్పుడు తింటూ, దాహం లేనప్పుడు త్రాగేవాడు మానవుడు మృగం కాదు 


488 


సాలగ్రామ శిలలకు జన్మ స్థానము 
ముక్తినాధుడు ముక్తినాథ్‌, 75 కి.మీ. పోఖరా 
ఖాట్మండ్‌ నుండి పోఖరా 240 
కిమీ. By fhght 


స్వయం వ్యక్తములలో (ప్రధాన క్షేత్రము 108 దివ్య తిరుపతులలో అంతిమ తిరుపతి 
సాల(గ్రామములు లభించు మహాక్షేత్రము. 
సతీదేవి “కంరము” పడిన దివ్య స్థలము 


పార్వతిమాత గాలేశ్యర్‌ 
ముక్తినాధ్‌ క్షేత్రమునకు (ప్రోవు (త్రోవలో 
అమ్మవారి కంఠము పడిన స్టలము “గాల” యనగా మెడ అందుచేతనే ఈ 
స్తలమునకు గాలేశ్వర్‌ అని పేరు వచ్చినది. 


శ్రీరామ లక్ష్మణ, భరత, శతృఘ్నులకు సీతా, వూర్మిక, మాండవీ, శృతకీర్తులకు 


కళ్యాణము జరిగిన దేవభూమి 
సీతాదేవి జనకపురి ధామ్‌,50 కి మీ రక్సోల్‌ 
శ్రీరామచంద్రుడు 42కి మీ.సీతామర్హి RS 
శక్తిపిరము 32 కి.మీ జనకపురి రోడ్‌ ౨. 


భారత కరెన్సీని నేపాల్‌ కరెన్సీలోనికి మార్చుకొనవలయును మిధిలాధిపతియగు జనక 
మహారాజు పాలించిన ప్రాంతము యజ్ఞము చేసి భూమిదున్నుచుండగా సీతాదేవి దొరికిన 
చోటు. సీతాదేవి బాల్యము, స్వయంవరము జరిగిన చోటు శివధనుర్భంగము జరిగిన చోటు 
జానకీ మందిరము, రామ, లక్ష్మణ, దశరధ మందిరములు గలవు. ఈశ్యరాలయములు 
గూడ ఉన్నవి 32 కి మీ, భారత భూ భాగంపై, 16 కి మీ నేపాల్‌ భూ భాగంపై ప్రయాణము. 


ఇనుమును బంగారము చేసే పరసువేది ఉన్న ఆలయం 


పశుపతినాద్‌ ఖాట్మండ్‌ 
పార్వతి.భాగమతి నదీ తీరం 
ప్రస్తుతము దీని ప్రతిభ తగ్గినదట. 


పక్షిలా అంతరిక్షంలో ఎగరడం నేర్చుకున్నా, తోటిమానవులను 
(మేమిస్తూ భూమిమీద జీవించడం నేర్చుకోలేదు 


489 


ప్రకృతిలోని అతి ఎత్తెన పర్వతాలు,అతి లోతైన పాతాళాలు 
ఒకేచోట కనిపిరచే అద్భుత దృశ్యం, వెలసిన ఆలయం 


శివ పార్యతులు చోవర్‌ కొండ (ఖాట్మండ్‌) 
పర్వత శిఖరా[గ్రము నుండి అగాధలోయలు చూడనగును వెలసిన ఆలయం పేరు 
ఆది మరము 
ఒకే మూర్తిని మహా విష్ణువని వైష్ణవులు, నీలకంరుడని శైవులు, 
బుద్దుడని బౌద్దులు పూజలు చేస్తారు 

నీలకంర మహదేవ్‌ ఖాట్మండు 
(నీలకాంత మహదేవ్‌ 

ఊరికి కొంచెం దూరముగా నిళ్ళపై తేలియాడు నల్లని రాతి విగ్రహం చాల పెద్దది. 
విగ్రహం శయన మూర్తి బౌద్ద నీలకంఠ మహదేవ్‌ అనికూడా బౌద్దులు పిలుస్తారు. సర్వమత 
సమాదరణ గల వ్యగ్రహం 


నాల్గు ముఖములు గల శివలింగము 

పశుపతి నాధ్‌ ఖాట్మండు 
గుహ్యేశ్వరి బాగామతి నదీ తీరం 

స్వామివారికి పంచముఖేశ్వరుడని చేరు కానీ కనిపించేవి నాల్గు దిక్కులా నాల్లు 
ముఖాలు మాత్రమే. నాల్లు దిక్కులలోని నాల్గు ద్యారాలనుండి దర్శనం. సతీదేవి “మోకాళ్ళు' 
పడిన (ప్రదేశం శక్తి పీరము. 

బ్రతికియున్న దేవత 

కుమారి ఖాట శ్రైండ్‌ 
(అపర “దేవీ” అవతారం) 

శాక్యవంశపు 5 సంవత్సరముల బాలికను ఎన్నిక చెస్తారు. ఈ బాలికకు శరీరముపై 
ఎక్కడా మచ్చగాని దెబ్బగాని ఉండరాదు. నేపాల్‌ రాజులు ఈ ఎన్నికను చాలా కోలాహలముగా 
చేస్తారు. నేపాల్‌ రాజ్యమంతా ఆ రోజున గొప్ప ఉత్సవం జరుపుతారు. ఎన్నికైన కుమారీ దేవిని 
మూడంతస్తుల భవంతిలో ఉంచుతారు. ఈ బాలికను యౌవ్వన ప్రాదుర్భావం వరకు 
(రజస్వల, ఆరాధిస్తారు తరువాత మరొక బాలికను ఎన్నుకొంటారు. మహారాజుల ఆరాధ 
దేవత దసరా ఉత్సవాలలో రాజ కుటుంబం వచ్చి కుమారీ దేవతను రధము మీదుగా 
ఊరేగించి ఆశీర్యచనములు పొందుదురు, ఈ కుమారీ దేవత ఎన్నిక నేపాల్‌ రాజ్యమంతా 
ముఖ్య పండుగగా జరుపుకొందురు ఇప్పటికీ ఈ ఆచారము కొనసాగుతూవుంది. అందరూ 
అమ్మవారి పాదాలను తాకి ఆశిర్వాదము పొందవచ్చును 


మంత్రం జపిస్తే మనస్సు నిష్కళంకమవుతుంది 


490 


సేపాత 





(ఇతర ముఖ్యాలయములు) 


బాలాజీ 
(పశుపతి నాధ్‌ ఆలయం (ప్రక్కన) 


గోరఖ్‌నాద్‌, మారు గణేష్‌ 
(కోట దగ్గరు) కాలభైరవుడు, 
శ్వేత భైరవుడు 


అన్నపూర్ణ 
కుంభేశ్వరు శ్రీకృష్ణ 
జగత్‌ నారాయణ, పూర్ల్ణచండి 


తలేజు అము శవారు (నాలుగు శిరస్సులు) 
న్స్‌ వత్సల, సూర్య వినాయకుడు 


వింధ్య వాసిని (దుర్గాదేవి) 


నవలాఖ్‌ మందిర్‌ 
(జానకీ దేవి పుట్టినచోటు) 


- మాయాదేవి 


(బుద భగవానుని తల్లి) 


ఖాట శ్రండు 


ఖాట్మండు కోట దగ్గర 


ఖాట గండు 
అసన్‌టోల్‌ దగ్గర 


పాటన్‌ . 
5 కి.మీ. ఖాట్మండు 


భక్తపూర్‌. 
12 కి.మీ. ఖాట్మండు 


పోఖరా, 
గండకి జిలా 
య? 


జనక్‌ పూర్‌. 
ఇండియా బోర్డర్‌ 


లుంబినీ 
10 కి.మీ. 
ఇండియా బోర్లరు 


1 శాసనాలు పెరుగుతున్న కొద్దీ, వాటిని వుల్లంఘించడమూ పెరుగుతుంది 
2 ప్రభుత్వం ప్రజలకు సేవచేయడానికిగాని అధికారం చెలాయించడానికి కాదు 


10. 


1. 


12; 


13. 


గడు. 


15. 


16. 


491 
1. జగన్నాథ 
2 గుహేశ్యరి (దర్బార్‌ స్కేర్‌ 
బాగామతీ నదీ తీరం 


1. నారాయణ 
2. కాళికా దేని 


సూర్య వినాయకుడు 


1. దత్తాత్రేయ 2. శివ ౩ ఉ(గ్రచండి 
4. వత్సలాదేవి 5. సూర్యవినాయక 
6. చెంగ నారాయణ - 


1 కాలభైరవ 2. శ్వేతభైరవ 

3 మంజుదేవ 4. త్రిలోక్యమోహన్‌ 
5. హనుమాన్‌ 6. జగన్నాధ 7. శివ, 
పార్యతి 8. మత్వ్యేంద్రనాథ్‌ 

9 ఆకాశ భైరవ 


శేష నారాయణ 


శివ మహాదేవ్‌, కాళి 


1. టీక భైరవ 2. లీలా సరస్వతి 


ఖాట శ్రండు 


పాదొంగ్‌ క్‌ 
ఖాట్మండు దగ్గర 


బడగామ్‌. 
25 కిమీ ఖాట్మండు 


భట్‌ గామ్‌. 
14 కి.మి ఖాట్మండు 


ఖాట గండు 


ఫర్‌ పింగ్‌. 
10 కి.మీ. ఖాట్మండు 


దక్షిణ కాళి, 
3 కి.మీ. ఫర్‌పింగ్‌ 


ఛపాగామ్‌. 
12 కి.మీ. పాటన్‌ 


విద్య పేదవాళ్ళకు పెట్టబడి వంటిది ధనవంతులకు వడ్డీ వంటిది 





(విశిష్టతలు) 


అమ్మవారికి అన్నీ నల్లటి జంతువులనే బలి యివ్వాలి 
కామాఖ్య డేవి గౌహతి 
నీలాచల పర్వతముపై 
(బ్రహ్మపుత్రా నదీ తీరము 
నల్లటి మనిషిని, కుక్కను, పిల్లిని, పందిని, గాడిదను, కోతి, మేక, పావురం వగైరా 
అన్నీ నలుపు రంగులోనే ఉండాలి ఇది నియమం 


ఆడజంతువులను వధించరాదని నియమము గల అమ్మవారు 


కామాఖ్య దేవి గౌహతి 
నీలాచల పర్వతం 
బ్రహ్మపుత్రా నది తీరము 
శృశానముగాను, మరియు శివ పార్వతుల కామకలాపాలకు 
ఆలవాలముగా నున్న స్థలము 

కామాఖ్య దేవి గౌహతి 
నిలాచల ప పర్వతం 
బ్రహ్మపుత్రా నది తీరం 

1 అన్మువారి శరిరభాగం పడినందున ఈ ప్రాంతాన్ని శ్మశానమని పిలుస్తారు 2 
అమ్మవారి యోని భాగము పడినందున శివుడు ఇచ్చటనే అమ్మవారితో కలసి కామకేళిలో 


తేలియాడుతూ ఉంటాడని ప్రతీతి 
పామును వాహనముగా గల అమ్మవారు 


మానసా దేవి గౌహతి 
నీలాచల పర్వతము 
బ్రహ్మపుత్రా నదితీరము 

కామాఖ్య అమ్మవారి ఆలయ సమీపాన వెలసిన దేవత 





ఎత్తిపాడువులతో అపహాస్యంగా మాట్లాడుట వలన ఇతరులకు ఏవగింపు కలుగుతుంది 


493 
“విషహరి” అని పిలువబడే అమ్మవారు 
మానసాదేవి గాహతి 
నీలాచల పర్వతము 
(బ్రహ్మపుత్రా నదీ తీరము 
అమ్మవారి శరీరంనిండా, తలపై, కాళ్ళ(క్రింద సర్పాల రూపాలు గలవు, సర్పాల 


రాజైన వాసుకి సోదరి, జెరుత్‌కారు మహర్షి భార్య అమ్మవారిని పూజిస్తే విషం విరిగి 
పోతుందట 


శ్రీకృష్ణుడు నరకాసురుని వధించిన చోట వెలసిన ఆలయం 


అశ్య(క్రాంత్‌ స్వామి గాహతి 
(వష్ణుమూర్తి) 
(బ్రహ్మపుత్రా నదీ తీరం 
సుక్షేశ్వర్‌ ఘాట్‌ దగ్గర నదికి ఇటువైపు గౌహతి, అటువైపు ఆలయం. బోట్టుమీద 
వెళ్ళవచ్చును 
ష్రుమూర్తి తాబేలుపై, కప్పపై నీటిలో, నటిమొక్కలపై 
లు తేలియాడుతూ పవళించి యున్న మూర్తి 
అశ్వ(క్రాంత్‌ స్వామి గౌహతి 
(బ్రహ్మపుత్రా నదీ తీరం 
సుక్షేశ్వర్‌ ఘాట్‌లో 
సోమవారమునాడు అమావాస్య వచ్చిన రోజున అతి వైభవముగ 
ఉత్సవము జరుగు ఆలయం 
ఉమానంద గౌహతి 
(శివుడు) 
ఉమ 
పికాక్‌ ద్వీపములో 
(బ్రహ్మపుత్రా నదీ మధ్యలో 





వ్యాధి కుదిరితే వైద్యుని గొప్పతనం కనిబస్త్తుంది కుదరకపోతే రోగి ప్రారబ్ద కర్మ ఆనిఎస్తుంది 


494 
విష్ణుమూర్తి గుర్రపు ముఖముతో వెలసిన ఆలయము 


హయగ్రీవ స్వామి పోడి 

మణికూట పర్వతము 22 కియి గౌహతి 
పక్కనే కేదారేశ్యరస్యామి వారి కామరూప జిల్లా 
విగ్రహం కలదు 


స్వామివారిని హయ(గ్షీవ మాధవస్వామి అని కూడా పిలుస్తారు మధు, కైటభులను 
రాక్షసులు వేదములను దొంగిలించుకుని గొనిపోవ విష్ణుమూర్తి హయగ్రీవ అవతారమునెత్తి 
రాక్షసుల సంహరించి వేదములను తిరిగి (బ్రహ్మదేవుని కిచ్చెను. మత్స్యావతారమునకు 
ముందు అవతారం 


బాణాసురుని కుమార్తె ఉషను శ్రీకృష్ణుని మనుమడు అనిరుద్దుడు వివాహమాడిన చోటు, 
శ్రీకృష్ణుడు బాణాసురుని వధించిన చోటు - వెలసిన ఆలయములు 


1 దహ పర్వతముపై వెలసిన శ్రీకృష్ణుడు తేజ్‌పూర్‌ 
2 (తైపురారిగా పిలువబడే ద(ర్రాంగ్‌ జిల్లా 
శివ మహాదేవుడు 
పచ్చిమాంసమును తినే అమ్మవారుగా సేవించబడు ఆలయం 
తామైేశ్యరీ దేవి సాడియా 
లిఖింపూర్‌ జిల్లా 


మంగోలియా జాతి రాజులైన చుటియా వంశ రాజుల ఆరాధ్యదేవత అమ వారిని 
“కేశైభాటి” అని పిలుస్తారు కాళికాదేవి అవతారం దేశములో వ్యాధులు ప్రబలి ఉన్నప్పుడు 
ఆరోగ్యవంతుల్ని ఏరి కర్రకు కట్టి బలి యిచ్చేవారు దీని మూలకముగా వ్యాధులు 
(ప్రబలకుండా నిరోధించబడతాయని నమ్మిక 


12 చేతులు కలిగి, అన్ని చేతులలో ఆయుధములు కలిగి, తామర పద్మముపై నిల్లుని, 
తలపై 7 శిరస్సులు గల పామును పడగగా గల అమ్మవారు 


మానసా దేవి శీ, సూర్యపర్వతం 
(దుర్గావతారం) 12 కి.మీ గోపాల పార [గ్రామం 
గోపాల పార జిల్లా 





మర్యాద హీనమైన సాగసు శోభిల్లదు, సరసం రాణించదు 


495 
ఖైదీలు, నేరస్తులు ఉరిశిక్షకు గురి అయినవారిని అమ్మవారి విగ్రహం ముందు 


నరకబడు ఆచారముగల ఆలయం 
తా(మ్రేశ్వరీ దేవి శాడియా 
(ఉ(గతార) నార్త్‌ లికింపూర్‌ జిల్లా 
అమ్మవారిని కాళికాదేవి అవతారముగా భావిస్తారు నరబలి మంగోలియా జాతివారి 
ఆచారము. మనుష్యుల శిరఃచ్చేదము చేయుటకు ప్రసిద్ధిపొాందిన ఆలయము అమ్మవారిని 
“కశాయ్‌ ఖాటి” (పచ్చిమాంసము తిను) అని పిలుస్తారు 
అమ్మవారి “యోని” భాగం రాతిమీద చెక్కబడి ఎల్లప్పుడు సన్నని నీటి ఊట ఊరుతూ 
తడిగా కనిపించు ఆలయం 
కామాఖ్య దేవి గౌహతి 
నీలాచల పర్వతంపై 
(బ్రహ్మపుత్రా నదీ తీరం 
అష్టాదశ పీరములలో నొకటి 
మహాశక్తి పీరాలలో నొకటి. 


ప్రేమతో పసిపిల్లవానికి పాలు యిస్తున్న తల్లి విగ్రహం పశ్చిమ ద్వారాన ఉండి, 
అమ్మవారు భక్తులను కన్నతల్లి మాదిరి కాపాడునని చాటి చెప్ప ఆలయం 


కామాఖ్య దేవి గొహతి 
ప్రాగ్పోతిషపురం అని పిలువబడడానికి కారణమైన 
జ్యోతిషశాస్త్ర ఆలయమున్న ప్రాంతము 
నవగ్రహ ఆలయం గౌహతి 


చి(త్రాచల కొండపై 
ఇచ్చట నవగ్రహములకు ప్రత్యేక ఆలయము గలదు పూర్వకాలమునుండి ఇచ్చట 
జ్యోతిషశాస్త్ర గణిత సంఖ్యాశాస్త్ర అధ్యయనం, చర్చలు జరుగుతుండెడివి. 





అదుపు తప్పిన ఆవేశం ఎదుటివాని కంటే నీకే ఎక్కువ హాని చేస్తుంది 


496 
నవగ్రహములు లింగాకారముగా నున్న దేవాలయము 

నవ(గహాలు గౌహతి 
చిితాచల కొండపై 

స్వామివార్డు రకరకాల గుడ్డలతో కప్పబడి ఉంటారు దేవాలయం గుం[డ్రముగా 
జేగురు రంగుతో ఉంటుంది ఆలయము బయట పై భాగములో చుట్టూ సుద్దతో దశావతార 
విగ్రహములు ఉన్నవి జ్యోతిష శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రజ్ఞులు, సంభ్యాశాస్త్రజ్ఞులు ఇచ్చట 
గోష్టులు జరిపి చర్చలు, పరిశోధనలు జరుపుతూ ఉంటారు. 


5 ముఖముల శివలింగము 
ఉమానంద గౌహతి 
5 ముఖములు - 10 చేతులు (అస్సాం) 
బ్రహ్మపుత్రానది మధ్యలోని దివి 
దీనినే భస్మాచలమని కూడా పిలుస్తారు. శివుని మూడవ కంటినుండి మంటలు వచ్చి 


కామదేవుని భస్మము చేసిన చోటు పార్వతికి (ఉమాదేవికి) ఆనందము కలుగజేయుటకు 
వెలసిన లింగము గాబట్టి “ఉమానంద” అని పేరు వచ్చినది 


దుర్గా, కాళి శక్తులతో కలసి వెలసిన తేజోవంతమైన అమ్మవారి ఆలయం 


శ్రీ శ్రీ కాంచన కాంతీదేవి దేవీ ఆలయం 
17 కి.మీ సిల్‌చార్‌ 
చాల శక్తివంతమైన అమ్మవారిగా ప్రసిద్ధి డు విష్ణుమూర్తి యొక్క అవతారమని 
"చాటుటకు (నిరూపంచుటకు కరీ జనార్దన స్వా న స్వామి, బుద్దుని విగ్రహాలు 
గల ఒకే ఒక దే 
1. జనార్దన స్వామి గాహలతి 
2 బుద్దుడు 


ఊరి మధ్యలో గల కొండపై ఆలయం 





నేనందరి కన్నా తక్కువ వాడి ననుకున్నవాడు వున్నత స్థితికి వస్తాడు 


497 
మహ్మదీయులు “పావు- మెక్కా” (1/4 మెక్కా గా భావించి దర్శించు 
పుణ్య స్థలము 
మక్కామసీదు హజో 
(బ్రహ్మపుత్రా నదీ తీరం 22 కిమీ గౌహతి 
ఈ పుణ్యస్థలమును దర్శించిన వారికి “మెక్కా” దర్శనములోని నాల్లవ వంతు 
పుణ్యము కలుగునని భావన 


ప్రాగ్టోతిషపురము నందున్న అమ్మవారు 
కామాఖ్యదేవి గౌహతి 
(కాళికాదేవి 8 కిమీ గౌహతి 


నీలాచల పర్వతముపై 
(బ్రహ్మపుత్రా నద్‌ తీరము 


నెమలి ద్వీపం (Peacock Island) పై నున్న దేవాలయం 


ఉమానంద గౌహతి 
ఉమాదేవి 

(బ్రహ్మపుత్రా నది మధ్యనున్న ద్వీపము పడవలమీద వెళ్ళి దర్శించాలి. మన్మధుడు 
శివునిచే భస్మము గావించబడి, తిరిగి బ్రతికినచోటు మన్మధుడు రతీదేవి ఆలయము 
గలదు. కామో(దేకము కలిగించు స్వామిగా ప్రసిద్ది. 


అతి ఎత్తేన శివాలయము 


శివడాల్‌ శివసాగర్‌ 
(శివలింగము) 56 కి.మీ. జోర్‌హాట్‌ 
శివసాగర్‌ సరస్సు ఒడ్డున 


పరశురాముడు రాజులనందరినీ 21 సార్లు వెంటాడి, వధించి, తన గండ్రగొడ్డలిని 
విడచిపెట్టి, పాపపరిహారార్థము తపస్సు చేసిన స్థలము 
పరశురాముడు పరశురామ కుండము 
16 కి.మీ గౌహతి 
పరశురామ గుండములో స్నానమాచరించిన పుణ్యప్రదము. ఇచ్చటనే వశిష్టాశ్రమము 
కలదు. 
1 దేవుడున్నాడనడాన్ని నిదర్శనం - విశ్వాసం 
2 ఆత్మ పరిశీలన వేని జీవితం వృధా 


498 
రాక్షస గురువైన శుక్రాచార్యుల వారిచే ప్రతిష్టించబడిన శివలింగము 


శుక్రేశ్వర్‌ గౌహతి 
(బ్రహ్మపుత్రా నదీ తీరము 
బ్రహ్మపుత్రా నదీ తీరముననున్న కొండపై వెలసిన స్వామివారు. ” ఏమివారు చిన్న 
పానమట్లముపై వెలసిన లింగాకారముగల పెద్దది, ఎధ్రదైన లింగము ఇచ్చట సంస్కృత 
యు ర యి డూ 
పారశాల గలదు 
బహిష్టు ఉన్న దేవత 


కామాఖ్యదేవి గాహలతి 
నీలాచల కొండపై 
బ్రహ్మపుత్రానదీ తీరం 

సతీదేవి యొక్క “యోనిభాగం” పడినచోటు సంవత్సరమునకొకసారి (జూన్‌ రెండవ వారములో అమ్మవారు 
బహిష్టు అవుతుంది. ఆ సమయమును ఇక్కడి ప్రజలు “అంబుబాషి' సమయం అని 
పిలుతురు. దేవాలయం ఈ రోజులలో అనగా నాలుగు రోజులు మూసి ఉంటుంది (బహిష్టు 
సమయం) అయిదవనాడు దేవాలయం తెరిచే రోజున విగ్రహం (క్రిందనుండి బయటకు వచ్చు నీరు 
ఎోర్రగా ఉంటుంది. అంబుబాషిరోజులలో గౌహతిలోని అమ్మవారి దేవాలయముతోబాటు 
మిగతా దేవాలయాలన్నీ మూతబడి ఉంటవి ఇచ్చట మేకలను, పావురములను బలి 
యిస్తారు. కామదేవుడు దహింపబడిన చోటు అమ్మవారు బహిష్టు బాధలనుండి కాపాడు 
దేవత అదే కొండపై అమ్మవారికి ఉన్న ఏడు ఇతర అమ్మవార్ల దేవాలయములు 1. కాళీ, 
2 తార, 3. భువనేశ్వరి, 4. భైరవి, 5 చిన్నమస్త, 6. భగళ, 7 ధూమావతి 5 శివాలయములు 
గలవు 1. కోటిలింగ, 2. కామేశ్వర, 3. సిద్దేశ్వర, 4 అఘోర, 5. అమృతేశ్వర 


ఆలయం దగ్గరలోని కుండంలో నిరంతరం అగ్ని ప్రజ్వరిల్లుచున్న శక్తి పీరం 


భగవతి _ చట్టగామ్‌ 
చంద్రశేఖర పర్వతంపై 40 కి.మీ గౌహతి 
సీతాకుండం దగ్గర 


సానపెట్టకుండా వజ్రాన్కి మెరుగు ఎట్లారాదో, అట్లాగే కష్టములు లేకుండా 
మానవునికి పరిపూర్ణత రాదు 





(ఇతర ముఖ్యాలయములు) 


తారాదేవి 
శక్తి పీరము 


భైరవి 
(బ్రహ్మపుత్రా నదీ తీరం 


ముక్తినాథ్‌ 


ఉ(గతార 
(వార్వతి అంశ) 


సు(క్రేశ్వర 
బ్రహ్మపుత్రా నది తీరం 


బార్‌ బోపాయ్‌ (శివ) 

“శివడాల్‌” అని కూడా పిలుస్తారు 
“దేవి డాల్‌” 

శివసాగర్‌ సరస్సు (ప్రక్కన 


మహిష మర్దిని 
హతిమ్‌ పురాలయం 


మహాభైరవ్‌, భైరవి 
(బ్రహ్మపుత్రా నదీ తీరం 


గాహలిె 
7కిమీ గౌహతి టౌన్‌ 


తేజ్‌పూర్‌ 
190 కి మీ. గౌహతి 


శివసాగర్‌ 
17 కి మీ. సిమాల్‌గురి ఆర్‌.ఎస్‌. 
శివసాగర్‌ టౌన్‌ ఆర్‌.ఎస్‌ 


గాహతి 
ఉజాన్‌ బజార్‌ 


గహతి 


శివసాగర్‌ 
28 కి.మీ. బోర్‌హట్‌ 
శివసాగర్‌ జిల్లా 


శిల్‌ఘాట్‌ 
నవ్‌గాంగ్‌ జిల్లా 


తేజ్‌పూర్‌ 
190 కి మీ. గౌహతి 


1 పాపం చేస్తే నిన్నెవ్వరూ శిక్షించరు పాపమే నిన్ను శిక్షిస్తుంది 


2 మహాభారతం 


మన జాతి సనాతన చరిత్ర 


10 


శే 


12 


13 


14. 


15 


16. 


17. 


500 


ఆచార్య మహదేవ్‌ 
(విష్ణుమూర్తి) 


ఐష్టుమూర్తి 
విష్ణుమూర్తి 
నదీ మధ్య దీవిపై 


హర, పార్వతి, శ్రీకృష్ణ 
రామ, లక్ష్మణ, గరుడ, హనుమాన్‌ 


తామై శ్వరి 
సుమర్‌ పీరం - శక్తిపీఠం 


హనుమాన్‌ 


శివసాగర్‌ 
శివసాగర్‌ జల్ల 


బారాపేట 


మానస నదీ తీరం 


నౌగాంగ్‌ 
120 కిమీ గౌహతి 


మజెౌలి 
5 కిమీ జోరహట్‌ 


భువనేశ్వర్‌ 
37 కి.మీ సిల్‌చార్‌ 


తేజు 
64 కి.మీ సౌదియా 


కమలావరి సత్రం 
జోరహట్‌ జిల్లా 
30 కి.మీ. జోరహట్‌ 


సంపత్తు, విపత్తు శాశ్వతం గావు అందుచేత పొంగిపోవడం, కృంగిపోవడం పనికి రాదు 





శ్రీ లక్ష్మీ నారాయణ న్యూఢిల్లీ 
(బిర్లా మందిరము) 


సవాయ్‌ జయసింగ్‌ నిర్మించిన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో నున్న మందిరం 


భైరవుడు ఢిల్లీ 
జంతర్‌ మంతర్‌కి తూర్పు భాగాన ఉన్నది. 

మహాత్మాగాంధీచే ప్రతిష్టించబడిన విగ్రహములు 
లక్ష్మీ నారాయణులు ఢిల్లీ 


(బిర్లా మందిరం) 
18 మార్చి 1938 న (ప్రతిష్ట జరిగినది. సేర్‌ బలదేవదాస్‌ బిరా ఆలయ నిర్మాత. 
యోగ మాయాదేవి వెలసిన ఆలయం 
యోగ మాయ వోఖలా [గ్రామం 
(కాళికా దేవి) 15 కి.మీ. ఢిల్లీ 


యశోద గర్భాన జన్మించిన పుత్రిక దేవకి అష్టమ గర్భ జనితగా భావించి కంసుడు 
చంపడానికి పైకి ఎగురవేయగా యోగమాయా దేవిగా మారి కంసుని 


హెచ్చరించిన అమ్మవారు 
యోగమాయ ఢిల్లీ 
కుతుబ్‌మీనార్‌కు దగ్గరలో ఈ అమ్మవారిని ధర్మరాజు ప్రతిష్టించెను. 
మహాభాగవతానికి సంబందించిన అమ్మవారుగా భావింతురు 


మహా భాతర యుద్ధానికి ముందు పాండవులు ప్రార్థించ్రివ అమ్మవారు... 


నా. 
కాళికా దేవి కాళీకో గ్రామం: 15 క మీ. డిల్లీ 


అత్యధిక ఆదాయం కలవార్కి మాత్రమే అనుభవించగేల భోగం - కోపం 


502 





(ఇతర ముఖ్యాలయములు) 
1 కల్కాబి ఢిల్లీ 
2 కాళి బిర్లా టెంపుల్‌ తరువాత 
మందిర్‌ మార్గ్‌లో 





(విశిష్టతలు) 


పండిత మదన మోహన మాలవ్యచే ప్రతిష్టించబడిన విగ్రహములు 


లక్ష్మీ నారాయణులు అమృతసర్‌ 
శిక్కు దేవాలయం గోల్డెన్‌ టెంపుల్‌ మాదిరిగా సరస్సు మధ్యలో ఈ దేవాలయం 
నిర్మించబడినది. 1825లో విగ్రహ (ప్రతిష్ట. 


ఆలయములోని కన్నమునుండి చల్లని వాయువు వచ్చును 


“గోగా” అనబడే నాగుపాము చాపార్‌ 
ఆలయము 27 కి మీ. లూధియానా 
ఈ వాయువు గోగా పాము పీల్చి విడుచుటచే వచ్చుననెదరు. 
కుష్టువ్యాధి నిర్మూలన శక్తి గల శిక్కుల గురుద్వారా 
గురుద్వారా తారన్‌ - తరన్‌ 24 కి.మీ 
అమృతసర్‌ 


ఇచ్చటగల కోనేరులోని నీటికి వ్యాధి నిరోధక శక్తి ఉన్నట్టు నమ్మిక 





త్రాగుడు కంటే నీచమైనది పాగత్రాగుడు కులము కన్న కలిమి ఎక్కువ 


503 
పంజాబ్‌లోని చారిత్రాత్మకమైన యులియన్‌ వాలాబాగ్‌” 
అనే ప్రదేశమునకు దగ్గరలో వెలసిన దేవత 


దుర్గియానా (దుర్గాదేవి) అమృతసర్‌ 
ఉత్తర దేశాన ఉన్న ఒకే ఒక సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం 
సుబ్రహ్మణ్యస్వామి అచలేశ్వరము 
శివుడు రకిమీ బరూల 125 
పార్వతి అమృతసర్‌ - పరాన్‌కోట్‌ లైనులో 
భూ ప్రదక్షిణమునకు బయలుదేరిన కుమార స్వామికి, తల్లిదండ్రులకు (ప్రదక్షిణము 
చేసి గణపతి భూ (ప్రదక్షిణ ఫలము పొందెనని తెలిసిన చోటు ఇక తాను ప్రయాణము 


చేయుట అనవసరమని తలచి కుమారస్వామి అచల రూపమున అచ్చటనే కదలకుండా 
ఉండిపోయెను పార్వతీ పరమేశ్శరులు ఊరడించుటకు వచ్చి అచ్చటనే ఉండిపోయిరి 





సతీదేవిస్తనం” పడి జలంధర పీరంగా ప్రసిద్ధి 
నొందిన స్థానం, వెలసిన అమ్మవార్లు 
1 కాళి జలంధర్‌ 
2. తారా 
3. త్రిపుర 
4. వ(జ్రేశ్వరి 
“ బ్‌ 
అ. క 
(ఇతర ముఖ్యాలయములు 
1. తులసి(దుర్గాదేవి) జలంధర్‌ 
2. కాళికాదేవి హపెటియాల 
64 కి.మీ. ఛండీఘర్‌ 
3. గోగాదేవి లూధియానా 


(నాగదేవి) 


మనకు లేనివాటి గురించి చింతపడేదాని కంటే, వున్నవాటిని చూచి ఆనంద పడడము నేర్చుకోవాలి 


4 పృద్వీ శ్వర 
సరస్వతీ నద్‌ తీరం 


5 హనుమాన్‌ జీ 


6. దురాదేవి 

a 
7. బహళా ముఖి 
8 బహుళా ముఖి 


9 అచలేశ్వర్‌ గణపతి 


10 గౌరీదేవి 
11 నయానాదేవి 


12 శివదేవి 


504 


(విశిష్టతలు) 


పహావా 

అంబాలా జిల్లా.20 కి మీ 
స్టాణేశ్వర నగర్‌ 

త్‌ 

కైథల్‌ 

కర్నాల్‌ జిల్లా 

40 కి.మి కురుక్షేత్ర 
పాటియాల 

కొట్ట నూరపూర్‌ తాలూకా 
వంఖాండి- గోపిపురా తాలూక్‌ 


అచలేశ్వర్‌, 
7 కిమీ. బటాల RS. 


బా(క్రా 
నంగల్‌ 
పరాన్‌కోట్‌ 





మహాభారత యుద్దానికి ముందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీత 


జో ;తిసర్‌ తీర్దం 
పార్హసారధి 
(శ్రీకృష్ణుడు) 


బోధించిన పవిత్ర స్థలము 


కురుక్షేత్రం 


(హర్యానా) 


ప్రచారాన్ని ఆశించి చేసే దానం దానం కాదు అల్ప విషయాల కాశించ్చి, 


వున్నత విషయాలు చేజార్చరాదు 


505 


1. భారత యుద్దానంతరం మ ఇతరులకు పెండ ప్రధానం చేసిన చోటు 

2. పాండవులు తర్ధయాత్రలు చెసే సమయంలో వచ్చిన గ్రహణ కాలములో శ్రీకృష్ణ 
బగవానునిచే తర్పణములు విడిచిన చోటు 

3. పరశురాముడు క్షత్రియ రక్తముతో తండ్రికి తర్పణాదులు విడిచిన చోటు 


సూరజ్‌కుండ్‌ సూరజ్‌కుండ్‌ 
(సూర్య సరస్సు) ఢిల్లీనుండి ఆగ్రా 
సుమారు 1 కిమీ పొడవు వెళ్ళే త్రోవలో 
600 మీ. వెడలు 16 కిమి. ఢిల్లీ 


తీర్హ, విధులకు (ప్రసిద్ది 


హత్యా దోషం తొలగుటకు స్నాన మాచరించవలసిన పుణ్యతీర్ధం 


పాపాంతక తీర్దం కురుక్షేత్రం 
బృహస్పతి తీర్దం దగ్గర 

కుష్టు రోగాన్ని నివారించే సరస్సు స్నానం 
స్తానేశ్వర సరస్సు కురుక్షేత్రం 


బ్రహ్మ సరస్సు, సన్నిహత సరస్సు ప్రక్కన. స్టానేశ్వర శివ విగ్రహము ముందు 
అంపశయ్య మీదనున్న భీష్మపెితామహుని దాహము తీర్చిన పాతాళగంగ 


భిష్మకుండం కురుక్షేత్రం 
కురుక్షేత్ర సరస్సునకు 5 కి.మీ. 


శ్రీకృష్ణుడు అర్జునునికి “భగవద్గీత” బోధించిన పవిత్ర ప్రదేశము 


కురుక్షేత్రం 
జ్యోతిసర్‌ అనే సరస్సు తీరము. కురుక్షేత్ర రణరంగము చాల విశాలమైనది ఇచ్చట 
శివలింగ ప్రతిష్ట కూడ జరిగియున్నది. 


సతీదేవి “ఎడమ చీలమండ" పడి వెలసిన శక్తి పీరం 


భద్రకాళి కురుక్షే(తం 
51 శక్తి పీరాలలో నొకటి 


సౌభాగ్య వంతుడైన దుళ్శీలుని కంటె, దరిద్రుడైన శీలవంతుడు మేలు 


506 
“చందీఫఘడ్‌” పేరున పట్టణము వెలవడానికి కారణభూతురాలైన అమ్మవారు 


చండీదేవి చండీఘడ్‌ 
10 కి.మీ. దూరములో 


సతీదేవి శిరోభాగం పడి వెలసిన శక్తి పీరం 
మానసాదేవి మానిమజ 
శక్తిపీరం చండీఘర్‌ దగ్గర 





(ఇతర ముఖ్యాలయములు 
1 మానసాదేవి పంచకుల 
2 భీమాదేవి చండీఘడ్‌ 
3. హనుమాన్‌ జీ కైధల్‌ 
(కపిస్టల) కరనాల్‌ దగ్గర 
బోర్డరు 
4. కపిస్థల పాటియాల 
5. కపిస్థల ఫిరోజ్‌పూర్‌ 
6. మహామాయి కురుక్షేత్రం 


మామూలు స్త్రీలకే ప్రేమంటే ఏమిటో తెలుస్తుంది అందగత్తెల జీవితం 
ఆకర్షణల మధ్య గడుస్తుంది 


507 





(విశిష్టతలు) 
విల్లంబులు ధరించిన ఆంజనేయుడు 
ఆంజనేయుడు ఇంఫాల్‌ 
ఇంఫాల్‌ నదీ తీరము 215 కి మీ. దిమాపూర్‌ 


మణిపూర్‌ రాజధాని 
ఆంజనేయునికి ఇచ్చట “బాహుబలి” యని పేరు ఎదురుగా 1 కి మీ దూరములో 
రఘునాథ్‌ జీ ఆలయము గలదు. 


“అడవి దేవుడు” (FOre5t G04) ఉన్న ఆలయం 


మన దేవుడు మోయిరాంగ్‌ 
వన దేవత 45 కిమీ మణిపూర్‌ 
అర్జునుడు నాగరాజైన చిత్రవాహనుని కుమార్తె చిత్రాంగదను 
వివాహమాడిన చోటు, ఆలయం 
“పఖాంగ్వా” అని పిలువబడే పాము ఇంఫాల్‌ 
ఈ పామునే రాజ కుటుంబం దేవతగా యీ నాటికీ కొలుస్తారు. పూర్వకాలములో 
ఈ పాము దేవతకు మనుష్యులను కూడ బలి యిచ్చేవారట. 


వైద్యులు రెండు రకాలు 1 తెలివి తేటలుపయోగించి అసలురోగాన్ని కనిపెట్ట గలిగేవారు 
2 మాయమాటలతో వైద్యం చేసేవారు 


508 





(ఇతర ముఖ్యాలయాలు) 
1 గోవిందజీ ఇంఫాల్‌ 
మహావలి రాకూర్‌ 
2 విష్ణుమూర్తి విష్ణుపూర్‌ 27 కిమీ ఇంఫాల్‌ 
3 గోవిందజీ కెయినా-29 కి మీ. ఇంఫాల్‌ 
4 రఘునాద్‌జీ ఇంఫాల్‌ 


జానకీమాత 





(విశిష్టతలు) 


త్రిపుర రాష్ట్రములో పశ్చిమాభి ముఖము గల ఆలయం 


జగన్నాధ స్వామి (విష్ణుమూర్తి) ఉదయపూర్‌ 
pepo 
చతుర్షశ దేవతా మూర్తులు చతుర్దశ దేవతా మందిర్‌ 
త్రిపుర రాజ వంశీకుల ఆరాధ్య దైవాలు 8 కి.మీ. అగర్తల 
1 శివుడు 2 దుర్గ3 విష్ణువు 4 లక్ష్మి 5 సరస్వతి 6 గణపతి 7 కార్తికేయుడు 
రి చంద్రుడు 9 (బ్రహ్మ 10 సముద్రుడు 11 అగ్ని 12. గంగ 13. కామ 14 హిమాద్రి 





గ్రహించు నిగ్రహం కోసమే విగ్రహం కష్టాలు, నష్టాలు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని పెంచుతాయి 


509 


పూజా సమయములో ఊరి పొలిమేరలుదాటి ఎవ్వరూ బైటకు పోరాదని, 
బయటివారెవ్వరూ ఊరిలోనికి రాకూడదని నియమమున్న ఆలయం 


చతుర్దశ దేవతా మూర్తులు చతుర్దశ దేవతా మందిర్‌ 
(త్రిపుర రాజ వంశీకుల ఆరాధ్య రికిమీ అగర్తల 
దైవాలు 


“ఖార్చి పూజ” జరిగిన 15 రోజుల తరువాత “కిర్‌ పూజ” జరుపుతారు. ఈ పూజ 
సమయములో ఆంక్షలు పాటిస్తారు. 


“చతుర్దశ దేవాలయం” గాప్రని న ఆలయంలోని 
స ప్తసిర్ధినాంది 
శివుడు, అగర్తల, 
బుద్దుడు 10 కి.మీ దూరములో 


సతీదేవి “కుడిపాదం” పడిన ప్రదేశం, వెలసిన ఆలయం 


(త్రిపుర సుందరి (కాళి) ఉదయపూర్‌ 
(త్రిపురేశ్వరుడు 56 కి.మీ అగర్తల 
శక్తి పీరం 


గుమ్తినది జన్మస్థానమున వెలసిన ఆలయం 


విష్ణుమూర్తి గౌముఖ్‌ 
(పాదాలయం) 40 కి మీ. ఉదయపూర్‌ 


అ మా నానా నావ పసన నలా నా వారం నకల జాగారం రా కర ర నంజ 


పాము నోటిలోని విషం పాముకు హానికరం కాదు 





(ఇతర ముఖ్యాలయములు) 


లక్ష్మీనారాయణ, ఉమా మహేశ్వర, కాళి, అగర్తల 
జగన్నాధ్‌ 
హరగారి, పంచముఖ శివ, విష్ణుపాదం, ఉనకుటి 


కాలభైరవ, వాసుదేవ, హనుమాన్‌, గణపతి 60 కిమీ ఉదయపూరి 
రామ, లక్ష్మణ 


రాధాకృష్ణ రాధా కిశోర్‌పూర్‌ 

65 కిమీ అగర్తల 
తీర్హముఖ్‌ మహదేవ్‌ దుమార్‌ జలపాతం దగ్గరలో 
శివ మహదేవ్‌ నె[గైిటింగ్‌ 
1. వైష్ణవి, లక్ష్మి సరస్వతి అమరపుర 
2) మంగళ చండి 





జీవిత కాలము తక్కువ వృధా కాలక్షేపములతో దాన్ని యింకా తగ్గించుకోవద్దు 


511 





(విశిష్టతలు) 


ధర లింగం గల ఆలయం 
ధర లింగం సప్త కోటేశ్వర 
(శివస్వామి) 37 కిమీ. నర్వెమ్‌ - బిచోలిమ్‌ 


కదంబరాజుల ఆరాధ్య దైవం 


ఛత్రపతి శివాజీచే పునర్నిర్మించబడిన ఆలయం 


శ్రీ గోపాల్‌ గణపతి ఆలయం 
శ్రీ గోపాల్‌ గణపతి బండోరా 
పంచలోహ విగ్రహం 26 కిమీ పానాజీ 


గోవాలో విష్ణుమూర్తి మోహినీ రూపములో ఆరాధించబడు అలయం 


శ్రీ మహాల్పా స్వామి మహాల్పా మార్షోల్‌ 
(మోహినీ రూప విష్ణుమూర్తి) 1 కి మీ. మంగేష్‌ ఆలయం 
23 కి.మీ పానాజీ 
27 కి.మీ. మార్మ్‌గోవా 
పార్వతి అంశతో వెలసిన మహాలక్ష్మి 
మహాలక్ష్మి బందోడ్‌ 
శక్తి పీరం 4 కి.మీ పోండా 
“శ్రీ రామ్‌నాధ పంచాయతం" అని పేరుగాంచిన ఆలయములు 
1 శ్రీరామ్‌నాద్‌ రామ్‌నాథ్‌ 
2 శ్రీ లక్ష్మీనారాయణ 35 కి.మీ. పోండా 
3. శ్రీ శాంత దుర్గ పోండా తాలూకా 
4. శ్రీ బీతల్‌ 
5. శ్రీ సిదనాద్‌ 


ప్రక్క ప్రక్కనే ఉన్న ఈ ఐదు ఆలయములను “పంచాయతం” అని పిలుస్తారు 





పోల్చి చూచుకోవడమే జీవితములోని అన్ని అనర్థాలకు మూలము 


512 


కదంబ మహారాజుల ఆరాధ్యదైవం 
శ్రీసప్త కోటేశ్వర స్వామి సప్తకోటేశ్యర 
(ధరలింగం) 37 కిమీ నర్విమ్‌ - బిచోలిం 


దివాడి దీవిలోనున్న ఆలయాన్ని పోర్చుగీసువారు ధ్వంసం చేయగా ఛత్రపతి శివాజీ 
ఇచ్చట లింగాన్ని ప్రతిష్టంచి ఆలయ పునర్నిర్మాణము గావించెను 
గోవాలో మానసిక వ్యాధులు నిర్మూలించు స్వామివారు 


త్రీదాత దాత 
29 కిమీ సాక్విలిమ్‌ 
డిశంబర్‌ నెలలో శ్రీదాత జయంతి బ్రహ్మాండముగా జరుగును 


సప్తేశ్వర, భగవతి ఇంకా మూడు ఆలయములతో కలసి ఉన్న 


మొత్తం ఐదు ఆలయములు 
శ్రీ సప్తేశ్చర్‌ సస్తేశ్యర్‌ 
భగవతి 20 కి.మీ మపూసా 
నారాయణా పెర్షిం తాలూకా 


. రావల్‌నాద్‌ 
సత్సురుష్‌ - రామ్‌పురుష్‌ 


MRP జ 


గోవాలో హిందువులు, క్రిస్టియన్లు సమానంగా పూజించు స్వామివారు 


శ్రీ దామోదర్‌ జంబాలిమ్‌ శ్యామ్‌ కియం 
22 కిమీ మార్మగోవా 
స్వామివారిని “పాంటి స్వామి” అని పిలుస్తారు 


గోవాలో అష్టభుజాలతోనున్న భగవతి ఆలయం 
శ్రీ భగవతి పేర్నెమ్‌ 
అష్టభుజాలతో నిలువబడి సేర్నెమ్‌ తాలూకా 


ఉన్న అమ శ్రివారు 





ఆత్మ స్తుతి అబద్ధాలకు దారితీస్తుంది ద్వేషం దీర్టకాలము పాటు సాగే ఆత్మహత్య 


513 
శివునికి, విష్ణుమూర్తికి మధ్యన ఉండి ఆరాధింపబడు దేవత 


శ్రీశాంత దుర్గ కవేళం 
33 కి.మీ -పానాజీ 
కోప, తాపములను తగ్గించు తల్లి, శివునికి, విష్ణుమూర్తికి మధ్యన ఉండి 
తపమాచరించుఅమ్మవారు రాతి దీపస్తంభం ప్రత్యేకత శివకేశవులిరువురు సమానమేనని 
చాటిచెప్పు తల్లి, 


గోవాలో భగవతి అని పిలువబడే అమ్మవారి దేవాలయం 
భగవతి భగవతి 
(దుర్గాదేవి) 26 కి.మీ పానాజీ 
దేవాలయమునకు రెండువైపులా లైఫ్‌సైజు ఏనుగు విగ్రహములు (సింహద్వారమున 
కిరువైపులా) గలవు అమ్మవారు కోరిన కోరికలు తీర్చు అమ్మవారుగా (ప్రసిద్ది 
శివలింగం మీద ప్రతీ పార్టమికి చంద్ర కిరణాలు పడతాయి. ఆ సమయములో 
లింగమునుండి నీరు ఊరుతూ ఉంటుంది. 
చంటద్రేశ్వర్‌ చం(ద్రనాథ్‌ 
45 కి.మీ పానాజీ 


ప్రతీ పౌర్ణమికి స్వామివారిపై చంద్ర కిరణాలు పడతాయి. అప్పుడు లింగము నుండి 
నీరు ఊరుట కనిపిస్తుంది. 


మతి స్థిమితం లేని వారిని సరిచేసే దత్తాత్రేయ దేవాలయం 
దత్నాతేయుడు బిచోలిమ్‌ 


(మూడు ముఖములతో) 37 కి.మీ. పానాజీ 
ప్రతీ డిశంబర్‌ నెలలో దత్తజయంతినాడు చాల పెద్ద ఉత్సవము జరుగుతుంది. 


అరచేతిలో శివలింగాన్ని ధరించిన “మహాలక్షి” ఆలయం 


ప్రశాంత వదన మహాలక్ష్మి బందోడ్‌ 

ఈశ్వర ధ్యానములో ఉంటుంది 4 కిమీ. పోండా 
శ్రీశాంత దుర్గ ఆలయానికి 
దగ్గరలో 





దహించే మంటల కంటే నాటుకునే మాటలు ఎక్కువ బాధను కలిగిస్తాయి 


514 


సాగర మధనం అనంతరం లభించిన అమృతమును గురించి దేవతలు, రాక్షసుల 
పోట్లాట నాపిన మోహినీ రూపం దాల్లిన విష్ణుమూర్తి విగ్రహం 


విష్ణుమూర్తి మార్గోల్‌ మహాల్ఫా 
(మోహిని రూపం) 23 కిమీ పానాజి 
అందమైన (స్తీ విగ్రహం 1 కిమీ. శ్రీమంగేష్‌ ఆలయం 


“బ్రహ్మస్థాన” మని పిలువబడే క్షేత్రం దీన్నే “తపస్య క్షేత్రం” అని కూడా పిలుస్తారు 


శివస్వామి (శైవక్షేత్రం) పార్తగాలి [గ్రామం 
40 కిమీ చౌడి పట్టణం 
అతి పురాతన పెద్ద వటవృక్షం మొదట్లో వెలసిన శైవక్షేత్రం తపస్సునకు అనువైన 
ప్రదేశం గౌడ సారస్వతీ (బ్రాహ్మణ వైప్లన కులమరము కలదు. వటవృక్షాన్ని, శివలింగాన్ని 
పూజిస్తారు. 





(ఇతర ముఖ్య దేవతలు) 

1. గోమంతక మాత (శ్రీ మహల్ఫా 
సర్వమత సామరస్య 20 కి.మీ పోండా 
దేవత 

2 కాళికా దేవి కానత్‌ సర్సాల్‌ 
నల్లరాతి విగ్రహం 14 కి.మీ. మపూక 

3 రుద్రేశ్య్వరుడు హర్యాలెం 

4. శ్రీమహదేవ భూమిక బిచోలిం 

5 మోర్డీ మహరాజ్‌ మోర్డిమ్‌ 

6 శ్రీ భగవతి పర్పెం 


1 శీలాన్ని తలదన్నే సిరి సంపదలు లేనే లేవు 
2 రాజుగారి మేడలో నైనా దీపం లేకపోతే వస్తువులు కనిపించవు 


515 





7 శ్రి మహాలంస పంజీం 
9 శి మల్లికార్జున మార్తోవా 
10 శ్రీ గోపాల గణపతి పాండా 
11 కాళికా దేవి కాన్సర్‌ పాల్‌ 
12 శీ మహదేవ తాంబ్లి సర్జా 
13 త్‌ కల్యా దేవి తాంబ్లీ సర్దా 
14 శ్రీ కల్కా దేవి కన్సపరాల్‌ 
(కాళికా) 14 కి.మీ. మపూసా 
15 శ్రీ మల్లిఖార్జున గానకోన 
40 కి.మీ. మర్మగోవా 
16. కాళికాదేవి మపూకా 
17. మరగేశ్వరి ప్రియోల్‌, 
పానాజి దగర 
Pa 
అమ్మవారి కుడి పాదము పడిన పుణ్య స్థలము 
పార్వతీమాత మానస సదోవరము 
శక్తి పీరము (టిబెట్‌) 
300 కి మీ. అల్‌మోరా 
(ఉత్తర (ప్రదేశ్‌ 


హంసలు విహరించు సరోవరము. కైలాసగిరి 50 కి.మీ. దూరమున గలదు. 


మహా యుద్దాల తరువాత మిగిలిన సేన 3 రకాలు 
1 అంగవికలుల సేన 2 దుూఃఖితుల సేన 3౩ దొంగల సేన 


516 


సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్‌లో ఉన్న అమ్మవారి దేవాలయము 





రాకూర్‌బరి మాత గ్యాంగ్‌టాక్‌ 
(సిక్కిం) 
నాగాలాండ్‌ 
హనుమాన్‌ చుంగాజాన్‌ 
దిమాపూర్‌ జిల్లా 
(నాగాలాండ్‌ 
అండమాన్‌, నికోబార్‌ దీవులు 
. శివమహదేన్‌ పోర్టుబైయిర్‌ 
పార్వతిమాత 
మహాలక్ష్మి మాయాబందర్‌ 
విష్ణుమూర్తి 
సర్వేశ్వర్‌ కార్‌ నికోబార్‌ 
భవానీ 





పార్వతిదేవి ఈటానగర్‌ 
గార్‌శంకర్‌ 





మేరిమాత ఐజోల్‌ 


ఇతరుల కష్టాల్లో పాలుపంచుకుంటే భగవంతుని సేవించినట్లే 





(విశిష్టతలు 


పడుకొనియున్న రావణుని మూర్తి కలిగిన పుణ్య క్షేత్రము 


పశుపతినాథ్‌ (ఓంకారేశ్వరుడు) ఓం కారేశ్యర్‌ 2 డు 
(ద్వాదశ జ్యోతిర్తింగములలో నొకటి) ఓం కారేశ్చరం 
70 కి మీ ఉజ్జయిని 
నర్మద, కాచేద్‌ (నర్మదా నది. ఆమకు. ఉననది “సంగము స్థానమున వెలసిన 
పశుపతినాధ్‌ ఆలయములో 


మధ్యప్రదేశ్‌లో నదీ పరిక్రమము పుణ్యప్రదముగా భావించు పవిత్ర నది 


నర్మదా నది అమర్‌ కంటక్‌ 
ర్లుహీలా షాదోల్‌ జిల్లో 
వోన్‌ నది 100 కిమీ షాదోల్‌ 


'పైనదులు ఒకే చోట పుట్టినవి నర్మదా నది పరి(క్రమం 2,400 కి మి పరిక్రమమునకు 
4 సం ॥ లు పట్టును నిత్యము నదీ తీరమున నున్న పుణ్య స్తలములలో స్నానము చేయుచూ, 
నర్మదా నదిని, స్మరించుచూ అరేబియా సము(ద్రమున కలియుచోట (గుజరాత్‌ - కంభాట్‌ 
సింధు శాఖలో) బరూచ్‌ ప్రక్కగా (ప్రవహించు విమలేశ్వర్‌ వద్ద నదిని ఆవలి ఒడ్డుకు దాటి, 
తిరిగి నది జన్మస్థానమును చేరి, పరిక్రమము పూర్తిచేసిన పుణ్య(ప్రదము. 

ఈ నది ప్రత్యేకత తూర్పున పుట్టి పశ్చిమముగా (ప్రవహించుట 


99 మందిరాలు, 99 సరోవరాలు, 99 దిగుడు బావులు ఉన్న పుణ్య ప్రదేశం 


నీల కంరేశ్వర్‌ ఊన్‌ 
సనావద్‌ నుండి బస్సు 3 కిమీ ఖర్‌గామ్‌ 
వెస్ట్‌ నిమార్‌ జిల్లా 
నూటికి ఒక్కటి తక్కువ కాబట్టి ఊన్‌ అని పేరు వచ్చినది. 


శిఖ్బు గురువులలో ఆఖరి వారు, పదవ వారు అయిన గురుగోవింద్‌ సింగ్‌ జన్మ స్రలము - పాట్నా 
హర్‌ మందిర్‌ నగర నడిబొడ్డున వున్నది 


సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్‌లో ఉన్న అమ్మవారి దేవాలయము 





రాకూర్‌బరి మాత గ్యాంగ్‌టాక్‌ 
(సిక్కిం) 
నాగాలాండ్‌ 
హనుమాన్‌ చుంగాజాన్‌ 
దిమాపూర్‌ జిల్లా 
(నాగాలాండ్‌) 
అండానూన్‌, ౨కోటార్‌ దినులు 
. శివమహదేవ్‌ పోర్టుబ్లైయిర్‌ 
పార్వతిమాత 
. మహాలక్ష్మి మాయాబందర్‌ 
విష్ణుమూర్తి 
భవానీ 
అరుణాచల ప్రుదేశ 
పార్వతిదేవి ఈటానగర్‌ 
గౌడిశంకర్‌ 
మేరిమాత ఐజోట్‌ 


ఇతరుల కష్టాల్లో పాలుపంచుకుంటే భగవంతుని 'సేవించినట్లే 





(విశిష్టతలు) 


పడుకొనియున్న రావణుని మూర్తి కలిగిన పుణ్య క్షేత్రము 


పశుపతినాథ్‌ (ఓంకారేశ్వరుడు) ఓం కారేశ్యర్‌ 2 ధియు 
(ద్వాదశ జ్యోతిర్రింగములలో నొకటి) ఓం కారేశ్వరం 
70 కిమ్‌ ఉజ్జయిని 
నర్మద, కావేరీ (నర్మదా నది యొక్క ఉపనది) సంగమ స్థానమున వెలసిన 
పశుపతినాధ్‌ ఆలయములో 


మధ్యప్రదేశ్‌లో నదీ పరిక్రమము పుణ్యప్రదముగా భావించు పవిత్ర నది 


నర్మదా నది అమర్‌ కంటక్‌ 
రుుుహీలా ఊదోల్‌ జత 
సోన్‌ నది 100 కిమీ షాదోల్‌ 


పై నదులు ఒకే చోట పుట్టినవి నర్మదా నదీ పరిక్రమం 2,400 కి.మి పరిక్రమమునకు 
4 సం ॥ లు పట్టును. నిత్యము నదీ తీరమున నున్న పుణ్య స్రలములలో స్నానము చేయుచూ, 
నర్మదా నదిని, స్మరించుచూ అరేబియా సముద్రమున కలియుచోట (గుజరాత్‌ - కంభాట్‌ 
సింధు శాఖలో) బరూచ్‌ ప్రక్కగా ప్రవహించు విమలేశ్వర్‌ వద్ద నదిని ఆవలి ఒడ్డుకు దాటి, 
తిరిగి నది జన్మస్టానమును చేరి, పరిక్రమము పూర్తిచేసిన పుణ్యప్రదము 

ఈ నది ప్రత్యేకత తూర్పున పుట్టి పశ్చిమముగా ప్రవహించుట 


99 మందిరాలు, 99 సరోవరాలు, 99 దిగుడు బావులు ఉన్న పుణ్య ప్రదేశం 


నీల కంఠేశ్వర్‌ ఊన్‌ 
సనావద్‌ నుండి బస్సు 3 కిమీ ఖర్‌గామ్‌ 
వెస్ట్‌ నిమార్‌ జిల్లా 
నూటికి ఒక్కటి తక్కువ కాబట్టి ఊన్‌ అని పేరు వచ్చినది 


శిఖ్లు గురువులలో ఆఖరి వారు, పదవ వారు అయిన గురుగోవింద్‌ సింగ్‌ జన్మ స్రలము - పాట్నా 
హర్‌ మందిర్‌ నగర నడిబొడ్డున వున్నది 


518 
పార్వతి, గంగా మాతలు ఒకేచోట నున్న దేవాలయము 


గంగాదేవి ఖ జరహో 
పార్వతీ దేవి 


గర్భగుడిలో గంగాదేవి మకర వాహనము మీద, పార్వతిదేవి సింహ వాహనం మీద 
సాక్షాత్కరిస్తారు. ఈ ఇద్దరు మాతలు ఒకే గర్భగుడిలో నుండుట విశేషము 


పగలు ఒక ఆలయములో, రాత్రులు ఒక ఆలయములో ఉండే అమ్మవారు 


పగలు . హరసిద్ది దేవి 1. ఉజ్జయిని 
(హర్షద్‌ మాత) (మధ్యప్రదేశ్‌ 
రాత్రులు వార శ్చ్పీ దేవి 2. నియగామ్‌ 
(హర్ష మాత) (గుజరాత్‌) 
13 కి.మీ. ద్వారక 


- విక్రమాదిత్య మహారాజు ప్రార్థించినందున పగలు ఉజ్జయినిలోన్ను రాత్రులు 
నియగామ్‌లోను ఉండుటకు అమ్మవారు అను[గ్రహించినది 


మద్యప్రదేశ్‌లో శయనమూర్తి ఐన ఆంజనేయ స్వామి వారు 


ఎలసిన ఆలయం 
ఆంజనేయస్వామి ఓంకారేశ్వర్‌ 
నర్మదా నదీ తీరం ఓంకార్‌ క్షేత్రం 
“బడా గణపతి” ఉన్న ఆలయం 
బడా గణపతి ఇండోర్‌ 
(చాల పెద్ద విగ్రహం) మల్లార్‌ గంజ్‌ మెయిన్‌రోడ్‌లో 


దశావతారములు తెలియజేయు విష్ణుమూర్తి విగ్రహము గల ఆలయం 


విష్ణుమూర్తి ఖజరహో 
చి[తగుప్తని ఆలయం) 

11 శిరస్సులు (10+1). 22 బాహువులు (10+1 = 11౫2) విష్ణుమూర్తి + పది 
అవతారములు పడి తలలు పది అవతారముల రూపములు ఈ ఆలయములో 


చిత్రగుప్తుని విగ్రహంతో బాటు, సూర్యనారాయణ మూర్తి విగ్రహం కూడా గలదు. దేవి 
జగదాంబ కూడ వెలసి వున్నది 


జైన మతాచార్యుడు మహావీరుడు జన్మించిన స్థలము వైశాలి బీహారు 64 కిమీ పాట్నా 
నిర్యాణం పొందిన స్రలం వవాపురి 25కి మీ నలందా (బీహార్‌) 


515 
శ్రీకృష్ణుని వెండి విగ్రహం గల ఆలయం 
గోపాల్‌ ఉజ్జయిని 
రాణి అహల్యాబాయిచే నర్మదానది మద్యలో ప్రతిష్టించబడిన పాలరాతి శివలింగం 
శివస్వామి బేరాఘాట్‌ 


“మారులు కాక్‌ మధ్యలో 23 కిమీ జబ్బల్‌ పూర్‌ 
నర్మదానది మధ్యలో 


ఆంజనేయుని చాలా పెద్ద పాదముద్ర ఉన్న ఆలయం 


శ్రీ ఆంజనేయ పాదం పంచవటి ఘాట్‌ 
(పాలరాతి పై) 21 కిమీ జబ్బల్‌పూర్‌ 
నరసింహ అవతారముగా విష్ణుమూర్తి అవతరించినట్లే సింహం తలతో 
వలసిన అమ్మవారు 
1 శక్తి స్వరూపిణి ఖజరహో 
2 చతుర్భుజ ఎష్పుమూర్తి Southern Group of Temples 


5 కిమీ జాతరి గ్రామం 
అమ్మవారిని విష్ణుమూర్తి అవతారముగా భావిస్తారు 


“బస గణపతి"'అని పిలువబడే గణపతికి గల ప్రత్యేక ఆలయం 


వినాయకుడు ఉజ్జయిని 
55 కిమీ ఇండోర్‌ 
ఇద్దరు కాళెకామాతలు ఉన్న పుణ్య స్థలము 
1. కాళికా మాత ఉజ్జయిని 
(హరసిద్ది మాత) 55 కిమీ ఇండోర్‌ 
విక్రమాదిత్య మహారాజు 
పూజించేవారు 
2 కాళికామాత 
2 కిమీ దూరం 


కాళిదాసుని పునీతుని జేసిన అమ్మవారు 
పీర్‌ మఖ్లుమ్‌ షా షరీపుద్దీన్‌ సమాధి గల గ్రామం “బీహార్‌ షరీఫ్‌ ' (బీహారు) 
ముస్లిములకు పవిత్ర యాత్రా స్టలము 


520 
ధసాన్‌ నదీ మధ్యలో వెలసిన స్వామివారు 
వైద్యనాధ్‌జీ దరౌలీ 
ఛతర్‌పూర్‌ జిల్లా 


“త్రికోణ యాత్ర” గా పరిగణించబడు ముగ్గురు మాతల ఆలయములు 


గల పవిత్ర ప్రదేశం 
1 ఉజ్జయినిలోని కాళికాదేవి ఉజ్జయిని 
2. అష్టభుజూదేవి 55 కి.మీ ఇండోర్‌ 
కరేడి [గ్రామం (20 కి.మీ) 
3 భగవతీ మాత 


దేవాస్‌ (గ్రామం 
ఈ రెండు (గ్రామములు ఉజ్జయినికి చెరి ఒక ప్రక్క గలవు. ఉజ్జయిని లోని 


కాళికామాతను కాత్యాయనిగా, కరేడి (గ్రామంలోని అష్టభుజాదేవిని చండికగా, దేవాస్‌లోని 
భగవతీ దేవిని కౌశికీ దేవిగా ప్రార్థింతురు. 


కడుపునొప్పి తగ్గించుటకు ప్రసిద్ధి నొందిన స్వామివారు 


వా RS 


లు. జిల్లా 
బిలాస్‌పూర్‌, శక్తి ' స్టేషన్ల మధ్య 
స్వామివారిని పూజించి ప్రసాదం స్వీకరించిన ముఖ్యముగా గర్భసంబంధిత 
వ్యాధులు నయమగునట. 


పదే శ్రశ్యర్‌ 


నర్మదానది పుట్టిన స్థానములో వెలసిన ఆలయం 


అమర కంటకేశ్వర్‌. అమర్‌కంటక్‌ 
మేకల పర్యతం 100 కిమీ బిలాస్‌పూర్‌ 
షహదోల్‌ జల్లా 


నర్మదానదిని “మేకలసుత” అని కూడా పిలుస్తారు. 


నాగోర్‌లోని దర్గాలో నివేదన గలదు ప్రత్యేక రతిలో పొడవుగా కట్టిన పొట్లాలలో 
బెల్లం పాడి తీసుకొని వెళ్ళ గవలెసు 


521 
సోనా, బద్రా నది జన్మస్టానమున వెలసిన ఆలయము 


సోనేశ్యర్‌ అమర్‌కంటక్‌ 
1కిమీ అమర కంటక్‌ 
100 కిమీ బిలాస్‌పూర్‌ 
షహదోల్‌ జిల్లా 


జ్వాలానది జన్మస్థానమున వెలసిన ఆలయం 


జ్యాలేశ్యర్‌ అమర్‌కంటక్‌ 
6 కిమీ అమర్‌కంటక్‌ 
100 కిమీ బిలాస్‌పూర్‌ 
షహదోల్‌ జిల్లా 


నర్మదా, బంజర్‌ నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


మార్కండేశ్యర్‌ శబుధుపురా ఘాట్‌ 
13 కి.మీ మండాల పోర్టు 


మండాల జిలా 
a) 


నర్మదా, వామనగంగల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
శ్రీరామ భేడా ఘాట్‌ 
పీత 15 కిమీ జబ్బల్‌పూర్‌ 
లక్ష్మణ జబ్బల్‌పూర్‌ జిల్లా 


నర్మదా, హరిణి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


బుద్దేశ్వర్‌ హరిణి సంగమ్‌ 
10 కిమీ పిపాదియా 


హోషంగాబాద్‌ జిలా 
చా 


ఢిల్లీకి ఎర్రకోట, ఆగ్రాకు తాజ్‌మహల్‌, జయపూర్‌కు హావా మహల్‌ శోభనిస్తున్నాయి 


522 
నర్మదానది ఉపనది అయిన కావేరీ నది జన్మస్థానమున వెలసిన ఆలయం 


నలేశ్చర్‌ కవేశ్వర్‌ 
సహ్యాద్రి పర్వత శ్రేణి 25 కిమి ఖాండ్వా _ 
8 కిమీ తల్వాడియా ౧8 
ఈస్ట్‌ నిమార్‌ జిల్లా 
ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మూడు రూపొలుగా 
కనిపించే మహాలక్ష్తీ ఆలయం 
మహాలక్ష్మి ఊన్‌ 
సనావద్‌ 5 నుండి బస్సు 
3 కి.మీ. ఖర్‌గామ్‌ 
వెస్ట్‌ నిమార్‌ జిల్లా 
అమ్మవారు వుదయం సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, రాత్రి మహాకాళిగా 
పూజిస్తారు. 
షెప్రానది జన్మస్థానమున ఎలసిన ఆలయం 


కెవడేశ్వర్‌ కెవడేశ్యర్‌ 
(శివలింగం) 20 కిమీ ఇండోర్‌ 
ఇండోర్‌ జిల్లా 


దేవశిల్పి అయిన విశ్వకర్మ విగ్రహం ఉన్న ఆలయం 


విశ్వకర్మ రునీజా 
రతాం జిల్లా 
న్‌, వా, 
30 కిమీ. రత్తాం 
ఒకటి చల్లని, ఒకటి వేడినీరు గల రెండు గుండాలు గల ఆలయం 


జటాశంకర్‌ జటాశంకర్‌ 


(శివలింగం) 32 కిమీ బిజావర్‌ 
చతద్‌పూర్‌ జిల్లా 


తెలిసేది తక్కువ, అవగాహనయ్యేది ఎక్కువ గాబట్టి స్త్రీలు పురుషులకంటే తెలివిగలవారు 


523 
అగ్ని గుండంపై నడిచే ఆచారం గల ఆలయం 


ఖండోబా బడేడదేవరా 
(శివమహాదేన్‌) 20 కి.మీ సాగర్‌ 
సాగర్‌ జిల్లా 


ఎ(ర్రటి నిప్పులపై పరుగిడు భక్తుల పాదాలకు ఏ విధమైన హాని కలగదు ఇచ్చటి 
ప్రత్యేకత 


సునార్‌, కోపరా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 


మద్‌కోటేశ్వర్‌ పీతానగర్‌ 
పార్వతీదేవి 29 కిమీ దమొహ [౫౩ 
దమొహ జిల్లా 


వాల్మీకి ఆశ్రమములో సీతాదేవి నివసించిన స్థలము 


ఒకే రోజున ద్వాదశ ఆలయములు దర్శించవలసిన దివ్య స్థలము 
మహాకాళేశ్యర్‌ ఉజ్జయిని 
మహాకాళేశ్యరి 55 కి.మీ. ఇండోర్‌ 

1. గుస్తేశ్వర్‌ 2. అగస్తేశ్వర్‌ 3. డుండేశ్వర్‌ 4 డమరుకేశ్వర్‌ 5 అనాది కల్పేశ్వర్‌ 
6 సిద్దేశ్య్వర్‌ 7 వీరభద్రేశ్వర్‌ 8. స్వర్ణ జాలేశ్వర్‌ 9 (త్రివిష్టపేశ్వర్‌ 10 కర్కోటేశ్వర్‌ 11. 
కపాలేశ్యర్‌ 12 స్వర్గధారేశ్వర్‌ వీటన్నింటిని ఒకేరోజున, ముఖ్యముగా మహాశివరాత్రి 
దర్శించిన మోక్షప్రాప్తి. 


అమ్మవారి శిరస్సున సర్పాలంకృతమైన శివలింగముగల ఆలయము 


శ్యామ వర్ష చతుర్భుజి మాత మహిద్‌పూర్‌ 
(పార్వతి) 40 కి.మీ ఉజ్జయిని 
ష్నిప్రానదీ తీరం ఉజ్జయిని జిల్లా 





మంచి పుస్తకానికి సందేశము కూడా తోడైతే పరిపూర్ణత లభిస్తుంది 


524 
అన్‌హోని నదీ జన్మస్థానమున అన్నం ఉడికిపోవు ఉష్ణగుందం గల ఆలయం 


తప్తకుండేశ్వర్‌. తప్తకుండ్‌ 

పార్వతీ మాత 13 కి.మీ. పిపొరియా RS 
66 కి.మీ. ఇటార్సి 
హోషంగాబాద్‌ జిల్లా 


ఇక్కడ ఉన్న వేడినీటి గుండం నుంచి అన్‌హోని నది పుట్టినది. 
దాదాపు 9' ఎత్తు గల వామనమూర్తి విగ్రహములో చాలామంది దేవతల విగ్రహములు 
చెక్కబడి ఉన్న అలయం 
వరాహమూర్తి మరూలీ 
(వామనమూర్తి 20 కి.మీ. సిహోరా 
జబ్బల్‌పూర్‌ జిల్లా 
ఈ విగ్రహం మొదట్లో చిన్నదిగా ఉండేదని, (క్రమేణా పెరిగిపోతున్నదని 
చెబుతారు. ఏకశిలా విగ్రహం 


మధ్య ప్రదేశ్‌లోని “త్రివేణీ సంగమం” లో వెలసిన స్వామివారు 


కులేశ్చర్‌ రాజిమ్‌ 
పార్వతీ దేవి 45 కి.మీ. రాయపూర్‌ 
రాయపూర్‌ జిల్లా 


మహానది, పైరినది, సోట్‌ నదుల సంగమస్టానం. (త్రివేణి సంగమ స్నానము, 
స్వామివారి దర్శనము పుణ్య(ప్రదము 
/ 
శంఖిణి, ఢాకినీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
దంతే శ్వరి బస్తర్‌ 
20 కి.మీ. జబ్బల్‌పూర్‌ 


బస్తర్‌ జ్‌ల్లా 





డబ్బే ముఖ్యమనుకున్నవాడు దానికోసం ఎంతటి దుషృత్యానికైనా సిద్ధపడతాడు 


525 


అరణ్య ప్రాంతములో చెప్పులు తొడుగుకొని నడువరాదని నియమమున్న 
అరణ్యం, వెలసిన ఆలయం 


శివ మహదేవ్‌ చంపకారణ్యం 
పార్వతి నవాపారా 5 12 కి.మీ. 
చంపకారణ్యం రాయపూర్‌ జిల్లా. 
శ్రి వల్లభాచార్యుని జన్మస్థలం 

నర్మదా, బడనేర్‌ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయములు 
1 జమదగ్నేశ్యర్‌ దేవగామ్‌ 
2. పాతాళేశ్వర్‌ మాండా బిలా 

(ర్త: (op 


మాండ్లా కోట నుండి బస్సు 


నర్మదా, ఖర్మేర్‌ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


సంగమేశ్యర్‌ మాలపూర్‌ [గ్రామం 
25 కి.మీ డిండోరి 
మాండ్డా జిల్లా 
మధ్య ప్రదేశ్‌లో, మాండ్లా జిల్లాలో నర్మదా నదిపై గల “త్రివేణీ సంగమ” 
స్థానమున వెలసిన ఆలయము 
అంబుదేశ్వర్‌ హృదయనగర్‌ 
మాండ్డా జిల్లా 


మాండ్డాకు దగ్గరలో 
సురపన్‌, మటియారి నదులు బంజర్‌ నదిలో కలుస్తాయి. బంజర్‌ నది నర్మదలో 
కలుస్తుంది. అందుచేత ఈ పవిత్ర స్థలాన్ని 'త్రివేణి' అని పిలుస్తారు. 
నర్మదా, హరణి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
హరణేశ్వర్‌ సాంకల్‌ [గ్రామం 


9 కి మీ. పిపారియా 
జబ్బల్‌పూర్‌ జిల్లా 





మొదటి సారి చేసేది పారపాటు రెండవసారి చేసేది గ్రహపాటు మూడవ సారి కూడా చేస్తే 


ఆది అలవాటు 


526 
నర్మదా, శాంకరీ గంగా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


బలేశ్వర్‌ బేల్‌ధారీ (గ్రామం 
40 కి.మీ. పిసారియా 
జబ్బల్‌పూర్‌ జిల్లా 
నర్మదా, శక్కర్‌ నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


సంగమేశ్వర్‌ సోకల్‌పూర్‌ 
23 కి.మీ. భేల్‌ధారి 
జబ్బల్‌పూర్‌ జిల్లా 


నర్మదా, ఖాండ నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


శ్రీరామ కోవ్‌ధాన్‌ 

సీత 40 కి.మీ. అంధోరా 
లక్ష్మణ జబ్బల్‌పూర్‌ జిల్లా 
హనుమ 


నర్మదా, కుబ్బా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
శ్రీరాధా వల్లభ్‌జీ మాచ్చా 
శ్రీరామ హోషంగాబాద్‌ జిల్లా 


నర్మదా, అంజనీ నదుల సంగమస్థానమున వెలసిన ఆలయము 

శాండిలేశ్యర్‌ శాండియా 
8 కి.మీ. మాచ్చా 
పిపారియా నుండి బస్సు 
హోషంగాబాద్‌ జిల్లా 

నర్మదా, ఇందాన నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 

చతుర్ముఖ మహదేవ్‌ ఇందాన 

(శివస్వామి) 40 కి.మీ. హోషంగాబాద్‌ 
12 కి.మీ. టిగరియా 
హోషంగాబాద్‌ జిల్లా 





పరాక్రమం చేత సాధింపబడనిది ఉపాయం చేత సాధింపబడుతుంది 


527 
నర్మదా, గంజాల్‌ నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయము 


గంజాలేశ్వర్‌ గోందా(గామం 


32 కి.మీ ఇందాన 
22 కిమీ టెమరాని RS 
హోషంగాబాద్‌ జిల్లా 


నర్మదా, గోనీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 


జమదగ్నేశ్వర్‌ గోనీ (గ్రామం 
20 కి.మీ. గోండా (గ్రామం 
హోషంగాబాద్‌ జిల్లా 


నర్మదానది నాభిస్థానముగా పరిగణించబడు నేమావర్‌ గ్రామంలో 
వెలసిన ఆలయములు 


1. సిద్దనాధ్‌ (శివుడు) నేమావర్‌ 
2. శేషశాయి (విష్ణుమూర్తి) 15 కి.మి. ఖటేగామ్‌ 


దేవాస్‌ జిల్లా 
నర్మదా, భాగదీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


కాలభైరవ్‌ భాగదీ [గ్రామం 
9 కి.మీ. నేమావర్‌ 


దేవాస్‌జిల్లా, 
నర్మదా, దాంతోని నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


హరిణేశ్వర్‌ ఫతేహగడ్‌ 
22 కి.మీ. నేమావర్‌ 


దేవాస్‌ జిలా 
ae) 





నవ్వుతూ చేసినా, పాపాలు ఏడుస్తూ అనుభవించేటట్లు చేస్తాయి 


528 
64 యోగినీ మాతల, 52 భైరవుల విగ్రహాలు వెలసిన పుణ్య ప్రదేశం 


సీతాదేవి సీతవాటికా 
శ్రీరామ 5 కి.మీ ఓంకారేశ్వర్‌ 
నర్మదానదీ తీరం ఈస్ట్‌ నిమార్‌ జిల్లా 


సీతాదేవి నివసించిన వాల్మీకి ఆశ్రమం. ఇక్కడకు సుమారు 12 కి.మీ. 
దూరములో సప్త మాతృకల ఆలయం ఉన్నది. 


నర్మదా, చోరల్‌ నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


చారుగేశ్వర్‌ చారుకేశ్వర్‌ 
6 కి.మీ. బడవాహ గ.౨ 
వెస్ట్‌ నిమార్‌ జిల్లా 
నర్మదానది పశ్చిమవాహినిగా ప్రవహించు చోట వెలసిన ఆలయము 


గంగేశ్వర్‌ గంగేశ్వర్‌ 
20 కి.మీ. బడవాహ గ౧౫1౦6. 
వెస్ట్‌ నిమాద్‌ జిల్లా 


నర్మదా, ఖులాల్‌ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 


దారుకేశ్యర్‌ గంగేశ్వర్‌ 
1 కి.మీ. గంగేశ్వర్‌ 
20 కి.మీ. బడవాహ RS 
వెస్ట్‌ నిమార్‌ జిల్లా 


నర్మదా, మహేశ్వరి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


మాతంగేళ్చర్‌ మహేశ్వర్‌ 
స్వాహాదేవి 10 కి.మీ. కసరవాడ్‌ 
(భవాని) వెస్ట్‌ నిమార్‌ జిల్లా 





మనిషికి పెట్టని కోట సంపాదించిన వ్యక్తిత్వం చదువు కాదు 


529 
ధర్‌ జిల్లాలో నర్మద, కుబ్దూ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


బిల్యామృతేశ్వర్‌ ధర్మపురి 

(ధర్మపురి ద్వీపం) 13 కిమీ పగార్‌ 
64 కిమీ ధర్‌ 
ధర్‌ జిల్లా 


నర్మదా, సాటక్‌ నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


సంగమేశ్యర్‌ ఖల్‌ఘాట్‌ 

సంగమేశ్వరి 12 కి.మీ. ధర్మపురి 
ధర్‌ జిల్లా 

ధర్‌ జిల్లాలో నర్మదా నది యొక్క “త్రివేశీ సంగమము”న 
వెలసిన ఆలయములు 

సంగమేశ్యర్‌ జలకోటి 

భవాని 15 కి.మీ. ధర్మపురి 
ధర్‌ జిల్లా 


నర్మద, కారం, బూటీ నదుల సంగమ స్థానం. 
నర్మదా, బురాడి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


బ్రహ్మేశ్సర మహదేవ్‌ (బ్రాహ్మణ గ్రామం 
8 కి.మీ జలకోటి 
ధర్‌ జిల్లా 


నర్మదా, కాడియా నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


వారాహేశ్వర్‌ బడాబరగా 
16 కి.మీ. బ్రాహ్మణ గామ్‌ 
ధర్‌ జిల్లా 


దయగల హృదయమే దేవాలయము 


వరల 
_  నర్మదావాగునదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


వాగేశ్యర్‌ అకల్‌వాడ 
15 కి.మీ. బడాబరగా 
ధర్‌ జిల్లా 


నర్మదా, బగాడా నదీ సంగమ స్థానములో వెలసిన ఆలయం 


నందికేశ్వర్‌ గాంగలీ 
3 కి.మీ. అకల్‌వాడ 
ధర్‌ జిల్లా 


నర్మదా, ఉరీబాగలీ నదీ సంగమ స్థానమున వెలసిన ఆలయం 


కుండేశ్వర్‌ కోటేశ్వర్‌ 
12 కి.మీ. చికల్లా 
20 కి.మీ. గాంగలీ 
ధర్‌ జిల్లా 
నర్మదా, గోయద్‌ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


నంగేళ్వర్‌ భౌతిఘాట్‌ 
5 కి.మీ. కోటేశ్వర్‌ 
25 కి.మీ. గాంగలీ 
ధర్‌ జిల్లా 
స్వామివారికి ఒక సారి నివేదన చేసినవి కడిగి తీసుకుని వచ్చి మరల నివేదన చేసిన 
అంగీకరించు స్వామివారు 
మహా కాళేశ్యరుడు ఉజ్జయిని 
మహా కాళేశ్చరి 55 కి.మీ. ఇండోర్‌ 


ఫలం, పుష్పం, బిల్వప[త్రం వగైరా మరల మరల నివేదించ వచ్చును. ఇటువంటి 
ఆచారము యిచ్చట మాత్రమే కనిపించుచున్నది. 


నష్టాలు వచ్చేది పెట్టుబడి లేకకాదు శక్తి, సామర్థ్యాలు లేక 


531 
పార్వతీదేవి యొక్క3 ఆకారములు ఒకేచోట ఒక దాని వెనుక ఒకటి 
ఉన్న ఆలయము వవ ల 
మహాకాళీశ్వరి ఆలయములో ఉజ్జయిని 
1 అన్నపూర్త 
2 హరసిద్ది 
3 గారి విగ్రహములు 
ఒకదాని వెనుక ఒకటి యున్నవి. 


“ఓం” ఆకారములో ఏర్పడ్డ దీవిపై నిర్మించబడిన ఆలయము 


ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వర్‌ 


77 కి మీ. ఉజ్జయిని 
నర్మదా, కావేరి నదుల సంగమములో “ఓం” ఆకారములో ఏర్పడిన దీవి. 


ఓంకారేశ్వర్‌ ద్వాదశ జ్యోతిర్తింగములలో నొకటి. 


హిందువులు చంద్ర గ్రహాన్ని కుజ గ్రహాన్ని కనుగొన్న ప్రదేశము, 
వెలసి ఉన్న ఆలయం 


మహాకాళేశ్చరుడు ఉజ్జయిని (అవంతిక) 


మహాకాళలేశ్చరి 55 కి.మీ. ఇండోర్‌ 
ష్నిప్రానదీ తీరము 


ఖగోళశాస్త్ర ప్రయోగశాల కలదు. (ప్రపంచములోని కర్కాటక రేఖ ఈ 
నగరముగుండా పోతుంది. జ్యోతిష శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ (ప్రదేశమును భూమికి 
నడిబొడ్డుగా తలుస్తారు. ఈ క్షేత్రానికి “మహాశ్మశానం” అని పేరు కూడా కలదు. 

యోగము. భోగము రెందూ సమానమని ప్రబోధించు అమ్మవారు 
దేవి జగదాంబ ఖజరహో 
(కాళీమాత అవతారం) 
నల్లని విగ్రహం 
స్వామి : ఖంధార్య మహాదేవ్‌ 

అప్పరసలు సెక్సు భంగిమలలో గోడలపై చెక్కబడినారు. కండ్లముందు 
కనుపించు కాముక (క్రీడలకు మనస్సును లొంగదీయక, గుండెను దిటవు చేసుకొనమని 
చెప్పిన అమ్మవారు. పరీక్ష కేంద్రము. 


ప్రతీవారికీ కావలసినవి 1 పాపభీతి 2 దైవభక్తి 3 సంఘనీతి 


532 
నవగ్రహాలకు ప్రత్యేకముగా నున్న మందిరము 


నవ(గహాలు ఉజ్జయిని 
ష్నిపా నదీ తీరము 

ఈ దేవాలయముతో బాటు కాళభైరవ, గడకాళికా, మంగళనాధ్‌ ఆలయములు 
గలవు 


Tropic of Cancer మన దేశములో పోతున్న మార్గములో ఉన్న 
దేవాలయములు (కర్మాటక రేఖ) 
మహాకాళేశ్య్వర్‌ ఉజ్జయిని 
మహా కాళికాదేవి 
బడే గణేష్‌ (చింతామణి గణేస్‌ 
పంచముఖ ఆంజనేయస్వామి 


ష్నిపానదీ తీరము 
ఇండోర్‌లో వెలసిన దేవాలయము 
ఇంద్రేశ్యరస్వామివారు ఇండోర్‌ 
బడా గణపతి 55 కిమీ. ఉజ్జయిని 
ఇం(ద్రేశ్వరి మాత 77 కిమీ ఓంకారేశ్వర్‌ 


ఈ స్వామి వారి పేరు మీదనే పట్టణాన్కి “ఇండోర్‌” పేరు వచ్చినది. 


“మహా శ్మశాన” మని పేరు గాంచిన శైవ క్షేత్రము 


మహా కాళేశ్చరుడు ఉజ్జయిని 
ష్నిప్రానదీ తీరము 55 కి మీ. ఇండోర్‌ 


ఈ క్షేత్రమునకు అవంతిక అని పేరు. ఇచ్చట మరణించినవారు తిరిగి జన్మనొందరు. 
కాబట్టి ఈ క్షేత్రానికి “మహా శ్మశాన”మని పేరు వచ్చినది 


అంగబలం లేనివాని ఐశ్వర్యం అంతగా రాణ్‌ించదు 


533 


వింధ్య పర్వతము కైలాస పర్వతము కన్నా ఎత్తు పెరగాలని ప్రయత్నిస్తే, 
ఎత్తును ఆపి, సి యున్న అమ్మవారు 
చాముండి బేరాఘాట్‌ 
15 కి మీ జబ్బల్‌పూర్‌ 
త్రిపుర గ్రామం దగ్గర 
అమ్మవారు ఈ పర్వతముపై వేంచేసి శాంతింపజేసెను అగస్త్య మహాముని కోరిక 
(ప్రకారం చాముండి ఇక్కడ వెలసి శుంభుడు, చండ, ముండ అనే రాక్షసులను దునిమినది. 
మహాకవి కాళదాసు యొక్క ఆరాధ్య దేవత 


శ్రీగడ కాళికాదేవి ఉజ్జయిని 

మహా కాళేశ్యరుడు 3 కి.మి. ఉజ్జయిని నగరం 
అమ్మవారు నాలుక బయటకు పెట్టి భయంకరముగా ఉంటుంది. శ్రీలంక నుండి 

పుష్పక విమానం మీద బయలు దేరిన శ్రీరాముడు, సీతాదేవి కొంతసేపు ఆగి అమ్మవారిని 

పూజించిన స్టలము. అమ్మవారిని అభయ (ప్రదాయినిగా తలుస్తారు 


ఆగ్నేయ దిశగా ముఖద్వారము గల దేవాలయము, దేవుళ్ళు 


కంరేశ్యరుడు మహోబా 

ఛండికా దేవి 65 కి మీ. ఖజరహో 
60 కి.మి. రూన్స్వీ 
రూన్సి - మణిక్‌ పూర్‌ 
రైల్వే లైను 


అమ్మవారు 12' ఎత్తు కలిగి, 18 భుజములతో ఉగ్రరూపములో ఉంటుంది ఛండీ 
ఉపాసకులకు నిలయం. 


కార్త వీర్యార్గునుని రాజధాని మహీష్మతి నగరమున వెలసిన దేవత 


మహిష్మతి మహిష్మతి లేక మహేశ్వర్‌ 
లేక ఓంకారేశ్వర రోడ్‌ RS 
స్వాహా దేవి నుండి బడవాహ గక కు వెళ్ళి, 
(భవాని) అక్కడి నుండి 56 కి.మి బస్సు 
(ప్రయాణం 


మహేశ్వరీ నది నర్మదా నదిలో కలియు చోటు 





దైవాన్ని కూడా వంచించే మోసకారి ముక్షినాందడు 


534 
రుక్షిణీ దేవికి ప్రత్యేకముగా ఆలయమున్న స్థలము 


రుక్మిణీ మాత కుండిన పురము 
శ్రీకృష్ణుడు 50 కిమీ అమోతి 
వార్జానదీ తీరము 60కిమీ వార్దా 
రుక్మిణీ దేవి విదర్భ రాజకుమార్తె. కుండిన పురము విదర్భ రాజ్యమునకు రాజధాని 
ముచికుంద గుహగల పుణ్య స్థలము 
ముచికుంద గుహ ముచికుంద తీరము 
5 కి.మీ. ధోల్‌పూర్‌ 
66 కి.మీ. గ్వాలియర్‌ 


ముచికుందుడు తపస్సు చేసుకుంటున్న గుహ కాలయవనుడనే రాక్షసుని శ్రీ కృష్ణుడు 
ఈ గుహ యందు (ప్రవేశింపజేసెననియు, ముచికుందుడు కండ్డ్దు తెరువగనే కాలయవనుడు 
భస్మమైనట్టు పురాణ గాధ 


శ్రీరాముని దేవుడుగా గాక “రాజుగారి"లా పూజింపబడే దేవాలయం 


రామరాజ (రాజారామ) వోర్సా 
బెట్వా నదీ తీరం రూన్సీకి దగ్గరలో (15 కి.మీ.) 
బుందేలా రాజపుత్రుల కోటలో 
రాయ(ప్రవీణ మహలులో 
ఆనంద మహల్‌ గార్డెన్స్‌లో 
వంది మాగదుల పొగడ్తలు గలది 

మధుకర్‌ షా మహారాజుగారి కలలో శ్రీరాముడు కనిపించెను వెంటనే రాజుగారు 
అయోధ్యనుండి శ్రీరాముని విగ్రహం తెప్పించి, తన కోటలోని అంతఃపురములో నుంచి, 
దేవాలయం కట్టనారంభించెను. ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత, ఆలయములో 
ప్రతిష్టించుటకు గాను, అంతఃపురమునందుంచిన విగ్రహమును తరలించబోవ విగ్రహము 
కదలదాయెను. కలలో కనిపించి శ్రీరాముడు చెప్పిన విధముగా శ్రీరామ విగ్రహాన్ని తెచ్చి, 
ఉంచినచోట నుండి కదుపుట పొరపాటు అని రాజుగారు (గ్రహించి అచ్చోటనే పూజలు 
(ప్రారంభింపజేసెను శ్రీరాముని “రామరాజు”గా పిలుస్తూ రాజుగారిలా కొలువనారంభించెను. 
మొత్తం దేశంలో శ్రీరాముని రాజుగా కొలచిన కోట ఇదొక్కటే. 


కట్టించిన దేవాలయములో చతుర్చ్భుజములు కల్గిన లక్ష్మీ నారాయణ విగ్రహాలు 
ప్రతిష్టించెను 


విగ్రహారాధన పనికిరాదన్నాడు బుద్దుడు అతనినే విగ్రహ రూపమున కొలువసాగారు శిష్యగణం 


535 
“సాందీపు"ని ఆశ్రమం గల దేవాలయ ప్రాంతము 


సాందీపుని ఆ(శ్రమం ఉజ్జయిని 
ఉజ్జయిని (ప్రసిద్ద ఆలయాలకు నిలయము 3కిమీ ఉజ్జయిని 


శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు సాందీపుని ఆశ్రమములో చదువుకున్నారు 
“దేవ లోకము” అని పిలువబడే క్షేత్రము 


ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వర్‌. 
(చాల పెద్ద లింగం) 
నర్మద, కావేరీ నదులు 
సంగమ స్తానం 
ద్వాదశ జ్యోతిర్లింగములలో నొకటి 
త్రీ వేంకటేశ్వరుని ఆలయము కూడా గలదు. 


“కార్త వీర్యార్థునుడు” పరిపాలించిన ప్రాంతము 


మహేశ్వరుడు మండలేశ్వర్‌ 

భవానీ దేవి ఇండోర్‌ నుండి బడవా 

శక్తి పీఠము రైలులో వచ్చి, అక్కడ నుండి 
మహేశ్వర నదీ తీరము బస్సుపై 51 కి.మీ. ప్రయాణం 


స్వాహా దేవి ఆలయమున్న పుణ్య స్థలము 


స్వాహాదేవి మండలేశ్వర్‌ 

మహేశ్వర నదీ తీరము ఇండోర్‌ నుండి బడవా 
రైలులో వచ్చి, అక్కడి నుండి 
51 కి.మీ బస్సు 


ఓపికగా ఉన్నవారికి అన్నీ లభించినట్లె న్యాయం కూడా లభిస్తుంది 


536 


హనుమంతుని విగ్రహానికి ఒక కాలు బూమిపై నుండగా, రెండవ కాలు భూమిలోనికి 
చొచ్చుకొని పోయి ఉన్నది. ఎంత త్రవ్వినా అంతు కనిపించని కాలు గల ఆలయం 


స్ట్‌ హనుమంతుడు బడగామ్‌ 


టీకం గఢ్‌ జిల్లా 
25 కి.మీ. టీ కం గడ్‌ 


ఉజ్జయిని క్షేత్రములో (అవంతిక) వెలసిన షట్‌ గణపతులు 


1. మోద వినాయక ఉజ్జయిని 
2. (ప్రమోద వినాయక 55 కి.మీ ఇండోర్‌ 
3. సుముఖ వినాయక 
4. దుర్ముఖ వినాయక 
5. అవఘ్న వినాయక 
6. విఘ్న వినాయక 
అమ్మవారి చేతిలోని కపాల పాత్ర ఎల్లప్పుడు నీటితో నిండి ఉంటుంది. 
అష్టభుజా దేవి షాజపూర్‌ 
ఇండోర్‌ - ఉజ్జయిని మధ్యలో 
చితా భస్మముతో పూజింపబడు స్వామివారు 
మహా కాళేశ్చర్‌ ఉజ్జయిని 
జ 
55 కి.మీ. ఇండోర్‌ 





క్షమించడం మంచిది మరచిపోవడం ఇంకా మంచిది 


537 
నర్మదా, సరస్వతి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


గౌరీ శంకర్‌ బేడా ఘాట్‌ 
మహా మాయి 25 కిమీ. జబ్బల్‌ పూర్‌ 


నర్మదా, సోనే నదుల జన్మ స్థానమున వెలసిన ఆలయములు 


1. నర్మదేశ్వర్‌ అమర్‌ కంటక్‌ 
2 అమర్‌ కంటకేశ్యర్‌ బిలాస్‌పూర్‌ జిల్లా సరిహద్దు 
మేకల పర్వతము షాడోల్‌ జిల్లా 





(ఇతర ముఖ్యాలయములు) 


1 టదోళా దేవా (శివలింగము) ఖజరహో 


చాలాపద్ద ఆలయములు 


2. రషూరా శంకర్‌ పంచమర్తి 
(గుహాలయం) 
జంబూనది పుట్టినచోటు 


3. నీలకంరేశ్వర్‌ ఉదయపూర్‌ 
90 కి.మీ సాంచి 
4 గుప్తేశ్యర (గౌరీశంకర్‌ గుస్తేశ్యరం. 
గుస్తేశ్వరి 6 కి.మీ జబ్బల్‌పూర్‌ 


దగ్గరలో తంత్ర శాస్త్రానికి 


సంబంధించిన గుహలు కలవు. 





కామినికై కాంక్ష కాలం గడచినకొద్దీ తగ్గుతుంది కానీ కాసులమీద అట్టుగాక సెరుగుతుంది 


10. 


11. 


12. 


13 


14 


శి సంతోషి మాత 


హర్షద్‌మాతా మందిరానికి 


వెనుక భాగమున 


(మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి స్వరూపము) 


మాలా దేవి (లక్ష్మీదేవి) 
దంతేశ్వరి (దుర్గాదేవి) 
ఉ(గరూపం 


చతుర్చుజ్‌ జీ 


గోపాల్‌ జీ 


శివస్వామి (సోమనాధుడు) 


(ఎత్తైన లింగం - 11'లు) 


నిలకంరేశ్చర,నీలకంరేశ్చరి 


జగేశ్వర మహదేవ్‌ 


గౌరీశంకర్‌ 


వైద్యనాధ్‌ 


భగవంతుని 


538 


ఉజయిని 
[కా 


జబ్బల్‌పూర్‌ 
7 కి.మీ. దూరములో 


దంతెవాడ , 
85 కి.మీ. జగదలపూర్‌ 
గ్వాలియర్‌ 


ఉజయిని. 
ద 


40 కి.మీ. ఇండోర్‌ 
భోజ్‌పూర్‌ . 
28 కి మీ. భోపాల్‌ 


మాండూ. 
100 కిమీ. ఇండోర్‌ 


బందూక్‌పూర్‌ . 
జబ్బల్‌పూర్‌ జిల్లా 
గారీశంకర్‌ . 

20 కి.మీ. జబ్బల్‌పూర్‌ 


అగర్‌ 
36 కి మీ. ఉజ్జయిని 


మ తల్లి ప్రేమకన్నా గొప్పది 


15. 


16 


1/7 


18. 


19 


20. 


21. 


22 


23. 


నర్మదేశ్వర్‌ 


మహేశ్వర్‌ స్వాహాదేవి 
నర్మదానది దీవిపై 


అ 
న 


వరల రుకా శ్రబాయి 
పంచముఖ వివ 


శ్వేత వరాహ మూర్తి 


మహాలక్ష్మి 


లక్ష్మీ నారాయణ 


మారుతి 


1. శ్రీకృష్ణ 


2. నీలకంఠ మహదేవ్‌ 


మహేశ్వర్‌ 


539 


ధావడి కుండ్‌. 

40 కి.మీ ఓంకారేశ్వర్‌. రోడ్‌ 
RS 

మహేశ్వర్‌ 


60 కి.మీ ఓంకారేశ్వర రోడ్‌ 
RS. 


కుండల పుర. 
10 కి.మీ. ఆద్వీ RS. 


మజోలి 

34 కి మీ. జబ్బల్‌పూర్‌ 
12 కి.మీ. సిహోరా 
జబ్బల్‌పూర్‌ జిల్లా 
ఊనం . 

3 కి.మీ. ఖరగామ్‌ 
సనావద్‌ నుండి బస్సు 
పశ్చిమ నిమార్‌ జిల్లా 


భోపాల్‌ 


చిక్‌లోగ్‌ . 
45 కి.మీ. భోపాల్‌ 


ఉజయిని. 
జా 


40 కి.మీ. ఇండోర్‌ 


మహేశ్వర్‌. 
100 కి.మీ. ఇండోర్‌ 


అదృష్టం గలవానికి తెలివితేటలు అక్కరలేదు కానీ తెలివితేటలు 
గలవానికి అదృష్టం తప్పకుండా కావాలి 


24. 


25; 


26. 


27. 


28. 


29 


30. 


31. 


32. 


33 


34 


35 


540 


అమర్‌నాద్‌ (వివ) 
నర్మదానది పుట్టినచోటు 


బడా గణపతి 


సింహవాహిని, ఖేమరి దేవి 
పంచముఖ ఆంజనేయ 

ష్నిప్రానదిీ తీరం (రంజిత్‌ హనుమాన్‌) 
చింతామణి గణపతి 


విశాల గణపతి (12 'ల ఎత్తు) 


మహా మాయి 


విమలేశ్వర్‌ 
నర్మదా నదీ తీరం 


నిల కంరేశ్యర్‌ 
నీల కందేశ్వరి 


మదనేశ్య్వర్‌ 
మదనేశ్వరి (కాళికామాత) 


అమర్‌ కంటక్‌ 
ఇండోర్‌ . 
మల్ల్హార్‌ గంజ్‌ వీధిలో 


కనోజ్‌ 

ఉజ్జయిని, 

3 కి.మీ. దూరంలో 
రర_కిమీ. ఇండోర్‌ 
6 కి.మి. ఉజ్జయిని 


ఇండోర్‌ 


5 కి.మీ. ఓంకారేశ్వర్‌ 


మహిద్‌పూర్‌ 
సారన్‌ 


రతన్‌పూర్‌. 
ఇండోర్‌ జిల్లా 


ఉద్యాపూర్‌ 


మదన్‌పూర్‌ 


పోరానిచోటుకు పోవద్దు ఎందుకంటే అక్కడ పడరాని మాటలు పడవలసి వస్తుంది 


రజి 1 





(విశిష్టతలు) 


శ్రీకృష్ణుని పతిగా పొందుటకు రుక్ష్మిణీదేవి ప్రార్థించిన అమ్మవారు 


అంబాజీ అరసూద్‌ 


శక్తి క్‌రం 32 కి.మీ. మౌంట్‌ ఆబూరోడ్‌ RS 
సతీదేవి “ఎడమ రొమ్ము” భాగం పడినచోటు 


శ్రీకృష్ణుని బరువుకు సమానమైన ధన, కనక, వస్తు వాహనాదుల సమర్పించి 
సత్యభామ శ్రికృష్ణుని పొందినట్లుగా శ్రీకృష్ణ విగ్రహానికి, సరి అయిన బరువుగల 
బంగారాన్ని యిచ్చి, విగ్రహాన్ని భక్తుడు పొందిన ఆలయము. 


శ్రీకృష్ణుడు డాకోర్‌ 
పంచద్యారకలలో నొకటి. 64కి.మీ. అహ శ్రైదాబాద్‌ 


“బోధనో” అనే భక్తుడు వృద్దుడైపోయి దేవాలయమునకు వెళ్ళి స్వామివారి దర్శిం: 
శక్తి లేని సమయములో స్వామి వారే భక్తుని యింటికి వస్తానన్నారట దేవాలయంచే 
విగ్రహాన్ని కావాలని కోరిన భక్తునికి విగ్రహం ఎత్తు బంగారం యిచ్చి, తీసుకుని వెళ్ళమ 
పూజార్తులు చెప్పారట. భక్తుడు తన భార్య ముక్కు పుడకను వేస్తే విగ్రహం బరువునః 
సరిపోయినదట భక్తుని మహత్తునకు ఆశ్చర్యపడి విగ్రహాన్ని భక్తునికి యిచ్చి వేశారట 
మొదటి విగ్రహం స్థానములో వెంటనే వేరొక విగ్రహము ఆవిర్భవించినదట. 


మాతృవంశము వారికి పెండప్రధానము చేయు తీర్ధము 


బిందు సరోవరము సిద్దపూర్‌ 

సరస్వతీనది తీరము 30కి మీ మహేషణ 
గోవింద మాధవ్‌ 115 కిమీ. అహ్మదాబాద్‌ 
రణచోర్‌ మహేషణ జిల్లా 
రాధాకృష్ణ 





ఉన్నది ఉన్నట్లుగానే చూడాలి విన్నది విన్నట్లుగానే ఆలోచించాలి 


542 
అమ్మవారు రాత్రులందు మాత్రమే ఉండు అలయం 


హర్షద్‌ మాత నియగాం (గ్రామం) 
యంత్రం పై ప్రతిష్టించబడిన దేవత 13కి.మీ. మూల్‌ద్వారక 
38కిమీ పోర్‌బందర్‌ 
జునాగడ్‌ జిల్లా 
విక్రమాదిత్య మహారాజు (ప్రార్దనకై అమ్మవారు పగలు ఉజ్జయినిలోని హరసిద్ధిమాతా 
అ హా జ వా 
ఆలయం లోనూ, రాత్రులందు మాత్రం ఇక్కడ ఉంటుంది. 


“రామనామ పత్తర్‌” అని పిలువబడే రాయి (నీటిలో తేలిపోయే 
రాయి) గల క్షేత్రము 


లక్ష్మీనారాయణ ద్వారక 
గోమతినద్‌ తీరం 


ఈ ఆలయములో గలదు ఈ రాయి మామూలుగా బరువుగానే ఉంటుంది. కానీ 
నీటిలో మాత్రం తేలుతుందట. రామాయణములో సేతువు నిర్మాణానికి ఉపయోగించారట. 


“నిజ మందిర్‌” అని పేరుగల గర్భగుడి గల స్వామివారు 
ద్యారకాధీష్‌ ద్వారక 
రుక్మిణీమాత 


వివాహాది శుభకార్యములు, మంగళ వాయిద్యములు, ఇండ్లకి అలంకరణ, పండుగలు, 
పబ్బాలు జరుపుకొనడం లేని గ్రామం, వెలసిన ఆలయం 


నాగదేవత వెర్లు 
(“వెరు అనే పేరుతో పిలుస్తారు) రాణ్‌ ఆఫ్‌ కచ్‌కి చివరి భాగం 
70 కి.మీ సింధ్‌ 


వెరు దాదా బందిపోటు దొంగల బారినుండి (గ్రామాన్ని రక్షించిన యోధుడు. 


వీరోచితముగ పోరాడి ప్రాణాలర్పించెను. అప్పటినుండి ఈ (గ్రామములో ఆడంబరాలన్నియు 
ఆపివేయబడినవి. 


మానవుడు జీవించాల్సినది నిన్నటి జ్ఞాపకాలతాగాని, రెపటి 
స్వప్నాలతోగానీ కాదు నేటి ధర్మాలతో మాత్రమే 


543 


హనుమంతుడు లంకకు సంజీవి పర్వతము తీసుకొని పోతూండగా 
రాలి పడిపోయిన నాల్గవ వంతు ముక్క, వెలసిన ఆలయములు 


మహాకాళి పవాగడ్‌ 
భద్రకాళి చంపానీర్‌ ప్రక్కనగల కొండ 
50 కిమీ వదోదరా 


పాముల పర్వతముగా పేరు గాంచిన కొండ, వెలసిన ఆలయం 


నాగరాజు సపూ(త 
సపూ(త్ర పర్వతం 82కి మి నాసిక్‌ 
సహ్యాద్రి పర్వత శ్రేణి 

సర్పగంగా నదీతీరం 


“డేంగ్‌” జాతి గిరిజనుల ఆరాధ్యదైవం “డేంగ్స్‌ వ్రతాల అనే ఆదివాసుల ఉత్సవం 
మార్చిలో జరుగుతుంది. 


భీమునికి, కుంతీదేవికి ఆలయం 


1) భీముడు తులసీ శ్యామ్‌ 

2) కుంతీదేవి (గుజరాత్‌) 
వేడినీటి ధారలు 165కి.మీ జునాగఢ్‌ 
“వంకియా” అని పిలువబడే ఊనా ఆర్‌ ఎస్‌ దగ్గర 
బౌద్ద గుహల వద్ద ఘర్‌ అడవి మధ్యలో 

3) శ్రీకృష్ణుడు (సింహాలకు (ప్రసిద్ది) 


భక్తులు స్వర్గద్వారం నుండి లోనికి మోక్షద్వారం నుండి బయటకు వచ్చు ఆలయం 


ద్వారకా ధీష్‌ ద్వారక 
(జగత్‌ మందిరం) 
అరేబియా సముద్రతీరం 
సబర్మతీనదిలో ర్వుర్జరీ, సురసరీ, అమర్‌ వేలే నదులు కలియుచోట వెలసిన ఆలయం 


శివమహదేవ్‌ పరసోడా 
మారుతి మెహషేనా జిల్లా 





దేశాటన చెయ్యండి దేవాలయాలను దర్శించండి అద్భుతమైన తృప్తిని పాందండి 


544 
శ్రీకృష్ణుని మనుమడు వజ్రనాభుడు ఒక్కరాత్రిలో కట్టించిన దేవాలయం 
శ్రీకృష్ణుడు ద్వారక 
రుక్మిణీ దేవి 
పూర్వ దేవాలయం శ్రీకృష్ణుడు చనిపోయిన ఏడవ రోజున మొత్తం ద్వారకతో సహా 
సముద్రములో మునిగిపోయినదట ఇప్పుడున్న ద్వారకలోని దేవాలయాన్ని శ్రీకృష్ణుని మనుమడు 
వ(జ్రనాభుడు ఒక్క రాత్రిలో నిర్మించినాడట. 


పూర్ణిమనాడు కాలినడకన వచ్చి దర్శనము చేసుకొన్న వారి కోర్కెలు తీర్లు స్వామివారు 


రణచోడ రాయడు డాకోర్‌ 
శ్రీకృష్ణుడు - చతుర్చుజుడు 100కి.మీ అహ్మదాబాద్‌ 


కోడిపుంజు వాహనముగల “పిల్లల దేవత” ఉన్న ఆలయం 
బహు చరాజీదేవి 


బహుచరాజీ 
బాలయం(త్రంపై (ప్రతిష్టితమైనది 50కి.మీ. మెహషీనా జిల్లా 
చిన్నపిల్లల పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. చిన్నపిల్లల క్షేత్రముగా ప్రసిద్ది. 
పిండాలు నీటిపై తేలియాడు క్షేత్రము 
కపాలమోచన మహదేవ్‌ పిండారా 
పిండార సరోవరం 32కి మి ద్యారక 
105కి.మీ జామ్‌నగర్‌ 


23కి.మీ. ఖాటియా అర్‌ ఎస్‌ 
పాండవులు భారత యుడ్డానంతరం, మృతి చెందిన బంధువులందరికి పిండాలు 


వెయగా ఇక్కడ తేలినవట. దుర్వాస మహర్షి ఆదేశానుసారము పిండాలు తేలినవట 


పిల్లలకు దృష్టిదోషం పోవుటకు ప్రార్థింపబడు అమ్మవారు 


ఆశాపురీ దేవి ఆశాపురి 


38కి మీ.నారాయణసరోవరం 
కఛ్‌జిల్లా 
అమ్మవారి ధూపం తగిలితే పిల్లలకు దోషం పోతుంది 





కలం పట్టిన ప్రతివాడు కాళిదాసు కాలేడు 


545 
“మూల్‌ ద్వారక” అని పిలువబడే క్షేత్రము, వెలసిన స్వామివారు 
రణచోడరాయ మూల్‌ ద్వారక 
25కి మీ. పోర్‌బందర్‌ 
జునాగడ్‌ జిల్లా 
పర్వతం పైనుండి అమ్మవారి హరి స్రీ ఫ్లై తగిలి ఓడలు మునిగిపోతూ ఉండగా దయతల? 
రి 


కపై క్రిందికి దిగిన అమ్మవారు 
హర్షద్‌ మాత నియగామ్‌ (గ్రామం) 
అరేబియా సము[ద్రం 13కి మీ. మూల్‌ద్యారక 


38కి మీ పోర్‌బందట్‌ 
జునాగఢ్‌ జిల్లా 
జగడ్‌ షా అనే గుజరాతీ భక్తుని కోరికపై 


మలుమతీ నది సాగర సంగమం చేయుచోట వెలసిన ఆలయం 


శ్రీకృష్ణ మాధవపూర్‌ 

రుక్మిణి 64కి.మీ. పోర్‌బందర్‌ 
జునాగఢ్‌ జిల్లా 
మాధవపూర్‌ రేవుపట్టణ 


ఈ (ప్రాంతాన్ని భీష్మకుని రాజ్యమైన కుండినపుర (ప్రాంతముగా భావిస్తార 


సూర్యోదయము నుండి సూర్యోస్తమయము వరకు సూర్యకిరణముల 
మూలకముగాకాంతివంతముగా నుండి, సాయంకాలము నుండి 
నీలమేషు వర్ణమును పొందు విగ్రహములు గల ఆలయం 
శ్రీ శ్యామసుందర్‌ సారస 
రుకి శ్రైణీమాత 20 కి.మీ.ధారీ ౬౨. 
జునాగథ్‌ జిల్లా 


ప్రాచీ “త్రివేణి సంగమముగ పిలువబడు క్షేత్రము, వెలసిన ఆలయము 


శ్రీకృష్ణ సోమనాథ్‌ 
రుక్మిణి 7కి.మీ. వీరవల్‌ 
ప్రభాసతీర్హం దగ్గర జునాగఢ్‌ జిల్లా 


శ్రీకృష్ణుడు నిర్యాణము పొందిన చోటు ఇచ్చట కపిలానది సరస్వతీ నదిలో: 
సరస్వతి హిరణ్యనదిలోనూ, హిరణ్యనది సముద్రములోనూ కలియుచోటు 





ఆత్మ పరిశుద్దెకై దైవధ్యానం తప్ప వేరే కర్మలేదు 


546 
గుజరాత్‌ లోని “త్రివేణీ సంగమ” స్థానమున వెలసిన ఆలయం, కలసిన నదుల పేర్లు 
ఖేడ్‌బ్రహ్మ 
25కి మీ ఈదర్‌ 
శబర్‌కాంత్‌ జిల్లా 


క్రీరీజాంబ 


హీరణ్యాకి, కోసంబీ, భీమలి నదుల సంగమం 
మహీనది సాగర సంగమ స్థానమున వెలసిన ఆలయం 
శత్రుఘ్ని మాత ఖంభాత్‌ 
ఖేడా జిల్లా 
ఖంభాత్‌ ఖాతము 
అరేబియా సము(దతీధం 
శనివారం అమావాస్య రోజున మహీనది సాగర సంగమ స్థానమున స్నానము చేసిన 
కలుగు పుణ్యము 
శత్రుఘ్ని మాత ఖంభాత్‌ 
నౌనాధ్‌లు ఖేడా జిల్లా; ఖంభాత్‌ ఖాతము 
ప్రభాస తీర్ధం - 10సార్డు,పుష్కరతీర్దం - 7సార్లు, 
ప్రయాగ తీర్థం -8సార్టు, కురుక్షేత్రం - 5సార్ల్సు 
నకులీష్‌ - ౩3సార్లు, ఆబూ - 6సార్లు 
గిరినార్‌ - ౩3సార్లు, గంగా - 5సార్లు, కుశోభరి - 4సార్చ్రు, 
కాశీ - 6సార్లు, గోదావరి -5సార్టు యాత్ర చేసినచో కలుగు పుణ్యము 
మహీసాగర్‌ యాత్ర ఒక్కసారి చేసిన కలుగును. 
ఇచ్చట నున్న నౌనాథ్‌లు. 1. వాసద్‌ (గ్రామములోని విశ్వనాధ్‌, 2. వేరాలో 
ధారణాధ్‌, 3. సారసాలో వైద్యనాధ్‌, 4. హరినాధ్‌, 5.బాదర్వాలో భూతనారధ్‌, 
6. సోమనాథ్‌, 7 ఖాన్సూర్‌లో కామనాథ్‌, 8. వాంకావేర్‌లో త్రయంబక నాధ్‌, 
9 సీలీలో సిద్దనాధ్‌. ఇవన్నియు ప్రక్క ప్రక్క తీర్ధములు. 


ధర్మకార్యాల పేరుతో పరుల నుండి ధనం ప్రోగు చేసేవారు తమ 
ధనమును ఖర్నుచేయుటకు ఇచ్చగించరు 


547 
నర్మదా, హతనీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


వైద్యనాధ్‌ హతనీ సంగం 
5కి.మీ కత ఖేడా 
నర్మదా, బాణ గంగానదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
సంగమేశ్వర్‌. దేవలీ 
46కి మీ కత ఖేడా 
నర్మదా, భీమ కుల్యానది సంగమ స్థానమున వెలసిన ఆలయము 
సంగమేశ్యర్‌ గమోనా 
70కి.మీ దేవలీ 


శివలింగమునకు శంఖముతోనే అభిషేక జలం పోసి అభిషేకం చేయాలని నియమం గల 
ఆలయం (ఇతరత్రా శంఖముతో పోయరాదు) 
కంబుకేశ్వర్‌ రాణాపూర్‌ 
ము: ఉేవేర్‌ 
8కి మీ. మాల్‌సద్‌ 


బరూచ్‌ జిల్లా 
హిరణ్య కథిపుని కుమారుడు “కంబుక్కు'ని జన్మస్తలము 


నర్మదా, గోదావరి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 


శంఖేశ్వర్‌ గాఘాట్‌ 
33కి.మీ. మాలసర్‌ 
బరూచ్‌ జిలా 
నర్మదా, ఓర్‌ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 


సోమనాద్‌ కర్ణాలీ 
20కి.మీ. చాణోద్‌ RS. 
వదోద్రా జిల్లా 





అందరూ ధరించవలసిన అమూల్య ఆభరణం నమ్రత 


548 
నర్మదా, రేవేరి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 
రారదేశ్యర్‌ ఛూడేశ్యర 
16కి.మీ.కర్ణాలీ 
వదో(దా జిల్లా 


నర్మదా, మణి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


ుణినాగే శ్వర్‌ మణి నాగేశ్వర్‌ 
10కి.మీ. ఛూడేశ్వర్‌ 
వదోద్రా జిల్లా 


నర్మదా, అనఢ్‌వాడీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


భీమేశ్వర్‌ రామపుర 
| 15కి.మీ. మణినాగేశ్వర్‌ 
వదో(ద్రా జిల్లా 
నర్మదా, కరంజియా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


నాగే శ్యర్‌ రూడ్‌ 
20కి.మీ. రామపుర 
వదో(ద్రా జల్లా 


నర్మదా, ఎరండీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయము 


౨నసూయాదేవి సువర్లశిల గ్రామం 

అ(ట్రై మహర్షి 40కి.మి. వదోద్రా 
వదో(ద్రా జిల్లా 

కోటినార్‌ సమీపాన 

నర్మదా, మధుమతి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
సంగమేశ్యర్‌ మోటాసాంజా 

అంకేశ్యర్‌. 16కి.మీ. బరూచ్‌ 
బరూచ్‌ బిల్లా 





భగవదిన్వేషణ చెడు పనులే తప్ప, మంచి పనులు చేయని, తలపోయని జీవిని ఎలా రక్షించాలని 


549 
నర్మదా, ఎరండీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


కపిలేశ్వర్‌ కోల్యాద్‌ 
25కి మీ బరూచ్‌ 


బరూచ్‌ జిల్లా 
రేవానది సాగర సంగమ స్థానమున వెలసిన ఆలయం 


విమలేశ్వర్‌ లోహరియా 
శ్రీహరి బరూభ్‌జిల్లా 
20కి.మీ విమలేశ్వర్‌ 
అరేబియా సము(ద్రం 
ఇచ్చట రేవానదిగా నర్మదా నది పిలువబడుచున్నది. 


కుష్టురోగాన్ని పోగొట్టు అమ్మవారు 
ఉనాయిమాత ఉనాయి 
అంబికా నదీతీరం 40కి.మీ బిల్‌మోర 
సూరత్‌ జిల్లా 


శరభంగ మహర్షి కుష్టురోగాన్ని కుదిర్చిన ఆలయం. వేడినీటి గుండంలో స్నానం. 
ప్రతిరోజూ రాత్రి “దుర్గా సప్తశతి చదువు ఆలయము 


అంబాజీ అరసూర్‌ 
(శక్తిపీరము) 32కి.మీ. మౌంట్‌ఆబూ రోడ్‌ ఏ. 
పంచ “గ కారములతో ప్రారంభమయ్యే “గకార పంచకముతో 
ముడివడియున్న ఆలయము 
శ్రీకృష్ణుడు డాకోర్‌ 
రుక్మిణి 64కి.మీ. అహ్మదాబాద్‌ 


సత్యభామ 'గి కార పంచకము 
1 గోమతీ నదీ స్నానము 
2. గోమయము - ఆవుపేడ శరీరానికి రాసుకుని స్నానం చేయడం 
3. గోదానం - గోవును దానమివ్వడం 
4. గోపీచందనం - నుదుటిమీడ, చేతులమీద గోపీచందనం అద్దుకోనడం 
5. గోపీనాధుని దర్శనం 





మంచి సంగీతానికి మృగం చెవులు కూడా నిక్కపాడుచుకుంటాయి 


550 
రాణాప్రతాప్‌ (మేవార్‌ రాజు - రాజస్టాన్‌) ప్రసిద్ధి పొందిన ఖర్గమున్న దేవాలయము 


అంబాజీ అరసూర్‌ 


32 కి.మీ. మౌంట్‌ ఆబూ రోడ్‌ R.5 
రాణా(ప్రతాప్‌ మొఘల్‌ చ(క్రవర్తి అక్చర్‌కు శత్రువు 


విఘ్మవినాయకుడున్న ఆలయము 
అంబాజీ అరసూర్‌ 
(హరసిద్ధి మాత) 32కి.మీ. మౌంట్‌ఆబూరోడ్‌ ఏ. 
కోరుకున్న భర్త లభించేందుకు ప్రార్థించబడు అమ్మవారు 
రుక్మిణీమాత మాధవపూర్‌ 
శ్రీకృష్ణుడు 60 కి.మీ. పోర్‌బందర్‌ బస్సు 


ప్రతీ సంవత్సరము పెద్ద ఉత్సవము జరుగును. శ్రీకృష్ణుడు రుక్మిణి కోరికపై వచ్చి, 
తీసుకుని వెళ్ళిపోయిన ఘట్టాలను ఉత్సవములో (ప్రదర్శించెదరు. 


“పెతృగయ” అని బీహారులోని ఫల్గుణీ నదీ తీరాన ఉన్న “గయ” క్షేత్రాన్ని పెలుస్తారు. 


“మాతృగయ” అని పిలువబడే క్షేత్రము 
బిందు సరోవరము సిద్దపూర్‌ 
సరస్వతీ నద్‌తీరము 170కి మీ వీరంగం RS 
వయ మెహసాన 


32కి.మీ. అహ్మదాబాద్‌ 
గోవింద మాధవ మందిద్‌, 


రణచోడ రాయమందిర్‌, రాధాకృష్ణ మందిర్‌ కలవు బిందు సరోవరములో 
ముఖ్యముగా మాత్సివంశము వారికి (శ్రాద్దములు పెట్టుదురు. బిందు సరోవరమున, సరస్వతి 
నదీ తీరాన పిండ ప్రధానము అత్యంత ఫలదాయకము 
“సుధామపురి” అని పిలువబడు క్షేత్రము 
సుధాముడు పోర్‌బందర్‌ 
శ్రీకృష్ణుడు 
శ్రీకృష్ణుని యొక్క బాల్య స్నేహితుడు సుధాముడు. "(కుచేలుడు) 





పాపము ఎక్కడో ఉండదు మనము చేసే చెడ్డ పనులలోనే ఉన్నది 


551 
శ్రీకృష్ణ బగవానుడు నిర్యాణం పొందిన చోటు “దేహో స్వర్గ” 


శ్రీకృష్ణుడు దేహోస్వర్ల 
రుక్కిణి 3కిమీ సోమనాథ్‌ 
బలరామ ప్రభాసతీర్దం 


కిరాతుడొకడు బాణంతో కొట్టిన ఫలితంగా శ్రీకృష్ణ భగవానుని పాదములోని 
బొటన వేలుకు గాయం అయిన చోటు. బాలక తీరం అనిపేరు స్వామివారి శరీరానికి 
దహన(క్రియలు అర్జునుడు జరిపించిన పవిత్ర ప్రదేశము. కపిల , హిరణ్య సరస్వతీ నదుల 
త్రివేణీ సంగమ స్థానము దేహోస్వర్ల అని పేరు. అరేబియా సముద్ర తీరము ఎదురుగా 
నున్న గుహలొనికి బలరాముడు వెళ్ళి అదృశ్యుడైనాడు. 


“జగత్‌ మందిరం” అని పిలువబడే ఆలయం 


ద్వారకా ధ్‌ష్‌ ద్వారక 
శ్రీకృష్ణుడు 
పంచద్యారకలలో నొకటి 
గోమతీ నదీ ముఖద్వారం. వేణీ మాధవాలయం, బలరామ దేవాలయం, రుక్మిణీ 
మాత అలయం గలవు 


శ్రీకృష్ణుని బంగారు విగ్రహం ఉన్న దేవాలయం 


శ్రీకృష్ణభగవానుడు బేట్‌ ద్వారక 

రుక్మిణీ మాత 5కి.మీ. వాఖాపోర్చు 

పంచద్వారకలలో నొకటి 32 కి.మీ.ద్వారక 
అరేబియా సముద్రములో పడవ 

(ప్రయాణం 
శంఖాసురుని సంహరించిన చోటు 
కేశవాలయంలో గణపతి 

ద్వారకా ధీష్‌ ద్వారక 

(శ్రీకృష్ణుడు) 

రుక్మిణీదేవి 


ద్వారకలోని ద్వారకాధీష్‌ ఆలయములోని గుర్చగుడి గుమ్మం దగ్గర వినాయక 
విగ్రహం గలదు. ఇది (ప్రత్యేకత. 





స్రీలకు నగలన్నిటి కంటే గొప్పనగ - భర్త 


552 
చ్‌ ఇ న 
స్త్రీలు పెల్లల కోసమై మహ్మదీయ దర్గా దగ్గర ఊయలలు కట్టుదురు 


అంగర్‌ పీర్‌ దర్గా పాలీధాన్‌ 
(ముస్లిం భక్తుడు) 29కి.మీ సిహోర్‌ 


56కి.మీ భ్రావనగర్‌ 
దర్గా శతృంజయ కొండలపై కలదు 


కొన్ని శివలింగముల క్రిందనుండి నీరు ఊరుచున్న విధముగా జైన దేవాలయము లోని 
పరాశ్‌నాధ్‌ విగ్రహము యొక్కగద్దమునుండి నీరు 
చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది 


పరాశ్‌నాధ్‌ జునాగఢ్‌ 
గిర్‌నార్‌ కొండలపై నున్న జైన దేవాలయంలోని స్వామివారు 
కొత్తగా హరన నూతన దంపతులు సంసారసౌఖ్యము 
సము పూజింపబడే ప్రత్యేక దేవత 
అంబామాత జునాగఢ్‌ 


శతృంజయ కొండలపైనున్న గిరినార్‌ దేవాలయములలోని అంబామాత. జునా 
గడ్‌కు ఆనుకుని శతృంజయ కొండలు గలవు. 


ఒక దేవాలయం మొదట్లో బంగారము తోనూ, తరువాత వెండితోను, 
అటు తరువాత కర్రతోనూ, ఇప్పడు రాతితోనూ నిర్మించబడినది 


సోమనాథ్‌ సోమనాథ్‌ 
(జ్యోతిర్లింగం) (గుజరాత్‌ 
ప్రభాస తీర్హము 


అరేబియా సముద్రతీరం 
మహ్మద్‌ గజని, ఘోరీల దండయా(త్రలకు 17 సార్లు గురియైన (ప్రసిద్ద శివాలయము. 


శ్రీకృష్ణ నిర్యాణ వార్త విని, గోపికలందరూ ప్రాణత్యాగము చేసిన క్షేత్రము 


పెద్ద సరస్సు గోపీతలాబ్‌ 
10 కి.మీ. నాగనాధ్‌ 
ఇక్కడ ఉండు గోపీచందనము చాల మెత్తగా ఉండును. అందరూ బొట్టు 
పెట్టుకొందురు. 





గడించినది నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఎక్షణానైనా అది జారిపోవడానికి చూస్తూంటుంది 


553 
“బిందు సరోవరము” ఉన్న ప్రాంతము 
సరోవరము సిద్దపూర్‌ 
32 కిమీ. అహ్మదాబాద్‌ 
దీనినే “మాతృగయా”' క్షేత్రమని పిలుస్తారు పిండప్రదానములు చేయుదురు. శ్రీ 


కృష్ణ మందిరము కలదు ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు 3 కిమీ దూరములో నున్న 
సరోవరమును కూడ బిందు సరోవరముగా భావించి, పిండ (ప్రదానములు చేయుదురు. 


భారతదేశ ప్రఖ్యాత పంచసరోవరములలో నొకటి 


“నారాయణ సరోవరము” ఉన్న ప్రాంతము 
లక్ష్మీ నారాయణులు రాన్‌ ఆఫ్‌ కచ్‌ 


కోటేశ్వరుడు 150 కి మీ భుజ్‌, బస్సు ప్రయాణం 
ఈ సరోవరములో కూడ స్నానమొనరించి పిండ ప్రదానములు చేయుదురు 
భారతదేశ (ప్రసిద్ద పంచ సరోవరములలో నొకటి 


400 కే.జి.ల బరువుగల ఇత్తడి గంట గల్గిన అమ్మవారి దేవాలయం 


ఆషాపురి మాత మాతానో మద్‌ 
పార్వతి అంశ 90 కి.మీ భుజ్‌ 
(Rann of Kutch) 
నారాయణ సరోవరమునకు (ప్రోవు 
(తోవలో 
సింధు అధిపతి గులాంషా కలోరా బహుమతిగా ఇచ్చిన గంట. 


ప్రతిష్టిత సమయములో విగ్రహములోనికి స్వామివారు ఆవహించి చాల సేపు 
ఊగిపోయిన విగ్రహం గల ఆలయం 


హనుమాన్‌జీ సారంగపూర్‌ 
20 కి మీ.బోటాద్‌ వ. 
అహ్మదాబాద్‌-భావనగర్‌ లైనులో 


22 చేతులతో, 11 శిరస్సులతో వెలసిన స్వామివారు 
ఏకాదశ ముఖ హనుమాన్‌ పోరుబందర్‌ 


అరేబియా సముద్ర తీరం 
పాతాళముటో గల అహిరావణుని వధించిన రూపం. 


మితాహారము శరీరారోగ్యాన్ని ఎట్లా కాపాడుతుందో, మితవాక్కు చిత్తశుద్దిని అట్లా కాపాడుతుంది 


554 
హనుమంతుని కుమారుడైన మత్మ్య వల్లభునికి ఆలయం 
మత్స్య వల్లభుడు బేట్‌ ద్వారక 
7 కిమీ వోఖా పోర్టు 


హనుమంతుని వి[గ్రహం కూడ కలదు. హనుమంతుని చెమట బిందువును 
మత్స్యము స్వీకరించినందున పుట్టిన కుమారుడు. 


నుంది ఉత్తరాయణము నుండి దక్షిణాయణమునకు, 
ర న 


ఉత్తరాయణమునకు 
సూర్య కిరణములు పడు స్వామివారు 
సిద్దనాధ గణపతి వదోదరా 
యశోద గర్భాన జఫ్మంచిన పుత్రిక, వ చవక లు జనితగా భావించి కంసుడు 
అమ్మవారు —_—_—_—_—_ ఆలయం 

బాలా బహుచరా దేవి బహు చరాజీ R5, 
(యోగమాయ) అహ ్యదాబాద్‌ -మెహషేణ 

శ్రీ బాలాజీ రూటులో 


భీముడు హిడింబాసురుని చంపే ముందు ప్రార్థించిన అమ్మవారు 


ఓసం మాత మహాలగామ్‌ 
ఓసం పర్వతముపై పాటన్‌ వాలా దగ్గర 
ఈ (ప్రాంతమంతా హిండింబాసుర వనముగా పిలువబడే దట్టమైన అడవి. 


పాండవులు అజ్ఞాతవాసానికి ముందు ప్రార్థించిన అమ్మవారు 


శ్రీ వరదాయిని రూపల్‌ [గ్రామం 


కలోల్‌ తాలూకా 
వదోదరా జిల్లా 





ఉన్నతాశయమే జీవితానికి ముఖ్యలక్షణం కావాలి 


555 





(ఇతర ముఖ్యాలయములు) 
హర్షద్‌ మాత పోర్‌ బందర్‌ 58 కి.మి. ద్వారక 
అఆంబికాదేవి సూరత్‌ 
ఉప్పగుండాలు 
మహకాళి పవాగడ్‌ 
బైజుబావరా పుట్టిన చోటు 60 కి.మీ వదోదరా 
శ్రీకృష్ణ వీరావల్‌ 
7 కి మీ. సోమనాథ్‌ 
శ్రీకృష్ణ వాఖా రేవు 
7 కి.మీ. బేట్‌ 


ద్వారక అరేబియా సము[ద్రము 


రుకి శో రుకి శైలీ ద్వారక 
3 కి.మీ. ద్వారక .బేట్‌ ద్వారకకు 
పోవు [తోవలో 
కోటేశ్వర్‌ మహాదేవ్‌ అరసూర్‌ 
(అంబాజీ ఆలయం (ప్రక్కన) 32 కిమీ మౌంట్‌ ఆబూ రోడ్‌ 
భటేశ్యర్‌ బడ్‌ భూత్‌ 
13 కి.మీ. (బ్రోచ్‌ 


(బోచ్‌ నుండి సూరత్‌ 59 కి.మీ 


సృష్టిలో మానవులకు, మృగాలకు తేడా స్వల్పము కొందరు 
ఆ స్వల్పాన్ని కూడా తీసిపారేస్తారు 


10 


11. 


12. 


13. 


14 


15: 


16. 


17 


18 


కాళీమాత 


శేష శాయి 

రాధికా మాత 

ఒదేసాంగ్‌, నర్మదా నదుల 
సంగమ స్దానం 


భిమనాద్‌ 


రఫలేశ్యర్‌ 
జరే శ్వర్‌ 


స్వామి నారాయణ్‌ 


హటకేశ్వర్‌ 


కేటీశ్వర్‌ 
నారాయణ సరోవరం వద్ద 


స్తంభేశ్వర్‌ 
అరేబియా సము(ద్రము 


ఆశాపురీ దేవి 


556 


చంపానిర్‌ 
46 కి మీ.వదో(ద్రా 


చందోడ్‌ 
17 కిమీ డబోయ్‌ 
వదోద్రా నుండి నేరోగేజ్‌లైను 


భీమనాద్‌ 
140 కి.మీ.అహ్మదాబాద్‌ 


మోర్వి-జామ్‌ నగర్‌ దగ్గర 


జరేశ్వర్‌ 
9 కి.మీ. వాంకెనూర్‌ ౬.5 


మూలిరోడ్‌ వాంకెనూర్‌ రైల్వే 
జంక్షన్‌ దగ్గర RS 


వడా నగర్‌ 33కి.మీ. 
మెహషానాఅహ్మదాబాద్‌ నుండి 
మెహమినా ర9 కిమీ 


కఛ్‌ 
150కి.మీ.. భుజ్‌ 


ఖంభాట్‌ 


ఆశాపురి 


38 కి.మీ.నారాయణ సరోవరం 


తొందరపెట్టేవి మూడు 1 కుమార్తె వివాహం 2 చనిపోయిన వాణ్ణి 


దహాంచడం 


3 అతిధికి భోజన సదుపాయం 


19 


20 


21. 


22 


23 


24 


25 


26 


27 


28 


29. 


30. 


భ(దకాళి 


జగదీశ్వర్‌, జగదీశ్వరి 


అంబాజీ 


శ్రీవెంకటేశ్వరస్వామి 
అరేబియా సముద్ర తీరం 


లక్ష్మీనారాయణ 
గోమతి నది తీరం 


మాధవజీ 


హరద్‌ మాత 
య 


బాగేశ్వర్‌. 


జడేశ్వర్‌ 
జగన్నాధ్‌ 


స్వామి నారాయణ్‌ 


భూత పాపేశ్వర్‌ 
నర్మదా నదితీరం 


557 


ఆహా శ్రదాజాత 


రాజ్‌కోట్‌ 
జానాగడ్‌ 


ప్రాచి పిప్లా 
25 కిమీ సోమనాథ్‌ 


ద్వారక 


పోల్‌ బందద్‌ 


మియా [గ్రామం 
13కి.మీ మూల్‌ ద్వారక 
38 కి మీ పోరుబందర్‌ 
జునాగడ్‌ జిల్లా 


పాటన్‌ 

40 కి.మీ. మెహషానా 
30 కి మీ. సిద్దపూర్‌ 
మెహమానా జిల్లా 


జామ్‌నగర్‌ జామ్‌ నగర్‌ జిల్లా 
అహ్మదాబాదు 


వడతాల్‌ 
40 కి.మీ. వదోదరా 
వదోదరా జిల్లా 


కీనోద్‌ 
వదోదరా జిల్లా 
60 కిమీ డబోయి RS 





నదులన్నీ సముద్రములో కలుస్తున్నా ఇంకా చెలితిగానే కనిస్తుంది 


3k 


తజ: 


33 


34 


35. 


36. 
37. 


38. 


39. 


40. 


41. 


42. 


558 
స్వామి నారాయణ 


గౌతమేశ్యర్‌ 
తక్తేశ్యర్‌, తక్తేశ్వరి 
(మార్చుల్‌ గుడి) 
నిర్వాసితేశ్వర్‌ 


శ్రీకృష్ణ (మాధవ) 
రుకి గలి 


శ్యామల్‌ జీ, భద్రకాళి 
త్రినేత్రేశ్వర్‌ 


1. మింగళాజీ (అమ్మవారు) 
2. భురేఖ ( అమ్మవారు) 
శ్యామల్‌ జీ 

అంబాబి 

అరసూర్‌ కొండ పై 
బలరామ 


మలికామాత 
(gp) 


పతనానికి కారణాలు మూడు 1 నిర్లక్ష్యము 


సూరత్‌ 

బోధన్‌ 60 కి.మీ. సూరత్‌ 
సూరత్‌ జిల్లా 

భావనగర్‌ 

5 కిమీ. దూరములో 


గాందీధామ్‌ 
10కి.మీ. కాండ్డా పోర్టు 


మాధవరాయ్‌ 
పోరు బందరుకు దగ్గర 
జునాగడ్‌ కు పోవుతోవలో 


అహ్మదాబాద్‌ 
తేర్‌ నే తార్‌, అహ్మదాబాద్‌ 
నుంటి బస్సు 


నల్‌ సరోవర్‌ 
70 కి.మీ. అహ్మదాబాద్‌ 


శ్యామల్‌ జీ 
125 కి.మీ.అహ్మదాబాద్‌ 


మౌంట్‌ ఆబూ 


బలరామ పూద్‌ 
12 కి.మీ.పటాన్‌ పూర్‌ 
బన్నకాంత జల్లా 


దబోయ్‌ కోట 
30 కి.మీ. వదోదరా 


2 అజాగ్రత్త 3౩ పారబాటు 


43 


44 


45 


46. 


47 


48 


49. 


50. 


51. 


52; 


రతః 


54. 


ర్‌ర్‌, 


56. 


౨7: 


559 
జడేశ్వర్‌ 


మోగేశ్వర్‌ 
భ(దకాళి 


బలరామ్‌ మహదేవ్‌ 


భువనేశ్వరి 
జై భజరంగ 


శ్రి డూండి రాజ గణపతి 
విష్ణుమూర్తి, లక్ష్మీదేవి 


సిడి, బుడి సహిత గణపతి 
థు ద్‌ 


త్రీ గణేశ్‌ 
(సర్ప యజ్ఞోపవీతం కల స్వామి) 


కుక్కుట వాహిని బాల 
అంబాజి (ఆరా సుది మాత) 
అంబా మాత 

(త్రిపుర సుందరి 

చేలా సోమనాథ్‌ 

చేల గంగాతీరం 

తపకేశ్వర్‌ 

తపకేశ్యరి 


జడేశ్వర్‌ 60 కి.మీ. రాజ్‌ కోట్‌ 
ద్వారక దగ్గరలో 
అహ్మదాబాద్‌ కోటలో 


పటాన్‌ పూద్‌ 
15 కి.మీ.దూరములో 


గొండాల్‌ 
సూరత్‌ 


వదోదరా 


మొడేరా 


ఖంబాత్‌ 


అపా శ్రైదాబాద్‌ 
సూరత్‌ 
వదోదరా 
మోరవి 


చేలా సోమనాద్‌ 


భుజ్‌ 
రాన్‌ ఆఫ్‌ కచ్‌ 





సుఖాన్ని కోరేవాని వద్దకు విద్యరాదు విద్య కోరేవాని వద్ద సుఖముండదు 


560 





విశిష్టతలు 


ఒక పవిత్ర శిలపై హిందువులు మహ్మదీయులు జంతుబలులు గావించెదరు. 
కానీ బక ఈగ కూడా కనిపించని ప్రత్యేకత 
దివ్యశిల బేరార్‌ 
50 కి.మీ అమరోతి. 
అమరోతి జిల్లా 
ఒకవైపున హిందువులు, మరొకవైపు మహ్మదీయులు జంతు బలులిచ్చెదరు 


భక్తులపై పేలాలు (మరమరాలు) చల్లు ఆచారముగల ఆలయము 


పాండురంగడు పండరీ పురము 
(విరల్‌) 
చం[ద్రబాగా నదీ తీరము 


బుక్కా పౌడరులో కలిపిన పేలాలను భక్తులపై చల్లి బొట్టు పెట్టెదరు. 


వర్షాకాలము ప్రారంభము కాగానే 4 నెలలు మూసివేయు ఆలయము 


దుర్యోధనుడు దూర్‌గామ్‌ 
2' ల కూర్చుని ఉన్న విగ్రహం కర్ణల్‌ తాలూకా 
అహ్మద్‌నగర్‌ జిల్లా 


వర్షంతో కూడిన మేఘాలు దుర్యోధనుని తీక్షణ వీక్షణాలకు చెదిరిపోయి వర్షాలు 
పడక కరువు కాటకాలు వస్తాయని ఆలయం మూసివేస్తారు. ఇది పురాణగాధ. వర్షాకాలము 
యిచ్చటకు ప్రయాణము దుర్రభము. ఇది (ప్రస్తుత గాధ. 
కృష్ణా, పంచగంగా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
శ్రీదత్తాత్రేయ నర్ఫోబాచి వాడి 
10 కిమీ.నిరాజ్‌ RS 
సంగ్రీ జిల్లా 
కోరిన కోర్కెలు సిద్దింపజేయు స్వామివారుగా ప్రసిద్ది 
ళు () 


మేలు చేసినవాడు మరచిపోయినా, పొందిన మేలు మరువరాదు 


561 


స్త్రీలు అభిషేకము కొరకు లింగరూపుడైన స్వామివారి చుట్టూ ఉన్న అరుగు 
మెట్టక్కరాదని నియమమున్న పుణ్య స్థలము 


శనిశ్చరుడు శింగనాపూర్‌ 
(స్తంభాగార లింగము) అహ్మద్‌నగక్‌ జిల్లా 


30 కి.మీ అహ్మద్‌ నగర్‌ 

నెవాసా తాలూకా 

6 కి.మీ గడగామ్‌ 
ఆలయము లేని లింగము ఇనుప స్థంభమును వంచి అభిషేక జల పాత్ర ఏర్పాటు 


చేశారు. 
బిక్షగాళ్ళు కానరాని ఆలయం 
శనీశ్వరుడు శింగనాపూర్‌ 
గుడిలేని దేవునికి పూజారి లేని పూజలు జరుగు పుణ్య స్థలము 
శనీశ్యరుడు శింగనాపూర్‌ 
విగ్రహము లేని మహాలక్ష్మిగా భావించబడే చిన్నరాయి ఉన్న పుణ్య స్థలము 
మహాలక్ష్మి శింగనాపూర్‌ 


(శనీశ్వరుని కెదురుగా ఉన్న ఆలయం) 


దర్శించే భక్తుల తలపై రుమాలుగానీ, టోపీలుగానీ, పైట చెంగులుగాని ఉండరాదని 


నియమము గల స్వామివారు 

శనీశ్వరుడు శింగనాపూర్‌ 

కుష్టు రోగాలను నయము చేసే తీర్ధము, ఆలయము 
ఉనకేశ్వర్‌ ఉనకేశ్వర్‌ 
(శివలింగము) బుసావల్‌-నాగపూర్‌ లైనులో 
ఉష్ణ గుండములో స్నానం ముర్తీజాపూర్‌ పోయే లైనులో 
శరభంగ బుషి ఆ(శ్రమ స్థానం ఎవత్‌మాల్‌ [౧5 నుండి 

బస్సుపై వెళ్ళాలి 


శ్రీరాముడు బాణం వేసి భూమినుండి పైకి వేడి నిరు రప్పించి కుష్టురోగ నివారణ 
చేయించారట. 


అసంభవం అని తేల్చినదాన్ని ఎవరో ఒకరు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు 


562 
గోదావరి నది యొక్కనాభిస్తానము, వెలసిన ఆలయం 


శిక్కుల గురుద్వారా నాందేడ్‌ 
గురు గోవింద సింగ్‌ ఆలయం 57 కి.మి పర్చని RS 


“కరివీర వాసిని” అని పిలువబడే అమ్మవారు 


మహాలక్ష్మి కొల్లాపూర్‌ 
కొల్హాపూర్‌కు పూర్వనామం కరివీర పురం. 
పెల్లి హత్యా దోషమును తొలగించు స్వామివారు 


ఆంజనేయ స్వామి మంజరద్‌ 
10 కి.మీ. మంజల్‌ గామ్‌. 
జౌరంగాబాద్‌ నుండి బస్సు 
హనుమంతుడు తన సవతి తల్లిని పిల్లి రూపము నుండి విముక్తురాలిని చేసి, వెలసిన 


) 
ఆలయం. 


తనంతట తానే వేదిక మీదకు తెల్లవారే లోపు వేంచేసిన స్వామివారు 


శ్రీ హనుమాన్‌ పుల్ఫా 
బేల్‌ నదీ తీరం మోర్సి తాలూకా 
అమరావతి జిల్లా 


ముందురోజున ఎంతమంది ఎత్తినా కదలని స్వామి మరునాటి ఉదయానికి తనంతట 
తానే వేదిక మీదకు వేంచేసి యున్నారు. 


పెరుగుతూ ఉన్న హనుమంతుని విగ్రహానికి మేకు కొట్టి ఆపిన ఆలయం 


హనుమంతుడు ఖేడ్‌ 

శిరస్సుపై మేకును చూడవచ్చును. పూనే జిల్లా 
వక్కపాడి ప్రసాదంగా గల ఆలయం 

సుఫారి హనుమాన్‌ జొరంగాబాద్‌ 





చాలా మెత్తగా ఉంటే పిండి వేస్తారు చాల కరినముగా ఉంటే విరగ్గొడతారు లోకరీతి 


563 
కార్తీక మాసములోని శుక్ల్షపక్షము 15 రోజులు అమ్మవారి విగ్రహం మొత్తాన్ని పాలతో 
కడుగుతారు. మిగతా రోజుల్లో ప్రతిరోజు అమ్మవారి పాదాలను మాత్రము పాలతో 
కడుగుతారు 
మహాలక్ష్మి కొల్హాపూర్‌. 
పాలతో కడిగిన తరువాత మంచి గంధము పూసి, పూలతో అలంకరించి, మంచి చీర 
ధరింపజేస్తారు. 


ప్రతి సంవత్సరము 2 సార్లు వరుసగా 3 రోజులు అమ్మవారిపై సూర్యకిరణములు 
సాయంకాలము పడతాయి 

మహాలక్ష్మి కొల్లాపూర్‌ 
(భవాని) 
పశ్సిమాభిముఖము 

అమ్మవారు సూర్యకిరణములతో స్నానం చేస్తూంటారు. మార్చి 21 నుండి 3 
రోజులు, సెప్టెంబర్‌ 21 నుండి 3 రోజులు. అమ శవారి విగ్రహం పశ్చిమాభిముఖం. గర్భగుడి 
కిటికీలో నుండి సూర్యకిరణములు విగ్రహంపై పడతాయి. బంగారు స్నానముగా వర్ణిస్తారు. 


“కల్లోల తీర్ధము” న్నఆలయము 


భవాని తుల్జాపూర్‌ 
ఉస్మానాబాద్‌ జిల్లా 
40 కి.మీ. షోలాపూర్‌ బస్సు 
దేశములోని ముఖ్యనదుల జలములతో నింపబడిన గుండము. (బ్రహ్మదేవుని ఆజ్ఞ 
ప్రకారం అన్ని నదుల నీరు ఇచ్చట కలసినది. ఇందలి స్నానం సర్వరోగ నివారణం, 
మోక్షదాయకం. 


“పూజారులు వచ్చారు, రావలసింది” అని పిలువబడే అమ్మవారు 


భవాని తుల్జాపూర్‌ 
అమ్మవారు “రణచోడబాబా” అని పిలువబడే (శివాంశ) మహంతుతో చదరంగం 
ఆడుతూ ఉంటుంది. ప్రతీరోజు నైవేద్యానికి అమ్మవారిని పిలవాలి. 





నీతి గలవానికి నింద భయముండదు 


504 
శాకినీ, ధాకినీ దేవతలతో పూజింపబడు స్వామివారు 


భీమశంకరుడు భీమశంకర్‌ 
భీమానది పుట్టిన స్టలము 125 కి.మీ. పూనే, 
జ్యోతిర్లింగము పూనే-ముంబాయి బస్సురూట్‌లో 


త్రిపురాసుర సంహారమునకు శివునికి సహాయము చేసిన శక్తులు త్రిపురాసురుని- 
సంహరించిన భీమశంకరుని ఆలయము దగ్గర వెలసినవి భక్తుల దుష్ట్రగహపీడ తొలగించు 
స్వామి వారిగా ప్రసిద్ది 

“కమలజ” అని పిలువబడే గౌరీదేవి వెలసిన దివ్య స్థలము 

భీమ శంకర్‌ భీమశంకర్‌ 
కమలజ _ 
(గారీ దేవి) 
ఖీమానది పుట్టిన స్థలము 

కమలముల నుండి ఉద్భవించి (బ్రహ్మదేవునిచే పూజింప బడిన అమ్మవారు. 

“తీర్థరాజ" మని పేరుగల కోనేరు గల ఆలయము 

[త్రయంబకేశ్చరుడు త్రయంబకేశ్వర్‌ 


“తుషావర్తమ”ని పేరుగల కోనేరు గలదు ఈ కోనేరుకి 'తిర్దరాజ'మని కూడ పేరు 
ఈ కోనేరు ప్రక్కనే వెలసిన స్వామివారు 


ప్రతి సోమవారము స్నానోత్సవము గల స్వామివారు 
త్రయంబకేశ్వరుడు , (త్రయంబకేశ్వర్‌ 


స్వామివారికి ప్రతి సోమవారము ఆలయము ప్రక్కనగల తుషావర్తము, తీర్ణరాజము 
అని పిలువబడు కోనేరులో స్నానోత్సవము గలదు. 


“సింహాష్ట పర్వని” అని పిలువబడే 12 సంవత్సరముల కొకసారి వచ్చు పుణ్యకాలము 


(త్రయంబకేశ్వరుడు (త్రయంబకేశ్వర్‌ 
గురువు సింహరాశిలోనికి మారినపుడు (12 సంవత్సరముల కొకసారి) తుషావర్తమను 
సరస్సులోనికి అన్ని నదీజలాలు ప్రవేశిస్తాయని, అప్పుడు స్నానము చేసిన పుణ్యమని నమ్మిక 


వర్కరుకున్న ప్రశాంతత ఓనరుకుండదు 


565 
5 శిరస్సులు, 15 కండ్లు గల స్వామివారిగా ఆరాధింపబడే స్వామి 


[త్రయంబకేశ్వరుడు [త్రయంబకేశ్వర్‌ 
లింగానికి అలంకరణగా తొడుగు వెండి కవచానికి 5 శిరస్సులు, 15 కండ్లు ఉంటవి 


జెరంగజేబు లక్షా పాతికవేల రూపాయలు బహుమతిగా యిచ్చిన స్వామివారు 


ఖండోబా జెజూరి 
(శివష్వామి) 50 కిమీ పూనే 
మాల్పాదేవి 


ఆలయముట్టడి చేయడానికి వచ్చిన ముస్లిం సైన్యాన్ని, సేనానాయకుల్ని తేనెటీగలు 
కుట్టి వెనక్కి పంపించి వేసినవి. స్వామివారికి డబ్బు యిచ్చినతరువాత తేనెటీగలు మాయమై 
పోయినవి 


3 ముఖములు కల్లిన పెద్ద శివుని శిరస్సు 


శివుడు ఎలిఫెంటా గుహలు 
ముంబాయి నుండి 
సముద్రములో 
లాంచి ప్రయాణం 10 కి మీ. 
శిరస్సులు కిరీట ధారణ గలవి పెద్దరాతి విగ్రహం. సృష్టి స్టితి, లయలకు మూడు 
ముఖాలూ (ప్రతీకలని తలుస్తారు స్వామివారికి పూజ కనిపించదు దర్శనము మాత్రమే. 


పెద్ద రాతి తాబేలు ఆలయమునకు ఎదురుగా గల క్షేత్రము 


ఖండోబా జెజూరి 
(శివస్వామి) 
మాల్ఫాదేవి 
(పార్వతి) 
ఆలయమునకు ముందు భాగాన 28' పరిధిగల రాతి తాబేలు ఇత్తడి రేకుతో కప్పబడి 
ఉంటుంది ఇక్కడి నుండి కూడా స్వామివారిని (ప్రార్షించవచ్చును 


ధర్మార్ధ కామాలలో అర్థం, కామం రెండూ ధర్మం తప్పితే అనర్జానికి దారి తీస్తాయి 


566 


ఆలయానికి సమర్పించు మగపిల్లలను “వాఘేశ్‌” అని, 
ఆడపిల్లలను “మురళీస్‌” అని పిలువబడే ఆలయము 


ఖండోబా జెజూరి 
(శివస్వామి) 
మాల్పాదేవి 
(పార్వతి) 
ఈ పిల్లలు తమ జీవితాన్ని ఆలయసేవకే అంకితమిస్తారు. తొలిచూలి పిల్లలను 
మాత్రమే ఆలయసేవకు అర్పించుట ఆచారము. 


“సోమావతి అమావాస్య” (సోమవారము నాడు అమావాస్య 
వచ్చిన రోజున గొప్ప ఉత్సవము జరుగు ఆలయము 


ఖండోబా జెజూరి 
(శివస్వామి) 
మాల్పాదేవి 
(పార్వతి) 

కిరీటములో శివలింగ విగ్రహం ఉన్న కేశవస్వామి 
పాండురంగడు పండరీపూర్‌ 
(విరల్‌) 74 కి.మీ. షోలాపూర్‌ 
చం[ద్రభాగానదీ తీరము షోలాపూర్‌ జిలా 
రుకి శ్రీ & 
సత్యభామ 


నడుం మీద చేతులు ఉంచుకుని నిలువబడి ఉన్న స్వామివారి విగ్రహము 


గరుత్మంతుడు, హనుమంతుడు ఎదురుగా గల స్వామివారు 
పాండురంగడు పండరీపూద్‌ 
(విరల్‌ జీ) 
రుకి గో 
(రుఖ్మా బాయి) 
భీమానదీ తీరము 
భీమానదికి చం[ద్ర భాగానది అని పేరు గలదు 


చట్టానికి, ఆజ్ఞావనకు ఎదురయ్యేది వ్యతిరేకత 


567 
ప్రయాగ క్షేత్రములో కలియు గంగ, యమున, సరస్వతి నదులు రాతి 
తోరణములోని మొసళ్ళ నోటి నుండి పుట్టి ప్రవహెస్తున్నట్లున్న 
స్వామివారి వెనుక మకరతోరణం గల గుహాలయం 
లంకేశ్యర్‌ (శివుడు) చలో 
30 కిమీ. జారంగాబాద్‌ 
కైలాస గుహ నానుకుని ఉన్న గుహలో 
“పండరి పూర్‌ ఆప్‌ ముంబాయి” అనే పేరు గల ఆలయం 


విరోభా కళ్యాణ్‌ 
(పాండు రంగడు) 60 కి.మీ ముంబాయి 
సింహాసనంపై కూర్చున్న బుద్ధ విగ్రహం గల గుహ 
బుద్దుడు అజంతా 
విశ్వకర్మ గుహలో 105 కి.మీ జారంగాబాద్‌ 
60 కి.మీ. జలగామ్‌ 


మూలా, ముత్తా నదుల సంగమ స్థానమున వెలసిన స్వామివార్లు 


1. ప్రణయేశ్వర్‌ పూనే 
2 నయేశ్వర్‌ 
నాగ పంచమినాడు విష సర్వాలతో సహా రకరకాల పాములను పట్టి గ్రామవాసులు 
యాత్రీకుల ముందు ప్రదర్శించు దేవాలయం 
గోరఖ్‌నాట్‌ బట్టిస్‌ షిరాల 
నాగనాథ్‌ 73 కి.మీ. సంగ్రీ R.S 


నాగపంచమికి గొపు ఉత్సవం 
పంచలింగ క్షేత్రముగా ప్రసిద్ది గాంచిన క్షేత్రము 
నాగేశ్వర్‌. శీక్షేత నాగరురి RS 
8 కి.మీ సేగామ్‌ RS 


జలగామ్‌ జిలా 
er) 


భగవంతున్ని ప్రార్థించే భజన పరులందరూ బాగుపడాలంటే, వారందరూ కష్టించి 
పనులు కూడా చేయాలి 


568 
ఒకే ఒక జ్యోతిర్లింగానికి ఎదురుగా నందీశ్వరునికి బదులు 


తాబేలు ఉన్నటువంటి ఆలయం 
(త్రయంబకేశ్వరుడు (త్రయంబకేశ్వరం 
(త్రయంబకేశ్వరి న్న 
తుషావర్త సరస్సు ప్రక్కన 34 కి.మీ. నాసిక్‌ 


(త్రయంబకేశ్వరుని దర్శనం మృత్యువును జయించుటతో సమానము. ద్వాదశ 
జ్యోతిర్లింగములలో నొకటి. 


“నమ ఈ “ దేవి అవతరించిన ఆలయం 


చమ ఈ దేవి దుర్గాం 
(పార్వతి) కర్ణల్‌ తాలూకా 
అహ్మద్‌ నగర్‌ జిల్లా 


దుర్యోధనుడు సుభద్రను వివాహ మాడాలనుకొనెను. కానీ అర్జునుడు యతి 
వేషములో వచ్చి అపహరించుకు పోయెను. అవమాన భారముతో దుర్యోధనుడు శివుని 
గూర్చి తపస్సు చేసి అర్జునుని వల్ల తనకు చావు లేకుండా వరం పొందెను. దానిపై శివుని మీద 
అలిగి పార్వతీ దేవి అడవిలోనికి పోయి అచ్చట వెలసినది. ఇక్కడనున్న గిరిజనులు 
దుర్యోధనున్ని మహాభక్తుడుగా, దేవునిగా కొలుస్తారు. 


సావిత్రీ నది సాగర సంగమ స్థానమున వెలసిన ఆలయం 


హరిహరేశ్వర్‌ ఆవగడ్‌. 
కాలభైరవ సహ్యాద్రి పర్వతశ్రేణి 
అరేబియా సముద్రతీరం మహాబలేశ్వర్‌ 


జంజీరాకు దగ్గరలో 
“మోదక” అని పిలువబడే కుడుములు సమర్పించు గణపతి 


శ్రీ గణపతి గణపతి పూలే 
(చేతులతో చెక్కబడని గణపతి) కొంకణ తిరం 
రత్నగిరి జిల్లా 


అరేబియా సము(ద్రతీరం 
19 కి.మీ. రత్నగిరి 144 కిమీ 
కం 
ప్రశంశలకు పాంగిపోక, విమర్శలకు క్రుంగి-పోకుండా వుండేవాడు బుద్దిమంతుడు ఎన్ని గాలి 
దుమారాలు, పెను తుపానులు వచ్చినా పరంతం చింత శా 


569 
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ క్షేత్రం వలె మహారాష్ట్రలో త్రివేణీ సంగమంగా 
పరిగణించబడే క్షేత్రం 
నృసింహ స్వామి నరసింహపూర్‌ 
30 కిమీ కురుద్వాడి ౧.5 
పూనే జిల్లా 
భీమ, నీరా, సరస్వతీ నదుల సంగమం సరస్వతి అంతర్వాహిని 
విగ్రహం యొక్క చేతి వ్రేలు విరిగి రక్తం కారి, ఇప్పటికీ విరిగిన చోట 
ఎముక కనిపిస్తున్న విగ్రహం గల ఆలయం 
అర్హనారీశ్వర్‌ గౌరీశంకర్‌ 
(ఆలు) 
30 కి మీ. పండరీపూర్‌ 
షోలాపూర్‌ జిల్లా 


“పైన గంగానది” పశ్చిమ వాహినిగా ప్రవహించుచోట వెలసిన ఆలయం 


శ్రీ శంఖధర భగవాన్‌ మేహకర్‌ 
(విష్ణుమూర్తి) 50 కి.మీ. బుల్‌దానా 
11' ల ఎత్తుగల సాలగ్రామ శిల బుల్‌దానా జిల్లా 
శీదేవి 

భూదేవి 


నదిపేరు “పైన గంగ” 


బోరీ, తాపీనదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
గౌతమేశ్యర్‌ (ప్రకాష్‌. 
రనాలా ఏ5 దగ్గర 
15 కి.మీ. నందుద్‌బార్‌ * 5 


ధూలే జిల్లా 
సోదావరి, కపిలా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
లక్ష్మణ నాసిక్‌ దగ్గర 
స్‌త నాసిక్‌ బిల్దా 
2 కి.మీ. పంచవటి 





నీవు ప్రార్థిస్తే చాలదు భగవంతుడు నిన్ను ఆదరించేటట్లు నడచుకోవాలి 


570 
మూడు పరశురామ విగ్రహాలుగల పరశురామ క్షేత్రం 


1. భార్గవ రామ్‌ పరశురామ క్షేత్రం 

2. పరశురామ్‌ చిపలూన్‌ (గ్రామం దగ్గర 

3. కాలారామ్‌ చిపలూన్‌ తాలూకా 
రత్నగిరి జిల్లా 


ప్రవరా నది ఉత్తర వాహినిగా ప్రవహించు చోట వెలసిన ఆలయం 


మహేశ్వర్‌ బేలాపూర్‌ 
(ఉమా మహేశ్వర్‌ శ్రీరామ్‌పూర్‌ తాలూకా 
ఉమాదేవి అహ్మద్‌నగర్‌ జిల్లా 


విష్ణుమూర్తి అమృత మధన సమయములో కనిపించిన 
IT 


మోహినీ రాజు నేవాసా 

(విష్ణుమూర్తి) బేలాపూర్‌ దగ్గర 

ప్రవరా నదీ తీరం శ్రీరామ్‌పూర్‌ తాలూకా 
అహ్మద్‌నగర్‌ జిల్లా 


స్వామివారు అమృతం పంచి యిచ్చిన మోహిని అవతారం. 
గోదావరి, ప్రవరా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


సిద్దే శ్యర్‌ టోంకు 
శ్రీరామ్‌పూర్‌ తాలూకా 
అహ ్యద్‌నగర్‌ జిల్లా 
“త్రయంబకేశ్వర్‌” జ్యోతిర్లింగము యొక్క ఉపలింగముగా భావింపబడు లింగము 
సిద్దేశ్వర టోంకు 
మోట, మోలా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
శ్రీరామ, సీత పూనే 


అక్ననారాయణ 


తేలికగా, అతి సులభముగా మోక్షం లభిస్తే మహత్యం ఉండదు 


571 
కరహా, చావలి నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


సిద్దేశ్వర్‌, సిద్దేశ్వరి సాస్‌వడ్‌ 
వటేశ్వర్‌, వటేశ్వరి 30 కిమీ పూనే 
ఛత్రపతి శివాజీ పుట్టినచోట వెలసి వున్న అమ్మవారు 
శివాయీ దేవి శివనేరి 
(పార్వతి అంశ) 93 కి.మీ. పూనే 


జున్నేర్‌ కోట దగ్గర 
ఈ అమ్మవారి పేరే జిజియాబాయి (శివాజి తల్లి) శివాజీకి పెట్టినది. ఈమె 
దయవల్లనే శివాజీ పుట్టెనట. 


కృష్ణా, వేణీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


సంగమేశ్వర్‌ మాహులి 
8 కి.మీ. సతారా 


సతారా జిల్లా 

కృష్ణా, కొయినా నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 
షోడశ భుజి నృసింహ కోల్‌ నృసింహ (గ్రామం 
16 కి.మీ. కరాడ్‌ R.S 


సతారా జిలా 
య 


పంచనదీ సంగమ క్షేత్రమున వెలసిన ఆలయం (మహారాష్ట్రలో) 


అమరేశ్వర్‌ నృసింహవాడి 
(పంచగంగ క్షేత్రం) 5 కి.మీ. శిరోల్‌ ఏ. 
కొల్లా పూర్‌ జిల్లా 


పంచ నదులు : 1. కాంసారి 2. కుంభి 3. తులసీ 4. భోగావతి 5. సరస్వతి. ఈ 
ఐదు నదులు కృష్ణానదిలో కలియుచోటు 


జగత్తులో ఆవగింజంత సొత్తునైనా మానవుడు తనదిగా భావిస్తే దొంగతో సమానం 


572 
(త్రివేణీ సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కిన గోదావరి నదిపైగల క్షేత్రం 
యోగేశ్వరీ దేవి యోగేశ్వరి 
ల రాల 
కౌరంగాబాద్‌ జిల్లా 
జారంగాబాద్‌ నుండి పైరాన్‌ 51కి మీ 
బేల్‌గంగ, వర్దా నదులు గోదావరి నదిలో కలిసే త్రివేణీ సంగమస్టానం. 


గోదావరి తూర్పు వాహినిగా ప్రవహించు చోట వెలసిన ఆలయం 


ఓం కారేశ్వర్‌ ముగ్ధల్‌ తీర్షం 

ఓం కారేశ్వరి 32 కిమీ మానవల్‌ రోడ్‌ RS 

గణపతి పర్బనీ నుండి మానవల్‌ 30 కి.మీ 
పర్చనీ జిల్లా 


లింగముపై నున్న పగుళ్ళ ద్వారా నిరంతరము నీరు మాత్రమే గాక, అప్పడప్పుడు మంటలు, 
ఉరుములు, మెరుపుల ధ్వనులు వచ్చు స్వామివారు 


త్రయంబకేశ్వరుడు (త్రయంబకేశ్వర్‌ 
గోదావరి జన్మస్టలము 34 కిమీ నాసిక్‌ 
నాసిక్‌ బిల్లా 


స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగములలో నొకరు 


సంవత్సరానికి ఒక్కసారి అలిగి వెళ్ళిపోయిన చెల్లెల్ని 5 కి.మీ. 
ఊరేగింపుగా వెళ్ళి పలుకలీంచే అమ్మవారు 


మహాలక్ష్మి కొల్లాపూర్‌ 
(భవాని) 

5 కిమీ దూరములో నున్న “తెంబ్లాయి” అమ్మవారిని అశ్వని మాసములో 
శుక్షపంచమి నాడు ఊరేగింపుగా వెళ్ళి వస్తూ ఉంటుంది “తెంబ్దాయి” అమ్మవారు మహాలక్ష్మి 
అమ్మవారి చెల్లెలు. చిన్న మనస్పర్ద మూలకముగా కోపగించుకుని వెళ్ళిపోయినది. సంవత్సరానికి 
ఒక్కసారి అమ్మవారు వెళ్ళి చెల్లెలిని పలుకరించి వస్తుంది. ఈ సమయములో పెద్ద 
ఊరేగింపు జరుగుతుంది 





ఎంతవారిలో అంతవాడుగా ఉండుట దేవుని ప్రత్యేకత సర్వాంతర్యామి గనుక 


573 


అమ్మవారి ముఖము, పాదములు ఒత్తిన గుడ్డను పిండగా వచ్చిన నీరును 
ప్రతిరోజూ పవిత్ర తీర్థముగా భక్తులకిచ్చు ఆలయము 


భవాని తుల్జాపూర్‌ 

(మాతంగి) ఉస్మానాబాద్‌ జిల్లా 
సిద్దేశ్వర మహదేవ్‌ 40 కి మీ. షోలాపూర్‌ 
తుల్జాభవాని 

యమునాచల పర్వతముపై 19 కి.మీ. ఉస్మానాబాద్‌ 


అమ్మవారి వి([గ్రహమునకు 8 చేతులు గలవు. శివాజీకి ఖడ్గము నిచ్చిన దేవత 
సంవత్సరములో 3 సార్లు (మొత్తం 18 రోజులు) నిద్రపోవు అమ్మవారు 
తుల్హా భవాని తుల్హాపూర్‌ 
సిద్దేశ్వర మహదేవ్‌ 
డా 
ప్రత్యేక గదిలో పాన్సు ఏర్పాటు చేసి, అమ్మవారిని కొన్ని రోజులు వరుసగా 
నిద్రపుచ్చుతారు మామూలు విగ్రహానికి ఆ రోజులలో కూడా పూజలు జరుగుతాయి. 
అమ్మవారు అలసిపోయినదని ని(ద్రపుచ్చుతారు. నిద్ర సమయములో కూడా అమ్మవారిని 


దర్శించుకొనవచ్చును అమ్మవారు నిద్రలేచిన తరువాత మేకను బలియిస్తారు మొత్తము 
18 రోజులు నిద్ర 


మొదటి సారి 7 రోజులు భాద్రపద మాసములో 
అమావాస్యకు ముందు 

రెండవ సారి 4 రోజులు. _ఆశ్యయుజ మాసములో 
పౌర్ణమికి ముందు 

మూడవసారి 7 రోజులు, పుష్యమాసములో 
మొదటి రోజునుండి 


దేవాలయం మహంతుతో చదరంగం ఆడు అమ్మవారు 


తుల్ద్టాభవాని తుల్జాపూర్‌ 
సిద్దేశ్వర మహదేవ్‌ 
తిరుమలలో శ్రీ, వేంకటేశ్వరుని వలె భక్తునితో పాచికలాటాడు అమ్మవారు 





మహాత్ముల హృదయాలు వజ్రాలు కంటే కరినంగా మాత్రమే కాదు ఎవ్వుల కంటే 
మృదువుగా కూడా ఉంటాయి 


574 
“కొల్లాల తీర్దం” ప్రక్కన వెలసిన అమ్మవారు 


తుల్దాభవాని తుల్లాపూర్‌ 
సిద్దేశ్సర మహదేవ్‌ 

దేశములోని నదులన్నింటిలోని నిరు ఈ కుండములోనికి భూగర్భము ద్వారా 
తీసుకుని రాబడినది 


శ్రీరాముని మనోనిగ్రహమును పరీక్షించిన అమ్మవారు 


తుల్లా భవాని తుల్లాపూర్‌ 
సిద్దేశ్వర మహదేవ్‌ 

“ఘాట్‌శిల” అనే చోట అమ్మవారు శ్రీరాముని పరీక్షించిన చోటు సీతాపహరణము 
తరువాత రామ, లక్ష్మణులు తిరుగుతూ వెదుకుచుండగా అమ్మవారు సీతరూపములో 
శ్రీరామునికి కనిపిస్తుంది. శ్రీరాముడు చలించక ఆమె నిజమైన సీతకాదని (గ్రహించి, 
ఆదిశక్తిగా భావించి పాదాభివందనము చేస్తాడు అమ్మవారు ప్రసన్నతనొంది ఆశీర్వదిస్తుంది 
ఆ చోటులో రామేశ్వరలింగాన్ని, లక్ష్మణేశ్వర లింగాన్ని (ప్రతిష్టిస్తారు 


నంది విగ్రహము మందపములో గల విష్నుశ్వరాలయము 


మయూరేశ్వర్‌ మోరేగామ్‌ 
90 కిమీ పూనె 
17 కి.మీ. జెజూరి RS 
ప్రసిద్ద అష్టవినాయకాలయములలో నొకటి. దగ్గరలో నున్న భూతేశ్వర శివాలయానికి 
నందిని బండిలో తీసుకుని వెళుతూండగా బండి విరిగి పోయినది భూ స్టాపితమైనది ఎంత 


ప్రయత్నించినా కదలలేదు. నందీశ్వరుడు వినాయకుని ఆలయములోనే ఉండాలని ఆకాశవాణి 
పలికినది. 


రతీ, మన్మధుల విగ్రహములున్న విమ్మేశ్వరాలయము 


మయూరేశ్వర్‌ మోరేగామ్‌ 


ప్రసిద్ద అష్ట వినాయకులలో నొకరు. గర్భగుడికి పడమర వైపు ద్వారము వద్ద ఈ 
ఐ(గహము లున్నవఎ 


విద్య దరిద్రులకు గుప్తధనంలా ధనవంతులకు గౌరవ ప్రదాయినిగా యువకులకు 
సహాయకారిగా వృద్దులకు ఆగశ్రయముగా ఉపయోగపడుతుంది 


575 
ఎలుక, నెమలి వాహనములు రెండూ ఉన్న విష్నేశ్వరాలయం 


మయూరేశ్వర్‌ మోరేగామ్‌ 
స్వామివారి వి(గ్రహాని కెదురుగా రెండు వాహనములు గలవు 


8 మూలల్లో 8 విఘ్నేశ్వర విగ్రహములున్న విష్నేశ్వరాలయము 


మయూరేశ్వర్‌ మోరేగామ్‌ 
మూలల్లో ఉన్న విఘ్నేశ్వరులు. 1. వ(క్రతుండ 2. వికట 3. హేరంబ 


4 బాలచంద్ర 5. చింతామణి 6 సిద్ది 7. లంబోదర 8 మహోదర 


4 యుగములలో 4 పేర్లు గల పుణ్యక్షేత్రము 
(త్రయంబకేశ్వరుడు నాసిక్‌ 
కృతయుగమున * పద్మనగర్‌ (త్రయంబకేశ్వర్‌ 
(త్రేతాయుగమున ' త్రికంరక నాసిక్‌ జిల్లా 


ద్వాపర యుగమున : జనార్రన 
కలియుగయున . నాసిక్‌ 


నాసిక్‌ లో నున్న (త్రయంబకేశ్వర క్షేత్రము. 


"నౌసిఖ్‌” అని పిలువబడే 9 శిఖరములపై నిర్మించబడిన ఆలయం 


కాలా రాముడు నాసిక్‌ 
పుత్రశోకము కలుగ కుండ చేయు స్వామి 
ఘృస్షృశ్వరలింగం వెరూల్‌ (గ్రామం 
విష్ణుమూర్తి (ప్రతిష్ట 3 కి.మీ. ఎల్లోరా గుహలు 
వ్యాదశ జ్యోతిర్లింగములలో నొకటి 30 కి మీ. జారంగాబాద్‌ 





గంటల తరబడి చేసే ప్రసంగం కంటే భావార్థమున్న ఒక్క పలుకు మేలు 


576 
పంచనదుల జన్మస్తానమున వెలసిన ఆలయము 


మహాబలేశ్వరుడు మహాబలేశ్వర్‌ 
సహ్యాద్రి పర్వత (శ్రేణి పూనే నుండి బస్సు 
షోలాపూర్‌,కొల్ల్హాపూర్‌, 


ముంబాయి నుండి 
సరాసరి బస్సులు గలవు 
కృష్ణు క్వయినా, వెన్నా, సావిత్రి, గాయత్రి నదులు ఇచ్చటనే పుట్టి, స్వామివారి 
లింగముపై పారుతూ ఉంటాయి. ఈ క్షేత్రమునకు వర్షాకాలములో బస్సులు రావు. 


హనుమంతుడు పుట్టిన చోటు 


ఆంజనేయుడు 1. అంజనీ పర్వత్‌ 


7 కి.మి. త్రయంబకేశ్వర్‌ 
2. అంజనగామ్‌ 


ఛోటా నాగపూర్‌ జిల్లా 
13 కి.మీ. గుమలా 
అంజనీ దేవికి అంజనీ పర్వతముపై వాయుదేవుని ద్వారా ఆంజనేయుడు పుట్టెను. 
సైరెండు చోట్ల స్వామివారు పుట్టినట్టుగా చెప్పుతారు. 


విగ్రహము rr en గుడిలేదు. చెట్టు ఉన్నది. కాని నీడలేదు. గృహములకు 
దర్వాజాలు, కిటికిలు ఉన్నవి. కాని తలుపులు లేవు. అల్మారాలు. బీరువాలు ఉన్నవి. 
కానీ తాళాలు లేవు. ఇటువంటి చోట వెలసిన స్వామివారు 


శనీశ్యరుడు షింగణాపూర్‌ 
64 కి.మి. షిరిడి 
6 కి.మీ. గడగామ్‌ 
30 కి.మీ అహ్మద్‌ నగర్‌ 
84 కి.మీ. జొరంగాబాద్‌ 
అహ్మద్‌ నగర్‌ జిల్లా 
వాహనములకు తాళాలు వేయరాదని నియమమున్నది. దొంగతనాలు జరుగవని 
(ప్రతీతి. 





శరీరానికి బాధ లున్నట్లే మనస్సుకి కోర్కెలుంటాయి.సహజం 


577 
యమధర్మరాజుచే ప్రతిష్టించబడిన విష్నుశ్వరుడు 
ఆశా పూరక గణపతి నామాల 
గోదావరి నదీ తీరము 4౦0 కిమీ జలనా 5 


40 కిమీ ఖీర్‌ నుండి బస్సు 


శివునిచే ప్రతిష్టించబడిన విష్నుశ్వరుడు 
విఘ్నేశ్వరుడు రంజనగామ్‌ 
30 కి.మీ పూనే 


10 కి.మీ శిరూర్‌ [గ్రామం 
(త్రిపుర సంహారానికి ముందు, శివుడు వినాయక (ప్రతిష్ట చేసిన దేవాలయము 


బ్రహ్మదేవునిచే ప్రతిష్టంచబడిన విష్నేశ్వరుడు 
7 కిమీ పూనే 


భీమానదీ తీరమునకు దగ్గరలో 


విజ్ఞాన గణేశ ” క్షేత్రము 
విజ్ఞాన గణేశుడు విజ్ఞాన గణేశ క్షేత్రము 
ణు జా ౭ 
దత్తాత్రేయ (ప్రతిష్ట 50 కిమి జాలనా RS 
దుధానా నదీ తీరము 60 కి.మీ జారంగాబాద్‌ 


దుధానానది గోదావరి నదికి ఉపనది 


దుధానా నదీ మధ్యనున్న గణేశ క్షేత్రము 
పాలచం[ద్ర గణేశుడు పాలచంద్ర గణేశ క్షేత్రము 
చంద్ర (ప్రతిష్ట 60 కిమీ పర్చని 


దుధానా నది గోదావరి నదికి ఉపనది ఈ నదీ గర్భమున నున్న దేవాలయము 





'పెండ్డికి ముందు ఆచరించాలనుకున్న సిద్ధాంతాలన్నీ పెండ్లయిన తరువాత గాలిలో కలుస్తాయి 


578 
“శమీవిఘ్నేశ్వర” క్షేత్రము 
శమీ విఘ్నేశ్వరుడు సావనీర్‌ 


నాగపూర్‌ నుండి రైలు 
దగరలో కమేశ్య్వరాలయము గలదు 
గ. గా 


“ఢాకినీ” శిఖరముననున్న దేవాలయయు 


ఖీమశంకరుడు భీమశంకర్‌ 

(జ్యోతిర్లింగము) పూనే నుండి ముంబాయి 
వెళ్ళు బస్సు రూటులో 
125 కి.మీ. పూనే 


పూనేలోని శివాజీ బస్టాండ్‌ 
నుండి సరాసరి బస్సు బయలు 
దేరును. 
భీమానది పుట్టిన చోటు ఢాకినీ వన ప్రాంతము. నేటికిని ఈ (ప్రాంతము పట్టణముగా 
మారక అరణ్య (ప్రాంతముగనే ఉన్నది ఇచ్చట యాత్రీకులకు భోజునాది సదుపాయములు 
లేవు యిప్పుడిప్పుడు సత్ర నిర్మాణము జరుగు చున్నది 
“లక్ష వినాయకుని” మందిరమున్న ప్రదేశము 
ఘృష్టేశ్వరుడు ఘృష్టేశ్వర్‌ 
(జ్యోతిర్లింగము) వీరావల్‌ (గ్రామము 
3 కి.మీ. ఎల్లోరా గుహలు 
స్తే పురుష భేదము లేకుండ స్వామి వారిని ఆలింగనము చేసుకుని పూజింపవచ్చును 
పాండు రంగడు పండరీ పురము 
చంద్రభాగా నదీ తీరము 


స్వామివారిని వీరోభాజి” అనికూడ పిలుస్తారు. నదిని భీమానది' అని కూడ 
పిలుస్తారు (ప్రదక్షిణమునకు, ఆలింగనమునకు అనుగుణముగా గర్భగుడి విశాలమైనది 





అనర్జాలకు దారితీసేదే అతి తెలివి 


579 
బక్త తుకారాం జన్మస్థానము, అక్కడ వెలసి ఉన్న దేవాలయము 
శ్రీ విరల్‌ దేహో 
ఇంద్రాణీ నదీ తీరము 8 కి.మీ దేహురోడ్డు RS 
అళంది నుండి బస్సు 20 కిమీ 
దగ్గరలోనే భక్త తుకారాం స్వర్గానికి పయనించిన స్తలము కలదు అక్కడ తులసి 
మొక్కలు పెంచబడుచున్నవి 


విష్ణుమూర్తి యొక్కదశావతారములు గల గుహ 


గుహ నెం 15 ఎల్లోరా 
ధేశావతార వి[గ్రహములు 30 కి.మీ జారంగాబాద్‌ 
శూర్పణఖ విగ్రహమున్నచోటు 
శూర్పుణఖ నాసిక్‌ 
గోదావరీ తీరం 


లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసిన చోటు ఇక్కడ ఉన్న సీతాదేవి 
గుహలోనికి వెడితే శూర్చణఖ విగ్రహం చూడవచ్చును 


“కాలారామ్‌” ఆలయం. నల్లని రామునిగా ప్రసిద్ధి చెందిన ఆలయం వెలసిన క్షేత్రం 


స్స్‌త్ర నాసిక్‌ 
శ్రీరామ గోదావరి నదీ తిరం 
లక్ష్మణ 


ఇచ్చటనే శూర్పణఖ ముక్కు, చెవులు లక్ష్మణుడు కోసినట్టు కధ 


ఒకే గ్రానైట్‌ రాతితో మలచబడిన శివాలయం (లింగం, స్తంభం, 


నంది వగైరాలతో సహా చాల పెద్ద ఆలయం) 
కైలాస నాధ ఆలయం ఎల్లోరా గుహలు 
గుహ నెం 16 30 కి.మీ బొరంగాబాద్‌ 


వింధ్య పర్వతాలలో 

ఎల్లోరా గుహలలో గుహ నెం16 ఒకే రాతితో పైనుండి మలచబడిన ఆలయం 
82 మిటర్లు పొడవు, 47 మీ॥ వెడల్పు, 30 మీ ఎత్తు గలది సుమారు రెండులక్షల టన్నుల 
బండను చెక్కిరి. దేవతల కళ్యాణములు కూడ చెక్కబడినవి. అతి సుందర శిల్పకళ అతి 
ఆశ్ళర్యకర నిర్మాణముగా చెప్పబడుచున్నది 





సహనం ముందు మనకవసరం తరువాతే ఇతరులకు 


580 
“మహేష్‌ మూర్తి” అని పిలువబడే మూడు ముఖములు గల ఒకేఒక రాతి 


విగ్రహం(శివస్వామి) 
మహేష్‌ మూర్తి ఎలిఫెంటా గుహలు 
(శివుడు) 10 కి.మీ. ముంబాయి 
అరేబియా సము(ద్రములోని 
గుట్టపై 
కృష్ణావదిస్థ గర్గ చెందిన శ్రీ దత్తాత్రేయ మందిరం. 
శ్రీ కూడా పిలుస్తారు 
శ్రీదత్తాత్రేయ జొడుంబూర్‌ 
కృష్ణా నదీ తీరం 6 కి.మీ. భిల్వాడి 
22 కి.మీ సంగీ 
పూనా-మిరాజ్‌- 
కొల్హాపూర్‌ సెక్షన్‌ 
(S.C.Railway) సెక్షన్‌ లో 
భిల్వాడి స్టేషన్‌ కలదు. 
నదికి ఆవల (ప్రక్కన భువనేశ్వరీ దేవి ఆలయం కలదు, 
“జాగ్భత్‌” అని పిలువబడే దేవాలయం 
శ్రీ దత్తాత్రేయ స్వామి నరసోబాచి వాడి 


10 కి.మీ నిరాజ్‌ R.S. 
35 కి.మీ. కొల్హాపూర్‌ 
సంగ్టీ జిల్లా 
“జాగృత్‌ ” అనగా భక్తుల కోర్కెలనుతీర్చుట. 


ఐదు కి.మీ. దూరం వరకు శబ్దం వినిపించే పెద్ద గంట గల దేవాలయం 


నరో శంకర్‌ నాసిక్‌ 


గోదావరి నదీ తీరం 34 కి.మీ త్రయంబకేశ్వర్‌ 
దగ్గరలో కాలారామ్‌ ఆలయం గలదు. 


కధ ఎంత పెద్దదన్నది కాదు ముఖ్యం ఎంత మంచిదన్నది, జీవితమూ అంతే 


581 
నామసంకీర్తనకు ప్రసిద్ధి చెందిన క్షేత్రము 


పాండు రంగడు పండరీ పురం 
(పాండు రంగ విరల్‌ 
(విదోబా) 
చంద్ర భాగ నదీ తీరం 
_ నామ సంకీర్తనము చేసిన భక్తులకు మోక్ష మొసగిన స్వామి. భక్తులు : నామదేవుడు. 
పుండరీకుడు, జ్ఞానదేవ్‌, తుకారాం, సక్కుబాయి, మీరాబాయి, జానాబాయి మొదలైన వారు. 
మూడంతస్తులు గల నామ దేవాలయం దగ్గరలో నున్నది. అన్ని దేవతా విగ్రహములున్నవి. 
కిచిడీ భోజనము పెరుగు పచ్చడితో వడ్డిస్తారు. భోజనము ఉచితము. 
దగ్గరలో నున్న గోపాల పురములో సక్కుబాయి, జానాబాయి ఉపయోగించిన 
బిందెలు, తిరుగలి, కుండలు మొదలైనవి చూడవచ్చును. 


నిరాకారుడు. పానమట్టముగాని లింగరూపము గాని లేని శివుడు 


(త్రయంబకేశ్చరుడు త్రయంబకం 
[త్రయంబకేశ్వరి 34 కి.మీ. నాసిక్‌ 

(బ్రహ్మగిరి కొండ దిగువన, కుపావర్త తీర్థము (సరస్సు) ప్రక్కన. కొండపైన గోదావరి 
నది పుట్టిన చోటు పూజలందు కొనుచున్న లింగము అలంకరణ లింగము. స్వామివారు 
నిరాకారుడుగా (ప్రఖ్యాతి. జ్యోతిర్లింగము 


ఒకే గర్భగుడిలో మూడు శివలింగములు 

జ్యోతిబా మహదేవ్‌ జ్యోతిబా 
(జ్యోతిర్లింగ జీ) 20 కి.మీ.కొల్హాపూర్‌ 

రెండు లింగములు ఒక దాని వెనుక ఒకటి ఉన్నవి. మూడవ లింగము కొంచెము 
చిన్నది. మూలగా ఉంటుంది. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో ప్రతిష్టితములైన 
లింగములు. అమ్మవారు కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి. కొల్లాపూర్‌లో లక్ష్మీ, సరస్వతి, 
పార్వతి విగ్రహములు గలవు. 

ఈ క్షేత్రమును జ్యోతిర్రింగక్షేత్రముగా ప్రకటిస్తూ బోర్డు వున్నది. 





పరోపకారము పుణ్యం పరపీడనం పాపం' 


582 
సూర్య కిరణాలు సాయంకాలమున ఆలయ కలశాలపై నుంది స్వామివారిపైబడు 
వినాయకాలయం 
వినాయకుడు పులా 
అరేబియా సముద్ర తీరం రత్నగిరి జిల్లా 


నాలుగు మూలలా గణపతి విగ్రహములు గల ప్రసిద్ధ గణపతాలయం 


శ్రీ నవ గణపతి నవగణ్‌ రాజురి 
తూర్పున : మహా మంగళ గణపతి భీడ్‌ జిల్లా 
దక్షిణమున : మయూరేశ్వర్‌ 

పడమర : శేషాద్రి స్థిత 

ఉత్తరమున: ఉత్తిష్ట గణపతి 


కొల్లాపూర్‌ జిల్లాలో నున్న ఏకైక శక్తిపీరం 


మహాలక్ష్మి కొల్లా పూర్‌ 
(భవాని) 
కృష్ణానది పుట్టిన ప్రదేశములో వెలసిన దేవత 
కృష్ణాబాయి మహాబలేశ్వరం 
సహ్యాద్రి పర్వత శ్రేణి ముంబాయినుండి షోలా 
Western Ghats పూర్‌ నుండి పూనేనుండి బస్సు 


పంచనదుల జన్మస్థానము. కృష్టా పెన్నా, క్వయినా, సావి(త్రిగాయటత్రి నదులు. 


గోదావరి నదిపుట్టిన చోట వెలసిన అమ్మవారు 


(త్రయంబకేశ్వరి (త్రయంబకేశ్యరం 
(త్రయంబకేశ్వరుడు 34 కి.మీ. నాసిక్‌ 
(చో సతిర్రింగము) 


500 మెట్టు ఎక్కిన కొండమీద నూతిలో బొట్టు బొట్టుగా నీరు పడుతూ ఉంటుంది. 
గ “తముడు, అహల్యల పూజలందు కొన్న పఐ(త స్థలము. 





జరిగిపోయిన కాలములోని చెడును విస్తరించి వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ 
భవిష్యత్‌ ప్రయాణానికి సంసిద్ధమగుటయే మానవదర్మం 


583 


గర్భగుడిలో అమ్మవారికి కుడివైపున రేణుకా మాత, మహాలక్ష్మి 


ఎడమవైపున మహాకాళి, పరశురాముని విగ్రహాలు 


వజ్రేశ్వరీ దేవి వ్రేశ్వరి 

వేడి నీటి నూతులు గలవు 80 కిమీ ముంబాయి 
(ఒక చోట 7 నూతులు ధానే వరకు లోకల్‌ [టైను 
రెండవచోట 3 నూతులు) తరువాత బస్సు 


(1 ; గంట ప్రయాణం ) 


ఈ నీటిలో గంధకపు లక్షణములున్నందున వ్యాధులు నయమగును. 
ముంబాయి మహానగర గ్రామదేవత 
ముంబాదేవి ముంబాయి 


జవేరీ బజారు 
రూపాయలు మొదలైన నాణెములను చిల్లులు చేసి దేవాలయములో మేకులు కొట్టి 
దిగవేస్తారు. 


ముంబాయిలోని సముద్రపు ఒడ్డున ఉన్న పాలరాతి ఆలయం 


మహాలక్ష్మి ముంబాయి 
ఈ ఆలయముతో మహా సరస్వతి, మహా పార్వతి విగ్రహములు కూడ గలవు. (ప్రక్కనే 
ఉన్న సము(ద్రములో ముస్లింల దర్గా ఉన్నది 


సతీ సక్కుబాయిని కరుణించిన స్వామివారు 
పాండురంగడు పండరీపురం 
(విరల్‌ 74కి.మీ. షోలాపూర్‌ 


చంద్రబాగానదీ తీరం 

దేవాలయానికి' - రెండు కి.మీ. దూరంలో సక్కుబాయి తిరుగలి త్రిప్పి,గోధుమలుదంచి 
అత్తగారిచే బాధలు పెట్టబడిన చోటు కలదు రెండు ,మూడు రూపాయలు చెల్లించి ఆనాటి 
పాత్రలు, వస్తువులు వగైరా చూడవచ్చును. ఆలయమునకు దగ్గరలో 3 అంతస్తుల చుడల్‌ 
అందరి దేవతా విగ్రహములను అమర్చారు. 


UU నా 
ఒక మనిషిని నీవు చూచినప్పుడు ధరించిన దుస్తులను బట్టి నిర్ణయిస్తావు కొంచెంసేపు మాట్లాడిన 
తరువాత అతని హృదయాన్నిబట్టు నిర్ణయం మార్చుకుంటావు 


584 


శివ పార్వతుల స్వర్ణ విగ్రహములు గల దేవాలయం 
చాతుర్‌ (ింగి పూనే 
(దుర్గాదేవి) 
దేవదేవేశ్వరుడు 


కొండపై గల దేవాలయం చేరుటకు. 208 మెట్టు ఎక్కవలెను. ఈ ఆలయానికి 

ఎదురుగా మహాలక్ష్మి ఆలయం గలదు. 
శివాజీకి ఖడ్గమిచ్చిన దేవత 
భవాని తుల్టాపూర్‌ 
40 కి.మీ. షోలాపూర్‌ బస్సు 

గుడి మెట్టు మీదుగా క్రిందికి దిగి వెళ్ళవలయును గుడివెనుక గుండ్రని చిన్న రాయి 
ఉంటుంది. మనస్సులోని కోరిక తీరుట్రైన ,ముట్టుకున్న వెంటనే కదులుతుంది. ఈ 
ఆలయములో భక్తుల బట్టలపై గుండె భాగమున వెనుక వైపు వీపు భాగమున కాషాయరంగు, 
గులాబి రంగునీళ్ళలో ముంచిన అరచేతి ముద్రలు వేస్తారు. 

ఈమె అక్కగారు షోలాపూర్‌లో నున్న “బడాభవాని” 

ఆంధ్ర ప్రదేశ్‌ లోని శ్రీశైల క్షేత్రములో వెలసిన భ్రమరాంబాదేవి శివాజీకి ఖడ్లమిస్తున్నట్టుగా 
ఉన్నదృశ్యం శ్రీశైల క్షేత్రములోని ఒక శిల్పం ద్వారా తెలుస్తున్నది. శివాజీ భవానీ భక్తుడని, 
పార్వతీదేవి దయకు పాత్రుడైన వాడన్నవిషయం నిర్వివాదం. తుల్జాభవాని శివాజీకి 
ఖడ్గమిచ్చినట్టు వాడుక కలదు 

తుల్హాపూర్‌ లోని అమ ్యవార్ష్ని, శీశైలంలోని అమ ్యవార్ని కూడా “భవాని” అని 
సంభోధించడం సామాన్యం 


నంది విగ్రహం ఆలయానికి ఎదురుగా గాక వెనుకగా ఉన్న దేవాలయము 


నాగనాద్‌ హోండా నాగనాట్‌ 
(నాగేశ్వర లింగము) 52 కి.మీ పర్చని. బస్సులో 
జ్యోతిర్లింగము కాచిగూడ-మన్మాడ్‌ లైనులో 


పూర్వకాలము ఈ లింగము నీళ్ళలో మునిగి ఉన్నదట. నిరు తగ్గిన తరువాత కనిపించి 
నపుడు చాలా తేజో వంతముగ నుండినదట. ధర్మరాజు లింగమును బయటకు తీసి గండకీ 
నదిలోని ఇసుక ముద్దను లింగ శిఖరా(గ్రమున పెట్టి శిలా పీరముసై ప్రతిష్టించెను. ఈ 
విధముగా లింగప్రతిష్ట రెండవసారి జరిగినది. కాని నంది విగ్రహము మాత్రము కదల్సక 


అచటనే యధా స్థానమున వుండి పోయింది. అందుచేత ఇప్పటి లింగానికి వెనుకగా వుండి 
పోయినది 





వర్షము వలె విధి కొందరి కనుకూలముగా మరికొందరికి ప్రతికూలముగా నుంటుంది 


585 


ముఖం మాత్రమే ఉన్న దేవత 
రేణుక మాహోర్‌ 
(ఏక వీణాదేవి) (ఏకవీరాదేవి) నాందేడ్‌ నుండి బస్సు 


అష్టాదశ పీరములలో నొకటి 

అమ్మవారి ముఖము చాలా పెద్దది గర్భగుడి పై కప్పు వరకు ప్రక్కనున్న గోడల వరకు 
నిండి ఉంటుంది. మెడగాని, మొండెము భాగముగాని (క్రింది భాగముగాని లేనిది ఎర్రటి 
సింధూరం మొహమంతా పూసి ఉంటుంది. మహా మంత్ర శక్తిగల అమ్మవారు 

జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లి అయిన రేణుకా మాత శిరస్సును 
ఖండించెను. శిరో భాగమిచట వెలసినది ఇచ్చట మూడు పర్వత శిఖరములు గలవు. 
మొదటి శిఖరముపై అమ్మవారి శిరస్సు, రెండవ శిఖరముపై దత్తాత్రేయ స్వామివారు, 


మూడవ శిఖరముపై అనసూయ, అత్రి మహర్షుల ఆలయం శిఖరముపైకి బస్సుసౌకర్యం 
గలదు. 


శివలింగముపై 5 నదులు ప్రవహిస్తూ ఉంటాయి 


మహాబలేశ్వరుడు మహాబలేశ్వర్‌ 
సహ్యాద్రి పర్వత శ్రేణి 120 కిమీ పూనే 

లింగము చాలా పెద్దది రుద్రాక్ష ఆకారములో ఉండి పై భాగాన 5 నదులుప్రవహిస్తూంటవి 
కృష్ణానదితో బాటు 5నదులు పుట్టిన చోటు 

కృష్ణ (విష్ణు అంశ) 2 కొయినా (బ్రహ్మ అంశ) 3, వెన్నా(శంకరుని అంశ) 

4 సావిత్రి (శక్తి అంశ) 5 గాయత్రి నదులు అతి బల, మహాబలులను రాక్షసులను 
స్వామివారు చంపిన చోటు నేలమట్టానికి కొద్దిపాటి ఎత్తుగా గదినంతాఆ(క్రమించుకుని ఉన్న 
విశాలమైన పెద్ద లింగము గోటేశ్యర,అతి బలేశ్వర, కృష్ణాబాయి, బలరామ, భీమ మందిరములు 
గలవు. 





ఒకానొక దశలో పేరు సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి 
మరోదశలో మరుగున పడిపోవడం ఖాయం 


586 





(ఇతర ప్రముఖాలయములు) 


సిద్దేశ్వరుడు, సిద్దేశ్వరి 
(సిద్దేశ్వర క్షేత్రం) 

విస్తీర్షమైన సరస్సు మధ్యలో 
కట్టబడిన విశాలమైన గుడి 


(తిపురాంతకుడు, (త్రిపురాంతకి 
శివునిమూర్తి చాల పెద్దది 


షోలాపూర్‌ 


ఎల్లోరా గుహలు. 30 కి.మీ. 
జారంగాబాద్‌ 


దేవాలయములో అష్టదిగ్గజాలు (8 పెద్ద ఏనుగులు) ఎనిమిది దిశల్లో ఉన్నవి. 


పాతాళేశ్వర్‌ 
ఒకే రాతిలో నిర్మించబడిన ఆలయం 
(స్తంభాలు, నంది విగ్రహంతో సహా) 


కంకాళేశ్చర్‌_ బెండ్‌సుర నదీతీరం 
దీప్‌ మాలా గలదు 
(Tower of Lights) రైల్వే 


వాకేశ్యర్‌ 
శ్రీరామ ప్రతిష్ట శ్రీరాముడు బాణము వేసి, 
పాతాళగంగను పైకి రప్పించిన (ప్రదేశము 


అంబర్‌ నాథ్‌ (శివలింగం) 


ఛండిక, సప్తశ్చంగి 
సప్తశ్చంగి కొండపై 


పూనే 


ఖీర్‌ 75 కిమీ వేద్‌షి RS. 
128 కి.మీ బొరంగాబాద్‌ 506 


లాటూర్‌ - కురుద్యాడి సెక్షన్‌లో 


ముంబాయి. 
చౌపాటి బీచ్‌ దగ్గరలో 


అంబర్‌నాథ్‌ 
74 కి.మీ. ముంబాయి 


సప్తశ్చంగి. 
43 కిమీ నాసిక్‌ 
దిండోరి తాలూకా 


అజ్ఞానం రిగేది అన్నీ నాకు తెలుసునని తలచినప్పుడు 


587 


8. అహల్య నాసిక్‌. 
గౌతమ మహర్షి 34 కి.మీ. త్రయంబకం 
9 ఏకవీరాదేవి కార్డా గుహలు. 


గుహ ముఖద్వారం వద్ద 
10 కిమీ లోనావాలా 


10. గిరిజా భవాని మహేష్‌ మల్‌ 
"5 క 50 కి.మీ. జార నే 
0). గాలం 


(వాంతమున 
11 పరశురామ Fo 
రత్నగిరి జిల్లా 
7 కిమీ. చిప్టిన్‌ 
12. సిద్దేశ్వర్‌, అలెండి 
ఇంద్రాయణ నదీ తీరం 22 కి.మీ. పూనే. పూనే జిల్లా 
13. దత్నాతేయ నారాయణ ఫేట్‌. 
10 కిమీ. కేడ్‌గామ్‌ 
పూనే పోవు దారిలో 
14 ఎల్లమ్మ సౌందత్తి. 
38 కిమీ ధార్యాడ్‌ 
15 దత్తాత్రేయ. " నర్ఫోబా వాడి 
కృష్ణా నదీ తీరం 14 కిమీ జైసింగ్‌ పూర్‌ 
కొల్హాపూర్‌ రైల్వే లైనులో 
16 మేరిమాత డయ్యూ 
17 శనీశ్వరుడు షిరిడి 


(ప్రతీ శనివారం తైలాభిషేకం) 
er టల Maan తె a GE 


పంచేంద్రియాలు పూర్తిగా పనిచేయాలంటే ఆరవ ఇంద్రియమైన డబ్బు పుష్కలంగా ఉండాలి" 


18 


19. 


20. 


21. 


22, 


23; 


24 


25 


26 


27. 


28 


రాజ రాబేశరి 
నర్మదా నదీ తీరం 


అంబాజి 
రుక్మిణీ డేవి 
వారా నదీ తీరం 

డా 
పాండురంగ 
శ్రీరాముడు, లక్ష్మణుడు 
కీతాదేవి 
ఆదిశేషు గణేశుడు 
ప్రవాళ క్షేత్రము 


రాజస గణపతి 
రాజస క్షేత్రము 


పాండురంగడు 
రుక్మిణీ బాయి 


విరల్‌ (పాండురంగ) 


కపాలేశ్వర్‌ 


గణేష్‌ 


588 


మహేశ్వర్‌, 

11కిమీ మండలేశ్చర్‌ 
మండలేశ్వర్‌ నుండి 
ఓంకారేశృర్‌కు_40 కిమీ 


అమో్సోతి 
అమోతి జిల్లా 


కుండిన పూర్‌. 
వారా జిలా 
~~ ar) 


నాగపూర్‌ 


రామ్‌టెక్‌ 
45 కి.మీ. నాగపూర్‌ 
నాగపూర్‌ జిల్లా 


పదాలయం. 
8 కిమీ. మహాసావద్‌ 


రాజూర్‌, 


22 కిమ్‌. జాల్నా 


అలంది 
25 కి.మీ. పూనే 


దేహో 

పూనే దగ్గర 

నాసిక్‌. 

34 కి.మీ. (త్రయంబకం 


చించివాడ్‌. 
16 కి.మీ. పూనే 





పునాది గోడకు ఎంత ముఖ్యమో, చేసే ప్రతి కార్యానికి భగవద్భక్తి అంత ముఖ్యము 


29 


30. 


31. 


32. 


33. 


34. 


36. 


37. 


3రి. 


39. 


రామేశ్వర మహాదేవ్‌ 


మల్లికార్జున్‌ 
గుప్తలింగం-లింగం కనిపించదు 


నీలకంరే శ్యర్‌ 
గంగాదేవి 


మాతంగి దేవి i 


సంగమేశ్వర. భీమ, అమరజ 
నదుల సంగమ న్లానం 


1. కొల్లా అంబిక 
2. గంగాదేవి 


భూలేశ్వర్‌ 


మాల్పొదేవి 


589 


అలాటే. 
19 కి.మీ. కొల్హాపూర్‌ 


తిట్ల. 

3 కి.మీ. వల్వా 

కాలే. 

15 కి.మీ. కొల్హాపూర్‌ 
పనా లా తాలూకా 


గాట్‌ ఖిండ్‌. 
6 కి.మీ. ఇట్‌కారే 
కొల్లాపూర్‌ - పూనే రోడ్డు 


ఎలోరా. 
(ఇ) 


తుల్జాపూర్‌ . 

40 కి.మీ. షోలాపూర్‌ 
19 కి.మీ. ఉస్మానాబాద్‌ 
ఉసా ్యనాబాద్‌ జిల్లా 


గంగాపూర్‌ 80 కి.మీ షోలాపూర్‌ 
50 కి.మీ. గుల్‌బర్లా 22 కి.మి. 
గంగాపూర్‌ RS 

(తయంబకం 


యావత్‌ 
జెజూరీ దగ్గర 
50 కి.మీ. పూనే 


జెజూరి 
50 కి.మీ పూనే 


చ లలన జత జలజలా నప జన నానా చాప డవాజా వాయనం నడరాా పండా దతాాతాాడ డడ 


సూదిని దాంగిలించుట కలవాటు పడితే దబ్బలం పోయే ప్రమాదం ఉంది 


590 


&0. సత్యభామ, రాధ 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


భీమా నదీ తీరం 


శివ మహదేవ్‌ 
గోదావరి నదీ తీరం 


శ్రీ దత్త 


భగవతి మాత. 
కొల్లేశ్వర్‌(శివ లింగం) 
(ప్రవరానదీతీరం 


సాయిబాబా. 


గోదావరి నదీ తీరం 


శ్రీ జగదాంబ 


శ్రీ గోరఖ్‌నాధ్‌. 


మాతా రేణుకా దేవి. 


అవలోకితేశ్యర 


అండర్‌ పురరి 


పుణితాంబే 
18 కిమీ షిరిడీ 
అహ్మద్‌నగర్‌ జిల్లా 


దేవగడ్‌. 
40 కిమీ షింగనాపూర్‌ 
అహ్మద్‌ నగర్‌ జిల్లా 


కొల్హార్‌. 
24 కి.మి. షిరిడి 
అహ్మద్‌ నగర్‌ జిల్లా 


కోసర్‌ గామ్‌ 
12 కిము సిరిడి 
అహమ్మద్‌ నగర్‌ జిల్లా 


మొహటా 

70 కి.మీ. షింగనాపూర్‌ 
అహ్మద్‌ నగర్‌ జిల్లా 
దొంగర గన్‌ 

జెంబూరి సమీపములో 
అహ్మద్‌ నగర్‌ జిల్లా 


బేల్‌కార్‌వాడి. 


10 కి.మీ. షింగనాపూర్‌ 
అహ్మద్‌నగర్‌ జిల్లా. 


కొరంగాబాద్‌ 
కొరంగాబాద్‌ జిల్లా, 


పంఘజీవితమంటే సర్దుబాట్లు, సరిపెట్టుకోవడాలు వుంటాయి 


49. శ్రీ గణపతి. 
అరేబియాసము(ద్ర తీరం 


50 1. సతేరి దేవి 
2 రామేశ్యర్‌(అరేబియా 
సము(ద్ర తీరం. 

51 ఖండోబా 


52 అంబ, శాయినాద్‌ 
53 సీతాదేవి, శ్రీరామ 


54. వనగంగ 

55 సిద్ధి వినాయక, (ప్రభాదేవి 
56 హరేరామ హరేకృష్ణ 

57. నర నారాయణ 


58 శ్రీ సంత్‌ గజానన మహరాజ్‌ 
59 ఆంజనేయ 


60. హనుమాన్‌ 


61 దాసాంజనేయ 





591 


గణపతి పూలే 

కొంకణ దేశం-144 కి మీ 
కొల్లాపూర్‌ 19 కిమీ రత్నగిరి 
రత్నగిరి జిల్లా 


వెంగూర్త. 

సింధూదుర్ల జిల్లా 

20 కిమీ సావంతవాడి 
జెజూరి, 

39 కిమీ పూనే. 


అమరావతి 
170 కిమీ నాగపూర్‌ 


కదోగామ్‌ 
45 కి.మీ అకోలా 


వాకేశ్వర్‌లో ముంబాయి 


ప్రభాదేవిలో ముంబాయి 


ష్నేగామ్‌ 
పండరీపూర్‌. 


కుల్తాబాద్‌. 
20 కి.మీ. బొరంగాబాద్‌ 


పూనే. 


సజ్జన గడ్‌ 
సతారా జిలా 


మితిమీరి తినేవారికి లభించే బహుమానం - రోగం 


62. 


63 


64. 


65 


66 


67 


68 


69 


70 


71. 


724 


73. 


74 


79: 


ఆంజనేయ 
ఆంజనేయ 
కృష్ణానదీ తీరం 


మలద్‌ మారుతి 
ఆంజనేయ 


హనుమాన్‌ 
హనుమాన్‌ 

జయతి గణపతి 
వర వినాయక 

సిద్ది వినాయక 
డోల్యా గణపతి 
మోదకేశ్యర గణపతి 


శ్రి లక్షం గణపతి 
(ఘృసష్టేశ్యర్‌ మందిరం దగ్గర) 


వరేణ్య పుత గణపతి 
చిత్రకూట గణేష్‌ 


గోదావరి, అస్నా నదుల 
సంగమ స్టానం. 


592 


అంజనగామ్‌ 
80 కి.మీ. అమరావతి 


సంగీ 
మలద్‌. 
పూనే నుండి బస్సు. 


అంబారుుురి 
15 కి.మీ. నాగపూర్‌. 


నాసిక్‌ 
(త్రయంబకేశ్వర్‌. 
పూనే 

టిట్వాల. ధానే జిల్లా 


(ప్రభాదేవి, ముంబాయి 


వెరూల్‌ . 
జౌరంగాబాద్‌ జిల్లా, 


రాజూర్‌ . 
జొరంగాబాద్‌ జిల్లా. 


నాందేడ్‌ 





దుర్గుణాలలో మొడటిది అసూయ దాని శక్తి అపారం 





(విశిష్టతలు) 


తుంగ, భద్ర నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


సంగమేశ్వర్‌ కుడలి 
శ్రీ ఆదిశంకరాచర్య మరం కలదు 16 కి.మీ షిమోగా 
షిమోగా జిల్లా 


హరిహర క్షేత్రముగా ప్రసిద్ధినొాందిన ఆలయము 


హరిహరుడు హరిహర 
(సగం శివుడు, సగం విష్ణుమూర్తి) 25 కి.మీ దావణగిరి 
తుంగభద్రా నదీ తీరం చిత్రదుర్ష్‌ జిల్లా 


ప్రతీ సంవత్సరము కొద్ది కొద్దిగా పెరుగుతున్న నంది 


నంది, 20'ల ఎత్తు బెంగుళూరు 
నల్లని రంగు కలది సిటిలో 


ప్రతీ సంవత్సరము కొద్ది కొద్దిగా పెరుగుతున్నదట. మొదట్లో 15' ల ఎత్తు ఉండేదట. 
క్రమ (క్రమముగా పెరుగుచుండుటచే 20' కు పెరిగినదట. 


శరావతి నదీ జన్మస్థానమున వెలసిన ఆలయం 


శ్రీరామలింగేశ్వర్‌ అంబుతీర్హం 

(శ్రీరాముని బాణం వలన 70 కి.మీ. షిమోగా 

ఉద్భవించినది) తీర్హహళ్ళి తాలూకా 
పిమోగొ జిల్లా 





తొందరగా చేసేవారు, ఆలస్యముగా చేసేవారు విజయం సాధించలేరు 
సరియైన సమయములో చేసేవారే సాధిస్తారు 


594 
కపిల, కావేరీ నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


గుంజ నృసింహస్వామి తిరువకుళ నర్సీపూర్‌ 
38 కి మీ. శ్రీరంగపట్నం 
మాండ్య బిల్లా 
“దక్షిణ కేదార” క్షేత్రము 
త్రి కేదారేశ్యర స్వామి బలగామి 
కేదార గౌరి హలిబేడు దగ్గర 
ఈ క్షేత్రములో ఒక ఫర్లాంగ్‌ పొడవుగల కొండగుహ ఉన్నది 
సుబ్రహ్మణ్య స్వామి కుక్కే సుబ్రహ్మణ్యం 
కుమార నదీ తీరము 100 కి.మీ. మంగుళూరు 


కుమార పర్వతం ప్రక్కన 

కన్నడ భాషలో “కుక్కే” అనగా బుట్ట. స్వామివారు బుట్టలో దొరికినందున ఆ పేరు 
వచ్చినది. ఇక్కడనున్న గుహలో నుండి ఇటు ప్రక్కనుండి అటువైపు నడచి వెలితే పుణ్యమట 
అందుచే యాత్రీకులందరు గుహలోనికి వెళ్ళి, ఇటునుండి అటు వస్తారు. కొంచెము (శ్రమతో 
భయముతో కూడుకున్నదైనా భక్తి భావనతో గుహలో నడుస్తారు. 


శ్రావణ బెళ్‌గోలాలోని గోమరేశ్వరుని విగ్రహం ఉన్న దిక్కు 


గోమఠేశ్యరుడు (శ్రావణ బెళ్‌గోలా 
ఉత్తర దిక్కు 80 కి.మీ. మైసూర్‌ 
సాధారణముగా విగ్రహం ఉత్తర దిక్కుగా ప్రతిష్టించబడటం అరుదు. 


“గంగా స్నానము, తుంగా పానము” అను నానుడి గల పుణ్యక్షేత్రము 


సువర్ల శారదాదేవి శృంగేరి 
తుంగభద్రా నదీ తీరము శారదాపీరం 

కాశీలోని గంగానదిలో స్నానము చేసి, విశాలాక్షి అమ్మవారిని పూజించి, ఇక్కడకు 
వచ్చి, తుంగభద్రలోని నీరు (త్రాగి, శారదాదేవిని పూజించిన పుణ్యము. 





ఎది నమ్మాలో, ఎది నమ్మకూడదో (గహించేదే తెలివి 


595 
3 కన్నులు, 4 భుజములు గల అమ్మవారు 


మూకాంబిక కొల్లూరు 
2 పై చేతులలో . శంఖం, చక్రం సౌత్‌ కెనరాజిల్లా 
2 దిగువ చేతులతో అభయ, వరద ముద్రలు 
సహ్యాద్రి పర్వత శ్రేణి 
అమ్మవార్కి “అపీతకుచాంబ'”' అనిపేరు కూడ గలదు అంబాత్రయంలో ఒకరు 


కావేరీ, కాబిని నదుల సంగమ స్థానమున వెలసిన ఆలయం 


ప్రసన్న చెన్నకేశవ సోమంతపుర 
64 కిమీ మైసూర్‌ 
మైసూర్‌ జిల్లా 
ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌ దగ్గర ఉన్న ఇనుప స్తంభాన్ని 
పోలు ఇనుప స్తంభమున్న ఆలయము 


కాలభైరవ కచ్చాది 
ఉమాదేవి 22 కిమీ కొల్లూరు 


15 ఎత్తుగల ఇనుపస్తంభం కచ్చా ద్ర కొండలలో 


సుగ్రీవుని పట్టాభిషకానంతరము శ్రీరాముడు 4 మాసములు 
వేచియున్న పర్వతము 
మాల్యవంత పర్వతము మాల్యవంత పర్వతము 
హంపీ విజయనగరము 
హోస్పేట దగర 
ళో 
విరూపాక్ష ఆలయానికి 6 కిమీ 


దానములో లభించేది అపూర్వమైన ఆనందం 


596 


భక్త శబరి శ్రీరాముని సేవించిన స్టలము 


భక్త శబరికి శబది కొండ 
మోక్షమిచ్చిన స్థలము 100 కిమీ హంపీ 
విజయనగరం 


చెట్ల మొదళ్ళలో (తొర్రలు వగైరా) వెలసిన ౩ నారసింహ క్షేత్రములు (కర్నాటక) 
1 శూర్సలి జాంకండి తాలూకా, బిజాపూర్‌ జిల్లా 
2. కొప్పర. 144 కిమీ గుల్‌బర్లా. వృక్షరూప నరసింహ (ప్రత్యేకమైన పేరు) 
3. కర్పర దేవదుర్గ తాలూకా, రాయచూర్‌ జిల్లా. అశ్వత్త వృక్షము (క్రింద వెలసిన స్వామివారు. 
"ఓ లొ లు 
కృష్ణానదీ తీరము. 


ప్రక్కనే ఉన్న ఆలయములోని తిరుపతి బాలాజ్లీ ఒక భక్తుని తొలుత ఈ నారసింహ 
స్వామి వార్లను సేవించి, తరువాత తన వద్దకు రమ్మనమని ఆదేశించినారట. 


మహమ్మదీయ రాజునకు (ఆదిల్‌ షా) మగపిల్లవానిని ప్రసాదించిన స్వామివారు 


నారసింహ స్వామి కర్పర 
అశ్వత్త వృక్షం (క్రింద దేవదుర్ల తాలూకా 
కృష్ణానదీ తీరము రాయచూర్‌ జిల్లా 


స్వామివారు 8 చేతులు గల్లి భయంకర రూపంగల సాలగ్రామ శిల పిల్లలు లేని 
రాజునకు కలలో కనిపించి, మగపిల్లవాడు పుడతాడని చెప్పినస్వామి (ప్రక్కనే త్రీ 
వేంకటేశ్వరాలయం. మొదట నరసింహ స్వామి వారికి పూజలు. తరువాతనే శ్రీ వేంకటేశ్వర 
స్వామి వారికి, 


“నిర్గుణ పాదుకలు” గల ఆలయములు 


1. శ్రీదత్త మందిరము గంగపూర్‌ 
నిర్గుణ పాదుకలు 50 కి.మి గుల్‌బర్లా 
2. శ్రీదత్త మందిరము అడుంబూర్‌ 
నిర్లుణపాదుకలు భవాడి ఆర్‌ ఎస్‌. దగ్గర 
పూనా - బెంగుళూరు రూట్‌ 
3. శ్రీదత్త మందిరము నరసింహవాడి 
నిర్లుణపాదుకలు జయసింగపూర్‌ ఆర్‌ ఎస్‌ దగ్గర 


మిరాజ్‌ = కొల సూర. 
రూట్‌.క్రీ దత్త క్షేత్రాలు 


సత్యం, బ్రహ్మానందం, సౌందర్యం - దైవానుగ్రవోలు 


597 
హైదరాలి Emerald Necklace ను బహుమతిగా 
యిచ్చిన ఆలయం, స్వామివారు 
నంజుండేశ్వరుడు నంజనగూడ్‌ 
25 కిమీ మైసూర్‌ 
పట్టపుటేనుగుకు చూపు పోయిన తరువాత ఎన్ని మందులు వాడినా చూపురాలేదు 
హిందూ పండితుల సలహాపై నంజుండేశ్యర స్వామి ఆలయములో 48 రోజులు ఏనుగుచే 
పూజలు చేయించిన తరువాత చూపు వచ్చినది 


దేవాలయం ప్రహారీ గోడపై వివిధ రకాల గణపతి విగ్రహాలున్న ఆలయము 


నంజుండేశ్వర స్వామి నంజనగూడ్‌ 
25 కి మీ. మైసూర్‌ 
పునాది లేకుండా నిలిచిన రాతిస్తంభముగల ఆలయము 


చెన్నకేశవుడు బ్‌ళూరు 
భూమ్యాకర్షణ స్తంభము 

రాతి దిమ్మపై నిలబెట్టబడినది. నేలలో రంధ్రముగాని, ఏవిధమైన ఆధారముగాని 
లేదు. నేలకు అతకబడలేదు స్తంభము గరుకుగా రాతినుండి చెక్కబడినది గాలివాలునకు 
వీలుగ దీనిలో ఒక రంధ్రము తొలచబడి ఉన్నది. అడుగు భాగము లావుగా, చివరి భాగము 
సన్నగానున్న ఏకరాతి స్తంభము. వాతావరణములో ఎన్ని మార్పులు సంభవించినా స్తంభము 
నిశ్చలముగా నుండుట ఆశ్చర్యకరము. 


వాన దేవునికి గుడి 
న మ్‌ 
(వరుణ దేవుడు) 3 కి.మీ. కక్కెచ్చె 
కొడగు (ప్రాంత దేవుడు మైసూర్‌నుండి 50 కిమీ 
కక్కెచ్చె 


మదికేది తాలూకా 
రైతులకు వర్షాలు ప్రసాదించు స్వామి వర్షాలు, వరదలు ఎక్కువైన (వ్రాక్రైించిన 
వెంటనే తగ్గించు స్వామివారు 





భగవంతుడు పవిత్ర జలాలవద్దకు రమ్మనేది ముంచేందుకు కాదు, 
పరిశుభ్రత పరచేందుకు మాత్రమే 


598 
గుడిగోపురం సూర్యకిరణముల ద్వారా తలక్రిందులుగ కనిపించు ఆలయం 


శ్రీ హజారరామ స్వామి హంపీ 
లేక 15 కిమీ హాస్పేట 
విరూపాక్ష స్వామి 


గర్భగుడి వెనుక స్థలములో ఒకచోట రంధ్రముద్వారా సూర్యరశ్మి పడి, గుడిగోపురం 
తల[క్రిందుగ కనిపిస్తుంది 
నవగ్రహములు స్తంభాలపై చెక్కబది ఉన్నవి. ఏ రాశిలో  సూర్యుడుంటే, ఆరాశి స్తంభముపై 


తొలి సూర్య కిరణములు పడతాయి. ఇంతటి వాస్తు విజ్ఞానము ఏ దేశములోను 
కనిపించదు. ఈ నవగ్రహ స్తంభములున్న మండపము గల ఆలయము 


విద్యాశంకరుడు శృంగేరి 
పార్వతి 
సువర్ల శారదాదేవి ఆలయం (ప్రక్కన ఉన్న శివాలయము చుట్టూ 12 రాశి స్టంభాలు 
లా లు డా 
మధ్యలోని పద్మములో సూర్యుడు 
రాశులు 12 1 మేషము 2 వృషభము 3 మిధునము 4 కర్కాటకము 5. సింహము 
6 కన్య 7 తుల 8 వృశ్చికము 9 ధనుస్సు10 మకరము 11 కుంభము 12 మీనము 


“వృత్య గణపతి” ఉన్న ఆలయము 


నృత్యగణపతిగల హలిబేడు 
హొయిసాలేశ్స్వరాలయం 16 కిమీ బేలూరు 


“చల్లపిళ్ళరాయ" అని పిలువబడే శ్రీ కృష్ణాలయం 


చల్లపిల్ల రాయుడు మేల్‌కోటె 

(శ్రీకృష్ణుడు) శ్రీరంగపట్టణం తాలూకా 
యదుగిరి కొండపై 50 కిమీ మైసూర్‌ 
కావేరీ నదీ తీరము 


శ్రీ రామానుజుల వారి (ప్రతిష్ట 
హరిజనులకు మొదటినుండి ఆలయ (ప్రవేశము గలదు 


ప్రోత్సాహము పొగడ్త వుంటే దేనినైనా సాధించగలడు 


599 
తోడేళ్ళ దేవుడు (౧౦౫ God) 


కావేటి రంగనాధ స్వామి కడబల్లి (గ్రామం 
కావేరీ తీరము మాండ్య జిల్లా 
రెండు కంచు తోడేళ్ళ విగ్రహములు 160 కి మీ. బెంగుళూరు 


జనవరి 13, 14, 15 తారీఖుల్లో తోడేళ్ళను వలలతో పట్టుకొచ్చి, బంగారు కాడలతో 
చెవులు కుట్టించి, మకర సం(క్రాంతి ఆఖరి రోజయిన జనవరి 15వ తేదీ ఉదయం పూజించి, 
విడచి పెడతారు. అలా చేస్తే వర్షాలు సకాలములో కురిసి, [గ్రామం చల్లగా, చక్కగా 
ఉంటుందని నమ్మిక 
చర్మరోగాలను నయము చేయు స్వామివారు 


నంజుండేశ్వర స్వామి నంజనగూడ్‌ 
కాబినీ నదీ తీరము 25 కిము మసూర్‌. 
స్వామివారిని శ్రీకంరేశ్యరుడని పిలుస్తారు శివుడు విషాన్ని త్రాగుటచే నంజుండేశ్వరుడని 
పేరు వచ్చినది ఇచ్చటి మట్టిని జాషధముగా భావిస్తారు. సర్వ చర్మరోగాలకు ఈ మట్టిని 
పూస్తారు. దగ్గరలో పరశురామ ఆలయమున్నది. 
దాదాపు 700 ఏనుగుల బొమ్మలను ఒకదానికొకటి పోలిక లేకుండ చెక్కిన 


అమరశిల్పము గల దేవాలయము 


చెన్నకేశవ స్వామి బేళూరు 
16 కి మి హలిబేడు 
80 కిమీ [శావణబెళగొల 
“సర్వబసవేశ్వరాలయం” ఉన్న పట్టణము 


సర్వబసవేశ్వరుడు గుల్‌బర్లా 
బసవెశ్వరి 

“హొచ్చుమలన్లి” గుడి, హొచ్చు “అయ్యప్ప” గుడి ఉన్న క్షేత్రము 
మల్లికాంబ అయిహోల్‌ 
(దుర్గావతారము) 19 కి మీ పట్టడకాళ్‌ 
అయ్యప్పస్వామి 50 కిమీ బాదామి 





వింతసృష్టి కోటానుకోట్ల ముఖాలు ఒకదాన్ని పోలి ఒకటుండదు 


600 
“వసంత వల్లభరాయ” దేవాలయము ఉన్న పుణ్యస్టలము 


సంత వల్లభరాయ వసంతపుర 
చిన్నగుట్టపై) 12 కి.మీ. బెంగుళూరు 
“ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర" క్షేత్రము 
సుుబహ శైణ్యేశ్సరుడు ఘాటి సుబ్రహ శ్యాం 
శివ పార్వతులు 53 కి మీ. బెంగుళూరు 


3 కి.మీ మాకాళి ఆర్‌.ఎస్‌ 
బెంగుళూరు - గుంటకల్లు 


లైనులో 
“మగడి” క్షేత్రములో వెలసిన ఆలయములు 
శ్రీరామేశ్వరుడు మాగడి 
గంగాధరేశృరుడు 48 కి.మీ బెంగుళూరు 
విరభ(ద్రుడు 
రంగనాధుడు 


కర్నాటక రాష్ట్రములో కావేరి నదీ తీరాన ఉన్న ప్రసన్న చెన్నకేశవాలయము 


(ప్రసన్న చెన్నకేశవ సోమంతపుర 
45 కి.మీ మైసూర్‌ 
24 కి.మీ. శ్రీరంగపట్టణము 
వ్‌, 
135 కి మీ. బెంగుళూరు 


ధర్మరాజునకు ప్రత్యేక దేవాలయము 
ధర శ్రైరాజు బెంగుళూరు 
(పాండవా(గజాడు) నాగరత్‌ పేట 


మార్చి - ఏప్రిల్‌ నెలలో కరగోత్సవం చాలా బాగా జరుగుతుంది 


యావత్‌ ప్రపంచముటోని కలహాలకు మత ప్రచారకులు కూడా కొంతకారకులు 


601 
“పర్యాయ” మను ఉత్సవము జరుగు దేవాలయము 


బాలకృష్ణుడు ఉడిపి 
60 కి.మీ. మంగుళూరు 
శ్రీ మధ్వాచార్యుల వారిచే ఏర్పాటుచేయబడిన మరములనుండి ఎంపికయిన వారే 
2 సంవత్సరముల కొకసారి వంతు ప్రకారము ఈ దేవాలయములో అర్చన చేయుదురు. 
అప్పుడు జరుగు ఉత్సవమే “పర్యాయ” ఉత్సవము. 


గోపీ చందనపు ముద్దలో లభించిన బలరాముని విగ్రహమున్న దేవాలయము 


బలరామ దేవుడు వడభండేశ్వరము 

సము[ద్ర తీరము 6 కి.మీ ఉడిపి 
శ్రీమధ్వాచార్యులవారు సముద్ర తీరమున ఒక నావికుడి నుండి పొందిన పెద్ద 

చందనపు ముద్దలో శ్రీ బలరామ, శ్రీకృష్ణ విగ్రహాలు లభించగా శ్రీకృష్ణుని ఉడిపిలోనూ, 

శ్రీబలరాముని ఇక్కడ ప్రతిష్టించెను. 


దేవసేనాధిపతిగ అభిషేకింపబడి, శ్రీవళ్ళిని వివాహమాడిన క్షేత్రము 


సుబ్రహ్మణ్యస్వామి కుక్కేసు(బ్రహ శక్యం 
శ్రీవళ్ళి 100 కి.మీ. మంగుళూరు 
“భూకైలాసొమను పేరుగాంచిన క్షేత్రము 


శ్రీ మహాగోకర్షేశుడు గోకర్షము 
అరేబియా సము(దద్రతీరము 
అమ్మవారు : తామ్రగౌరి 

రావణుడు శివుని ఆత్మలింగమును తీసుకుని లంక చేరకుండా, విఘ్నేశ్వరుని 
యుక్తిచే ఆత్మలింగము ప్రతిష్టింపబడిన దివ్య క్షేత్రము. కైలాస పర్వతమునంతటి దాన్ని 
ఎత్తిన రావణునికి ఈ చిన్నలింగమును కదుపుట అసాధ్యమైనందున శివునికి “మహాబలుడు”' 
అని పేరు వచ్చినది. ఈ క్షేత్రమును “మహాబలేశ్వరము”' అని కూడా ల్‌ 


అమ్మవారి చేతిలో (త్రాసు గలదు. దాని సిబ్బి ఒకటి మొ; శ్‌ ఛాలా 


కాశీక్షేత్రము కన్న గోకర్ల క్షేత్రమే ఎక్కువ పవిత్రమైనదని, ట. 







జ 





లోభికి బంగారం మీద ఉన్న ఆశ భగవంత బై సకకుండాలి 


602 
ప్రతి సంవత్సరము జరుగు బ్రహ్మోత్సవములలో చివరి మూడు రోజులు హరిజనులకు 
స్వామివారి ధర్మనార్థము కేటాయించిన దేవాలయము 


శ్రీకృష్ణుడు మేలుకోట 
35 కి.మీ. శ్రీరంగపట్టణము 
స్వామివారిని “చల్లపిళ్ళరాయుడు” అని పిలుతురు. 
మహాభారత యుద్దానంతరమందు పాండవులు బ్రహ్మహత్యా 
దోషమును పోగొట్టుకొన్న చోటు 
విదురాశ్వత్హ వృక్షము విదురాశ్వత్హము 
(రావిచెట్టు) 19 కి.మీ హిందూపురము 
విదురునిచే నాటబడినది ఈ వృక్ష మూలభాగము (బ్రహ్మస్వరూపాన్ని, మధ్య 
భాగము విష్ణుస్వరూపమును, పై భాగము శివ స్వరూపమును సూచిస్తాయి. భూత (ప్రేతాది 
రోగముల నశింపచేసి, సంతానప్రాప్తి నొందించును 
హంపి విజయనగర సామ్రాజ్య శిధిలాలలో నున్న దేవాలయములు 


1. హజార రామస్వామి హంపి 

2 విరూపాక్ష 13 కి.మీ. హాస్పేట్‌ 
3. కోదండరామ 

4 అచ్యుతరాయ 

5. విరల్‌ 


తుంగభ(ద్రా నదీ తీరం 

హంపి 5 పర్వతాల సముదాయం. 1. మాతంగ, 2. మాల్యవంత, 3. హేమకూట, 4. 
బసవ శృంగ, 5. కిష్కింధ. హంపికి పంపాపతి అని పేరుకూడ కలదు. 17 కి మీ. దూరములో 
తుంగభద్ర డ్యామ్‌ కలదు. 


18 చేతులు కల్గిన నటరాజు విగ్రహం గల గుహ 


నటరాజ స్వామి బాదామి 
మహిషాసుర మర్దిని బిజాపూర్‌ నుండి హుబ్లీ 
గణపతి వెళ్ళు త్రోవలో 5 గలదు 


నెమలి వాహనంసై కుమారస్వామి 
(బాదామి గుహలో) 





ధ్యేయము ప్రకారము శిల్పి ఒకే శిలలో అనేక దేవతా మూర్తులను రూపొందించగలడు 


603 


“పంచలింగ క్షేత్రము” 
1 వైద్యేశ్సర 2 అర్కేశ్వర తలకాడ్‌ 
3. _ వాసుకేశ్వర లేక పాతాళేశ్వర 65 కిమీ మైసూర్‌, 
4. _ సాయికటేశ్వర లేక మరాళేశ్వర 132 కిమీ బెంగుళూర్‌ 
5. _ మల్రికార్డున 24 కిమీ శివసముదద్రం, 


మాండ్యాజిల్లా 

ఈ 5 దివ్యలింగములు శివుని యొక్క పంచముఖములు. పంచలింగ దర్శనము 
పుణ్యప్రదము, మహద్భాగ్యము. నాల్నునుండి 14 సం॥ వరకు ఒకసారి జ్యోతిష శాస్త రీత్యా 
పంచలింగ దర్శనమును చేసి తరింతురు 
దర్శన విధానము మొట్టమొదటిసారి గోకర్ష తీరములో స్నానము చేసి తడిబట్టతో 
గోకర్షేశ్వరుని, చండికాదేవిని పూజించి, వైద్యేశ్యర లింగాలయానికి వెళ్ళి మిగతా నాలుగు 
లింగాలను పూజించడానికి అనుమతి తీసుకుని బయలుదేరి కావేరీ నదిలో ఉత్తర భాగాన, 
తూర్పు భాగాన, దక్షిణ భాగాన, పశ్చిమ భాగాన స్నానం చేసి అదే వరుసలో అర్కేశ్వర, 
వాసుకేశ్వర, సాయికటేశ్వర మరియు మల్లికార్జున స్వామివార్ల దర్శనము చేయవలెను. ప్రతీ 
లింగ దర్శనము అయిన వెంటనే వైద్యేశ్యరుని మరల దర్శిస్తూ కావేరీ నదిలో ఆయా 
దిక్కులలో (నాలుగు) స్నానం చేస్తూ మిగిలిన లింగ దర్శనము పూర్తిచేసి ఆఖరున కీర్తినారాయణ 
దేవాలయాన్ని సందర్శించాలి దీని మొత్తం దూరం 29 కిమీ ఇదంతా ఒక్కరోజులో 
పూర్తిచేయాలి 

ఈ పంచలింగాలు కావేరీ నదికి ఆయా దిక్కులలోనే కలవు 

స్కంధ పురాణములో దీనికి సంబంధించిన కధ యివ్విధముగా నున్నది. 


తలకాడ్‌ - కథ - పంచలింగ క్షేత్ర కధ 


ఇద్దరు కిరాతక అన్నదమ్ములుండేవారు. వారి పేర్పు తల, కాడ వారి పేరు మీదుగా 
ఈ క్షేత్రం వెలసినది కాశీకి చెందిన సోమదుత్తుడనే తపస్వి మోక్షం గురించి శివుని కొరకై 
తపస్సు చేసెను. తలకాడ్‌కు పూర్వనామధేయమైన సిద్దారణ్య క్షేత్రానికి వెళ్ళమని శివుడు 
ఆదేశించెను. శిష్యులతో బయలుదేరి వింధ్య పర్వతములు జేరగనే అడవి ఏనుగులు 
సోమదత్తుని శిష్యులను చంపెను వారి అంత్య దృష్టి అడవి ఎనుగులపై నుండుటచే వారంతా 
సిద్దారణ్య క్షేత్రములో అడవి ఏనుగులుగా జన్మించిరి 
అక్కడ శివుడు లింగరూపములో ఒక చెట్టుక్రింద వెలసెను ఆ అడవి ఏనుగులు 
దగ్గరలోని చెరువులో స్నానం చేసి ప్రతీరోజు లింగాన్ని కలువ పువ్వులతో పూజిస్తుండేవి. ఆ 


ఒకపూట భోజనం యోగం రెండు పూటలు భోగం మూడు పూటలు రోగం 


604 
దృశ్యాన్ని తిలకించిన కిరాత సోదరులు తల, కాడ ఆశ్చర్యము పాంది, లింగమున్న 
చెట్టుక్రింద ఏమున్నదో చూడాలని గొడ్డలితో చెట్టును నరికిరి ఆ దెబ్బ లింగానికి తగిలి 
లింగము నుండి రక్తము కారజొచ్చెన్తు వారిరువురు నిర్ద్హాంతపోయిరి. ఇంతలో ఆకాశమునుండి 
ఆ చెట్టు ఆకులనుండి, పండ్రనుండి రసము తీసి లింగానికి పూయవలసినదని మాటలు 
వినిపించినవి. అదేవిధముగా పసరు లింగానికి పూయగనే రక్తము ఆగిపోయి, పాలు 
కారనారంభించెను. ఆకాశవాణి ఆజ్ఞ (ప్రకారం కిరాత సోదరులు, అడవి ఏనుగులు ఆ పాలు 
(త్రాగి మోక్షమునొందిరి 
తన గాయానికి తనేమందు వేసుకుని ఆరోగ్యమును పొందిన స్వామికాబట్టి ఆ 
లింగానికి వైద్యేశ్యర లింగమని పేరు వచ్చినది. శివుని యొక్క పంచముఖాలూ కావేరీ 
నదీతీరాన నాలుగు దిక్కులా నాలుగు లింగములుగా, ఐదవది వైద్యేశ్యర లింగముగా వెలసి, 
పూజించు భక్తులకు మోక్షమును ఇచ్చుచున్నవి. 


ఒకేచోట కొండపైన ఒక నందీశ్వరుడు, కొండ క్రింద డిక 


నందీశ్వరుడు గల దేవాలయములు 
1. కొండపైన నందికొండ 
యోగ నందీశ్వరుడు 60 కి.మి. బెంగుళూరు 
2. కొండ క్రింద 
భోగనందీశ్వరుడు 
నందికొండపై 


అరుణాచలేశ్వర, ఉమామహేశ్వర, అపీత కుచాంబ, గిరిజాంబ దేవాలయములు 
కూడా గలవు, 


“అపీత కుచాంబొదేవాలయం 
అపీత కుచాంబ నందికొండ 
(పార్వతీదేవి) 60 కిమీ. బెంగుళూరు 
నందికొండ పై 


కొల్లూరు (కర్నాటక) లోని మూకాంబికా అమ ్యవారిని కూడా అపీత కుచాంబ అని 
కిలునారు 


అలీ 


ఆరోగ్యానికి, ఆనందానికి కారకమైనవి నీతి సూత్రాలు 


605 


" Modern Vaikunta of the Earth" 


(భూతల వైకుంఠం) అని పేరుగల క్షేత్రం 
చెన్నకేశవ స్వామి బేలూర్‌ 
(పూర్వ నామధేయము 39 కిమీ హసన్‌ 
విజయ నారాయణ) 16 కిమీ హలిబేడు 
విగ్రహం చుట్టూ 23 కి.మీ చికమగుళూర్‌ 
దశావతారముల 10 120 కి మీ. మైసూర్‌ 


రూపాలు చెక్కబడి ఉన్నవి 
యగాచి నద్‌ తీరం 
దీనినే బదరీ నదీ అనికూడా పిలుస్తారు. 


ధిల్లీ మొగల్‌ పాదుషాల సేనానాయకుడు మాలిక్కాఫర్‌ నాశనము చేసిన దక్షిణ 
దేశములోని ప్రసిద్ధి గాంచిన శివాలయము 


హోయ సాలేశ్చర హలిబేడు 
16 కి.మీ. బేలూర్‌ 
'అతి గొపు శిల్ప కళా నిలయాలలో నొకటి. కొన్ని వేల సంఖ్యలో శిల్పాలు చెక్కబడిన 


ఆలయం. దగ్గరలోని కేదారేశ్యరాలయం పూర్తిగా ధ్వంసమైపోయినది. ప్రస్తుత దేవాలయము 
పునరుద్ధరించబడినది. 


దశావతారముల విగ్రహములు చెక్కబడిన ఒకే గుడిలో ఇద్దరు 
దేవతా మూర్తులున్న ఆలయం 


1 జనార్దన స్వామి సోమంత పుర 
2. వేణుగోపాల స్వామి 35 కిమీ. మైసూర్‌ 
137 కి.మీ. బెంగుళూరు 
ఒకే దేవాలయం. ఉత్తర దిక్కున జనార్దన స్వామి, దక్షిణ దిక్కున వేణుగోపాలస్వామి 
ప్రతిష్టించబడిరి గర్భగుడులు రెండింటిలోనూ దశావతారములు చెక్కబడి యున్నవి 


నాకు తెలియదని నిజం చెప్పినా చేసిన తప్పును చట్టం క్షమించదు 


606 
కవ్వము, పిల్లనగ్రోవి (మురళి చెరియొక చేత ధరించిన శ్రీకృష్ణుని విగ్రహం 


శ్రీకృష్ణుని విగ్రహం ఉడిపి 
58 కి.మీ. మంగుళూరు 
విశ్వకర్మ చేసిన విగ్రహం కుడిచేతిలో కవ్వము, ఎడమచేతిలో మురళి 


గోపీచందనముతో నింపబడి బయటికి కనిపించకుండా బంతిలాగ 
ఉన్నముద్దగా సముద్రములో దొరికిన విగ్రహం 


శ్రీకృష్ణుడు ఉడిపి 
58 కి.మీ మంగుళూరు 

ఒక ఓడ కెప్టెన్‌ ఓడ కదలకుండా ఉండటానికి బరువుగల ముద్దను తీసుకుని వచ్చి 
ఓడ అడుగుభాగమున ఉంచెను అప్పుడు తుఫాను చెలరేగుచుండెను. అందుచేత 
సముద్రములో దొరికిన ముద్దను ఓడలో వేసి ఒడ్డునకు తీసుకుని వచ్చెను. ద్వైత మతాచార్యులు 
శ్రీ మధ్వాచార్యులవారు తీరమున నిరీక్షించుచూ ఆ ముద్దను ఓడ కెప్టైన్‌నుండి కానుకగా 
పొందెను విగ్రహాన్ని ముద్దలోనుండి వెలికితీసి, సం(ప్రోక్షించి ద్వాదశస్తోత్ర పారాయణముతో 
శ్రీ అనంతేశ్వర స్వామివారి తూర్పు భాగాన దొరికిన శ్రీకృష్ణ విగ్రహాన్ని (ప్రతిష్టించెను 
ఉడిపిలో ఉన్న ఇతర దేవాలయములు : 1 అనంతేశ్వరుడు, 2. చంద్రమౌళేశ్చరుడు. 


Half Siva, Half Vishnu + Half Siva and Half Parvathi 
గాను అమ్మవారు దుర్గావతారములో మహిషాసురున్ని 


చంపుతున్నట్లున్న శిల్పాలున్న గుహ 

గుహానెం 1 బాదామి 
హరిహర బిజాపూర్‌ నుండి హుబ్లీ 
అర్దనారీశ్యర వెళ్ళు రైలు మార్గములో 
దుర 

ra 

8 చేతులతో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం గల గుహ 

విష్ణుమూర్తి బాదామి 
బాదామి గుహలో 


దగ్గరిలో నరసింహస్వామి, ఎదురుగా గరుత్మంతుని విగ్రహములు గలవు. 





అవసరము లేనిదే ఏమాటా మాట్లాడకూడదు 


607 


విరూపాక్ష దేవాలయం, కాశీ విశ్వనాధుని దేవాలయం, గంగానాధ్‌ మరియు 
పాపనాధ్‌ దేవాలయములు గల ప్రదేశము 


విరూపాక్ష పట్టడ కాల్‌ 
విశ్వనాధ 30 కివీ బదామి 
గంగానాథ 

పాపనాధ 


సెంహద్వారము, గాలి గోపురము యొక్కనీడ ప్రక్కనున్న గోడపై 
తలక్రిందుగా పడు దేవాలయము 
విరూపాక్ష స్వామి హంపి (విజయనగరం) 


10 కి మీ. హాస్పేట 
నేటికీ అంతుచిక్కని శిల్పుల కౌశలము 


శంఖ, చక్ర, గద, పద్మధారుడయిన నారాయణుని ముక్కున వజ్రపు ముక్కెర ఉండి 
స్వామివారిలో మోహినీ రూపాన్ని గుర్తుచేస్తున్న ఆలయము 


విజయనారాయణుడు బేలూరు 
విగ్రహం ఎత్తు 9' 40 కి.మీ హసన్‌ 
శ్రీదేవి హసన్‌ జిల్లా 
భూదేవి 


నాలుగు నదులు పుట్టిన చోట వెలసిన నంది - విగ్రహం 


నందిశ్వరుడు నందికొండ 
(నంది) 70 కి మీ. బెంగుళూరు 
1. పెన్నార్‌, 2. చిత్రావతి, ౩ అర్కావతి, 4. పాలార్‌ నదుల జన్మస్థానము 
పాదాలు లేని ఆంజనేయ స్వామివారి విగ్రహం గల ఆలయం 
కోటి ఆంజనేయ స్వామి బెంగుళూరు 
కె.ఆర్‌. రోడ్డు 
విక్టోరియా హాస్పటల్‌ దగ్గర 
కోట కట్టేముందు స్వామివారు కలలో కనిపించి విగ్రహం దొరికిన విధముగానే 
ప్రతిష్టించమని ఆనతిచ్చిరట 





అధ్యాపకుడు నేర్పేందుకేగాక నేర్చుకొనుటకు కూడా సిద్దపడి ఉండాలి 


608 
ఉత్తరాభిముఖుడైన ఆంజనేయ స్వామివారి ఆలయం 


కరంజి ఆంజనేయస్వామి బెంగుళూరు సిటి 
శ్రీరాముని ఉంగరం సీతాదేవి కిచ్చి, చూడామణిని తీసుకుని వచ్చి శ్రీరామునికిచ్చి 
సీత వృత్తాంతాన్ని శ్రీరామునికి ఉత్తర దిక్కునుండి వచ్చి చెప్పినందున. 


కర్నాటక రాష్ట్రములో త్రివేణి సంగమ స్థానమున వెలసిన స్వామివారు 


శ్రీ కంరేశ్య్వర స్వామి నంజనగూడ్‌ 
25 కి.మీ. మైసూర్‌ 


కపిల, కౌడిని, సువర్ణ్గావతి నదుల సంగమ స్థానమున. 


పోర్టుడీసుల వలస మూలకముగా గోవాను విడచి వినాయకుని, 
శాంతదుర్గను తీసుకుని వచ్చి ప్రతిష్టించిన ఆలయం 


పేటి వినాయకుడు షిరాలి 
(మహాగణపతి) ఉత్తర కెనరా జిల్లా 
శాంత దుర్గ 

(మహా మాయ) 


సింహ వాహనుడైన గణపతి విగ్రహం గల ఆలయం 


కుమారస్వామి బెంగుళూరు సిటీ 
గణపతి హనుమంత నగర్‌ 


హెందువులనే గాక క్రిష్టైయన్లను, మహ్మదీయులను, బౌద్దులను, జైనులను 
ఆకర్షిస్తూ వైష్ణవ బ్రాహ్మణులచే పూజింపబడు శివాలయం 


మంజునాధ స్వామి ధర్మస్థల 
సహ్యాద్రి పర్వతశ్రేణి దిగువభాగమున దక్షిణ కన్నడజిల్లా 
75 కి.మీ. మేంగలోర్‌ 





జీవిత పరమావధి 1 యువకుల పట్ల సున్నితంగా 2 వృద్దుల పట్ల దయామయులుగా 
3 కష్టపడేవారి పట్ల సానుభూతి పరులుగా 4 బలహీనుల పట్ల క్షమించేవారుగా ఉండుట 


609 
ఉగాదికి (చైత్రశుద్ధ పంచమినాడు) రాత్రి పంచాంగ శ్రవణం స్వామివారికి 
వినిపించు ఆచారము గల ఆలయం 


శ్రీరంగనాధ స్వామి శ్రీరంగపట్టణం 
మాండ్య బిల్లా 
అంతకుముందు మహాభిషేకం జరుగుతుంది. 


పై భాగమున ఒక నరసింహమూర్తి, క్రింది భాగమున 


ఒక నరసింహమూర్తి గల కొండ 

పైన భోగనరసింహస్వామి దేవరాయ దుర్గ 

క్రింద. యోగ నరసింహస్వామి 14 కి మీ. తుముకూర్‌ 

హనుమంతుని తోకకు స్వర్దగంట గల ఆలయం 

హనుమంతుడు బసవన్న గుడి [గ్రామం 
ష దేవతగా (4106461655 of Fortune) 
' పిలువబడే అమ్మవారి ఆలయం 

మంగళాదేవి మంగుళూరు 

వెంకట రమణ అరేబియా సము[(ద్రతీరం 


నక్షత్ర ఆకారముగల రాతి ఆలయమున్న స్థలము, వెలసిన స్వామివారు 


కేశవ స్వామి సోమంతపుర 
(గొప్ప ఆలయములలో నొకటి) 64 కి మీ. మైసూర్‌ 


3,000 వజ్రాలు, ఇతర విలువైన రాళ్ళతో ఒక కేజీ బంగారముతో 
తయారు కాబడిన కిరీటముగల స్వామివారు 


శ్రీకృష్ణుడు ఉడిపి 
రోజుకు 9 సార్లు అర్చన జరుగు ఆలయం 
శ్రీకృష్ణ ఉడిపి 


స్వామివార్కి ప్రతిరోజు 9 సార్ట్హు అర్చన జరుగుట యిచ్చటి ప్రత్యేకత 





దొంగల కందనిది పుస్తకాలలోని జ్ఞాన సంపద 


610 
వర్షం కురిస్తే అభిషేకం, ఉరుములు మెరుపులు వాద్యాలు చప్పట్లు, 
నక్షత్రాలు దీపాలు, పూర్ణచంద్రుడు దివిటీగా ఉండే స్వామివారు 


గోమరేశృరుడు శావణ బెల్‌గోళ 

(57' ల ఎత్తుగల ఏకరాతి విగ్రహం) హసన్‌ జిల్లా 

ఇం(దగిది, చంద్రగిరి కొండలపై చెన్నరామ పట్టణం తాలూకా 
98 కి.మీ మైసూర్‌ 


జైన రాజకుమారుడు. బాహుబలి అనిపేరు కలదు. 


ప్రతీరోజు పాదాభిషేకం, 12 సంవత్సరముల కొకసారి 
మహామస్తకాభిషేకం గల స్వామివారు 


గోమరేశ్యరుడు (శావణబెల్‌గోళ 
(బాహుబలి) 
57'ల ఎత్తుగల ఏకరాతి శిల్పం 

ఐహిక బంధాలను త్యజించి ఏకా(గ్రతా దీక్షలో నున్న నగ్నమూర్తి. ఈ విగ్రహం 
చెక్కడాన్ని 13 సంవత్సరములు పట్టినదట ఒకే శిలయందు చెక్కబడింది. నగ్నాశీల్సం. 
పాదములు పద్మమునందున్నట్లు చెక్కబడినది. కాళ్ళకు లతలు అల్లుకుని వున్నవి. 


“మధ్య సరోవర” ఉత్సవం గల ఆలయం 
శ్రీకృష్ణ ఉడిపి 
(పశ్చిమాభిముఖుడు) దక్షిణ కన్నడ జిల్లా 
60 కిమీ. మంగుళూరు 
ఒక త్రాచుపాము పడగవిప్పి, సూర్యుని వేడి తగలకుండా, పిల్లలను పెడుతున్న 
కప్పను సంరక్షించిన ప్రదేశములో వెలసిన ఆలయం 
శ్రీ శారదాదేవి శృంగేరి 
తుంగానదీ తీరం శారదాపీరం 


రాతిపై శ్రీ చక్రాన్ని చెక్కి, దానిపై సువర్ల శారదాదేవిని శ్రీ శంకరాచార్యులవారు 
(ప్రతిష్టించారు పరస్పర వైరుధ్యం ఉండవలసినచోటులో అత్యంత ఆదరాభిమానాలు వర్ణిల్లిన 
పవిత్ర (ప్రదేశం 





అతి చిన్న దోషంగల వజ్రం కంటే ఏ దోషమూ లేని గులకరాయి శ్రేష్టం 


611 


నీళ్ళపైకి అరటికాయలు, మామిడికాయలు, కొబ్బరి చిప్పలు, బిల్వపత్రాలు, ఆకువక్కలు, 
కుంకుమ పసువు, పెరుగన్నం, నెయ్యి, కరెన్సీనోట్లు, వెండి ఉయ్యాలలు, లోహపు 
విగ్రహములు వగైరా తేలివచ్చే కోనేరు గల ఆలయం, వెలసిన అమ్మవారు 


గంగాదేవి హాలు రామేశ్వరం 
రామేశ్వరుడు 40 కిమీ చిత్రదుర్గ 
బ(తదుర్ల జిల్లా 
Ca వ్‌ 


ఇదొక విచిత్ర దేవాలయంగా గోచరిస్తుంది. నీటిపై తేలువస్తువులు కూడా ఊహకు 
అందనివిగా వుంటాయి 


పచ్చనంది, పంచలింగాలు గల అలయం 


రామెశ్వరుడు హాలు రామేశ్యరం 
గంగాదేవి 


నంది ఆరుబయట ఎండకు ఎండి వర్గాలకు తడుస్తూ ఉన్నా చక్కటి పచ్చటి మెరుపు 
కలిగియుంటుంది 


కోనేరులోని నీరు వరదలు వచ్చు వర్వాకాలములోగాని, అనావృష్టి ఉన్న 
వేసవికాలములోగాని నీటిమట్టం మారదు 


గంగాదేవి హాలురామే శ్యరం 
రామేశ్వరుడు 
కోనేరు 6'ల పొడవు ఈల వెడల్పు మాత్రమే ఉంటుంది. నిరు తెల్లగా (పాలు 
మాదిరిగా) ఉండుటచే హాలు రామేశ్వరం (“హాలు అనగా కన్నడభాషలో “పాలు” అని 
అర్హంి అని పిలుస్తారు 
ఒకేచోట మూడు నారసింహ దేవాలయములు 


1 శ్రీ ఉగ్ర నరసింహస్వామి దేవరాయ దుర్గ 
2 శ్రీ యోగ నరసింహస్వామి 79 కిమీ. బెంగుళూరు 
“ఊర్షగిరి” అను కొండపై 14 కి మీ తుముకూరు 
3౩ శ్రీభోగ నరసింహస్వామి 
కొండ [క్రింద 


బ్రహ్మాండ స్వరూపుడైన పరమాత్మ దర్శనం దుర్లభం 
పంచభూతాత్మకమైన ఈ శరీరానికి దర్శించే శక్తి లేదు 


612 
భీమునిచే ప్రతిష్టించబడిన శివలింగము, వైష్ణవ మూర్తి 


1 భీమేశ్వరుడు కైవార 
(శివలింగం) 120 కి.మీ. బెంగుళూరు 

2 అమర నారాయణ జెంగుళూరు - కడప రోడ్డు 
(వైష్ణవ స్వామి) 


నరముల బలహీనత తగ్గించు స్వామివారు. 
ఇండ్ల కట్టుబడి కుపయోగించే మంగుళూరు పెంకులకు ప్రసిద్ధి గాంచిన 
“మంగుళూరు” పట్టణమున వెలసిన గ్రామదేవత 
మంగళాదేవి మంగుళూరు 
అరేబియా సము(ద్ర తీరము దక్షిణ కెనరా 
అమ్మవారు వెలసిన స్థలము పేరు “కదిరి” క్షేత్రము 
“కనకదాసు కిటికీ” అని పిలువబడే కిటికీ ద్వారా దర్శనము లభించు స్వామివారు 


బాలకృష్ణుడు ఉడిపి 
స్వామివారి దర్శనము కిటికీ గుండా మాత్రమే. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ 
అనికూడా పిలుస్తారు. కిటికీకి వెండితొడుగు గలదు. 


దక్షిణ దేశమున బలరామునికి దేవాలయం 


బలరాముడు వడభండేశృరం 
7 కి.మీ. ఉడిపి 


శ్రీకృష్ణునికి ఉడిపిలోను, బలరామునికి వడభండేశ్యరములోను ప్రఖ్యాత ఆలయములు 
గలవు. 


ఉత్తర దేశమున మధ్యప్రదేశ్‌లో ఓంకారేశ్వరుడు వెలసిన ఓంకార క్షేత్రమున్నది. 
దక్షిణ దేశమున ఓంకారేశ్వర ఆలయం ఉన్న చోటు 


ఓంకారేశృరుడు మెర్కారా 
చండీ దేవి 40 కి.మీ. తలకావేరి 
115 కి మీ మైసూరు 





విజ్ఞాని యొక్క గొప్పతనం తెలియదని ఒప్పుకోవడంలోనే ఉన్నది 


613 
కోర్టులలో తెగని కేసులు ఈ క్షేత్రములో పీజులు కట్టి పరిష్కరిస్తారు 


మంజునాధస్వామి ధర్మస్తల 
(శివుడు) 125కి ము ఉడిపి 
మంజు నాధేశ్య్వరి 


రెండు పార్టీలవారు స్వామికెదురుగా నిలువబడి యదార్తము చెప్పుకొని తమ 
తగాదాలు తామే పరిష్కరించుకొంటారు అసత్యమాడినవారు నెత్తురు కక్కుకుని 
మరణించెదరని నమ్మిక అందుచేతనే ఈ క్షేత్రానికి ధర్మస్థల అనిపేరు వచ్చినది. యాత్రీకుల 
సౌకర్యార్హము వసతులనేకం ఇచ్చట ఉచిత భోజన సదుపాయం కలదు. దగ్గరలో గోమరేశ్చరుని 
(జైన భగవానుడు) విగ్రహం ప్రతిష్టించబడి ఉన్నది 


అమరశిల్పి “జక్కన” చెక్కిన అద్భుత దేవాలయం 
చెన్నకేశవ స్వామి బేళూరు 


ఆండాళ్‌ 38 కి.మీ హసన్‌ 
యాగాచి నదీ తీరం 
ఈ దేవాలయము నందలి శిల్పము ఆతి సున్నితమైనది సుందరమైనది. 
జక్కనాచార్యుని కుమారుడు డక్కనాచార్యునిచే సున్నితమైన 
శిల్పములు చెక్కబడిన దేవాలయం 


హోయి సాలేశ్యరుడు హలిబేడు. 


16 కి.మీ. బేళూరు 
ఇది అసంపూరిత దేవాలయం. కొంతమంది శిధిలమైన దేవాలయమని చెప్తారు. 
ముస్లింల దండయా(త్రకు గురైందని చెప్తారు. 


“రజత పురమున ఉన్న దేవాలయము 
బాలకృష్ణుడు ఉడిపి 


మధ్వాచార్య (ప్రతిష్ట 
ఉడిపికి రజత పురమని పేరు. 





కష్టపడి పనిచేసినవారి కన్నా కదలకుండా ఉన్నవాడే బాగా అలసిపోతాడు 


614 
శాకంబరీ దేవి ఆలయము 


శాకంబరీ దేవి శాకంబరి 

(పార్వతి) 5౦0 కిమీ బదామి 
శాకంబరీ దేవికి “వనశాంకరీ” దేవి అనుపేరు కూడా గలదు 10 కిమీ దూరములో 

నాగనాధ శివాలయమున్నది 


ప్రతీ శివరాత్రికి సూర్యకిరణములు అమ్మవారి పాదములపై పడతాయి 


అమృతేశ్వరి తరికేరి 

అమృతేశ్వరుడు 10 కి.మీ. శృంగేరి 
సువర్ణ శారదాదేవి ఆలయం 

సువర్షశారదాదేవి శృంగేరి 

తుంగానదీ తీరం కిమోగానుండి, 


చికమగుళూర్‌ నుండి బస్సు 

కాశ్మీర్‌నుండి తీసుకుని వచ్చి శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిస్టించిరి. శారదా పీరం. 

అమ్మవారి “దక్షిణ హస్తం” పడినచోటు. అద్వైత మత స్టాపకులు, మహాజ్ఞాని అయిన శ్రీ 

శంకర భగవత్సాదుల వారు స్టాపించిన మొట్టమొదటి మరం ఇచ్చట భక్తులకు వసతి 
ఏర్పాట్టు, ఉచిత భోజన ఏర్పాట్టు గలవు. 


పంచముఖ గణపతికి, వష్టుమూర్తికె శివలింగానికి వలె 
పానమట్టము గల దేవాలయము 


మూకాంబిక కొల్లూరు 
(అంబాత్రయములో నొకటి) (Western Ghats) 
దుర్గా, మహాలక్ష్మి అవతారం 

ఈ ఆలయములో వెలసిన గణపతికి, విష్ణుమూర్తికి పానమట్టములు గలవు 





సందేహాలు ఎక్కువగా వచ్చేవ్యక్తి ఆలోచిస్తాడు గానీ పనిచేయడు 


615 
ఆది శ్రీరంగము, మద్య శ్రీరంగము, అంత్య శ్రీరంగ క్షేత్రములు 


1. ఆది శ్రీరంగము మైసూరు దగ్గర శ్రీరంగ పట్టణము 14కి మీ మైసూరు, కావేరీనదీ 
తీరం (కర్నాటక) 

2 మధ్య శ్రీరంగము శివ సముద్రము కావేరినది రెండు పాయలుగా చీలి మరల 
కలియును ఈ మధ్య (ప్రదేశమును శివసముదద్రవ:: లేక శ్రీరంగం అందురు 96 
కిమీ. మైసూరు హిందూపురం నుండి బెంగుళూరుకు వెళ్ళు మార్గములో ప్రక్క 
మార్గమున వెళ్ళవలెను దగ్గరలో శివసము[ద్ర జలపాతము కలదు (కర్నాటక) 


3. అంత్య శ్రీరంగము (తమిళనాడు) తిరుచినాపల్లి వద్ద 10 కి.మీ. నున్న శ్రీరంగము 
కావేరీ తీరం. శ్రీరంగనాధుడు 


స్త్రీలు నగ్న్మయాత్ర చేసి పూజలు చేయు ఆలయము 
మహాపూర్‌తాయి చిన్‌ చాన్సూర్‌ [గ్రామం 
(శక్తి అంశ) గుల్చర్లా దగ్గర 
వైశాఖ మాసములో శు(క్రవారములనాడు స్రీలు నగ్నయా(త్ర సాగించి అమ్మవారిని 
కొలుతురు. మొండి వ్యాధులు ఉన్నవారు సంతాన విహీనులు నగ్నయా(త్ర చేయుదురు 
ఆలయ పూజారి హరిజనుడు కుటుంబములోని వారి ఆరోగ్యము గురించి కూడా కన్యలు 
అమ్మవారి పూజ అతి (శ్రద్దగా చేయుదురు 


పశ్చిమాభి ముఖముగా నున్న శ్రీకృష్ణాలయం 
బాలకృష్ణుడు ఉడిపి 
60 కిమీ మంగుళూరు 
దేవాలయ సింహద్వారం తూర్పుముఖం. కాని స్వామివారిని పశ్చిమాభిముఖముగా 
నున్న 9 రంధ్రాలు గల కిటికీగుండానే చూడాలి. నవరంధధ్ర కిటికీ అనిపేరు స్వామివారు నల్లటి 
రాతి వి(గ్రహం కిటికీకి పూర్తిగా వెండి తొడుగు కలదు. ద్యారబంధము లేని గర్భగుడి. 
కనకదాసు అను భక్తుని కరుణించుటకు తూర్పుముఖముగా ఉండే స్వామి పశ్చిమాభి 
ముఖుడైనాడని కధ. స్వామిని కనకదాసు ఎక్కడినుండి చూచాడో అక్కడ మండపం కట్టించి 


దానికి కనకదాస మండపం అనిపేరు పెట్టారు నవరంధ్ర కిటికీని గూడ “కనకదాస” కిటికీ 
అని పిలుస్తారు. 





కష్టజీవి నిజాయితికి దగరగా చ రాకర్షణకు దూరంగా ఉంటాడు 


616 
రెండు నందీశ్వరుల శరీరములకు ఒకే తల 


ఓంకారేశ్చరుడు వత్యాతా 

ఛండీదేవి 115 కి.మీ మైసూర్‌ 

(పూచ్‌ రాజధాని నగరము) 135కి.మీ మంగుళూరు 
మంగుళూరు - మైసూరు 
మధ్యలో 


లింగమునకెదురుగా నున్న రెండు నంది శరీరములకు ఒకే తలగల విగ్రహము. కాఫీ 
తోటలు పండు (ప్రాంతము 


గర్భగుడికి టాపులేని అయ్యవారు 
చంద్రశేఖర స్వామి పట్టడ కాల్‌ 
మాల(ప్రభానదీ తీరం బిజాపూర్‌ జిల్లా 
బాదామికి దగ్గర 


మండపం, మూర్తి మాత్రమే. గర్భగుడికి మాత్రం పై కప్పు లేదు. 
రంగులు మార్చు లింగము గల ఆలయము 


పాతాళేశ్చర్‌ తలకాడ్‌ 

కావేరీ నదీ తీరం 65కి.మీ. మైసూర్‌ 
దేవాలయం భూమికి (క్రింది భాగములో ఉన్నది లింగము ఉదయం ఎరుపు 

రంగులోను, మధ్యాహ్నం నలుపు రంగులోను, సాయంకాలం తెలుపు రంగులోను కనిపిస్తుంది 

ఇంకా ఇక్కడ 5 లింగములు గలవు 1. వైద్యేశ్యర, 2 అర్కేశ్వర, 3. పాతాళేశ్వర, 4. శైకతేశ్వర, 

5. మల్లికార్జున , పంచలింగారాధన జరుగుతుంది కీర్తినారాయణ ఆలయం కూడా గలదు. 


పెరుగుతున్న వినాయకుని విగ్రహము గల ఆలయము 


గణపతి కాసరగోడ్‌ 
పయళ్విని నదీ తీరం మద్రాస్‌ - మంగుళూరు 
లైన్‌లో 


ఈ విగ్రహం ఎత్తు మొట్టమొదట 3' మాత్రమే. ఇప్పుడు 10 దాటి ఎత్తు పెరిగి 
గర్భగుడి సై భాగాన్ని తాకుచున్నది 





అందమైన స్వభావం అలవాటు చేసుకుంటే తప్ప గృహము స్వర్గసీమ కాదు 


617 


వంకర మెడగల వినాయకుడు 
మహా గోకర్షేశ్చరుడు గోకర్లం 
a) 
అరేబియా సముద్రతీరం 120 కిమీ హుబ్లీ 
భూకైలాసం 56 కిమీ కార్యార్‌ 
200 కిమీ ఉడిపి 


ఉత్తర కన్నడ జిల్లా 

రావణుడు శివుని యొక్క ఆత్మలింగమును గొనిపోవుచుండ దేవతల కు(ట్రలో 
భాగముగా వినాయకుడు పశువుల కాపరి పిల్లవాడిగా వచ్చి ఆత్మలింగమును నేలపై 
దించివేసెను రావణుడు తన శక్తినంతను ఉపయోగించి ఆత్మలింగమును కదలింపబూన, 
లింగము గుండ్రని ఆకారము చెడి ఆవుచెవి ప్రమాణమున అడుగుభాగమున వెడల్పుగాను 
రాను రాను సన్నగాను తయారయినది అందుచేతనే గోకర్షేశ్చరుడుగా పిలువ బడుచున్నాడు 

కోపించిన రావణుడు వినాయకుని శిరస్సుపై పిడిగుద్దు గుద్దినందున వినాయకుని మెడ 
పాట్టిగాను, వంకరగాను, బొజ్జ (క్రిందికిపోయి కాళ్ళుకూడా పొట్టి అయిపోయినవి ఇచ్చట 


క్షురకర్మ చేయించుకొని పిండప్రదానములు చేయుదురు తేజోలింగములలో నొకటి. 
జ్యోతిర్లింగముగ కూడ వ్యవహరిస్తున్నారు. 
౧ 


లింగముపైనెయ్యి ఉంచితే వెన్నపూస అవుతుంది. 


శివగంగేశ్యరుడు శివగంగ 

ఎత్తైన కొండమీద గుడి బెంగుళూరునుండి మైసూరునకు పోవు 
మార్గములో (ప్రక్కరూట్‌న బస్సులో 
వెళ్ళవలయును. 


కొండమీద నూతిలో నీరు ఎత్తుగా ఉంటుంది నీరు మంచినీరు. 





విని సంపాదించే విజ్ఞానం కన్నా, చదివి సంపాదించే దానికన్నా, 
చూచి సంపాదించిన విజ్ఞానం గొప్పది 


10. 





ఇతర ప్రముఖాలయములు 


సిద్దగంగేశ్వరుడు,సిద్దగంగేశ్వరి 


సంస్కృత పారశాల 
ఉచిత అన్నదానం 


అమృతేశ్వర్‌, 

అమృతేశ్యరి 

మహదీశ్వర్‌ 

(రివలింగలి) 

హోన్నాదేవి (శివగంగేశ్వరి) 
గంగాధరేశ్యరుడు 


గలగనాధ 


కాశీవిశ్వేశ్యర 


మహాదేవ 
కాళేశ్యర 
అనంతశయనస్వామి 


అఘోరేశ్చర్‌. 


సిద్ద గంగ 

బెంగుళూరు నుండి 
తుముకూరు వెళ్ళుతోవలో 
(తుముకూరుకు దగ్గరలో) 


తరికేది 
శృంగేరి దగ్గర 


మహదీశర్‌ 
160 కి.మి. బెంగుళూరు 
వయా కొల్లేగల్‌ 


శివగంగ క్షేత్రము 
60 కి.మీ. బెంగుళూరు 


అయిహోలు 
బీజాపూరుజిల్లా 


లక్కుండి 
గడగ్‌ దగర 
ధార్వాడ్‌ జిల్లా 


ఇట్టగి, గడగ్‌ దగ్గర 
ధార్వాడ్‌ దగ్గర 
కుక్కనూర్‌, గడగ్‌ దగ్గర, 
ధార్వాడ్‌ జిల్లా 
అనంతశయన గుడి 
హోస్పేట దగ్గర 


ఇక్కేరి, 
షిమోగా జిల్లా 





ఉత్తముని లక్షణం బహుకొద్ది కోరికలుండటం చిన్న విషయాలతో తృప్తినాందడం 


11 


12 


13 


14. 


15. 


16. 


17. 


18. 


19 


20 


21 


22 


మలికార్తున స్వామి 

se) = 
కాలభైరవుడు 
ఉమాదేవి 
వీర భద్రేశ్వర 
రంగనాధస్వామి 
(బిల్లిగిరి రంగకొండపై) 


ఓంకారేశ్వరుడు 


విష్ణుమూర్తి 


చెన్నకేశవస్వామి 
జనార్ధనస్వామి, 
వేణుగోపాలస్వామి 


కావేరి, కబని నదుల సంగమసానం 


రంగనాథ స్వామి 


కీర్తి నారాయణ 


వైదీశ్వర, పాతాళేశ్వం; మరళేశ్వర 


గౌరీశంకర్‌, ఆనందేశ్యర్‌ 


ఇం(ద్రాణి 
దుర్గాదేవి = కొండమీద 


619 


దొడ్డగడ్డ డవ 
హసన్‌ జె 


న తీ 


హంపి, 


హోస్పేట దగ్గర 13 కి మీ 


ఐహోల్‌, 
బీజాపూర్‌ జిల్లా 


కచ్చాద్రి 
22 కిమీ, కొల్లూరు 


కాళాస్తి 
10 కిమీ. తమ శ్రైనగుండి 


బిలైగెరి రంగ 
120 కి.మీ. మైసూర్‌ 


మద్దికేరి లేక మెరా_ర 
114 కిమీ మైనో 
44 కి.మి తల కావేరి 


మేల్‌కోటే, 
96 కి.మీ మైసూర్‌ 


సోమంతపూర్‌ 
45 కి.మీ మైసూర్‌ 


న్ఫి శ్రీరంగపట్నం, 
16 కి.మీ మైసూర్‌ 


తలకాడ్‌ 
45 కిమీ మైసూర్‌ 


ఇం(దాణి 
వ ర ఉడిపి 


నవ్వని ప్రతిరోజు మనకు ఒక వృధా అయిన రోజే 


23 


24, 


25: 


26. 


27 


28 


29; 


30 


31 


32. 


33 


కోటి లింగేశ్వరుడు 
కోటి లింగములు కలవు 


భాగ మండలేశ్వరుడు 
విశ్వనాధుడు 

విశాలాక్షి డుండి విఘ్నే ర 
కావేదినది జన్మస్థానము, 
దక్షిణకాళి 


శ్రీ పాండురంగడు 
శ్రీ మల్లికార్జునుడు 


దత్తాత్రేయ 
భిమానద్‌తీరం 


వీరభద్ర 

1 దత్నాతేయుడు 

2. మల్లికార్జునస్వామి 

1) మల్లికార్జున 2) కాళీ ద 
3) చంద్రశేఖర 4) జంబులిం శ్వర 
5) కడసిద్దేశ్యర 


1) జనార్థన 
2) విద్యాశంకర 


సింగేశ్చర 


గంగాధరేశ్వర్‌ 
హోన్నాదేవి 


620 


కోటేశ్వర్‌ 
35 కి.మి ఉడిపి 


భాగమండల, 
కర కి మంమొర్భార 


తలకావేరి 
40 కి.మీ. అరా 


కోన, 

5 కిమీ మక్కాజిపల్తై ఏ5 
స్వా. 

గుంటకల్‌ - బెంగుళూరు 

రైల్వేలైనులో 


గంగాపూర్‌ 
వాడి-షోలాపూర్‌ రైల్వేలైనులో 


మాతంగ కొండ 
హంపీ దగ్గర 


బాదామి 
బీజాపూర్‌ జిల్లా 


పట్టడకాల్‌, 

బీజాపూర్‌ జిల్లా 

శృంగేరి 

97 కిమీ చికమగుళూరు 


కిగ్గా, 
10 కిమీ. శృంగేరి 


నంది హిల్స్‌ 
70 కి.మీ. బెంగుళూరు 





బుద్ది బోషచలమైనది లొంగదీయుట తేలిక కాదు ఓర్పు, నేర్పు కావాలి 


34 


35 


36 


37, 


38. 


39% 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46 


వేణుగోపాలసాామి 
చెన్నకేశవస్వామి 
జనార్హనస్వామి 


సోమేశ్వర 


శ్రీదుర్గ 
A 
తుంగానదీతీరం 


శ్రీ వెంకటేశ్వర 
అరేబియా సముద్ర తీరం 


సిద్ద ఆరూఢ స్వామి 


గాతమేశ్వరుడు 
అనంతపద శ్రనాభస్వామి 
మంజునాధేశ్వర్‌ 
అనంతపద శ్రనాభస్వామి 
రాజరాజేశ్వర దేవి 


దుర్గా పరమేశ్వరి 


తారకే శ్యర్‌ 


బసవేశ్యర్‌ 


సుుబుహ శణ్యాస్వామి 


621 


సోమనాధపూర్‌ 
35. మ మైసూర్‌ 


కుడుమేటే 
6 కిమీ ములుబాగల్‌, 
మేలుకోట దగ్గర 


శృంగేరి 
గోకరం 
౯9 


హుబీ 

రా 
కార్కళ 
ఉడిపి దగర 

A 
కదిరి, 
ఉడిపిదగర 
a 

కుడుపు, 
మంగుళూరు దగ్గర 


పోలాలి, 
మంగుళూరు దగ్గర 


కటిల్‌, 
పోలాలి దగ్గర 


హొనగళ్‌ 
40 కిమీ శిరసి, 
ధార్వాడ్‌ బిల్లా 


*బసవ కళాంశ్‌, 


70 కి మీ. బిదర్‌ 


ఛాటిసు(బ్రహ ౯, 
55 కిమీ. బెంగుళూరు 





గట్టినైన ఇచుపగోడలను కూల్చడానికి ప్రయత్నించడమే మూర్ధత్వం 


47 


48 


49 


50 


51 


౨2 


ర్‌ం 


54. 


55. 


56. 


57 


58ి 


59. 


60 


శరణ బసవేశ్వర 


చెన్నకే శవ 


శ్రీ రామేశ్వర, గంగాధరేశ్యర 
రంగనాధ, వీరభద్ర 


విశ్వేశ్వర (దక్షిణకాశి) 


yer 
యగ 


సన్న వెంకట రమణస్వామి 
లక్షి 


“= 


C 


క్షీ జనారన సామి 
అ జనార్దన) ఎ 


(లూ ye 
UK 


కుమారస్వామి 
శ్రీభేరుండాదేవి 
శారదాదేవి 


ఆంజనేయ 


హనుమాన్‌ 


శరవు గణపతి 


భూతేశార్‌, గోవిందేశార్‌, 
నాగేశ్వర్‌ ప్‌ 


కత్తమేశ్యర్‌ 
ప్రణవేశ్వర్‌ 


622 


గుల్‌బతలొ 
A 
వైదాల, 
5 కిమి తుముకూరు 
77 కి.మి బెంగుళూరు 


మాగడి, 
46 కి.మి మంగుళూరు 


మహాకూట్‌, 
16 కి.మీ బాదామి 


బెంగుళూరు 
కె ఆర్‌ రోడ్డు, కోటలో 


మాండఢ 
మాంఢ్యజిల్లా 


బెంగుళూరు సిటీ, 
హనుమంత నగర్‌ 


మైసూర్‌ 

ఫలూర్‌ 

10 కి.మీ. అలమెటి 
షోలాపూర్‌ - హుల్ల్‌రైలు 
మార్గములో 


ఎలగురు 
బిజాపూర్‌ బిల్లా 


మంగుళూరు 


కోర వంగల 


అరసికెది 


తాళగుండ, 
షిమోగా జిల్లా 


ఒకరి కండ్లకు అందముగా కనిపించేది ఇంకొకరికి కనిపించక పోవచ్చును 
అందుచేతనే సౌందర్యానికి అవధులు లేవు 


623 





(విశిష్టతలు) 


బ్రహ్మదేవుడు ఇద్దరు భార్యలతో వెలసి ఉన్న ఆలయము 


బ్రహ్మ పుష్కర్‌ 
సావిత్రి 11 కి మి అజ్మీర్‌ 
గాయత్రి 


(బహ్మసరోవరం (ప్రక్కన 
స్వామివారు చతుర్ముఖుడు ఆత్మేశ్వర్‌, వరాహజీ, బద్రీనారాయణ, రంగాజీ 
విగ్రహములు గలవు. (బ్రహ్మదేవుని చేతినుండి కమలము పడి సరోవరం ఏర్పడినది 


స్వామివారిని రోజుకు ఎనిమిది సార్లు నిద్రలేపి, ఎనిమిది సార్లు 


నిద్రపుచ్చు ఆచారము గల ఆలయం 
శ్రీనాధ్‌జీ నాద్‌ 
(శ్రీకృష్ణుడు) (రాజస్తాన్‌) 
పంచద్వారకలలో నొకటి 60 కిమీ. ఉదయపూర్‌ 
ఎలుకల దేవత 
కరణీ మాత దెక్‌.నోఫ్‌ 
(మహా మాయావతారం) 26 కి.మీ బికే నీర్‌ 


బికనీర్‌ మహారాజుల ఆరాధ్య ధైవం, పాలరాతి దేవాలయం, గర్భగుడి నిండా, 
చుట్టూ ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. తీపి మిరాయిలు, పాలు, నిరు ప్రసాదముగా 
వేరువేరు పెద్ద పక్ఫెములలో ఉంచుతారు. ఆలయ ద్వారము యొక్క తలుపులు బాగా 
లతలు చెక్కబడిన వెండితో చేయబడినవి. ఎలుకలు భక్తుల భుజాలమోద నెక్కి ప్రాకినట్రైన 
అదృష్టముగా భావిసారు. ఒకటి రెండు తెల్లటి ఎలుకలు గలవట. అవి కనిపించిన 
త ఎట్‌ ఈ ఎలుకలను పూర్వ జన్మలోని. అమ్మవారి భక్తులుగా భావిస్తారు వీటిని 
“కాబా”లందురు ఇన్ని వందల సంవత్సరముల నుండి ఇచ్చట కొన్ని వందలాది ఎలుకలున్నను 
ఏవిధమైన జాడ్యముగాని, అంటు దోగముగాని లేదు 





మొదటి దశలోనే మానవుడు ఎదుర్కొనవలసినది వ్యాధిని 


624 
“జయాసిస్‌ Inthe Desert" అని పేరుగాంచిన ఆలయం 


శారదా దేవి పిలాని 
శారదా పీరం 


చక్కటి పాలరాతి ఆలయం 


(BIRLA TEMPLE) 
పాండవులు అజ్ఞాత వాసము గడపిన విరాట నగరము, వెలసిన ఆలయం 


శ్రీకృష్ణ బెరాట్‌ 
రుక్మిణి 15 కిమీ జైపూర్‌ 
ఢిల్లీ- జైపూర్‌ రోడ్డులో 


జైపూర్‌ మహారాజు ప్రతాప్‌ సింగ్‌ జైపూర్‌లోని 5 అంతస్తుల 
హవామహల్‌ ఏ దేవతల ప్రీత్యర్థం కట్టించెను ? 


రాధా జైపూర్‌ 


కృష్ణ 

రాధా కృష్ణుల ప్రణయ తత్వానికి చిహ్నంగా కట్టించబడిన భవనం ఈ భవనం 
కట్టినవారు (రూపొందించిన వారు) లాల్‌ చంద్‌ ఉస్తాద్‌. ఐదంతస్తులూ, 953 గూళ్ళు, 
రాణులు, రాజ కుటుంబీకులు వీధిలో జరిగే ఊరేగింపులు, ఉత్సవాలు వీటిద్వారా విక్షించేవారు 


ఉత్తర దేశమున విభీషణునికి మందిరమున్న స్టలము 


విభీషణుడు కేధున్‌ 
15 కిమీ కోట 


కోట బిలా 
న్నా, 


ప్రేతాత్మ పీడిత బాధలను దూరం చేయు స్వామివారు 


హనుమాన్‌జీ మెహదీపూర్‌ 
(బాలాజీ) ఆళ్యారు జిల్లా 
28 కి.మి బాందికుయి RRS 


ఇక్కడ హనుమాన్‌జీని “బాలాజీ” అని పిలుస్తారు ప్రక్కనే భైరవ స్వామి 


మందిరమున్నది 





తమ స్వంత విషయాలు చాలమంది పట్టించుకోరు 
ఇతరుల ఎషయాలకై అర్రులు చాస్తారు 


625 
చర్మణ్‌వతి నది తూర్పు వాహినిగా ధనుస్సు ఆకారములో 
ప్రవహించు చోట వెలసిన ఆలయం 
ఢీ, కేశవరాయ్‌ శ్రీ కేశవరాయ్‌ పాటన్‌ 
8 కి.మీ కోట 
కోట జిల్లా 
తాఖలీ నదీ జన్మస్థానమున వెలసిన ఆలయం 


తాఖేశ్వర్‌ తాఖేశ్చర్‌ 
12 కిమీ ఖైరాబాద్‌ 
2 కి.మీ. రామ్‌ గంబిమండి 
కోట జిల్లా 

సరస్వతీ నది పుట్టిన చోట వెలసిన ఆలయం 

(బ్రహ్మ పుష్కర్‌ 

సావిత్రి 11 కి.మీ. అజ్మీర్‌ 

గాయత్రి అజ్మీర్‌ జిల్లా 


పుష్కర సరోవరములో (బ్రహ్మ సరోవరములో) సరస్వతీ నది పుట్టి సబర్మతీ నదిలో 
కలసి లూనీ నదియని పిలువబడుచున్నది. 
“భుంరియాబాబా”, “ఖేడియాబాబా” అని పిలువబడే స్వామివార్గున్న ఆలయం 


భూరియా బాబా ఖేడ్‌ 

(రణచోడ రాయ) 8 కి.మీ.బాలోతర ద. 
(చతుర్భుజ కృష్ణు బారామోద్‌ జిల్లా 
ఫేడియా బాబా 

(హనుమాన్‌ జీ) 


గోమతీ నది జన్మస్థానమున వెలసిన స్వామివారు 


శ్రీరూప్‌ నారాయణ్‌ శ్రీ రూప్‌ నారాయణజీ 
9 కి.మీ చార్‌భుజ్‌ జీ 
రాజ్‌సమంద్‌ జిల్లా 
కం(క్రోలి దగ్గర 


సకాలములో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది 


626 
రాజస్టాన్‌లో “త్రివేణీ'సంగమమున వెలసిన ఆలయం 
పెండేశ్వర్‌ పిండేశ్యర్‌ 
16 కిమీ. దోధర్‌ RS 
137 కిమీ చిత్తోర్‌గఢ్‌ 
చమలావతి, మలేని, పింగళ నదుల సంగమ స్టానం 
చర్మ రోగములను నివారించే సరోవర స్నానము 


బ్రహ్మ సరోవరము పుష్కర్‌ 
(బ్రహ్మదేవుడు 1కిమీ అజ్మీర్‌ 
సావి(త్రి, గాయత్రి 
(బ్రహ్మ సరోవరములో ఒక్కసారి స్నానము చేస్తే చాలు చర్మరోగాలు నయమవుతాయని 
నమి శ్రైక 
రాజర్షి విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా మార్చిన పవిత్ర స్థలము 
(బ్రహ్మ సరోవరము పుష్కర్‌ 
(బ్రహ్మ 
సావిత్రి, గాయత్రి 
అందము తక్కువగా ఉన్న స్త్రీలు ప్రార్ధించు అమ్మవారు 
అంబా మాత అంబాజీ 
20 కి.మీ. ఆబూరోడ్‌ 


తెల్లటి పాలరాతి అతి సుందర విగ్రహము పూర్తి పాలరాతి దేవాలయం ఆలయం 
గుండ్రముగా, అమ్మవారు చాల చూడముచ్చటగ ఉంటారు ఉచిత భోజన సౌకర్యము 
అందముగ ఉన్న వారు అందాన్ని నిలబెట్టుకొనుటకు, అందము తక్కువగా ఉన్నవారు 
అందము కొరకు అమ్మవారిని ప్రార్దిస్తారు పుష్య మాసం ద్వాదశి రోజున పెద్ద ఉత్సవం 
స్వరూప డ్వాదశి' అని పేరు. అమావాస్యకు ముందు 

ఉదయపూర్‌ (రాజస్టాన్‌) లోని పెద్ద దేవాలయము 

జగదీష్‌ ఉదయపూర్‌ 
(విష్ణుమూర్తి) 

ఎదురుగా ఇత్తడి గరుత్మంతుని విగ్రహము కలదు 





కానుకలను చిరునవ్వుతో యివ్వడం నేర్చుకోవాలి ఏడుస్తూ కాదు 


627 
3 ముఖములు గల శివలింగము 


ఏక్‌లింగ్‌జీ ఏక్‌ లింగ్‌ జీ 


ఏకలింగేశ్వరి 22 కిమీ ఉదయపూర్‌ 
స్వామికి చతుర్ముఖుడని పేరు కానీ కనిపించేవి ౩ ముఖాలు మాత్రమే. నాల్లు 


ముఖములకు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్య నామధేయములు సూర్య నామధేయము 
గల ముఖము కనిపించదు ఆది శంకరాచార్యుల వారు పూజలు చేసిన లింగము. దీని 
చుట్టూ 108 దేవాలయములున్నవి. దేవాలయ మంతయు పసుపు పచ్చని పాలరాతి 
కట్టడము. కానీ లింగము మాత్రము నలుపురంగు ఉదయపూర్‌ మహారాజుల ఆరాధ్య 
దనము 
కపిలమునికి దేవాలయము 
కపిలముని కోలాయత్‌ 
కోలాయత్‌ సరస్సు తీరము బికనీర్‌-జై సాల్మీర్‌ హైవేలో బస్సు 
(ప్రయాణం. 
గంగాసాగర్‌ (గంగానది సాగర సంగమము చేయు చోట్సుపళ్చిమ బెంగాల్‌ నందు 


కపిల మహర్షి గంగాదేవి, భాగీరధులతో బాటు దేవాలయము గలదు. 
“ఇజిరహో ఆఫ్‌ రాజస్థాన్‌” అని పిలువబడే అంబికా మాత ఆలయము 


అంబికా మాత జగత్‌ 
58 కి.మీ. ఉదయపూర్‌ 
అత్యంత సుందర శిల్పాలతో గూడిన దేవాలయము. 
“జగత్‌ మాత” అని పిలువబడే అమ్మవారి ఆలయం 
అంబికా మాత అంబాబి 
58 కి.మీ ఉదయపూర్‌ 
(ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఉత్సవం. 
శ్రీరాముడు రూప నారాయణుడు” పేరుతో వెలసిన క్షేత్రము 


రూప్‌ నారాయణజీ చార్‌భుజ్‌జి 


(నీలమేఘ శ్యాముడు) ఉదీయపూర్‌కు దగ్గరలో 
గోమతి నదీ తీరము 


ఉదయపూర్‌ రాణాలకు ఆరాధ్య దైవము 





జ్ఞానం ఎప్పూడూ ఎండని ఊటబాది వంటిది 


628 
భక్త మీరాబాయి నివసించిన చోటు 


భక్త మోరాబాయి చిత్తోర్‌ గడ్‌ 
(శ్రీకృష్ణుని భక్తురాలు) ఉదయపూర్‌ నుండి, 
(గిరిధర్‌ అజ్మీర్‌ నుండి బస్సు ప్రయాణం 


కుంభ వంశపు రాజైన భోజరాజు భార్య చిత్తోర్‌ఫుడ్‌ కోటలో (ప్రత్యేక భవనము 
రాజపుత్ర రాజుల రాణి. కోటకు మూలగా, దూరముగా కట్టించబడిన మేడలోని భక్తురాలు 
భర్త చనిపోయారని వార్తవిన్నా చలించని మహాభక్తురాలు. ఐహిక సుఖములకు అతీతురాలు 
మధురలోనున్న శ్రీకృష్ణుని విగ్రహములో లీనమైపోయినదట. జీవితకాలమంతయు శ్రీకృష్ణ 
భక్తిలో గడిపిన మహా మనీషి 
“జగత్‌ ఆలయం” అని పేరుగల దేవాలయం 


పార్వతీదేవి ఉదయపూర్‌ 
అమ్మవారి విగ్రహం పంచముఖాకృతిలో ఉంటుంది ఆలయం బౌద్ద కల్చర్‌ కలిగి 
పగోడాకృతిలో నున్నది చిన్న చిన్న గోపురములు 17 కలవు. 


కల్పతరువు చెట్టు (దేవతా వృక్షము) గల పవిత్ర స్థలము 


కల్ప వృక్షము లోదూర్వా (గ్రామం 
17 కి.మీ. జై సల్మీర్‌ 
పాలరాతిలో బహు సుందరముగా చెక్కబడిన పాలరాతి చెట్టు. కోరిన కోర్కెలు 
తీర్చునది. జై సాల్మీర్‌ రాజుల పురాతన రాజధానిలోని దేవాలయములో వెలసిన చెట్టు. జై 
సాల్మీర్‌ రాజుల ఆరాధ్య వృక్షము. 


చిత్తూర్‌ గఢ్‌ కోటలో నున్న దేవత 


కాళికా మాత చిత్తూర్‌ గడ్‌ 

మార్వారు రాజుల కోట. యుద్దానికి బయల్లేరే ముందు, కోటలో జరిగే ప్రతీ 
శుభకార్యం ముందు ప్రార్దింపబడే దేవత. దగ్గరలో విజయస్తంభం, కీర్తి స్తంభములు గలవు. 
వీటి లోపలా బయటా రామాయణ, భారత గాధలు చెక్కబడి యున్నవి 





మనుష్యులకు ముఖ్యముగా కావలసినది ఆత్మబలం, శరీరబలం కంటే 


629 
చెరువులో స్నానం చేస్తూ బయటకు వస్తూ ఉన్న అమ్మవారు. 
దాసీలు చీరలు పట్టుకుని రెడీగా ఉంటారు 


ఆధాద్‌ దేవి మౌంట్‌ ఆబూ 
(పార్వతీ అంశ) 

అచలేశ్వరి దేవి యనికూడా పిలుస్తారు. తిరుమల మాదిరిగా కొండపైకి బస్సు 
ప్రయాణం అమ్మవారు 200 మెట్టు పైన గల కొండ గుహలో ఉంటుంది స్నానం చేస్తున్న 
కోనేరు కనిపించకుండా అడ్డుగా ఉన్న పెద్ద బండరాతి [క్రింద నుండి వీపుకు తగలకుండా 
వంగి వెళ్ళి అమ్మవారిని, దాసీలను దర్శించాలి. 


పొడుగు చేతుల తెల్లబట్టలు వేసుకుని వచ్చినవారికి పారశాల ఉపాధ్యాయులుగా ప్రాణి 
యొక్కజీవన మార్గాన్ని తలియజెప్పసంస్థ 
(బ్రహ్మకుమారి సమాజము మౌంట్‌ ఆబూ 
పాండవ భవనము 


చదువు నేర్చుకునే చిన్న పిల్లలకు విద్యాబోధన చేయు విధముగా ఆధ్యాత్మిక 
చింతనము, రాజయోగాన్ని తెలియజెప్పు విశేషత గల (ప్రధాన కేంద్రము 


ఉత్తర దేశాన సగం శివుడు, సగం విష్ణువుగా ఆరాధింపబడే విగ్రహము 


హరి హరేశ్వరుడు బదరాణా 


5 కి.మీ. రయమూలా వాడా (గ్రామం 
ఉదయపూర్‌ నుండి బస్సు 
కుడివైపునగల రెండు చేతులలో పైకి ఉన్న చేతిలో విభూతి పండు, (క్రిందికి ఉన్న 
చేతిలో త్రిశూలము. ఈ భాగములో నడుముకు చుట్టుకుని సర్పము, తలపైన జడలలో 
గంగ, నుదుటిపై చంద్రలేఖ గలవు. వామభాగాన పైకెత్తిన చేతిలో చక్రము క్రిందికి దింపిన 
చేతిలో శంఖము ఉన్నవి. ఆలయములో నంది, గరుడుల వి[గ్రహములు గలవు. స్వామివారు 


మధుమేహ వ్యాధిని కంట్రోలు చేయుటకు (ప్రసిద్ది 
గడ్డం, మాసాలు ఉన్న ఆంజనేయ విగ్రహం గల ఆలయం 


సాలసర్‌ బాలాజీ సాలాసర్‌ 


చూరు జిల్లా 
ఇచ్చట హనుమంతుని “బాలాజీ” అని పిలుస్తారు. 





నిజమైన, స్వచ్చమైన, సంతోష పూరిత మానవ గృహ నిర్మాత దేవుడు 


630 
ఉదయం బాలగా, మద్యాహ్నం యువతిగా, సాయంకాలం వృద్ద వనితగా 
అలంకరించి పూజింపబడు అమ్మవారు 
అంబికా మాత అరాసుర 


25 కి.మీ. మౌంట్‌ ఆబూరోడ్‌ 25 
మూడు పూటలా మూడు రకాల దుస్తులు అలంకరించి పూబిన్తారు. 


కాలి బొటన వేలుపై అభిషేకం 
అచలేశ్యర్‌ మౌంట్‌ ఆబూ 
ఆధార్‌ దేవి మోటర్‌ గేజి రైలు 
అహ శడాబాద్‌ నుండి 


ఆబూరోడ్‌ R.5 వరకు 
తరువాత బస్సుపై 
కొండపైకి వెళ్ళవలెను. 
ఆబూ పర్వతము తరచుగా కదులుతూ ఉండేది. దీనిపై నివసించే బుషులు, 
భక్తులు, ఇతర (ప్రాణులు చాలా బాధలు పడుతూండేవి వీరందరూ ఫప్రార్దించగా శివుడు 
కరుణించి కైలాస పర్వతము నుండి తన బొటన వేలితో ఆబూ పర్వతమును కదలకుండ 
నొక్కి పెట్టెను. అందుచేత ఇక్కడ శివుడు లింగరూపములో గాక బొటన (వ్రేలు రూపమున 
అవతరించెను. అలంకరణగా కాలి బొటనవేలుకు కడియం తొడగబడి యున్నది. 


ఇచ్చట ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దిల్యారా దేవాలయములు చూడనగును. 





(ఇతర ప్రముఖాలయములు) 
1. నీలకంర మహదేవ్‌ రాధంబోర్‌ 
16 కి.మీ. జైపూర్‌ 
2. సన్నిధేశ్వర్‌ చిత్తోర్‌ఘడ్‌ కోట 


(మొహల్‌ మందిరము) 

గోముఖము నుండి నిరంతర జలధారలు. 
కర్మావతి మహారాణి ఇతర (స్త్రీలతో 
ఆత్మాహుతి చేసుకొన్న స్థలము 





లేతచెట్టు వంగుతుంది అట్లాగాక ముసలి చెట్టు విరుగుతుంది 


10 


1 


12. 


సచియా దేవి 
శ్రీరామ (ప్రతిష్ట 
సూర్య భగవానుడు 
ఐష్ణుమూర్తి 
నారసింహ స్వామి 


కీలా దేవి 

(కాళికా దేవి) 

అంబర్‌ కోటలో 
అంబామాత 

తెల్లటి పాలరాతి జైన 
దేవాలయం. అద్భుతశిల్పం 


కాళీమాత 


లక్ష్మీ నారాయణ 


శీ రఘునాధ జీ 


భవానీదేవి 


చార్‌ భుజ్‌ స్వామి 
(మోరాబాయి (ప్రార్రించిన స్వామి) 


మోరాబాయి జన్మస్టలం “ కుడికి” 


ఇక్కడికి దగ్గరలో నున్నది 


పరశురామ మహదేవ్‌ 


వనమాలి 
(శ్రీకృష్ణుడు) 


631 


ul 
క్‌ 


సచియా దేవి 
60 కిమీ జోధపూర్‌ 


అంబర్‌ 
11 కిమీ జైపూర్‌ 


రాణక్‌ పూర్‌ 
96 కి.మీ ఉదయపూర్‌ 


బూంది 

జైపూర్‌ t0 ఢిల్లీ రూట్‌లో 
జైపూర్‌ 

మౌంట్‌ ఆబూ 

గాంధీ పార్కుకు ఎదురుగా 


హల్టీ ఘాటీ 
24 కి.మీ. నాద్‌ ద్వారా 


మెరటా సిటీ 
116 కి.మీ జోధపూర్‌ 


రాజపుర 
35 కి.మీ ఫల్నా R.5 


నాద్‌ ద్వారా 
17కి.మీ కంకోలి 


అంతర్వేదిలో (ఆంధ్రప్రదేశ), చిదంబరములో (తమిళనాడు), కోణార్క్‌లో (ఒరిస్సా) 
ఆలయ నిర్మాణాల రాళ్ళకు దగ్గరలో ఎక్కడా కొండలు లేవు 


13 


14 


15; 


16. 


17. 


18. 


19. 


20. 


21 


22, 


23. 


అంబామాత 
జగన్నాద్‌ 
రాధాదేవి 
బీహారి కృష్ణ 
వటేశ్వర్‌ 


సూర నారాయణ 


గోపేశ్వరుడు 


రూప్‌ నారాయణ్‌ 


ఐప్పుమూర్తి 


రణచోర 


అర్హనారీశ్వర్‌. 
శ్‌ 
సచియా మాత 


ద్వారకా ధీష్‌ 


632 


భరత్‌ పూర్‌ 
147 కిమీ అల్‌వార్‌ 


బటేశ్వర్‌ 
65 కిమీ ఆ(గా 


లోహర్గల 
32 కి.మీ. నవల్‌ గడి RS 


మగవాస్‌ 

7 కిమీ బగరానా 
కం[కోలి 

65 కిమీ. ఉదయపూర్‌ 


ఓసియా 
67 కి.మీ. జోథ్‌పూర్‌, 


ఖేడ్‌ 
55 కి.మీ. జోథ్‌పూర్‌ 
8 కిమీ బలోత్రా 


ఓపషియా 
65 కిమీ జోధ్‌పూర్‌ 
జోధ్‌పూర్‌ జిల్లా 


రామ్‌దేవర 
12 కి.మీ. పోకారన్‌ 
జై సల్మీర్‌ జిల్లా 


ప్రయాణములో సముద్రము అల్లకల్లోలముగా నున్నప్పుడే మొక్కులు, 


ప్రార్థనలు, గట్టు చేరాక ఏమీ ఉండవు 


633 


24 పాపవిమోచనాదేవి 


25 


26. 


27 


28. 


29 


30. 


31. 


32 


33 


నీలకంఠ మహాదేన్‌ 


కాళీ, జరా శంకర్‌, గిరిధర్‌, భక్త 
మీరాబాయి, సమిధేశ్వర్‌, కుంభశ్యామ్‌ 
(విష్ణు 


జగత్‌ శిరోమణి 
(విష్ణుమూర్తి 


1. విష్ణుమూర్తి 
2 సోమేశ్వర్‌. 


1శివ 


2.శేషశాయి 


శీతలేశ్చర్‌ మహాదేవ్‌ 


సతీ సహేలి 


మహా విద్యాదేవి 
(చదువుల తల్లి) 


నీలకంఠ మహదేవ్‌ 
కుంభస్వామి (విష్ణు 


పుష్కర్‌ 


రాజఘురా 


32 కిమీ. ఆళ్యార్‌ 


చితోర్‌ గడ్‌ 


జైపూర్‌ 


కిరాడు 
26 కి మీ. బార్‌మేర్‌ 
జై సాల్మీర్‌కు దగ్గరలో 


ఓషియాన్‌ 
58 కి.మీ జోధ్‌పూర్‌ 


బరోలి 
50 కి.మీ. కోట 


జైరా పాటన్‌ 
80 కిమీ. కోట 


మౌంట్‌ ఆబూ 


కుంభాల్‌ ఘర్‌ 
65 కి.మీ. ఉదయపూర్‌ 


కోపం తాత్కాలిక వున్మాదము, చెప్పుడు మాటల కన్నా తప్పుడు మాటలు నయం 


34 


35 


36 


37 


38 


39. 


40. 


41. 


42. 


43. 


44 


45 


46. 


భక్త మోరాబాయి 


శివ మహదేవ్‌ 


దాడిమాత 
అర్హుదాదేవి 
ఆంజనేయ 
హనుమాన్‌ జీ 
హనుమాన్‌ జీ 
హనుమాన్‌ జీ 
సిద్ది గలాపతి 


గజానన భగవాన్‌ 


లకులిష్‌ మహదేవ్‌ 


నందీశ్వర మహాదేవ్‌ 


634 


నగ్గా 
ఉదయపూర్‌ దగ్గరలో 


ఏకలింగ్‌జీ 
22 కిమీ ఉదయపూర్‌ 


జె సమంద్‌ 


po 


50 కిమీ ఉదయపూర్‌ 
నాగోర్‌ 

మౌంట్‌ ఆబూ 

కోట 

నాధ్‌ ద్వార 

విరాట్‌ నగర్‌ 

శ్రీ బాలాజీ R.S 

భీల్‌ వాడ 


రణధంబోర్‌ 
సవాయ్‌మదోపూర్‌ R85 దగ్గర 


ఏక్‌లింగ్‌ జీ దగ్గర 


10 కిమీ ఉదయ్‌ పూర్‌ 





గతించిన నిన్నటి రోజు ఈ రోజుకి మార్గదర్శి 





(విశిష్టతలు) 
విఘ్నేశ్వరుడు స్త్రీ రూపములో నున్న ఆలయం 


20 కి.మీ భువనేశ్వర్‌ 
64 యోగినీ మాతలు చుట్టూ ఉన్న ఆలయం. ఇందలి మాతలు చాలవరకు వివ(స్తలై 
యున్నందున విఘ్నేశ్వరుని మాతలు (స్తీ రూపములో (ప్రతిష్టించిరి. 
9, 999 దేవాలయములు గల దివ్య క్షేత్రము 


లింగరాజస్వామి భువనేశ్వర్‌ 
లింగరాజేశ్వరి లేక రా[ష రాజధాని 
పాపహరీ దేవి 


ముఖ్య ఆలయము లింగరాజ స్వామి వారిది. దీనికి దగ్గరలో ఇతర ఆలయములు 
ఈ క్షేత్రమును హరిహర క్షేత్రమని పిలుతురు ఈ నగరమును (Cathedral aty of 
[nda )అని పిలుతురు. దగ్గరలోని బిందు సరోవరం చుట్టూ దేవాలయ సముహమే 


అమ్మవారు విగ్రహరూపములో గాక స్తంభాకారముగా నున్న ఆలయం 


ఘంటశిల (శక్తి కరం) బాణపూర్‌ 
బాణాసుర (ప్రతిష్ట 70 కి.మీ. కుర్జారోడ్‌ RS 
దక్షేశ్వర్‌ 6కి మీ.బాలుగా RS 


దక్షప్రజాపతి మందిరం పుట్టింటికి వచ్చిన సతీదేవి దక్ష ప్రజాపతి మందిరంలోని 
నిరాదరణ జూచి నిళ్ళిష్టురాలై స్తంభించిపోయినది. 


పూరీలో ఉన్న జగన్నాధ, బలభద్ర, సుభద్ర విగ్రహాలతో బాటు 
గర్భగుడిలో ఉన్న 4వ విగ్రహము 
సుదర్శన్‌ పూరీ 
బంగాళాఖాత తీరము 
-ఈ మూర్తిని బయటకు తీసుకుని వచ్చి ఊరెగించరు. 





ప్రపంచమనే విద్యాలయంలో శీలమే గుర్తింపు కలిగిన పట్టా 


636 
విగ్రహములను ఊరేగింపునకు రదముపై తీసుకుని వెళుతున్నప్పుడు 
రధముపైనున్న పూజారి పరుషమైన అశీలపదాలను 
ఉచ్చరించు ఆచారము గల ఆలయము 
జగన్నాధ పూరీ 
బలభ(ద 
సుభద్ర 
బంగాళాఖాత తీరము 
అశ్లీల పదాలను ఉచ్చరించక పోయినటైన రధము తేలికగా కదలదట 


యుధిష్టరుని కోవెల, భీముని కోవెల, అర్జునుని కోవెల, కుంతీదేవి 
కోవెల గల పుణ్యక్షేత్రము 
మహాతద్రగిరి మహేంద్రగిరి 
సాబకోట [గ్రామం 
మందస మండలం 
పర్గాకిమిడి సబ్‌ డివిజన్‌ 


ఇటలీలోని “పీసా టవర్‌” ఒరిగి ఉన్నట్లు ఒరిగిపోతున్న ఆలయం 


విమలేశ్వర్‌ హ్యూమా 
మహానది తీరము 30 కి.మీ. సంబల్‌పూర్‌ 
ఈ ఆలయం మానవ నిర్మితం గాక దేవతా నిర్మాణమని నమ్మిక. 


ఒక చేత విజయపతాకం, మరొక చేత ఖడ్గం 
ధరించిన ఆంజనేయ స్వామి ఆలయం 


మకర ధ్వజ హనుమాన్‌ పూర్‌ 


చేతనున్నది కామదేవుని జయించిన విజయ పతాకం. 


మయూర్‌భంజీ్‌ రాజుల ఇలవేల్పు 
థిచికీ దేవి థీచింగ్‌ మయూర్‌ భంజ్‌ జిల్లా 
ఖైరి బందన్‌ నదీతీరం 67కి.మి. బాదం పహార్‌ RS. 


145కి మీ. బాదిపాదా 





ఒంటరిగా వున్నప్పటి చర్యలే వారి వారి స్వభావాలను వెల్లడిస్తాయి 


637 


ఒకనాడు పార్వతీదేవికి దాహంకాగా, శివునాజ్ఞచే ఒక కోనేరు త్రవ్వబడి, 
అందు దేశములోని నదులు, సరస్సులు ఒక్కొక్క బొట్టు చొప్పన నీరు 
యిచ్చుటచే వెలువడిన సరోవరం, వెలసిన ఆలయములు 


బిందు సరోవరం బిందు సరోవరం 


3 కి.మీ.భువనేశ్వర్‌. 
పూర్వం 7,000 ఆలయములు వెలసినవట. ఇప్పుడు 500 ఆలయములు మాత్రం 
సరోవరం చుట్టూ గలవు. ఇందు సంవత్సరమునకొకసారి జగన్నాధుని స్నానము చేయింతురు. 
2,999 ఆలయములు లింగరాజస్వామి ఆలయ సమీపాన వెలసినదట 


బిందు సరోవరం గట్టున వెలసిన ప్రముఖ దేవాలయం 
అనంత వాసుదేవ భువనేశ్వర్‌ 
(చాల పురాతనాలయం) 
కేదార గౌరి పెదవులపై చిన్న బాలుడు గల ఆలయం 
కేదార గౌరి భువనేశ్వర్‌ 
ముక్తేశ్వరుడు 
సప్త మాతృకలు 
ఎలుక వాహనుడైన వినాయకుడు, నెమలి వాహనుడైన కార్తికేయుని విగ్రహములు 
గలవు. అమ్మవారి పెదవిపై చిన్న బాలుని విగ్రహం కలదు. ఇది ప్రత్యేకత. 
పూరీలోని జగన్నాధ ఆలయానికి దగ్గరలో ఎక్కువ రోజులు నీళ్ళలో 
మునిగి ఉండు శివలింగం గల ఆలయం 


లోకనాధ పూరీ 
3 కి.మీ జగన్నాధాలయం 
దగ్గరలోవున్న మార్కండేశ్వర ఆలయంలోని చెరువులో స్నానంచేసి యాత్రీకులు 
పవిత్రులైనట్లు భావిస్తారు. 
ఎల్లప్పుడు సత్యమే పలుకు స్వామివారిగా ప్రసిద్ధినొందిన ఆలయం 
సత్య బదిర్‌ స్వామి సోక్షి గోపాల్‌ 
(సాక్షి గోపాల్‌) 19 కి.మీ. పూరీ 
ఇక్కడనున్న పూజారులు కూడా నిత్య సత్య వర్తనులే 


కదలే వాటినే గాక కదలని వాటిని కూడా సృష్టించాడు భగవంతుడు 


638 
సింహాన్ని వాహనముగా గల్లి, ఒకచేత ఖడ్గము, 
ఒక చేత మహిషాసురుని తోక పుచ్చుకుని ఉన్న అమ్మవారు 


బిరజా దేవి అష్టాదశ పీరాలలో జాజ్‌పూర్‌ 
నొకటి దసరా రోజులలో భువనేశ్వర్‌ - కలకత్తా లైనులో 
అమ్మవారికి రధయా(త గలదు కటక్‌ నుండి 3 గం 


బస్సు ఆ (ప్రయాణం 


13 కి.మీ. పరిదిలో నలబైదేవాలయములు గల రెండు గ్రామాలు 
సోమ తీర్దం రానీపూర్‌, రయురియాల్‌ 
అందరుదేవుళ్ళు కల్గిన 40 ఆలయములు రూర్కెలా (ప్రక్కన 
(చిన్నవి, పెద్దవి) గలవు 
ఈ 40 ఆలయములను (13 కిమీ దూరములోని) ఒకే రోజులో దర్శించిన 
మోక్షము 
మానవ సముద్రములో సాగే రంగు రంగుల బోట్లను(80ఇ౪) పోలిన మూడు 


రధాలు మూడు కి.మీ. దూరం తరలివెళ్ళి 7వ రోజున తిరిగి 
వచ్చు ఆచారము గల ఆలయం 


జగన్నాధ పూరీ 
బలభ(ద్రసుభ[ద్ర 

నంది ఘోష తాళధ్వజ, దర్పదళన అని పిలువబడే మూడు రధాలతో ఊరేగింపబడే 
రధోత్సవం గుండీచ మందిరము వద్ద ఆగి, 7 రోజుల తరువాత రధాలు తిరిగి వస్తాయి 


సంవత్సరమునకు 62 ఉత్సవములు జరిగే ఆలయం 
జగన్నాధ పూరీ 
బలభద్ర, సుభద్ర 64 కిమీ భువనేశ్వర్‌ 
బంగాళాఖాత తీరం 
ప్రతీ సంవత్సరము వైశాఖ మాసములో చందనయాత్ర, జ్యేష్ట మాసములో 
శేసయాత్ర, ఆషాఢ మాసములో రధయాత్ర గల ఆలయం 


జగన్నాధ పూరీ 
బలభ(ద్ర సుభద్ర 





అజ్ఞానము దురదృష్టానికి మూలస్తంభం 


639 
పాలు, చక్కెర, కొబ్బరి కలిపి పానకం చేసి హీరా 
పంచమి ఉత్సవం జరుపు ఆలయం 

జగన్నాధ పూరీ 
బలభద్ర, సుభద్ర 

లక్ష్మీదేవి (ప్రార్దనపై జగన్నాధ స్వామివారిని ఇతర దేవుళ్ళతో సహా ఆషాఢ శుద్ద 
పంచమినాడు రధయా(త్రలో గుండీచ మందిరము నుండి వెనుకకు మళ్ళిస్తారు 

ఎల్లప్పుడు నీళ్ళలో మునిగిఉండి సంక్రాంతికి మాత్రం 
నీళ్ళపైకి వచ్చి కనిపించు విగ్రహం 

గంగానారాయణ సింహపూర్‌ 
(శయనమూర్తి) 3 కిమీ గఢ్‌ మధుపూర్‌ RS 


నారాయణ సరోవరములో మునిగి 
ఉంటుంది. 


కాళ్ళకు బేడీలు ఉన్న హనుమంతుని విగ్రహం గల ఆలయం 
బేడీ హనుమాన్‌ పూరీ 
1 కి.మీ. పూరీ 
బంగాళాఖాత తీరం 
ఇక్కడ ఒకప్పుడు సముద్రం పొంగి ఊరిని ముంచివేసినది అప్పుడు హనుమంతుడు 
అయోధ్యకు వెళ్ళాడట ఇక కదలకుండా ఉండేందుకు శ్రీరాముడే హనుమంతుని విగ్రహానికి 
కట్టడి చేశాడట. అప్పటినుండి సముద్రం ఊరిని ముంచలేదు. పొంగిన సముద్రాన్ని 
హనుమంతుడు కట్టడి చేస్తాడు 


సముద్రహోరు వినిపిస్తుందేమోనని చెవి యొగ్గి 
వింటున్న హనుమంతుని విగ్రహం 


హనుమంతుడు పూర్‌ 


(వింటున్నట్టుగా) 1 కి.మీ. జగన్నాధాలయం 
సముద్రపు హోరులో సుభద్రాదేవికి నిద్రాభంగము అవుతుందేమోనని చెవియొగ్గి 
వింటూ ఉంటాడు. ఒకవేళ హోరు ఎక్కువైనచో ఆపుటకు. 





అసత్యమే హింసకు జన్మస్థానం 


640 
అమ్మవారి అష్టమూర్తులు, స్వామివారి అష్ట లింగాలు వెలసి ఉన్న ఆలయం 


జగన్నాధ పూరీ 
బలభ(దైి సుభద్ర 

అమ్మవారి అష్టమూర్తులు 1 మంగళాదేవి 2 విమలాదేవి ౩ సర్వ మంగళాదేవి 
4 మరీచి5 చండిక 6 అర్జాశిని 7 అంబ 8 కాళరాత్రి 

అష్ట శివలింగాలు 1 వటేశ్వర 2 కపాలమోచన 3 క్షేత్రపాల్‌ 4 యమేశ్వర్‌ 5 
మార్కండేశ్వర్‌ 6 ఈశాన 7 బిల్వేశ్‌ 8 నీలకంర మహదేవ్‌ 


ఒరిస్సాలో లింగం కపోత రూపంలో ఉన్న ఆలయం 


కపోతేశ్యర్‌ కపోతేశ్వర్‌. 
భార్గవీ నది తీరం 12 కిమీ పూరీ 


పిల్లల కోసము స్నానము చేయు సరోవరము 
బిందు సరోవరము భువనేశ్వర్‌ 
రాష్ట్ర రాజధాని 
శివుని ఆజ్ఞపై దేశములోని నదుల, సరస్సులలోని తీర్షములతో నిండిన సరోవరము 


20, 000 ప్రజలు ఆధారపడి బ్రతికే ఆలయము 
జగన్నాధ పూరీ 
బలభద్ర సుభద్ర 
బంగాళాఖాత తీరము 
1. పూజారులు, 2 .కుండలు చేయువాదు 3. మహా (ప్రసాదము తయారు చేయువారు 
వగైరా వీరందరూ ఆలయకార్య(క్రమాల్లొ పాల్గొనేవారే 


ఆషాఢ శుద్ధ విదియకు ముందువచ్చే అమావాస్యనాడు విగ్రహాలను కొబ్బరి నీళ్ళతో 
స్నానం చేయించి, చీకటి గదిలో ఉంచు ఆలయం 


జగన్నాధ పూరీ 
బలభ(ద్ర సుభద్ర 
బంగాళాఖాత తీరము 


రధోత్సవమునకు ముందు విగ్రహాలకు స్నానోత్సవము జరుగును విగ్రహాలను 
కొబ్బరి నీళ్ళతో స్నానము చేయించుట ఇంకెచ్చటా కనిపించదు. 





అవకాశం కలసిరాకపోతే సామర్ధ్యం సన్నగిల్లుతుంది 


641 
స్త్రీలు రధములాగి, ఉత్సవము జరుపు ఆలయము 
జగన్నాధ పూరీ 
బలభ(ద్ర, సుభ(ద 
బంగాళాఖాత తీరము 
సుభద్ర రధాన్ని (స్త్రీలు కూడ లాగుదురు. ఆషాఢ శుద్ద విదియ నాటినుండి దశమి 
వరకు రధోత్సవము జరుగును. చాల (ప్రసిద్ది 
ప్రతి సంవత్సరము స్వామివారిని ప్రక్షాళనము కొరకు తీసుకుని వచ్చు సరోవరము 
లింగరాజు స్వామి 
బిందు సరోవరము భువనేశ్వర్‌ 


5 కి.మీ లింగరాజు గుడి 
ప్రఖ్యాత పంచ సరోవరములలో నాకటి. 


“Lord of Universe" అని పిలువబడే స్వామివారు, ఆలయం 
జగన్నాధ స్వామి పూరీ 


శయనాకారములో నున్న అతిపెద్ద విగ్రహం 


విష్ణుమూర్తి భీమఖండ 
(33' పొడవుగల విగ్రహం) కనిహా జిల్లాలోని చిన్న గ్రామం 29 కిమీ తాల్ఫర్‌ 
187 కి.మి. భువనేశ్వర్‌ 


230 కి.మీ. పూరీ (పూరీ నుండి 
తాల్ఫర్‌కు బారంగ్‌ మీదుగా రైలు కలదు) 
ఇంత పెద్ద శయన వ్నగం ఇంకెక్కడా గానరాదు 


పురుషోత్తమ క్షేత్రం అని పిలువబడే ఆలయం 


జగన్నాధ పూరీ 
బలభద్ర సుభద్ర బంగాళాఖాత తీరం 





పెండ్లి తరువాత ప్రతీవాడు ప్రతిరోజూ కట్టుకునే ఇంటిలా కష్టపడుతూండాలి 


642 
“మార్జాల కేసరి” అని పిలువబడే విష్ణుమూర్తి యొక్క ఆకారం - ముఖం పెల్లి, శరీరం 
సింహం, ఈ ప్రత్యేక ఆకారంతో వెలసిన స్వామివారు 
విష్ణుమూర్తి నృసింగనాధ్‌ 
140 కి.మీ. సంభల్‌పూర్‌ 
భువనేశ్వర్‌ నుండి బస్సు 
దేవాలయములోని బిలం నుండి మూషికాసురుడు ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు 
సంహరించడానికి సిద్దముగా నున్న స్వామివారు. 


“జగ్‌ మోహన్‌” అని పెలువబడే గర్లగుడి, వెలసిన విగ్రహములు 


జగన్నాధ క్షేత్రము పూరీ 

జగన్నాధుడు బంగాళాఖాత తీరము 
బలభ(ద్రుడు సుభద్ర 

సుదర్శన్‌ 


ఈ గర్భగుడ్‌నే “రత్నవేది” అనికూడా పిలుస్తారు. ముఖ్యమైన విగ్రహములు మూడు 
మాత్రమే * జగన్నాధ, బలభద్ర, సుభద్ర. ఇద్దరన్నలకు చేతులున్నవి. సుభద్రకు లేవు. 


ఒకే గర్భగుడిలోని మూడు విగ్రహాలలో సాలగ్రామ శిలలున్నవి 


జగన్నాధ పూరీ 
బలభ(ద, సుభద్ర 


శాక్తికేయము, శైవము, వైష్ణవము, బుద్ధిజము (బౌద్ధము) కలసి ఉన్న దేవాలయము 
హరి శంకరుడు హరి శంకర్‌ 


బాలంగీర్‌ జిల్లా 
48 కి.మీ. హరిశంకర్‌ రోడ్‌R.S 
91 కి.మీ. బాలంగీర్‌ 
67 కి.మీ.పిటాల్‌ ఘర్‌ 
(ప్రతిదినము నాలుగు రకముల భక్తులు పూజించు స్వామివారు 





సంపద ఉప్పునీరు వంటిది త్రాగిన కొలది దాహాన్ని పెంచుతుంది 


643 
పాలు ప్రసాదముగా ఇచ్చు దేవాలయం 


క్షీరచోర గోపీనాధ్‌ రెమ్వునా 
( శ్రీకృష్ణుడు) 8 కిమీ బాలసోర్‌ 
22 కిమీ చంద్రపూర్‌ 
“శ్రీ క్షేత్రము" అని పిలువబడే దివ్య క్షేత్రము 
జగన్నాధుడు పూరీ 
బలభ(ద్రుడు, సుభ(ద్ర బంగాళాఖాత తీరము 
“వీణా యంత్రము” గల శక్తి పీరము 
మంగళా దేవి తాకట పురం 
(శక్తి పీరము) 65 కి.మీ. పూరీ 
(ప్రాచీ నదీ తీరము 
అన్నిచోట్లా శివునికి త్రిశూలం ఆయుధం ఒకచోట “పినాకమ”నే 
ధనుస్సు ఆయుధంగా గల స్వామివారు 
శ్రీ లింగరాజ స్వామి భువనేశ్వర్‌ 
(భువనేశ్వరుడు) 
పాపహరిీ దేవి 


హరిహర మంత్రముల ద్వారా లింగ రాజేశ్వరునికి మహా నైవేద్యం నివేదించబడును. 
లింగము, పానమట్టము చక్రాకృతి నుండుటచే హరిహర రూపమని ఎన్నబడుచున్నది. 
పూజలు హరిహరాత్మక మంత్ర రాజములచే జరుపబడును 

త్రిపుర సంహారానికి శివుడు ఉపయోగించినవిల్లు పినాకము. ఈ వింటినే సీతా 
కళ్యాణానికి ముందు శ్రీరాముడు ఎక్కు పెట్టినది. 


“కపాల మోక్ష లింగము” ఉన్న క్షేత్రము 


కపాలేశ్యరుడు పూరీ 
(బ్రహ్మ యొక్క పంచమ శిరస్సు తెగిన శిరస్సును (బ్రహ్మ ఇక్కడ విడిచి. శివుని 
(ప్రతిష్టించెను. 


మనల్ని ఆనందపరచేది మన మెదడు ఇతరుల నానంది పరచేది మన హృదయం 


644 
స్నానయాత్ర, రధయాత్రలు గల దేవాలయం 
జగన్నాధ్‌ పూరీ 
బలభ(ద్ర 
సుభద్ర 
జ్యేష్ట మాసములో స్నానయా(త్ర. ఆషాఢ మాసములో రధయాత్ర. ఈ రెండింటికి 
తేడా సుమారు రెండు వారములు. దేవాలయం బయటకు మూడు విగ్రహములను తీసుకొని 


వచ్చి, ఎత్తైన ప్పాట్‌ఫారమ్‌ మీద ఉంచి, జలముతో మంత్రముల మధ్య అభిషేకము రీత్యా 
స్నానము చేయించి, తరువాత విగ్రహాలను తుడిచి, తిరిగి గర్భగుడికి చేరుస్తారు. 45", 44, 


43' ఎత్తుగల జగన్నాధ, బలభద్ర, సుభద్రలను రధాలపై ఊరేగించెదరు 


6, 000లకు పైగా పూజారులు కలిగి, దేశములో అతిపెద్ద వంటశాల 
కూడా కలిగిఉన్న దేవాలయము 
జగన్నాధ, పూరీ 
బలభ(ద్రసుభ([ద్ర 
బంగాళాఖాత తీరము 


వేదవ్యాసుడు మహాభారతము రచించిన గుహగా ప్రసిద్ధిచెందిన ప్రాంతము 
వేదావ్యాసా(శ్రమము వేదవ్యాస్‌, 
బ్రాహ్మణి నదీ తీరము రూర్కెలా స్టీల్‌ సిటి దగ్గర 
పరమేశ్వరుడు, పార్వతి 

ఇచ్చట సంస్కృత పారశాల కలదు కోయిల్‌ మరియు శంఖ నదుల సంగమ 
స్తానము. 
డు 

లక్ష్మిణునికి, భరతునికి, శత్రుఘ్ననునికి, అనంత వాసుదేవునికి వేరు వేరు 

దేవాలయములున్న పుణ్య క్షేత్రము 

లక్ష్మణుడు భువనేశ్వర్‌ 
భరతుడు, శత్రుఘ్నుడు 
అనంత వాసు దేవుడు 

చాలా పెద్దదైన లింగరాజ స్వామి వారి దేవాలయమునకు దగ్గరలో కలవు. 





వ్రతాలన్నీ స్త్రీలకు మాత్రమే పురుషునికి కావలసింది ఏక పత్నీవతం ఒక్కటే 


645 
నీల మాధవ దేవాలయం ఉన్న గ్రామము 


నీల మాధవుడు కాంతిలో [గ్రామము 
వీల మాధవి పూరి జిల్లా 
మహానదీ తీరము ఖండపార తాలూకా 


ఈ ఆలయము పూరీలోని జగన్నాధ్‌ ఆలయము కన్న పురాతనమైనది. 
రెండవ ద్వారక అని పిలువబడే క్షేత్రము 

జగన్నాధ, భలభ(ద్ర పూరీ జగన్నాధ్‌ 
సుభద్ర 
బంగాళాఖాత తీరము 

దాదాపు 400 కుమ్మరి కుటుంబాలు ఆధారపడి, జీవించే దేవాలయము 
జగన్నాథ్‌ పూరీ జగన్నాథ్‌ 
బలభద్ర సుభ్మద 
బంగాళాఖా3 తీరము 

స్వామివారికి (ప్రతిరోజు కుండలతోనే ప్రసాదము వండుదురు. అందుచేత ప్రతిరోజు 
కొత్త కుండలు కావలసియున్నవి. 

శ్రీకృష్ణ కుమారుడయిన సాంబునిచే నిర్మించబడిన ఆలయము 


సూర్య భగవానుడు కోణార్క్‌ 
బంగాళాఖాత తీరము 33 కి.మి. పూరీ 

తన వ్యాధి (కుష్టువ్యాధి) నిర్మూలనార్హము సూర్య భగవానుని (ప్రార్దనకై సాంబునిచె 
నిర్మించబడినది. 


మర్యాద యిచ్చేవారిని, పుచ్చుకొనేవారిని సంతోష పరుస్తుంది 


646 





ఇతర ప్రముఖాలయములు 
సోమేశ్వర్‌ రాణీపూర్‌ 
సోమతిర్గం జెరియాల్‌ గ్రామం 
64 యోగినీ దేవతలు 30 కిమీ టిటాల్‌ ఘర్‌ 
విష్ణు మూర్తి 
బుద్దుడు 
జయేశ్వర్‌ జైపూర్‌ 
భగవతి 
హటకేశ్వర్‌ అత్రి 
ఉష్ణ గుండాలు 42 కీ మీ భువనేశ్వర్‌ 
వ్యాధి నిరోధకాలు 
నారాయణి నారాయణా 
జల ఊటప్రక్కన 118మీ చిలక సరస్సు 


వెలసిన అమ్మవారు 


జెశంకర్‌ హీరాకుడ్‌ 

పార్వతీ మాత బరహంపూర్‌ 

సుభద్ర భువనేశ్వర్‌ 

జగన్నాధ 

బలభద్ర 

(బ్రహ్మేశ్వర, ముక్తేశ్వర భువనేశ్వర్‌ 
పరశురామేశ్వర, చాముండ 

రాజారాణీ 

యోగినీ మాతలు హీరాపూర్‌ 

(64) 15 కిమీ భువనేశ్వర్‌ 





చీపురు మురికిగా వున్నా, వూడ్చేచోటును శుభ్రంచేస్తుంది 


647 


9 కాళిజాయ్‌ చిలక సముద్రం 
10 విష్ణుమూర్తి నిర్మల్‌జార్‌ 
(చిలక సముద్రం లోని దీవిపై) 11కి మీ రంభ 
11 భగవతి జబాన్‌పూర్‌ 
(చిలక సముద్రంలోని దీవిపై) 12 కిమీ బాలూగామ్‌ 
20 కిమీ బార్‌కుల్‌ 
12 గుప్తేశ్వర్‌ గుస్తేశ్వర్‌.65 కి మీ జైపూర్‌ 
గుప్తేశ్వరి 65కి మీ 
13 మంగళాదేవి తాకట పురం 
ప్రాచీనదీతీరం 60కి మీ పూరీ 


వీణా యంత్రం గల అమ్మవారు 


14 జనార్దన స్వామి అన్నవర నాథ్‌ 
22 కిమీ పూరీ 
15 లోకనాధ స్వామి, శివ పూరీ 
16 హటకేశ్వరుడు గోపాల పూర్‌ 
బంగాళాఖాత తీరం గంజామ్‌ జిలా 


18 కీ మీ బరహం పూర్‌ 


17 బాలగోపాలుడు సాక్షి గోపాల్‌ 
జగన్నాధ స్వామి 17కిమీ పూరీ 
18 మహేశ్వరుడు హీరాకుఢ్‌ 
16 కి మీ సంభల్‌పూర్‌ 
19 కిచకీశ్వరీ దేవి కీచింగ్‌ 
బీహర్‌ రాష్ట్ర బోర్డర్‌ మయూర్‌ భంజ్‌ జిల్లా 


200 కిమీ బారిపాద 


నతని 


పతి పదిమందిలో ఒక మోసగాడుంటాడు జాగ్రత్త 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


కేదారగౌరి 
నివ 


విమలేశ్వర్‌ 
మహనదీతీరం 


గుప్తేశ్వర్‌ 
(గుహలయం) 


సరళా దేవి 
మహనదీతీరం 


హనుమాన్‌ 


హనుమాన్‌ 


భోగద్‌ గణేష్‌ 


వరద వినాయక 


కోసలేశ్య్వర్‌ 
కోసలేశ్వరి 


రామేశ్వర్‌ 
రామేశ్వరి 


నీల మాధవుడు 
నీల మాధవి 


సమే శ్వర్‌ 
సమే శ్వరి 


ఖంఖేశ్వర్‌ 
ఖంఖేశ్వరి 


648 


భువనేశ్వర్‌ 
బిందుసాగర్‌ గట్టున 


హ్యూమా 
40 కిమీ సంబల్‌ పూర్‌ 


కోరాపుట్‌ 
కనకపూర్‌ 
80కి మీ భువనేశ్వర్‌ 


సిరూలి 
15 కిమీ చందన పూర్‌ 


కటక్‌ 


నయి గువ 
పూరీ జిల్లా 


కటక్‌ 
వైద్యనాధ్‌ 
బౌద్స్‌ 

a 
కాంతిలో 


100కి మీ భువనేశ్వర్‌ 


సంబళపూర్‌ 
288 మీ రాయపూర్‌ 


సోనేపూర్‌ 
48కి మి బాలంగీర్‌ 


సంపాదించిన దానికంటె, కూడబెట్టినదే భాగ్యవంతునిచేస్తుంది 


© 
రుజలు 


ఆలయాలన్నీ దర్శించుటకు ఈ జీవితకాలము సరిపోతుందా? మానవుని 
జీవితములో పసితనము, అతి వృద్ధాప్యము తీసివేస్తే మిగిలిన కాలములో సతీసమేతముగా 
భారతదేశ దేవాలయ సందర్శన ఎంతవరకు సాధ్యం? దేవాలయ దర్శనమునకు కావలసిన 
ధనము, కాలము, శక్తి ఎంతమంది వద్ద ఉంటాయి? ఇవన్నీ ఉన్నాయనుకుని సరిపెట్టుకున్నా 
పవిత్ర దేవాలయము, మహత్తర శక్తి పీరము, పుణ్యస్థలము పురాణాలలో పేర్కొన్న 
వాటన్నింటికి వివరములు ఎక్కడ దొరుకుతాయి? దేవాలయములను దర్శించేటప్పుడు 
సాధారణముగా యువపూజారులు దర్శనమిన్తారు వారి వద్దనుండి పూర్తి సమాచారము 
లభించకపోయినా, ఆలయ వెనుక భాగాన, ప్రక్కన ఉన్న యిండ్లలో ఉన్న వృద్ద పూజారులను 
అడిగి కొన్ని వివరములు సేకరించినాను ధర్మకర్తల వద్దకు వెళ్ళి వివరములడిగిన భాషా 
భేదములున్నప్పుటికి ఎంతో దయతో, ఓర్పుతో సందేహనివృత్తి చేసారు కొంతమంది 
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల ద్వారా కూడా కొంత సమాచారము సేకరించితిని. ప్రఖ్యాత పౌరాణిక 
ఆలయాలకు వివరములు కావలసి వచ్చినపుడు పురాణ పండితులను, ఉపన్యాస కేసరులను, 
సాహితీపరులను, యా(త్రామార్గదర్శకులను మున్నగు వారిని అడిగి ఇంకా కొన్ని స్టలముల 
వివరములను చాలవరకు సేకరించడమైనది అయినా పూర్తి వివరములు లభించుట 
కష్టము. 

వ్యాసుడుద్భవించాడు. మానవజాతిని ఉద్దరించడానికి పురాణాదులు రచించాడు 
వాటితోబాటు అయ్యవార్ల, అమ్మవార్ల పేర్చు వివరించాడు పేర్లు స్మరిస్తేచాలు స్మరించి 
తరించమన్నాడు అంతే. అవకాశముండి దర్శించడానికి వీలుగా దేవతలు వెలసిన స్టలాల 
సేర్హను శౌనకాదిమునులకు శ్లోకరూపములో సంస్కృతమున చెప్పాడు వెళ్ళిపోయాడు. 
cc లా 

మానవసేవ చేశాడు. తాను తరించాడు. 

బుతువులు మారాయి సంవత్సరాలు గడిచాయి. దశాబ్దాలు, శతాబ్దాలు 
వెళ్లిపోయాయి యుగం కూడా మారింది. కాలచక్రం తిరిగిపోయింది నామాలు స్మరించడంతో 
తృప్తిపడని భక్తుడు బయలుదేరాడు దర్శనానికి కుతూహల పడ్డాడు పురాణాలు తీయించి 
శ్లోకాలు తెలుసుకున్నాడు ఇంతలో ఒక అనుమానం వచ్చింది వ్యాసమహర్షి ఈ క్షేత్రాలన్నీ 


650 
తిరిగి దర్శించాడా? లేక తనకున్న దైవశక్తితో ఊహించి, దివ్యదృష్టితో చూచి (వ్రాశాడా? 


ఎట్టాగైనా, (వ్రాసిన దానిలో మాత్రం అసత్యము అసందర్భము ఉండదని, సందేహాలకు 
తావులేదని నిర్దారణకు వచ్చాడు వ్యాసుడు దివ్యశక్తులు కలవాడు కాబట్ట తన తరువాత 
కాలములో ఎంతెంతకాలము, ఏఏ ఆలయము వుంటుందో కూడా వ్రాసివుంటి సువిశాల 
భారతిలో నేడు అన్నింటిని వెతుకుట తప్పేది భక్తుడు బయలుదేరాడు బయలుదేరే 
ముందు భక్తిభావంతో భగవంతునికి నమస్కారం చేశాడు విఘ్నాలు కలుగకుండ చూడు 
స్వామీయని విఘ్నేశ్వరుని ప్రార్దించాడు. దర్శించడానికి అకుంరిత శక్తినిమ్మని ఆది పరాశక్తిని 
అర్ధించాడు. 

క్షేతదర్శనం ప్రారంభమైంది ఒకటి, రెండు, మూడు క్షేత్రాలు దర్శిస్తున్నాడు 
ధన్యుడౌతున్నాడు ఇంకా ముందుకు సాగిపోతున్నాడు, ఆనందంగా విజయగర్వంతో 
దర్శనయా(త ఆగిపోయింది. శ్లోకంలోని మరొక క్షేత్రం కనబడక పోవడంతో 
వెదుకనారంభించాడు వాకబు (ప్రారంభించాడు మిగతాక్షేత్రాల ఉనికి గురించి, పెద్దలను, 
అనుభవజ్ఞాలను, ఆలయధర్మకర్తలను కలుసుకున్నాడు. వారందరూ భక్తుని చూచి జాలి 
పడ్డారు. గ్రంధాలు తీశారు శ్లోకాలను వల్లించారు. అర్హ తాత్సర్యాదులను అందించారు వారు 
చేయగలిగినంతా చేశారు 

ఎన్న క్షేత్రాలు ప్రకృతి భీభత్సాలకు నేలకూలాయి. మహారాష్టలోను, ఉత్తర(ప్రదేశ్‌లోను 
భూకంపాలకు కనివిని ఎరుగని మార్పులు చోటుచేసుకున్నాయి హిమాలయ 
పర్వత(ప్రాంతములో కొండచరియలు విరిగి పైనున్న ఆలయములు, (క్రిందనున్న ఆలయములు 
కూడా తుడిచిపెట్టుకునిపోయాయి మరింకెన్నో క్షేత్రాలు మతఛాందసులచే ధ్వంసం 
చేయబడ్డాయి. దేవాలయములేగాక విగ్రహములు కూడా విధ్యంసమునకు గురిఅయినాయి 
మిగిలిన వాటిలో కొన్ని శాశ్సతకట్టడములుగా నిలువజాలక శిధిలమై కాలగర్భములో 
కలసిపోయినాయి. ఇంకా మిగిలిన వాటిల్లోని కొన్ని స్థలాలకు పేర్లు మారిపోయాయి 
వ్యాసుడు పెట్టన పెర్టు వినిపించకపోయినాయి వినిపించినా కొన్ని కనిపించకపోయినాయి 
నాటి పేర్లు నేడు లేవు నాటి బెజవాడ నేడు వినిపించదు నాటి బరోడా, బొంబాయి, 
మద్రాసులు నేడు మారిపోయాయి పురాణాలలో చెప్పబడిన కామరూపదేశం, ఏకశిలా 
నగరం, కిష్కింధానగరం, చరిత్రలలో చెప్పబడిన మగధదేశం మాళవ్యదేశం, చోళదేశం, శ్రీ 


651 
విజయనగర సామ్రాజ్యం ఏవి? అవన్నీ మారిపోయినాయి. వాటితోబాటు వాటి పేర్లు కూడా 


కాలగర్భములో కలిసిపోయినాయి. మారిపోవును కాలము, మారుట దానికి సహజము. 
అట్లాగని సరిపెట్టుకుంటే భక్తుడి కోరిక తీరేదెట్లా? ముఖ్యముగా కొన్ని (ప్రాంతాలకు, 
కొండలకు ఏ విధమైన ఆధారములు లేని నాటి పేర్లు నేడు తెలుసుకొనుట దుర్రభము ఏ 
క్షేతములోనూ వాటి పేర్గుగాని ఆ పేర్లకు తగిన ప్రముఖ ఆధారములుగానీ కనిపించుట 
లేదు. 

దీనికితోడు ఇంకొక సంకట స్థితి ఎదురవుతున్నది భక్తుడు అడిగిన క్షేత్రం “ఇదే”నని 
చాలచోట్ల చెప్పడం విన్నాడు నివ్వెరపోయాడు. నిజం కాదని నిర్జ్దారించుకున్నాడు వాళ్ళకు 
కూడా నిజానిజాలు తెలియవని, తెలిసినా చెప్పనటువంటి స్వార్దాన్ని వాళ్ళలో తొంగిచూశాడు 
కించిత్‌ బాధపడ్డాడు. బిక్కమొగం వేశాడు. మౌనం వహించాడు. అతనిలో కాంక్ష చావలేదు 
తాపత్రయం, తపన మిగిలింది ఆకాశం వంక చూస్తూ రెండు చేతులూ పైకెత్తి “మళ్ళీ 
వ్యాసుడు రావాలి, మళ్ళీ వ్యాసుడు రావాలి” అని అరిచాడు 

కొత్త క్షేత్రాలు వస్తున్నాయి కొత్త దేవుళ్ళు వెలుస్తున్నారు మార్పులు వస్తున్నాయి 
నమ్మకాలు మారిపోతున్నాయి బాబాలు భగవంతులౌతున్నారు. భగవంతుని మరిపిస్తున్నారు. 
భక్తుని మురిపిస్తున్నారు (వ్యాసుని శ్లోకాలలో ఎక్కడా బాబాలు వున్నట్టు లేదు.) భక్తునికి 
పాతవి కనిపించక కొత్తవాటిపై మోజు కలుగుతున్నది వ్యాసుని నాటి సువిశాలభారత దేశపు 
ఎల్లలేమిటి? నేటి ఎల్లలేమిటి? వ్యాసుని శ్లోకములో కొన్ని క్షేత్రాలు నాటి భారతదేశములో 
ఉన్ననూ నేటి ఇండియాలో నున్నవా? ఒకే క్షేత్రాన్ని చాలాచోట్ల “అదే” క్షేత్రమని 
చెప్పుచున్నారు వీటిలోని తేడాను తెలుసుకొనుటెట్టు? ఇవిగాకుండా శ్రోకరూపములో అందించిన 
మహాశక్తి పీరాలు, ఉపశక్తి పీరముల తేడాలు వ్యాసునికే తెలియాలి. నేటి పామరులకెట్టా 
తెలుస్తాయి. అన్ని శక్తి పీఠాల పూర్తి వివరములు కావాలి 

ఇట్టి పరిస్థితులలో సేకరించి పుస్తకరూపములో సమర్పిస్తున్నవన్నియూ పూర్తిగా 
కరెక్టు అని అనలేను ఎందుచేతననగా నాకు తెలియజేసినవారు క్షేత్రం గురించి నిజనిర్ధారణ 
దొరకనివారే అజ్ఞానము, అపరిపక్వ విజ్ఞానము, అహంభావము, స్వార్హము చోటుచేసుకొనుటచే 
“ఈ క్షేత్రమే ఆ దివ్య క్షేత్రమని” నొక్కి వక్కాణించేవారే గాని “నిజక్షేత్రం” ఉనికిని 
తెలియజేయకున్నారు ఇదీ ఈనాటి పరిస్టితి ఉదాహరణకు సతీదేవి శరీరభాగం పడినచోటును 


652 
మహాశక్తి పీరముగా భావించి పూజించాలి ఏ క్షేత్రములో ఏ శరీరభాగం పడినదో నిర్ధారించే 


ఆధారములు అన్నిచోట్లా కనిపించుటలేదు నేటి హిందూ దేశములోని ఇప్పుడున్న 
దేవాలయాలను మరల విభజించి నేటి ప్రజానీకానికి విశదమగునట్టు తెలియజేయవలసిన 
అవసరము వున్నది నాటి శ్లోకాలు పూర్తిగా మరిచిపోయి నేటి విశ్లేషణ కళ్ళముందు 
ఉంచేటట్లు చేయాలి. పూర్వకాలం లింగాలనాధారముగా ప్రాంతీయ విభజన జరిగినట్టు 
కనిపించుచున్నది (త్రిలింగ దేశముగా తెలుగుభాష మాట్లాడిన ప్రాంతమును భావించెడివారు 
అదే విధముగా ఏకలింగ దేశము, ద్విలింగదేశముగా యితర (ప్రాంత విభజన జరిగివున్నది 
విభజన జరిగిన ప్రాతిపదిక గానీ, విభజన జరిగిన కాలముగానీ ప్రస్తుతము కనిపించదు అన్నీ 
మరుగున పడిపోయినొయి 

పూర్వకాలమునకు నేటికీ తేడావుంది ప్రయాణ సాధనాలలో, వసతి సౌకర్యాలలో 
రేడియోలు, టెలివిజను, సినిమాలు, వార్తాపత్రికలు, యాత్రలు చేసేవారు. యాత్రా మార్గదర్శక 
పుస్తకాలు (వ్రాసేవారు, యా(తల వివరణలు విపులముగా చెప్పేవారు ఉన్నారు వృద్దాప్యములో 
ముఖ్యమైన యాత్రలు చేసి జీవితయా(త్రను ముగించి ధన్యత్వము నొందేవారి సంఖ్య 
తగ్గినది యువతీ యువకులలో చైతన్యం పెరిగి ప్రకృతి రామణీయకతను చాటిచెప్పు 
సుందర ఆలయ (ప్రాంగణములను పిక్షిక్‌లుగా వెళ్లి అతి కొద్ది సమయములోనే తిరిగి వచ్చే 
దృక్పధం తలెత్తుచున్నది రోజులు మారాయి శా(స్తజ్ఞానముతో మిడి మిడి జ్ఞానం పొందే వారి 
ముందు ఆస్తికత్యం అవహేళన పాలగుచున్నది ఆది పరాశక్తి నర్హము చేసుకొనుటకు 
వారికున్న శక్తిని ఉపయోగించుట లేదు ప్రతీది చూసే ని అంగీకరించని మనస్తత్వం 
ముదిరిపోవుచున్నది పంచ భూతాత్మకమైన శరీరాని క ౩దిపరాశిక్తి కనిపిస్తే చూడ గలిగే శక్తి 
వున్నదా? ఆలోచన ఏది? అంతటిశక్తిని ఈ శరీరాని సంపాదించిపెట్టే అవకాశమేది? 

ఇట్టి పరిస్టితులలో సాధ్యమైనంతవరకు (శ్రమించి దివ్యస్టలాల ఉనికిని, పేర్లను 
ఇవ్వగలిగాను ఇంకా పూర్తి వివరణలు కావాలంటే పైన మనవి చేసిన విధముగా వ్యాసుడు 
గాని, వ్యాసేతరుడు గానీ (దైవాంశ సంభూతుడు) రావాలి వస్తాడు, తప్పదు వేచి ఉండాలి 


పోతిరెడ్డి సూర్యనారాయణ 


653 
“చార్‌ధాబు'లు 


పూరీ జగన్నాధము 


“చార్‌ధామ్‌” లలో నొకటి, ఒరిస్సా రాష్ట్రములో ఈదేవాలయము కలదు 
కుర్దారోడ్డు జంక్షను నుండి సరాసరి పూరీకి రైలులో వెళ్ళవచ్చును కోణార్క క్షేత్రమునుండి 
43 కి మీ దూరము. బంగాళాఖాత తీరము. 

పూరీ జగన్నాధ ఆలయము చాల పురాతన దేవాలయము. చాల పెద్దది నీలాద్రి 
లేక నీలగిరి అనే కొండపై కలదు కొండ ప్రత్యేకముగా కనిపించదు ఎత్తుగల (ప్రదేశము 

“నీల మాధవు”డను పేర మొదట్లో వెలసినది ఆదిమజాతుల వారి ఆరాధ్యదైవం 
6,000ల మంది పండాలు కలరు (బ్రాహ్మణ జాతికి, ఆదిమజాతికి చెందినవారు వీరిని “దైవ 
పతు” లంటారు. 

దేశానికి తూర్పుభాగమున సూర్యదేవాలయం, కోణార్క 35కి మీ. దూరములో 
నున్నది జగాలన్నింటికి నాధుడు - జగన్నాధుడు “సర్వం జగన్నాధం”. 30 మందిరాలున్నాయి 
17కి మీ. దూరములో సాక్షిగోపాల్‌ లేక బాలగోపాల్‌ మందిరమున్నది. 

గర్భగుడిని “జగ్‌మోహన్‌” అంటారు. ఇది చాల పురాతన దేవాలయము ఆలయాన్ని 
4 ద్వారములు గలవు తూర్పున సింహద్వారం, వుత్తరాన ఏనుగుద్వారం, దక్షిణాన గుర్రపు 
ద్యారం, పశ్చిమాన పెద్దపులి ద్వారం. 

ఇంద్రద్యుమ్న మహారాజుగారు పూరీలో జగన్నాధ మందిరం కట్టిరి. బ్రహ్మ దేవుని 
తనకు బిడ్డలు పుట్టకుండా వరమిమ్మని ప్రార్థించారు. ఇంత గొప్ప మందిరం కట్టామనే 
గొప్పతో ప్రజలకు సేవచేయక, గర్విస్తారని. రాజుగారికి కలలో విష్ణుమూర్తి కనిపించి 
సము[ద్రములో దారు (వేపమాను) ఖండం తేలియాడుతూ ఉండగా, దాన్ని తెప్పించి 
విగ్రహాలను చేయించమని ఆదేశించెను విష్ణుమూర్తి ఒక వృద్ద వడ్రంగి వేషమున వచ్చెను 
విగ్రహములను చేయమని వడ్రంగిని నియమించిరి వృద్ద వ(డ్రంగి 21 రోజుల వ్యవధి కోరెను 
తనకు ప్రత్యేక గది కావాలని, 21రోజులలో తనగదిని ఎవ్వరూ తెరువరాదని షరతుపెట్టెను 
ఆహార, విహారాలు లేని వడ్రంగి పరిస్థితిని తలచి ఆందోళన చెంది మహారాజుగారి పట్టమహిషి 
తలుపులు తెరిపిస్తుంది. అసంపూర్తి విగ్రహములు మూడు మాత్రమువున్నవి వడ్రంగిలేడు 
ఇద్దరన్నలకు చేతులున్నాయి సుభద్రకు చేతులు కూడా లేవు కాళ్ళు ఏ విగ్రహానికీ లేవు 


654 

భగవదేచ్చగా భావించి వాటినే గర్భగుడిలో నుంచిరి జగన్నాధ, బలభ(ద్ర, సుభద్ర విగ్రహాలను 
ముట్టుకొనవచ్చును జగన్నాధ విగ్రహం ఎత్తు5'-7”" బలభద్ర విగ్రహం ఎత్తు5'- 5", సుభ(ద్ర 
విగ్రహం ఎత్తు 5' విగ్రహాలు వేంచేసి ఉన్న వేదికను 1 “రత్నవేది” 2 “జగ్‌మోహన్‌” 
అంటారు రత్నవేది చుట్టును ప్రదక్షిణ చేయవచ్చును అధిక ఆషాఢమాసమొచ్చినప్పుడు 
(12సం॥ కొకసారి గాని, 9 ఏండ్లకొకసారి గాని) విగ్రహాలను మార్చి కొత్తవి తెస్తారు సుదర్శన 
చక్రాన్ని ఏర్పాటు చేస్తారు. “నవ కళేబర” ఉత్సవం జరుగుతుంది పాత విగ్రహాలను 
పాతిపెడ్తారు. దేవాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉన్నది పైన గరుత్మంతుని విగ్రహం 
ధ్వజస్తంభం సన్నబడింది. కొన్ని వేల సంవత్సరముల నుండి భక్తులు తాకుతున్నందున 

విగ్రహాలు మార్పుజరిగినా జగన్నాధుని నాభి పద్మం మాత్రం పాతవాటి నుండి 
కొత్తవాటికి చేరుస్తారు (ప్రాణ (ప్రతిష్ట జరిగినట్లుగా భావిస్తారు. నాభిపద్మంలో బుద్దుని దంతం 
ఉన్నదని చెబుతారు 

దేవాలయం జెండాపై సుదర్శన చక్రం ఉన్నది ఇక్కడ కృష్ణుణి “మన్‌ మోహన్‌" 
మూర్తి అంటారు. ప్రతి సంవత్సరము స్నానయాకత చేస్తారు, అనగా ఒక పడవలో మూడు 
విగ్రహాలను ఉంచి సుగంధ భరిత జలములతో పవిత్రస్నానం చేయించెదరు. 

అమ్మవారి పేరు విమలాదేవి శక్తి పీరాలలో నొకటి అమ్మవారికి ఎదురుగా నున్న 
స్తంభము నల్లని రాతి స్తంభము 10 మీటర్ల ఎత్తైనది. 16కోణాలుగలది. అరుణస్తంభం 
అనిపేరు. కోణార్క నుండి తెచ్చినది భారత దేశములోని శక్తి ఉపాసకులకు విమలాదేవి 
మందిరం కేంద్రము సంవత్సరములో కొన్ని రోజులు (స్రీలకు ప్రవేశం నిషేధము 
జగన్నాధునికి చేసిన భోగాన్ని (ప్రసాదం అంటారు. విమలాదేవికి పూజలు చేసిన తరువాత 
“మహాప్రసాదం” అని పిలుస్తారు మహాప్రసాదానికి దృష్టిదోషముగాని, కర్మదోషముగాని లేక 
ఉచ్చిష్టదోషముగాని తగలదు అతి పవిత్రమగు వైష్ణవాన్షియందు, జగద్దాత్రియగు లక్ష్మీదేవిచే 
పచనముగావించబడు (ప్రసాదము నేలమీద కూర్చుని (ప్రసాదం తినాలి చాపలు, పీటలు 
పనికిరావు. వర్లభేదాలు, అంటు, ముట్టులేవు వంటశాల చాల పెద్దది ప్రపంచములోనే ఇంత 
పెద్ద వంటశాల లేదు అన్నం, పప్పు వగైరా మహా ప్రసాదం. ప్రతిరోజు మహాప్రసాదం కొత్త 
కుండలతో వండుతారు. 360 కుమ్మరి కుటుంబాలు జీవిస్తున్నాయి. 

దేవాలయానికి వెళ్ళేటప్పుడు 25 మెట్టున్నాయి 5,10 సం॥ల పిల్లలను నెమ శ్రిదిగా 
ఈ మెట్లపై దొర్లిస్తారు ఆధ్యాత్మిక ఆశీర్వచనం లభించాలని 

“కల్పవటం” అనే మర్రిచెట్టు ఉన్నది ఈ మజ్జేచెట్టు (క్రింద గణేష్‌ మందిరం, 
ఎలుక వాహనం ఉన్నాయి చెట్టుకు ఒక వైపున (శీ నరసింహస్వామి, మరొకవైపున శీ 
జగన్నాధస్వామి వారు. వెలసి వున్నారు 


655 
రధయాత్ర - పూరీలో గొప్పది ఇది ఆషాఢమాసములో (జూన్‌-జూలైనెలలో) 
జరుగుతుంది (శ్రీకృష్ణభగవానుడు గోకులం నుండి మధురకు యాత్రగా వచ్చినట్టు పరిగణిస్తారు 
పూరీ మహారాజు బోయ వంశానికి చెందినవారు బంగారు చీపురుతో రధయా(త్రకు 
ముందు భూమిని ఊడ్చి శుభ్రం చేస్తారు ఈ కార్యక్రమాన్ని “చెహరా పహరా” అంటారు 
చ(క్రవర్తికి, కసువూడద్చే కడజాతి వానికి భేదం లేదు రాజు గొప్పవాడు కాదనే భావం 
ప్రతీసంవత్సరము మూడు రధాలు కొత్తవి తయారుచేస్తారు కొత్త రధాలను సంవత్సరమంతా 
తయారు చేస్తూంటారు రధానికి 16 చక్రాలుంటాయి. పాత రధాలను విరిచివేస్తారు 
1. జగన్నాధ రధం - నందిఘోష (గరుడధ్వజం) - పసుపురంగు 
(45 అడుగుల ఎత్తు - 16 చెక్క చ(క్రాలు) 
2 బలభద్ర రధం - తాళ ధ్వజం - ఆకుపచ్చరంగు 
(44 అడుగుల ఎత్తు - 14 చెక్క చక్రాలు) 
3 సుభద్ర రధం - దేవదళనం (పద్మధ్వజం) నలుపు రంగు 
(43 అడుగుల ఎత్తు - 12 చెక్క చక్రాలు) 
ముందుగా బలభ(ద్ర రధం, తరువాత సుభద్ర రధం ఆఖరున జగన్నాధ రధం బయలు 
దేరతాయి ఆషాఢ శుద్ద విదియకు ముందు వచ్చే అమావాస్యనాడు విగ్రహాలను కొబ్బరి 
నీళ్ళతో స్నానం చేయించి చీకటి గదిలో వుంచుతారు 
రధయాపత్రకు విగ్రహాలు తరలించేటప్తుడు ముందుకూ - వెనుకకు ఊపుతూ 
తీసుకుని వస్తారు “పహండీ” అంటారు దేవతలు కూడ క్రిందికి దిగి వచ్చి సామాన్య 
ప్రజలతో కలుస్తారని దీని భావం సుభ(ద్ర రధం లాగుటకు [స్త్రీలు ముందుకు వస్తారు 
ఈ రధాలు 5కి మీ. దూరములో ఉన్న గుండీచ మందిరం వరకు వెళ్ళి వారం 
రోజులుండి తిరిగి వస్తాయి గుండీచ జగన్నాధుని జన్మస్టలము మరువరానిది రధాలు 
బయలుదేరేటప్పుడు పూజారులు అశ్లీల పదాలనుచ్చరిస్తారు ఇది ఆచారము 
శంకరాచార్యుల వారి మరము, గౌడీయ మరము, (శ్రీరామకృష్ణ మరము ఉన్నాయి 
సూర్యదేవాలయం కూడా ఉన్నది 
పంచ తీర్దాలున్నాయి. 1 బడేకృష్ణ, రోహిణీ తీర్దం - ఆలయంలోనే 2 మార్కండేయ 
తీర్దం - 1/2కి.మీ దూరములో 3 మహాదధి లేక స్వర్గధామ్‌ తిర్హం - సముద్ర తీరములో 
4. ఇం(ద్రద్యుమ్న తీర్దం మరియు 5 నరేంద్ర తీర్దం అన్నీ స్వచ్చ జలాలు - స్నానం చాల 
పవిత్రమైనది 
బౌద్దులు, జైనులు కూడా ఆరాధిస్తారు. ఈ క్షేతములో సంవత్సరాన్కి 62 
వుత్సవాలు జరుపు ఆచారము కలదు. మూడు యా(త్రలుగలవు 1) వైళాఖమాసములో 


656 

చందన యా(త 2) జ్యేష్ట మాసములో శ్వాసయాత్ర 3) ఆషాఢ మాసములో రధయాత్ర 
పూరీ జగన్నాధ రధయాత్ర జగత్‌(ప్రసిద్దమైనది 

పూరీ జగన్నాధ క్షేత్రానికి ఉన్న ఏకాదశ నామములు 1 ఉచ్చిష్ట 2 శ్రీ క్షేత్రము 
3. శంఖ క్షేత్రం 4. పురుషోత్తమ క్షేత్రం 5 నీలాద్రి 6 ఉధియన పీరం 7 మర్త్య వైకుంరం 
8 యవేనిక తీర్దం 9 కుశస్టలి 10. పూరీ 11 శీ జగన్నాధ క్షేత్రం 

ఈ క్షేత్రానికి 8 దిక్కులా 8 శివలింగములు, 8 చండీదేవతల సహాయముతో 

కాపాడుతూ వెలసియున్నారు 


1 మార్కండేశ్వర్‌ - బాహ మంగళ 
2 యజ్జేశ్య్వర్‌ జ సర్వమంగళ 
3. నీలకంరేశ్వర్‌ జ విమల 

4. విలవేశ్వర్‌ = అలంబ 

5 బాలేశ్వర్‌ జ అర్జాశని 

6. ఇననేశ్వర్‌ - దక్షిణకాళి 
7, పాతాళేశ్వర్‌ = మారిచిక 

8 కపాలేశ్వర్‌ జ హరచండీ 

బదరి సాథ్‌ 


“చార్‌ ధామ్‌ల”లో నొకటి ఉత్తర (ప్రదేశ్‌లోని హిమాలయ పర్వతములో 10,500 

ఎత్తున కలదు. ఇక్కడ ఉన్న స్వామివారి పెరు బదరినారాయణుడు. ఇది వైష్ణవ క్షేత్రము. 
సంవత్సరమున ఆరు మాసములు మంచుతో కప్పబడి ఉండుటచే దేవాలయము 

మూసి ఉంచెదరు మూయునపుడు స్వామివారి వద్ద జ్యోతిని వెలిగించెదరు ఆరు మాసముల 
తరువాత దేవాలయము తెరచునపుడు జ్యోతి వెలుగుచునే యుండును వెలుగుతున్న 
జ్యోతిని చూచుటకు చాలామంది భక్తులు వచ్చెదరు ఈ జ్యోతి ఆరకుండా వెలుగుట 
విశేషము. ఈ దేవాలయము మూసి ఉంచిన సమయమున 40కి మీ. దూరములో ఉన్న 
“జోషీమర్‌”లో ఉంచిన ఉత్సవ విగ్రహములకు పూజలు చేయుదురు మాములుగా మే నెల 
చివరి వారంలో దేవాలయం తెరువబడి, అక్టోబర్‌ నెల మొదటివారం వరకు ఉంచబడును 
నరనారాయణుల చిహ్నముగా ఈ దేవాలయమునకు (ప్రాముఖ్యత కలదు ఇది 

వైష్ణవ క్షేత్రము శైవ క్షేత్రమైన కేదారనాథ్‌ 11,800 అడుగుల ఎత్తున కలదు ఈ రెండు 
క్షేతములకు మధ్యన నీలకాంత పర్వతము కలదు. ఉదయమున సూర్యరశ్శ్మిచే ఈ 


పర్వతము మంచుతో నిండి ఉన్నందున తెల్లగా ప్రకాశించును దీనినే “వెండికాండ”' 
అనియు, కైలాస పర్వతమనియు పిలుతురు 


657 

ఈ దేవాలయమునకు ఎదురుగా అతి చల్లని శీతల ధారలతోబాటు అతి వెచ్చని 
ఉష్ణధారలు కూడా మంచు పర్వతముల నుండి ప్రవబాంచుచున్నవి ఈ రెండు ధారలను 
సిమెంటు చేసిన చతురస్రాకారపు గదులలో నిలిపి, సమశీతోష్షస్టితి వరకు నిలువచేసి, 
మించిన ధారలను బయటకు (ప్రవహింపజేయు పద్దతి కలదు సమశీతోష్ణ నీటి గదులలో 
యాత్రికులు సబ్బును ఉపయోగించకుండా స్నానము చేయవలెనను నిబంధన కలదు. 

ఈ దేవాలయమునకు బుుపీకేశ్‌ నుండి సరాసరి దేవ ప్రయాగ, రుద్ర ప్రయాగ, 
కర్లప్రయాగ, నంద ప్రయాగ మరియు విష్ణు ప్రయాగలనబడు పంచ ప్రయాగల మోదుగా 
బస్సు సౌకర్యం కలదు. ప్రయాణము కనువిందుగా మనోహర దృశ్యములతో పర్వత 
శిఖరములు, నదీలోయల గుండా సాగును అలకనందా నది ఉపనదులతో కలియుచోట 
ప్రయాగ క్షేత్రముగా పిలువబడి, దేవాలయములు కూడా కట్టబడి దర్శనీయములుగా 
నున్నవి 

ఈ క్షేత్రముకు ప్రక్కనే పావన భగీరధి నది కలదు ఈ నదీ తీరమున 
బ్రహ్మకపాలము అనుచోట యాత్రీకులు మృతిచెందిన తమ పెద్దలకు పిండ (ప్రదానము 
చేయుదురు శ్రాద్దకర్మలు నిర్వహింతురు ఈ విధముగా ఒక్కసారి చేసినట్లైన ఇక 
జీవితాంతము వరకు సంవత్సర సంవత్సరమునకు చేయవలసిన అవసరం ఉండదు. ఈ 
కర్మలు, పూజలు చేయుటకు పండాలనబడే బ్రాహ్మణులు వేచి ఉందురు. వారికి 
పొరితోషికమిచ్చి పూజలు వగైరా నిర్వహించుకొనవచ్చును. 

యాత్రీకులు మంచు, చలి మొదలైన ప్రకృతి వైపరీత్యములకు తట్టుకొనుటకు 
వీలుగా సత్రములు నిర్మింపబడి యున్నవి. చలికి తట్టుకొనే విధముగా “రొజాయి” అనబడే 
చలి పరుపులు అద్దెకు లభించును భోజనములకు, ఫలహారములకు విసృత ఏర్పాట్లు గలవు. 
ఠఈ దివ్యక్షేత్రమున గమనించదగు పురాణేతిహాసముల స్థలములు కలవు. వీటిని చూపుటకు 
గైడులు కలరు. హిమాలయపర్వత శ్రేణిలో గల పవిత్ర క్షేత్రములలో బదరీనాధ్‌, (వైషూలయం) 
ఒకటి. దర్శనీయము. 


ద్వారక (గుజరాత్‌) 


“దార్‌ధామ్‌”లలో నొకటి సప్తమోక్షపురములలో ఒకటి. మహాభారతం, భగవద్గీతలలో 
“ద్వారక” ప్రశస్తి ఉన్నది మధురానగరము నుండి శ్రీకృష్ణుడు వలస వచ్చిన ఊరు ద్యారక 

శ్రీకృష్ణావతార పరిసమాప్తమైన చోటు “దేహోస్వర్ల”కు ఇది దగ్గర గోమతి నదీతీరం 
అర్జున సుభద్రలకు వివాహము జరిగిన చోటు. ద్వారకాధీష్‌ ఆలయం - దీనిని “జగత్‌ 
మందిర్‌’ అందురు కొద్ది దూరములో రుక్మిణీ మందిరం, “గోమతీ” ద్వారక అని పిలుస్తారు. 


658 

శ్రీకృష్ణ దేవాలయాన్ని “రణచోర్‌జీ"” ఆలయం అందురు ఏడంతస్తుల ఆలయం 
దేవకీ మందిరం, బలదేవాలయం, వేణుమాధవాలయం, మోరాబాయి దేవాలయం కలవు. 

శంకరాచార్య మరం ఉన్నది శారదా పీరం గోమతి నదికి ఆవలి ఒడ్డున 
లక్ష్మీనారాయణాలయం ఉన్నది ఇక్కడ “రామనామపత్తర్‌'' అను రాయి నీళ్ళలో 
తేలుతూంటుంది ఇటువంటి రాళ్ళతోనే సేతువును నిర్మించినారని కధ 

ద్యారకనుండి బేట్‌ ద్వారకకు వెళ్తున్న (త్రోవలో నాగేశ్వర లింగం ఉన్నది ఇది 
జ్యోతిర్రింగములలో నొకటి ద్వారకనుండి బేట్‌ ద్వారకకు 30 కి.మీ దూరం. జరాసంధుని 
ధాటికి ఆగలేక ద్వారకను విడచి శ్రీకృష్ణుడు సము(ద్రములోని దీవికి (బేట్‌ ద్వారకకు) 
పారిపోయినట్లు కధ శిశుపాలాది వైరులకు భయపడి మధురను వీడి, ద్వారకకు చేరెను 
తరువాత బేట్‌ ద్వారకకు చేరెను కాలం కలసి వచ్చువరకు తప్పించుకు తిరగాలనే నీతిని 
తెలియజేయు క్షేత్రము 

ఓఖా పోర్టునుండి బేట్‌ ద్వారక 5 కి.మీ దూరం. సముద్రములో మర పడవపై 
(ప్రయాణం. కొంచెము భయంగా ఉంటుంది. 

శ్రీకృష్ణభగవానుడు శంకాసురుని సంహరించిన చోటు బంగారు వి([గ్రహంగలదు. 

సాయంకాలం దీపారాధన. గంటల (మోత వినడానికి, చూడడానికి చాల 

ఆహ్హాదకరముగా ఉంటుంది. శరీరం పులకరిస్తుంది. జన్మ ధన్యమైన భావన కలుగుతుంది. 

స్వామివారికి “ద్యారకాధీష్‌” అని పేరు ఈ దేవాలయం మోద సూర్యచంద్రుల 
విగ్రహాలున్నాయి అంటే మానవ హృదయాలలో సూర్యచంద్రులున్నంతవరకు శ్రీకృష్ణుడు 
ఉంటాడని అర్థం. 

వేసవి కాలమందు కూడా చల్లగా ఉంటుంది. మంచినీరు దొరుకుట కొంచెము 
కష్టం. ఉప్పునీరు ఊరుతుంది స్వామివారు నల్లని విగ్రహం మురళి, నెమలిపించము ధరించి 
ఉంటారు. రుక్మిణీ మాత పాలరాతి తెల్లని విగ్రహం. 

(ప్రసాదములు తియ్యనివి పాలకోవా, పంచదారతో తయారైనవి పంచద్యారకలు. 
D ద్వారక 2) బేట్‌ ద్వారక 3౩)డాకోర్‌ (గుజరాత్‌) 4) కంక్రోళి 5) నాధ్‌ ద్వారా (రాజస్టాన్‌) 
దర్శనీయము. 


నాల్లవదైన “రామేశ్యరక్షేత్రము” ద్వాదశ జ్యోతిర్రింగములలో చూడుడు. 
కుద్ర్రదేవతలుగా పూజంపబడు అమ వారు 
1. చొట్టానికరై : కేరళ - 15 కి.మీ. కొచ్చిన్‌ 
“రాజ రాజేశ్వరి” మాతగా కొలుస్తారు. ఈ అమ్మవారిని ఉదయం సరస్వతిగాను, 


659 

మధ్యాహ్నం భోద్రకాళిగాను, సాయంత్రం దుర్గాదేవిగాను కొలుస్తారు ఈ అమ్మవారు 
విష్ణుమూర్తి ప్రక్కన చెలసియున్నారు వీరిరువురిని కలిపి “లక్ష్మీనారాయణ” అని కూడా 
పిలుస్తారు అమ్మవారు మానసిక వ్యాధుల నివారణకు (ప్రఖ్యాతి గాంచిరి ఇచ్చట నున్న 
చెరువునకు రక్తాకుళం అని పేరు. నీరు ఎరుపురంగు వండిన అన్నమును చెరువులో 
కలుపుతారు మానసిక వ్యాధులు ఒక వారం రోజులలో తగ్గుతాయని నమ్మిక. గర్భగుడి 
కెదురుగా ఉన్న ప్పాట్‌ఫారంపై రోగులను విడచిపెడతారు వాళ్ళు అరుస్తూ, తలలు తిప్పుకుంటూ, 
గంతులు వేస్తూ పిచ్చిచేష్టలు చేస్తుంటారు ప్రసాదంగా పసుపునీరు, నిమ్మరసం, విభూతి 
కలిపిన ద్రావణాన్ని రోజుకు ౩ పూట్టా రోగులకు (త్రాగిస్తారు భక్తులు అమ్మవారి ప్రీత్యర్షం 
ఆలయములో నున్న చెక్కకు మేకులు కొడతారు. మాంత్రికులు, తాంత్రికులు అపూర్వ 
శక్తుల కొరకు ఈ అమ్మవారిని ప్రార్దిస్తారు ముఖ్యముగా మలయాళ మాంత్రికుల 
ఆరాధ్యదేవతగా వెలసినదీ అమ్మవారు 


౨. తారాదేవి: తారాపీర్‌ - పశ్చిమబెంగాల్‌ 


80 కిమీ శాంతినికేతన్‌ (భోల్లూర్‌ RS ) రాంపూర్‌ హాట్‌ ఏ నుండి 
సరాసరి బస్సులు కలవు చనిపోయిన శవాలను తీసుకుని వచ్చి అమ్మవారి గుడికెదురుగా 
దహనం చేస్తారు ఇందుకుగాను దేవస్తానం ఫీజులు వసూలు చేస్తుంది. భక్తులందరు గుడి 
బయట అమ్ముచున్న అగరువత్తు కట్టలను కొని గుడిబయట పెట్టబడిన ఇసుక తొట్టెలలో 
కాల్చి, గుచ్చెదరు అంతేగాక ఆలయము బయట బంతిపూలు వగైరా పూలమాలలు 
కట్టెదరు. ఆలయము బయట గుడికి పూలమాలు కట్టి వ్రేలాడదియుట ప్రత్యేకత. బహుశా 
శవదహనముల నుండి వెలువడు వాసనలను దూరము చేయుటకు గాను ఆలయము 
బయట పూలమాలలు కట్టుట, అగరువత్తులు వెలిగించుట జరుగుచున్నది ఈ ఆలయము 
2 అంతస్తులలో కట్టబడినది. అమ్మవారు (పార్వతీదేవి) పరమేశ్వరునికి పాలు ఇచ్చుట 
ప్రత్యేకత క్షీరసాగర మధన సమయమున వెలువడిన హాలాహలమును శివుడు (మింగి 
గొంతు మంటచే రోదిస్తుండగా, అమ్మవారు కరుణించి పరమేశ్వరుని పసివానిగా చేసి 
మాతృమూర్తిగా తన చనుబాలు ఇచ్చుట ఇచ్చటి విగ్రహంలోని ప్రత్యేకత. ఇచ్చట కూడా 
ఎంతోమంది మంత్ర, తాంత్రికులు పూజలు జరుపుటకు వచ్చుచుందురు రహస్య పూజలు 
కూడా జరుగుతాయని (ప్రతీతి 


3౩. చండిల్లాదేవి : మధ్యప్రదేశ్‌ - మహోబా గ్రామం 
63 కి.మీ ఖజురహో, 170 కిమీ రూన్సి. అమ్మవారు 12' ఎత్తుండి అష్టభుజాలతో 
గంభీరముగా వెలసిన విగ్రహం ప్రక్కనే 12' ఎత్తుగల భైరవ విగ్రహం కలదు అమ్మవారు 


660 
పెద్ద చీకటి గుహలో వెలసియున్నది. కీర్తిసాగరం, మధనసాగరం అనే సరోవరాల మధ్య 
నున్నది. చండీ ఉపాసకులు బళ్ళిములతో వచ్చి అమ్మవారిని రకరకములుగా నిమ్మకాయలతో, 
జంతుబలులతో రాత్రులందు పూజిస్తారు 

4. చాముండా దేవి : హిమాచల ప్రదేశ్‌ 

చాముండా R.5 కుక కి.మీ దూరం. వనగంగా నదీ తీరం కాంగ్లా నుండి, 
జ్వాలాముఖి క్షేత్రం నుండి బస్సులు కలవు. 

అమ్మవారు ఉగ్రరూపంతో వెలసియున్నది., 22 (గ్రామాల శ్మశానములకు మధ్యలోనున్న 
ఆలయం. ఇది ప్రత్యేకత. స్వామివారు అషుతోష్‌ శివశంకర్‌ మృత్యు వినాశకుడు. శ్మశాన 
సంచారి. రాత్రులందు ఈ శ్మశానములన్నిటా శివుడు సంచరిస్తాడని ప్రతీతి. తపోయోగులకు, 
మంత్ర తంత్ర సాధకులకు నిలయం. జంతు బలులు సాగుచున్నవి పూర్వం 
నరబలులుండెడివని (ప్రతీతి. ఇచ్చట పిత్సదేవతలకు (శ్రాద్దపిండాలు కూడా వేస్తారు అమ్మవారు 
స్వయముగా మంత్ర విద్యలు, తంత్ర విద్యలు రాత్రులు ఉపాసకులకు నేర్పుతుందని 
నమ్మిక. నిశీధములో శ్మశాన విహారిణి అమ్మవారి దర్శనాన్కి దైర్యము గావలెను. 

ఇచ్చట తపస్సు చేసినవారికి, పూజలు జరిపినవారికి, క్షుద్రశక్తులు లభిస్తాయట. 
అమ్మవారు (ప్రసన్నురాలని (ప్రతీతి. విభూతి రాసిన విగ్రహములు, కుమారి పూజలు 
(వివస్తపూజలు) రక్తపూజలు, రుద్రాభిషేకాలు జరుగుచున్నవి. 


గంగగరేవి ఆలయములు 


1. గంగాసాగర్‌ : పశ్చిమ బెంగాల్‌ - సాగర్‌ మేళా 
గంగానది సము(ద్రములో కలియుచోటు. ఇచ్చట భగీరధుడు, కపిలముని 
వ్శిగహములతోబాటు గంగాదేవికి ఆలయం కలదు. 
2 ఎల్లోరా స్ట మహారాష్ట్ర - ఎల్లోరా గుహలలోని 
16వ నెంబర్‌ గుహలో గంగాదేవి మొసలి వాహనంపై సాక్షాత్కరిస్తుంది 
3. ఖజరహో. మధ్యప్రదేశ్‌ అ 
పార్వతి, గంగామాతలు ఒకే గర్భగుడిలో నున్న ఆలయం గంగాదేవి మకరవాహనం 
పైనను, పార్వతీదేవి సింహవాహనం పైనను వేంచేసియున్నారు 
4. అగర్తల. త్రిపుర రాష్ట్రము - 
చతుర్దశ దేవతా 
మందిరములో గంగాదేవి (ప్రతిష్టితమై యున్నది 


661 
శనీశ్వరాలయములు 


1. తిరునల్లార్‌ : తమిళనాడు - 5 కి.మీ. కరైకాల్‌. ప్రతి 21/2 సం॥లకు ఉత్సవము. 


2. మందపల్లి : ఆం(ధ్రప్రదేశ్‌ - తూర్పుగోదావరి జిల్లా, రావులపాలెం నుండి అంబాజీపేటకు 
వెళ్ళు త్రోవలో, ఇక్కడ స్వామివారు మందేశ్వర స్వామి (శివలింగం) శనీశ్య్వరునిచే ప్రతిష్టించబడిన 
స్వామివారు. ఈ క్షేత్రము శనీశ్షర క్షేత్రముగా ప్రసిద్ది నొందియున్నది. 

3. శింగనాపూర్‌ : మహారాష్ట్ర - అహ్మద్‌ నగర్‌ జిల్లా. 

35 కి.మీ అహ్మద్‌ నగర్‌, 6 కి.మీ గోడేగామ్‌, 84 కి.మీ. బౌరంగాబాద్‌ 64 కి.మీ షిర్డి. 
గుడి కట్టబడని స్వామివారు. లింగ రూపమున వెలసిరి. 

4. గౌతమ్‌పుర రాజస్తాన్‌ - 5 కి.మీ. గౌతంపుర రోడ్‌ R.5. అజ్మీర్‌ - ఖండ్వా లైనులో 

5. పాలకొల్లు : ఆంధ్రప్రదేశ్‌ - పశ్చిమగోదావరి జిల్లా. శ్రీ క్షీరా రామలింగేశ్వర 
స్వామివారి ఆలయములో ప్రత్యేక ఆలయము కలదు. పంచారామక్షేత్రం. 


మురశురంముాలంయయదములు 
(భార్య : ధరణీ దేవి) 


1. నంజనగూడ్‌ : కర్ణాటక - 25 కి.మీ. మైసూర్‌ కపిల నదీ తీరం - నంజుండేశ్వర 
స్వామివారి గుడితోబాటు పరశురాముని గుడికూడ కలదు. 
2. భువనేశ్వర్‌ : ఒరిస్సా - లింగరాజ స్వామివారి దేవాలయానికి, ముక్తీశ్వర స్వామివారి 
ఆలయానికి దగ్గరలో 
3. వజేశ్వరి : మహారాష్ట్ర - 80 కి.మీ. ముంబాయి. ధానే R.5. నుండి బస్సు. వజ్రేశ్య్వరి 
దేవి ఆలయానికి దగ్గరలోని మందాకిని పర్వతముపై 
4. ఉత్తర కాశి : ఉత్తరప్రదేశ్‌ - కేదారనాధ్‌కు వెళ్ళు (త్రోవలో. 
5. త్రిచూర్‌ : కేరళ - వడక్కునాధన్‌ ఆలయం దగ్గరలో తిరువళ్ళం అనేచోట. 
6. పరశురాను గుండం : రాజస్తాన్‌ - ఫాల్నాR.5 నుండి 35 కి.మీ. బస్సు ద్యారా. 
పర్వత శిఖరముపై పరశురామాలయం గలదు. 
7. బుణకత : ఉత్తరప్రదేశ్‌ 14 కి.మీ. మధుర. రేణుకా క్షేత్రమున పరశురామాలయం 
గలదు. 
8. ఫేడే : మహారాష్ట - రత్నగిరి జిల్లా. 7 కి.మీ. చిప్లిన్‌ 
9. జాము : హిమాచలప్రదేశ్‌ - రేయింకా మండలం. సిరిమూర్‌ జిల్లా 
10. ట్రినేండ్రం : కేరళ - పరశురామాలయం కలదు. 


662 
11 సివూ *' హిమాచలప్రదేశ్‌ 
పరశురామాలయం. రేణుకాదేవి, జమదగ్ని ఆ(శ్రమం 
12 రేణుక హిమాచలప్రదేశ్‌ - 45 కిమీ నహాన్‌ పరశురామాలయం గలదు 


అరచురంచముటడు 


పరశువు (గండ్ర గొడ్డలి) నాయుధముగా గలవాడగుటచే పరశురాముడని పిలువబడెను 
పరమశివుని శిష్యుడై అతని పుత్రుడగు కుమారస్వామితో కలసి ధనుర్విద్య మొదలగు యుద్ద 
విద్యలను నభ్యసించెను కార్తవిర్యార్టునుని వధించెను 21 మార్లు భూమండలమందు గల 
రాజులనందరిని బరిమార్చి వారి కళేబరములను స్వర్గద్వారమున సోపానములుగా చేసెను. 
పరశురాముని (క్రోధానలము వలన భూమండల మంతయు నిక్షాత్రమైనది భూమిని 


కశ్యపునికి దానమోాయబడుటచే 'కాశ్యపి' అయినది అనంతరము పరశురాముడు తపస్సు 
చేయుటకు పోయెను 


సాక్షై దేవాలయములు 
1. సాక్షిగణపతి" శ్రీశైలం - ఆంధ్రప్రదేశ్‌, కర్నూల్‌ జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి వారి 
ఆలయమునకు వెళ్ళు త్రోవలో. 


2. సాక్షి భైరవ్‌ వైష్ణవదేవి - జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రములో కాట్రా నుండి 14 కిమీ 
దూరంలో వైష్ణవదేవి ఆలయమునకు వెళ్ళు త్రోవలో 


3. సాక్షి గోపాల్‌ : పూరీ - ఒరిస్సా లోని పూరీ జగన్నాధ (బాల గోపాలాలయరుక్షేత్రం 
-జగన్నాధ బలభద్ర, (17కి మి దూరములో) సుభద్రాలయమునకు" పోవుత్రోవలో 
4. సాక్షి మల్లికార్జునస్వామి . పుష్పగిరి - ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో 15 కి,మీ 
కడపకు దూరములోనున్న పుష్పగిరి స్వామివారు చంద్రమౌళిశ్చరస్యామి 
5. సాక్షీ వినాయక * శుచీంద్రము - తమిళనాడు - అరేబియా సముద్ర తీరం - 
స్టాణేశ్వరుడు 
న్‌ 
6. సాక్షేశ్వర్‌ : గోకర్ల క్షేత్రం - కర్ణాటక (శివలింగం) స్వామివారు మహా గోకర్లేశ్య్వరుడు 
ఆలయ రెండవ (ప్రాకారములో సాక్షేశ్యర్‌ లింగము ఉన్నది 
7. నాక్షి గణపతి . కాళి - ఉత్తరప్రదేశ్‌ - విశ్వేశ్వరుని గుడికి వెళ్ళు సన్నని సందులో. 
8 సాక్షి వినాయకుడు - కొల్హాపూర్‌ - మహారాష్ట - మహాలక్ష్మీ ఆలయమునకు పోవు 
(తోవలో, తెంబలాయి కొండపై వేంచేసి యున్న స్వామి వారు సాక్షి వినాయకుడు 


663 
9. సాక్షి వినాయకుడు రామేశ్వరం - తమిళనాడు - రామలింగేశ్వరుడు పాంబన్‌ బ్రిడ్జి 
నుండి వచ్చు త్రోవలో 
10 నాక్షిఎినాయక మహేశ్వరి పురం - మధ్యప్రదేశ్‌ - బడవాహ[ 5 నుండి55 కిమీ 
రాజరాజేశ్వరి ఆలయం 
11 సాక్షి గోపాల్‌ కన్హల - ఉత్తరప్రదేశ్‌ - మధుర బృందావనాల దగ్గర దావూజీ 
(బలరామాలయానికి పోవు (తోవలో 
12. సాక్షి స్వాములు : గయ - బీహార్‌ - పిత్సగయ 
ఈ క్షేత్రములో యాత్రీకులు తమ పూర్వీకులకు (శ్రాద్ద కర్మలు చేసి పిండ 
(ప్రదానము చేసినట్టు సాక్షిగా నిలిచిన స్వామివార్లు 
1) గదాధర 2) ప్రతీప మహేశ్వర 


అహ్మాదేవ్వుని ఆలయములు 
1. పుష్కర్‌ : రాజస్తాన్‌ - 11 కి.మీ అజ్మీర్‌ 
బ్రహ్మ సరోవరం ప్రక్కన. (బ్రహ్మచేతిలోని పద్మం పడినచోటు. సావిత్రి, గాయథ్రి 
మాతలతో వెలసిన స్వామివారు. ఇచ్చట (ప్రతి సంవత్సరము పెద్ద ఉత్సవము జరుగును 
భారతదేశమందలి (బ్రహ్మదేవునికి గల అతి (ప్రముఖ స్టలము. 
2. కుంభకోణము : తమిళనాడు 
3. తిరుకొండియూర్‌ : తమిళనాడు. 10 కి.మీ. తంజావూరు 
4. పాొర్పె: గోవా. 7 కి.మీ వాల్‌పాయ్‌. 
కారంబొలిం (బ్రహ్మ అనే గ్రామములో. పానాజీకి దగ్గరలో. 
5. చేబ్రోలు . ఆంధ్రప్రదేశ్‌ - గుంటూరుజిల్లా 
చతుర్ముఖ (బ్రహ్మ లింగేశ్యరస్వామి. 
6. ఖజురహో : మద్యప్రదేశ్‌ 
సరస్వతి సమేత చతుర్ముఖ (బ్రహ్మ ఆలయం కలదు నల్లరాతి నాలుగు 
దేవాలయములలో రెండు మాత్రము శిధిలము కాకుండా వున్నవి 
7. చిదంబరం : తమిళనాడు 
నటరాజస్వామివారి ఆలయములో. 
8. తిరువల్లం : కేరళ 5 కి.మీ టట్రివేండ్రం 
9 కొడిముడి. తమిళనాడు 40. కి మీ. ఈరోడ్‌ 105 కి.మీ కోయంబత్తూర్‌ బ్రహ్మ, 
విష్ణు మహేశ్వరుల విగ్రహములు కలవు 


664 

10 కోత్తనూర్‌ ' తమిళనాడు - తంజావూరు జిల్లా నన్నిలం తాలూకామయిలాడు దురై 
- తిరువారూర్‌ బస్సు రూట్‌లో అరసిలార్‌ నదీతీరం దుర్గ, సరస్వతి, లక్ష్మి ఆలయములతో 
బాటు 

11 పిల్లల మర్రి ఆంధ్రప్రదేశ్‌ - నల్గొండ జిల్లా 

12. అలంపురం ఆంధ్రప్రదేశ్‌ - మహబూబ్‌ నగర్‌ జిల్లా బాల (బహ్మేశ్య్వరాలయములో 

13. నాగరత గుజరాత్‌ 6కిమీ ఖంభాట్‌, ఖేడా జిల్లా 

14. హరిద్యారం ఉత్తరప్రదేశ్‌ - గంగానదీ తీరం 

15 అగర్తల (త్రిపుర రాష్ట్రము అగర్తలకు 8 కిమీ దూరములో నున్న చతుర్దశ దేవతా 
మందిరములో 

16 ధర్మపురి - ఆంధ్రప్రదేశ్‌ - కరీంనగర్‌ జిల్లా (బ్రహ్మ విగ్రహం 6' ఎత్తుగల చతుర్భుజ 
స్వామి 

17 శుచింద్రం : తమిళనాడు 13 కిమీ కన్యాకుమారి 

18 పిండార గుజరాత్‌ 32 కిమీ ద్వారక 


19 ఖేడ్‌ : గుజరాత్‌ 25 కిమీ ఈదర్‌ - శబర్‌కాంత జిల్లా, 
హిరణ్యాక్ష నదీతీరం 
స్వామివారు చతుర్ముఖుడు 
20 బహ్మకపాలం బదరీనాధ్‌ - ఉత్తరప్రదేశ్‌ 
మందాకిని తీరం (బ్రహ్మకు ప్రత్యేక ఆలయము లేదుగానీ (బహ్మస్థావరముగా 
పరెిగణింపబడి, పెద్దలకు పిండ ప్రదానములు చేయు పవిత్ర స్టలము 
21 శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్‌ - చిత్తూరు జిల్లా 
బ్రహ్మదేవుడు 
వేదపండితులైన (బ్రహ్మజ్ఞానుల ఇంట (బ్రహ్మ వెలిసివుంటాడు అదే ఆయనకు దేవాలయం 
అందుచేత వేరే గుడి అవసరము లేదు 
ప్రత్యేకాలయములు కొన్ని మాత్రమే ఉన్నను ప్రసిదాలయములలో (బ్రహ ్యవిగ్రహములు 
వెలసి పూజలందుకొనుచున్నవి (బ్రహ్మదేవుడు రాక్షసులకు మాత్రమే ఆరాధ్యదైవముగా 
నుండ వరముల నిచ్చినట్లు పురాణేతిహాసములు చెప్పుచున్నందున కూడా (బ్రహ్మదేవునికి 
(ప్రత్యేకాలయములు ఎక్కువగా కనిపించవు ఈయన అవతార పురుషుడుగా కూడ ఎక్కడా 
ప్రసిద్ది లేదు (త్రిమూర్తులున్నచోట తప్ప ప్రత్యేకత గల స్యామివారుగా పూజింపబడు*! 


665 
అరుదుగా నున్నది తరువాత (వ్రాయబడిన గాధలలో భృగుమహర్షిచే బ్రహ్మకాలయములు 
నుండకుండుగాక అన్న శాప కారణాన నూతనాలయములు కనిపించవు. 


నవ(ట్రహ్హాలు (వింగగాకారములో) 
1) బాలబ్రహ్మ 2) కుమార 3) అర్క 4) వీర 5) తారక 6) గరుడ 7) స్వర్గ 8) పద్మ 
9) విశ్వ 


ఇవన్నియు ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురములో వెలసియున్నవి బాల 
(బ్రహ్మేశరాలయములో 


బఅబతుసందుణలు 


1) ప్రధమ నంది 2) నాగనంది 3) సోమనంది 4) సూర్యనంది 5) శివనంది 
6) విష్ణునంది 7) వినాయకనంది 8) గరుడ నంది 9) మహానంది 
ఈ పుణ్యనందులు 14 కి.మీ విస్తీర్ణములో వెలసియున్నవి సూర్యోదయము నుండి 
సూర్యాస్తమయము లోపు దర్శించి పూజించిన పుణ్యప్రదము. పాపనాశకము ఆంధ్రప్రదేశ్‌లోని 
కర్నూలు జిల్లాలోని నంద్యాల, మహానంది క్షేత్రము మధ్యన వెలసివున్నవి 
అసిద్ల సూర్ప నారాయణాలయయిలు 
1 కోణార్క - ఒరిస్సా - 43 కిమీ పూరీ, 65 కిమి భువనేశ్వర్‌. బంగాళాఖాత 
తీరము ఈ ఆలయం చాల పెద్దది సప్ప్తాశ్యాలతో లాగబడుచున్న రధమువలె చక్రాలతొ 
నుండిన సూర్య దేవాలయం మెయిన్‌ గుడి పడిపోయినది ముందున్న మండపము కూడా 
శిధిలావస్టకు చేరగా పడిపోకుండా ఏర్పాట్లు చేసి నిలబెట్టి ఉన్నారు గర్భగుడిలో సూర్య 


భగవానుని విగ్రహం లేదు ఇచ్చటనున్న ధ్వజ స్తంభము పూరీలోని జగన్నాధాలయమునకు 
తరలించబడినది 


2 మొధేర * గుజరాత్‌ 50 కిమీ (ప్రభాస తీర్దం 100 కిమీ అహ్మదాబాద్‌ వయా 
మహషేణ, 30 కిమీ పాటన్‌, పుష్పావతి నదీ తీరం సూర్యోదయ కిరణాలు (ప్రతిరోజు 
స్వామివారి విగ్రహముపై ప్రతిబింబిన్తాయి ఇచ్చట 12 సూర్య బింబములున్నవి 

3 ఓసియా * రాజస్తాన్‌- 60 కి మీ జోధపూర్‌ శ్రీరామచంద్రుడు రావణ సంహారమునకు 
ముందు ఆదిత్య హృదయం స్మరించి ఈ స్వామివారిని వ్రార్దించి సర్వశక్తి సంసన్నుడై 
రావణుని నేలకూల్చెను రావణ వధానంతరం పరివారముతో సహా అయోధ్యకు ఆరిగివస్తూ 
ఇచ్చట ఆగి స్వామివారిని దర్శించెను 


666 

శీ సూర్యనార్‌ కోయిల్‌ తమిళనాడు - 25 కిమీ. మాయవరం - 3 కిమీ తిరువడ 
మరుదూళి R 5. ఇచ్చట నవగ్రహ సమేతుడైన సూర్య భగవానుని మందిరమున్నది 

5 కుంభకోణం తమిళనాడు - మహా మాఘం సరస్సు ఒడ్డున 

6 జైపూర్‌: రాజస్తాన్‌ - అంబర్‌ ప్యాలెస్‌లో సూర్య భగవానుని ఆలయమున్నది 

7 గెయిత లేక గల్డా * రాజస్తాన్‌ 10 కిమీ జైపూర్‌.పర్వతముపై జలధార (ప్రక్కన 
సూర్యనారాయణ స్వామివారు వెలసియున్నారు. 

8. జెయిరా పాటన్‌ . రాజస్తాన్‌ - 60 కిమీ. కోట అజ్మీర్‌కు దగ్గరలో కోట ఉన్నది 

9. రాణాక్‌ పూర్‌ - రాజస్తాన్‌ - 96 కి.మీ ఉదయపూర్‌ చెను శ్రఖ అని పిలువబడే జైన 
దేవాలయములో సూర్య మందిరము కలదు 

10. సూరజ్‌ కుండ్‌ - హర్యానా - 18 కి.మీ. ఢిల్లీ ఇచ్చట సరస్సు తీరాన స్వామివారి 
ఆలయమున్నుది. 

11. అరసవల్లి ఆంధ్రప్రదేశ్‌ - ౩ కి మీ. శ్రీకాకుళంశ్రీకాకుళం జిల్లారధ సప్తమి రోజున 
సూర్య కిరణాలు స్వామివారి పాదములపై పడును 

12 మహోబా మధ్యప్రదేశ్‌ - 63 కి మీ ఖజురహో 

13 మార్తాండ క్షేత్రం జమ్ము & కాశ్మీర్‌ - 64 కి.మీ. శ్రీనగర్‌. 8 కిమీ అనంతనాగ్‌ 
చాలా పెద్ద దేవాలయం. పై కప్పు లేదు. ఈ క్షేత్రమును “భావన్‌” అని కూడా పిలుస్తారు. 
రమణీయ కళాసంపదకు నిలయమైన ఆలయం 

14 కాళేశ్వరం ఆంధ్రప్రదేశ్‌ - గోదావరి నదీ తీరం కరీంనగర్‌ జిల్లా . కాళేశ్వర, 
ముక్తేశ్వర స్వామివార్ల ఆలయములో 

15. తిరుచానూర్‌ . ఆంధ్రప్రదేశ్‌ - అలమేలు మంగాపురం చిత్తూరు బిల్లా 


పద్మావతి ఆలయమునకు వెళ్ళు (త్రోవలో కోనేరుకు ముందుగా వెలసిన స్వామివారి 
ఆలయం. 


16. దియో బీహార్‌- గయ జిల్లా 20 కి.మీ. గయ 
17 నలంద యూనివర్శిటి : బీహార్‌ రాష్ట్రము - 90 కి మీ పాట్నా 
సరస్సు ఒడ్డున. స్వరాజ్యుపూర్‌ బర్హ్లామ్‌, 18 కిమీ నలంద కార్తీక, వైశాఖ మాసాల్లో 
“రాట్‌” పూజ జరుగును 
18 సూర్య పహాడ్‌ :అస్సాం 162 కి.మీ గౌహతి ఇచ్చట గల పర్వతముపై దుర్గ, శివ, 
గణేశ, చంద్ర, బుద్ద భగవానులతో వెలసిన స్వామివారు 


667 
19 ఇఐ హోల్‌ కర్ణాటక - 46 కిమీ బదామి 146 కిమీ హంపి 


సూర్యనారాయణ స్వామివారి ఆలయం కలదు 

20. మొహ్మదాబాద్‌ , ఉత్తరప్రదేశ్‌ - వారణాసి సమీపాన, దేవల మహర్షిచే (ప్రతిష్టించబడిన 
సూర్య నారాయణ విగ్రహము కలదు 

21. కాయిదా మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని దగ్గర సప్తాశ్వ రధారూఢుడైన సూర్య భగవానుని 
విగ్రహం కలదు 

22. హలిబేడు : కర్ణాటక - హొయిసాలేశ్యర ఆలయములో 

23. గయ . బీహార్‌ రాష్ట్రము - 92 కిమీ పాట్న. పిత్సగయ క్షేత్రములో సూర్య 
నారాయణాలయమున్నది 

24. వైదీశ్వరన్‌ తమిళనాడు - తంజావూరు జిల్లా 6 కి.మీ షీర్‌ కాశి, 20 కిమీ, 
చిదంబరం నవ(గహములకు వేరు వేరు ఆలయములు కలవు 


25. ఖజురహో మధ్యప్రదేశ్‌ 


26 లోహర్గల : రాజస్తాన్‌ 32కి మీ నవల్‌ గడ ౫ 5 రయున్‌రనూన్‌ జిల్లా. 135 కి మీ. 
జైపూర్‌,పర్వతము నుండి సప్తధారలు వచ్చు (ప్రముఖ తీర్హము. 

27 దేహోస్వర్ల గుజరాత్‌ ప్రభాస తీర్దం 

28 భాస్కర క్షేత్రం - ఆంధ్రప్రదేశ్‌ - అలంపురం - మహబూబ్‌నగర్‌ జిల్లా జోగుళాంబ 
దేవాలయం దగ్గరలో 

29. కాశి ఉత్తరప్రదేశ్‌ - అన్నపూర్ణాదేవి ఆలయమునకు ఎదురుగా 

30 పెద్దాపురం ఆంధ్రప్రదేశ్‌ - తూర్పు గోదావరి జిల్లా 4 కి.మీ సామర్లకోట 
పాండవుల మెట్టపై శ్రీ సూర్య నారాయణ స్వామివారి ఆలయం కలదు ఈ మెట్టనుండి 
రాజమం(డ్రి వరకు సారంగము కలదనియు, అజ్ఞాతవాస సమయమున పాండవులు ఈ 
సారంగమును ఉపయోగించుకొనినట్టు పురాణ గాధ. 

31. ్రాచిపిస్తా * గుజరాత్‌ - 25 కిమీ సోమనాథ్‌ అరేబియా సముద్ర తీరం 

32 నాగరిక * గుజరాత్‌ - 6 కిమీ ఖంభాట్‌ - ఖేడా జిల్లా 

33 కండాహ బీహార్‌ 3కిమీ మహేషి - సహరష జిల్లా 

34 కటర్‌మల్‌ ఉత్తరప్రదేశ్‌ - 17 కి.మీ అల్మోర - అల్మోర జిల్లా 

35 శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్‌ - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి 
దగ్గరలో, 


668 

36. దేవలాస్‌ ఉత్తరప్రదేశ్‌ : మహ్మదాబాద్‌ 5 6 కిమీ. అజయ్‌ గఢ్‌ జిల్లా తమసా 
నదీ తీరం 

37. జాజ్‌పూర్‌ ఒరిస్సా కటక్‌ నుండి బస్సు బిరజా దేవి ఆలయం సమీపాన. 

38 సూరజ్‌ మందిర్‌. గుజరాత్‌ - 23 కిమీ సోమనాథ్‌ 

39 ఢిల్లీ తుగ్రకాబాద్‌ పోవు రోడ్డుపై సూర్య భగవానుని ఆలయం మే, జూన్‌ నెలలలో 
ఉత్సవం 

40 కుంభకోణం తమిళనాడు - నాగేశ్యరాలయములో ప్రత్యేకముగా సూర్య నారాయణ 
మందిరమున్నది 

41 ఫల్లూర్‌ కర్ణాటక - 10 కి మీ అలమెట్టి R5 షోలాపూర్‌ - హుబ్లి రైలు మార్గములో 
సూర్య నారాయణాలయం కలదు. 


వంచద్వారకలు (5) 
1.ద్వారక 


(ద్వారకాధీమ్‌ పంచ ద్యారలలో నొకటి గుజరాత్‌ రాష్ట్రమున ఓఖా పోర్టునకు 32 
కిమీ దూరములో ద్వారక క్షేత్రము కలదు అహ్మదాబాద్‌ నుండి 335 కిమీ 
ఇక్కడ వున్న శ్రీకృష్ణుని “ద్వారకా ధీష్‌' యని, మందిరమును “జగత్‌ మందిర”మని 
పిలుతురు నెమలి పించముతో ఉన్న నల్లని విగ్రహము చేత పిల్లనగ్రోవితో నాట్య భంగిమలో 
నిలబడి ఉన్న శ్రీకృష్ణమూర్తి దర్శనము 

చాలా పెద్ద దేవాలయము మధుర నుండి, బృందావనము నుండి తరలివచ్చి 
ఇచ్చట నివాసమేర్సరచుకొనినట్లు పురాణ గాధ ఇచ్చటి నుండి కూడ జరాసంధాది రాక్షసుల 
భయము వలన శ్రీకృష్ణుడు యాదవులతో సహా సముద్రములో నున్న 'బేట్‌ ద్యారక' అని 
పిలువబడే దీవికి పారిపోయి, అచ్చట నివాసమేర్పరచుకొనెను. 

శ్రీకృష్ణ నిర్యాణానంతరము ఏడు దినములలో ద్వారక సముద్రములో కలసిపోవుటచే 
శ్రీకృష్ణుని మనుమడైన సాంబుడు ప్రస్తుత ద్వారకా నగరమును, ఆలయమును ఒక్క 
రాత్రిలో నిర్మించెనని ప్రతీతి, ఇచ్చట నున్న శ్రీ విగ్రహాన్ని వాయువు సహాయంతో బృహస్పతి 
(గురువు) గురవాయూర్‌లో (ప్రతిష్టించెనట. 


2. బేట్‌ ద్వారక 


పంచ ద్యారకలలో రెండవది ఓఖా పోర్టు నుండి సముద్రములో 7 కిమీ 
దూరములో నున్న చిన్న దీవి శ్రీకృష్ణుడు ద్వారకను విడిచి వచ్చి ఇక్కడ ఉన్నట్టు పురాణ గాధ 


669 
ఓఖా పోర్టు నుండి చిన్న చిన్న మర పడవలపై ఈ దీవిని చేరవచ్చును సము(ద్రపు టలలు 
ఎక్కువగా నుండుటచే పడవ (ప్రయాణము కొంచెము భయముగా నుండును. 
ఇచ్చుట శ్రీకృష్ణాలయము, రుక్కిణి, బలరాముని ఆలయములు కలవు శ్రీకృష్ణుని 
బంగారు విగ్రహము కూడ కలదు. రాత్రులందు ఈ దేవాలయములలో దీపములను 
వెలిగించి చిరుగంటల ధ్వనితో హారతి నిచ్చుట చూపరులకు నయనానందకముగా నుండును 
ప్రతిరోజు వేలాదిమంది భక్తులు ఈ దేవాలయమును దర్శింతురు 


3. నాథ్‌ ద్వార 


ఈ క్షేత్రమున ఉన్న శ్రీకృష్ణుని “శ్రీనాధ్‌ జీ” అని పిలుతురు. రాజస్తాన్‌ రాష్ట్రమున 
ఉదయపూర్‌నకు 50 కి.మీ. దూరమున కలదు. బస్సు మీద ప్రయాణము నేషనల్‌ హై వే 
నంబర్‌ - 8 నందు కలదు. 

భారతదేశములోని అతి గొప్ప ధనవంతమైన దేవాలయములలో రెండవది ఉత్తర 
దేశమున మొదటిది. ఇచ్చటి విగ్రహము నల్లని రూపముతో చేత మురళి ధరించి మనోహరముగా 
నుండును. తిరుపతి క్షేత్రములో వలె ఇచ్చట విపరీతమైన భక్తుల రద్దీ కలదు భక్తులందరు 
భగవంతునకు అధిక మొత్తములో కానుక లర్పింతురు, 

ఇచ్చట ప్రసాదము పంచదారతో తయారు చేయబడి రకరకముల తీపి పదార్హముగా 
నుండును. యాత్రీకులకు వసతి, భోజన సదుపాయములు కలవు స్వామివారి దర్శనము 
దఫ దఫాలుగా (ఏకధాటిగా గాక) జరుగుతుంది. గర్భగుడి రోజుకు పలుమార్లు మూసి, 
స్వామివారి నిద్రపుచ్చి, మరల లేపుతూ దర్శనమేర్వాట్టు చేస్తూంటారు స్వామివార్కి 
పగటిని(ద్ర (విశ్రాంతి) యిచ్చట (ప్రత్యేకత. 


4. కంక్రోఆ 


ఈ క్షేత్రము రాజస్తాన్‌ రాష్ట్రమున నాధ్‌ ద్వారకు 15 కి.మీ దూరమున ఉన్నది 
ఇచ్చట నున్న శ్రీకృష్ణుని విగ్రహమును “ద్వారాక ధీష్‌' అని పిలుతురు పంచ ద్వారకలలో 
నొకటి 

ఇది చాల పెద్ద దేవాలయము పాల రాతితో నిర్మించబడినది ఇచ్చట కూడ 
భక్తులు ప్రతి దినము స్వామివారిని వేలాదిగా వచ్చి దర్శింతురు 


5. డాకోర్‌ ద్వారక 


ఈ క్షేత్రము పంచ ద్వారకలలో నొకటి గుజరాత్‌ రాష్ట్రమున కలదు అహ్మదాబాద్‌ 
నుండి 64 కి మీ. బస్సుపై వెళ్ళవలయును అహ్మదాబాద్‌కు వదోచరాకు మధ్యన కలదు 


670 
ఇచ్చట శ్రీకృష్ణుని “రణచోడ రాయుడ”౦దురు విగ్రహమును ద్వారక నుండి 
తీసుకుని వచ్చి ఇచ్చట ్రతిష్టించిరి. ఇది చాల పెద్ద దేవాలయము ప్రతి దినము వేలాది 
భక్తులతో కిక్కిరిసి యుండును పాలకోవా మొదలగు తీపి పదార్హములు ఇచ్చట ప్రసాదములు 
స్వామివారి విగ్రహము అతి సుందరముగా నుండును దర్శనము మధురానుభూతి 


వృక్ష దేవతలు 


భారతదేశములో (ప్రకృతిలోని ప్రతి భాగము దైవముగా పూజింపబడుచున్నది. 
అందులో భాగముగా కొన్ని వృక్ష రాజములు (మానవోపయోగ కారిగా) పూజలందుకొనుచున్నవి. 
1. శమీ వృక్షము : విరాట్‌పూర్‌ ప్రస్తుతము సుహాగ్‌పూర్‌ అని పిలువబడుచున్నది 
మధ్యప్రదేశ్‌. ఈ వృక్షముపై పాండవులు అజ్ఞాతవాసమునకు ముందు ఆయుధములు 
దాచినట్టుగా పురాణ గాధ 124 కిమీ కట్ని రైల్వేజంక్షన్‌ జబ్బల్‌ పూర్‌నకు దగ్గరలో 
బాణగంగ నదీ తీరం అడవి ప్రాంతం ఆనాటి చెట్టన్నియు భూస్తాపితమై పోయినందున 
ఇప్పుడు బొగ్గుగనుల ప్రాంతమైనది కార్తీక మాసమునంతయు ఈ వృక్షమునకు పూజలు 
జరుగును. పాండవుల ఆయుధములను జాగ్రత్త పరచిన వృక్షముగా మాత్రమే గాక అర్జున 
విజయమునకు కూడ ఈ వృక్షము తోడ్పడినట్టు నమ్మిక 


2 కొన్నాయి వృక్షము : శుచింద్రం - తమిళనాడు 2000 ల సం॥ల పై వయస్సు 
గల పొన్నచెట్టు 13 కి మీ కన్యాకుమారి, స్తాణుమాలయ అని పిలువబడే శివ, విష్ణు మరియు 
(బ్రహ్మ అంశ గల స్వామివారి దేవాలయములో పూర్వకాలమందు జయము పొంది తిరిగి 
వచ్చినవారి శిరస్సునకు ఈ చెట్టు ఆకుల మాలను చుట్టి గౌరవించు ఆచారముండెడిది దీని 
శాఖలు బాగా విస్తరించి ఉన్నవి “పొన్నాయడల్‌'' అను విగ్రహము పై భాగముగా ఈ 
వృక్షమున్నది దీనికి సమీపాన 18'ల ఎత్తుగల ఏకరాతి హనుమంతుని శిలా విగ్రహమున్నది 
ఫలయార్‌ నదీ తీరం (త్రిమూర్తులను అనసూయా దేవి పసిపాపలను చేసిన ఈ చెట్టును 
“అనసూయ చెట్టు” అని పిలుతురు 


3౩ జంబూక వృక్షం : అల్లనేరేడు చెట్టు. జంబుకేశ్వరం - తమిళనాడు - 10 కి.మీ 
తిరుచినా పల్లి (బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం శివుడు ఈ జంబూక వృక్షం (క్రింద 
తపస్సుచేసెనట స్వామివారు జంబుకేశ్వరుడు జల లింగము పంచ మహా భూత లింగములో 
నొకటి లింగం క్రింది నుండి నీరు ఊరుతూంటుంది అమ్మవారు అఖిలాండేశ్వరి. 


671 

4 విదురాశ్వళ్ల వృక్షం * విదురునిచే నాటబడిన రావిచెట్టు కల్యార - కర్ణాటక 79 
కిమీ బెంగుళూరు, 30 కిమీ హిందూపురం కావేరి, అర్కావతి నదుల సంగమ స్థానం 
మహాభారత గాధకు సంబంధించిన దేవాలయము లనేకము కలవు శివ గంగక్షేత్రము మహా 
శిల్పి జక్కన పుట్టిన పవిత్ర స్టలము. టిప్పుసుల్తాన్‌ జన్మ స్టలము సోమేశ్వర, గణేశ్వర 
ఆలయములు కలవు అశ్చత్హ వృక్షము విష్ణు అంశ గలది. శని దృష్టి సంబంధితమైన 
కారణముగా శనివారం మిక్కిలి పూజనీయము. ఇతర రోజులలో తాకరాదు భూత, (పేత, 

పిశాచ రోగములు, సంతాన హీనతలు తొలగించును వృక్ష మూలభాగము (బ్రహ్మ 
రూపమనియు, మధ్య భాగము విష్ణు రూపమనియు అ(గ్రభాగము శివ రూపమనియు భావన, 
కోరిన కోరికలు తీర్చు కల్ప వృక్షముగా పూజలందుకొనుచున్నది 'శనిదోష నివారణ 


5. శిద్దవట వృక్షము : మధ్యప్రదేశ్‌ - ఉజ్జయిని దగ్గర (మర్రిచెట్టు) ౩కి మీ షిప్రానది 
ఒడ్డున . సాందీపుని ఆశ్రమములో శ్రీ కృష్ణుడు,సుధాముడు చదువుకున్న (ప్రాంతము చాల 
పెద్ద వృక్షము. పురాతన కాలము నుండి ఉన్నది. పిల్లలు లేనివారు ఆవు పేడతో “ఓం” అని 
చెట్టు మొదట్లో వ్రాస్తే పిల్లలు పుడతారని నమ్మిక. ఇచ్చట పెద్దలకు పిండ ప్రదానాలు చేయు 
ఆచారము కలదు. చెట్టు మొదట్లో “అనాది కపిలేశ్వర” అనే శివ లింగం (ప్రతిష్టితమై 
యున్నది. లింగము (క్రమ (క్రమముగా భూమిలోనికి దిగిపోతూ ఉన్నది. బ(ద్రీనాథ్‌ యాత్రీకులు 
దర్శించవలసిన శైవ క్షేత్రముగా ప్రసిద్ది. 


6. అడయార్‌ మర్రి చెట్టు : తమిళనాడు - మద్రాసు నగరమున కోనుకొని 
ప్రపంచములోని అతి పెద్ద మర్రి చెట్లలో ఒకటిగా భావించబడుచున్నది అడయార్‌ నదీ 
తీరం. 40,000 చదరపు అడుగుల పర్యంతరం విస్తరించబడియున్నది దివ్య జ్ఞాన సమాజం 
ఈ చెట్టు (క్రింద స్థాపించబడినది. బుద్దుని బోధనలకు అనుగుణంగా ఇచ్చట పురాతన 
విగ్రహములు గలవు. పురాతన తాళపత్ర (గ్రంధాలు, చేతితో వ్రాయబడిన పాత ఫర్మానాలు 
లభించును. 

దివ్యజ్ఞాన సమాజమును, డా॥అన్నేబిసెంట్‌ మరియు కొలెనెల్‌ వోల్‌కార్డ్‌ స్టాపించిరి 
ఇచ్చట వారి సమాధులు చూడనగును. 


7. కలృవట వృక్షం : పూరీ . ఒరిస్సా (వటవృక్షం) 


జగన్నాధ ఆలయ ముఖ మండపానికి ఎదురుగా చాల పురాతన వృక్ష రాజము మహా 
"పై్‌ళయ కాలములో శ్రీ మహావిష్ణువు పసివాని రూపములో చెట్టు ఆకుపై తేలియాడునని 


672 

పురాణ గాధ. మార్కండేయ మహర్షికి ఈ ఆకుపై మహావిష్ణువు బాల కృష్ణుడుగా 
దర్శనమిస్తాడుట. వృక్షమునకు ఒక వైపున శ్రీ నరసింహస్వామివారు, వేరొక వైపున శ్రీ, 
జగన్నాధ స్వామివారు వేంచేసియున్నారు క్షేత్ర పాలకుడైన పరమేశ్వరుడు సతీ సమేతముగా 
కనిపించుచున్నాడు ఇది కోర్కెలుతీర్చు కల్ప వృక్షము సంతాన ప్రదాయిని ఈ వృక్షము 
(క్రింద 1,2 నిమిషాలు నిలువబడి భక్తులు తమ తమ కోర్కెలను మనస్సులో వెల్లడించుకుంటారు 
ఈ వృక్షము (క్రింద ఎలుక వాహనుడైన గణేశుని విగ్రహమున్నది. చెట్టు మొదట్లో ప్రమిదలతో 
దీపారాధన చేసి (ప్రదక్షిణములు చేయుదురు. 


8. మహాబోధి వృక్షం : సారనాధ్‌ - ఉత్తరప్రదేశ్‌ (రావిచెట్టు) 11 కి మీ. కాళి. ఈ 
చెట్టు (క్రింద బుద్దుడు దివ్యత్వము నొందెను. శ్రీలంకలోని అనురాధపురం నుండి తీసుకుని 
వచ్చి సారనాథ్‌లో నాటబడినది 

బీహారు రాష్ట్రములోని గయ నుండి బుద్దగయ 11 కి.మీ. దూరం. సారనాథ్‌లోని 
మహాబోధి వృక్షము (క్రింద బుద్దత్యము పొందిన గౌతముడు బుద్ధగయ నుండి తన బోధలు 
ప్రారంభించెను అచ్చట నుండియే సిద్దార్దునకు బుద్ద నామధేయము కలిగినది. ఈ చెట్టుకు 
మహాబోధి వృక్షమని పేరు వచ్చినది. 


9. ఆకులు ముడుచుకొనని చింతచెట్టు : తమిళనాడు - “ఆళ్వారు తిరునగరి” 
అనే ఊరులో, 35 కిమీ. తిరుచందూర్‌ - తామపర్లీ నదీ తీరం అధినాధ స్వామి, 
నమ్మాళ్వారుల దేవాలయములు కలవు. నమ్మాళ్వారు అనే మహాభక్తుడు తన చిన్నతనములో 
ఈ చెట్టు తొర్రలో ప్రవేశించి 12 సం॥లు ధ్యాన నిమగ్నుడైయుండి తమిళ వేదమును 
ధారాళముగా పద్య రూపమున శ్రీమహా విష్ణువును స్తుతించుచూ చెప్పెను 

ఈ చెట్టు చుట్టూ 4 గజముల ఎత్తు వరకు మూసివేసి వేదికను నిర్మించిరి. 
స్వామివారిని నిత్యము ఈ చెట్టు (క్రింది వేదికపైకి తెచ్చి అర్చించెదరు. 7 కొమ ఇలు కలిగి 
చాల పురాతనమైన చెట్టుగా కనిపించును. వింత ఏమనగా - రాత్రులందు ఇతర చింతచెట్టవలె 
దీని ఆకులు ముడుచుకొనవు. ఈ చెట్టు కాయలు పండవు. ఎవరూ కోయరు. దీని బెరడు, 
ఆకులు (ప్రసాదము పూర్వము దీని కొమ్మలు నరికిన చీము, రక్తము వచ్చెడిదని ప్రతీతి 


10. కంచిలోని మామిడి చెట్టు : తమిళనాడు - కాంచీపురము 
ఈ చెట్టుక్రింద తపస్సుచేసి కామాక్షి దేవి ఏకామ్రనాధ స్వామివారిని ప్రసన్నుని 
చేసుకొన్నది. పంపా నదీ తీరము. నదికి వరదలు వచ్చి లింగము కొట్టుకుని పోతూంటే 


673 

అమ్మవారు తన గుండెతో లింగాన్ని అదిమిపట్టి గట్టిగా నొక్కి పట్టుకుని, కొట్టుకుని పోకుండా 
ఆపినదట. ఆమె భక్తికి సంతసించి శివుడామెను కరుణించి వివాహమాడెను 

ఈ చెట్టు చుట్టూ 108 శివ లింగములున్నవి. ఈ చెట్టునకున్న ప్రతిఆకు వేరొక 
ఆకుతో సరిచూచిన ఆకారములో వేరుగా నుండును అదే విధముగా ఈ చెట్టునకు కాచిన 
పండ్లు ఇంకొక పండుతో పోల్చిన రుచిలో తేడాయుండును అనగా ఒక ఆకునకు ఇంకొక 
ఆకునకు ఆకారమునందును, ఈ చెట్టునకే కాచిన ఒక పండునకు వేరొక పండునకు 
రుచిలో తేడాయుండును మహత్తర శక్తిగల వృక్షరాజము సంతాన ప్రాప్తి కొరకు దారములు, 
ఊయలలు కట్టి ఈ చెట్టును పూజింతురు 


11. అక్షయ వటం (మర్రిచెట్టు) ఉత్తరప్రదేశ్‌- అల్హాబాద్‌ - ప్రయాగ క్షేత్రం - త్రివేణీ 
సంగమం - అక్బర్‌ కోటకు (ప్రక్కన పాతాళపురిలో ఈ వృక్షము కొన్నివేల సం॥ నుండి 
ఉన్నది త్రివేణీ సంగమములో స్నానమాచరించి ఈ చెట్టుక్రింద విశ్రమించిన పుణ్యప్రాప్తి 
కలుగును. ఇచ్చట అనేక దేవతా విగ్రహములు (ప్రతిష్టితములై యున్నవి. పూర్వకాలం ఈ 
చెట్టు ఎక్కి ప్రక్కనున్న గంగానదిలోనికి దూకి చనిపోయిన స్వర్లప్రాప్తియని నమ్మెడివారు 

ఈ చెట్టును ఎన్నోసార్లు పీకివేసిరి. అయిననూ మరల చిగురించినది ఎంత 
ప్రయత్నించి నాశనము చేయదలిచినను వృక్షము మొలకెత్తుచునే ఉన్నది వృక్షమును 
సమూలముగా నరికి సీసముపోసి దగ్గము చేయదలిచినా మరల చిగురించిన దేవతా వృక్షము 
నాశనము లేనిది అక్షయ వట వృక్షమని నామము పొందినది 


12. కల్పతరు వృక్షము (దేవతా వృక్షము) రాజస్తాన్‌ లోదుర్వ గ్రామం 17 కిమీ 
జై సల్మీర్‌. జోధపూర్‌ నుండి రైలు సర్వీసు కలదు కోరిన వస్తువులు, వరాలు ఇచ్చే మహిమలు 
గల వృక్షము. ఇచ్చట శిలాతోరణం రాతితో చెక్కబడినది. చాల గొప్ప పనితనము. ఎడారి 
వ్యాపిస్తూ నీరులేకుండా బాధపడుతూ ఉండగా ఈ వృక్షాన్ని స్థాపించి నిటి-వసతిని 
పొందారట ఆ వృక్షము ఇప్పుడు రాతితో కనిపిస్తూ ఉన్నది 


13. అక్షయ వటం (మర్రిచెట్టు) * బీహార్‌ - గయాక్షేత్రము, 92 కిమీ. పాట్నా. 
నిరంజన, ఫల్గుణా నదుల సంగమ స్తానం దైవాంశ గల మర్రిచెట్టుగా భావించి పూజలు 
చేయుదురు పిండ ప్రదానములు జరుగును విష్ణుపాద దేవాలయం నిర్మించబడియున్నది. 
ఈ ఆలయములో వెలసిన వృక్షమును మహా మహిమాన్వితమైనదిగా తలతురు 


674 

14. పిల్లల మరరి (మంర్రిచెట్టు) : ఆంధ్రప్రదేశ్‌ - మహబూబ్‌ నగర్‌ - మహబూబ్‌నగర్‌ 
జిల్లా, 

ఈ వృక్షము చాలా పెద్దది. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ తన దక్షిణ యా(త్రలో అతని సైనికులు 
5,000 మంది ఈ చెట్టుక్రింద విశ్రమించిరట. అంతేగాక సైన్యంతోబాటు వచ్చిన గుర్రాలు, 
ఏనుగులు, రధాలు మున్నగు సరంజామా అంతా దీనిక్రిందే విశ్రాంతి తీసుకున్నవట. 
మద్రాస్‌, కలకత్తా మర్రిచెట్ట కన్న ఈ చెట్టు చాలా పెద్దది. ఈ చెట్టు (క్రిందనున్న 
పుణ్యస్తల మునకు “త్రికూటాలయం” అని పేరు. కామేశ్వర, కాచేశ్వర, నామేశ్వర లింగములు 
ప్రతిష్టితములై యున్నవి, నమ్మకం గలవారి కోరికలు తీర్చు మహిమగల మర్రిచెట్టు. ఈ 
వృక్షాన్ని పూజించి చాలమంది సంతానవతులైన దాఖలాలున్నవి. దీని ప్రక్కనే లేళ్ళ పార్కు 
ఉన్నది. 


15. గూటిబయలు మరి : ఆంధ్రప్రదేశ్‌ - మదనపల్లి - కదిరి మార్గములో తనకల్లు 
సమీపాన గల పెద్ద మర్రిచెట్టు. 120 కి.మీ. అనంతపురం, 27 కి.మీ. కదిరి. మద్రాసులోని 
అడయారు మర్రిచెట్టు కన్నా. కలకత్తాలోని బొటానికల్‌ గార్డెన్స్‌లోని చెట్టుకన్నా పెద్దది. దీనినే 
“తిమ్మమ్మ” మర్రిమాను అని పిలుస్తారు. చెట్టు (క్రింది భాగమున వెలసిన తిమ్మమ్మ శక్తీ 
విగ్రహానికి పూజలు జరుగుచున్నవి. ప్రపంచములోని అతిపెద్ద మర్రిచెట్టుగా “గిన్నీస్‌ బుక్‌ 
ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు” లో నమోదు చేయబడినది. 


16. అక్షయవట వృక్షం (మర్రిచెట్టు) : హర్యానా - కురుక్షేత్రం 

గీతోపదేశానికి సాక్షీభూతముగా యుగ యుగాలనుండి నిలచిన వృక్షరాజము. ఈ 
వృక్షము (క్రింద భక్తులు గీతా పరనం, ధ్యానం వగైరా చేస్తుంటారు. (ప్రతి సంవత్సరం మార్గశిర 
అమావాస్యకు గొప్ప ఉత్సవములు జరుగుతవి. గ్రహణ సమయములలో లక్షలాదిమంది 
దగ్గరలోనున్న కురుక్షేత్ర సరస్సులో స్నానమాచరించి ఈ చెట్టును పూజిస్తారు. కర్షుడు ఈ 
చెట్టుక్రిందనే కూర్చుని పర్వదినములలో దానము చేసెడివాడట ఈ సరస్సునే భీష్ముని 
దాహము తీర్చుటకు అర్జునుడు పైకి తెచ్చిన గంగగా భావిస్తారు. 


17. రావిచెట్టుతో కలసి ఉన్న పెద్ద మర్రిచెట్టు : పశ్చిమ బెంగాల్‌- కలకత్తాలోని 
బొటానికల్‌ గార్డెన్స్‌లో నున్నది రావి, మర్రి చెట్టు పెనవేసుకుని పెరిగియున్నవి. 270 
ఎకరముల స్థలములో 88' ఎత్తు, 1200' వైశాల్యము కలది. 600 ఊడలు కలవు. దేశములోని 
పెద్ద వృక్షములలో నొకటిగా భావించబడుచున్నది ఊడలు స్తంభాలు మాదిరిగా పెరిగిన 
ఐశాలమైన వృక్షము భక్తులందరు ఈ వ్నక్ష మూలమును పూజించుచున్నారు. 


675 
18. చాల పురాతన మరరిచెట్టు : గోవాలోని కుషావతి నదీ తీరం పార్తగలి 
(గామరనందలి తపస్య క్షేత్రములో వెలసిన పెద్ద చెట్టు ఇచ్చట గౌడ సారస్వత బ్రాహ్మణ 
వైషు మరం కలదు ఈ వట వృక్షం మొదట ఈశ్వర లింగం ప్రతిష్టించబడియున్నది. ఈ 
క్షేత్రానికి బ్రహ్మస్తానమని పేరు. పార్తగలి (గ్రామం చౌడి పట్టణానికి 40 కిమీ దూరమున 
ఉన్నది ఈ వృక్షం 200 మీటర్ల విశాలం. 220 ఊడలు కల్గిన అతిపెద్ద వట వృక్షము. ఈ 
వృక్షము పూజనీయమే గాకుండా తపస్సుకు అనువైనది. 


19. మద్ది చెట్టు : బుద్దుడు విర్యాణము చెందిన చెట్టు. ఉత్తరప్రదేశ్‌ - కుషీ నగర్‌ లేక 
కాశియా అను చోట కలదు. 55 కిమీ గోరఖ్‌పూర్‌. బౌద్ద విహారాలు, స్తూపాలు, 
దేవాలయములున్నవి. ఇచ్చట మహా పరినిర్యాణ స్తూపము కలదు. బుద్దుని విగ్రహములు 
గలవు. బౌద్ద మతస్తులకే గాక ఇతర మతస్తులకు కూడ పూజనీయమై వెలసియున్నది. 


20. తైపాల వృక్షము : జువ్వి, మేడి, రావి వృక్షములు (ప్రక్ష శాకంబర, అశ్వత్ల 
వృక్షములు) పెనవేసుకుని ఒకటిగా పెరిగిన మహా పురాణ వృక్షము 

ఆం(ధ్రప్రదేశ్‌ - శ్రీశైలం - కర్నూలు జిల్లా - శైవ క్షేత్రం. ఈ వృక్షము యొక్క 
గొప్పతనము అనేక పురాణములలో కన్పిస్తున్నది గాన అతి పురాతనమైనది. శ్రీశైల 
క్షేత్రములోని వృద్ద మల్లికార్డునాలయానికి ప్రక్కన ఉన్నది. “దత్తాత్రేయ” వృక్షముగా 
పేరు వచ్చినది. | 


21. కల్ప వృక్షం : ఉత్తరప్రదేశ్‌ - జోషీ మర్‌. 
బదరీనాధ్‌కు పోవు త్రోవలో వెలసిన మర్రిచెట్టు. 2,400 సంవత్సరముల 


పురాతన వృక్షము. శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పూజలందుకొనినది. వృక్షానికి మొదట్ట 
నారసింహ, దుర్తాలయములు కలవు. 


22. వన్ని వృక్షం : తమిళనాడు - వేదారణ్యం - 50 కి మీ. మన్నార్‌ గుడి - తంజావూరు 
జిల్లా. ఈ వృక్షమును దేవతా వృక్షముగా భావింతురు. ఈ వృక్షము (క్రిందనే శివలింగ 
స్తాపనచేసి లంకలోని రాక్షస మృతవీరుల ఆత్మక్షోభల నుండి శ్రీరామ చంద్రుడు 
విముక్తుడైనాడు. ఈ చెట్టు (క్రిందనే విశ్వామిత్రుడు “బ్రహ్మర్షి” అయ్యెను త్రిశంకుడు స్వర్గం 
పొందినది ఇచ్చటనే. యాజ్ఞవల్క్యుడు యోగులు, బుషులు వగైరా మోక్షము పొందిన 
దిచ్చటనే. ఈ పవిత్ర వృక్షము (క్రింద చేసిన పూజలు సత్సలితముల నిచ్చి కోర్కెలు 
సిద్దిస్తాయి. ఇచ్చట వేంచేసిన స్వామివారు వేదనాయక స్వామి అమ్మవారు వేదనాయకి. 


676 
సుడుసెద్ద అల్ల జనాయకాలయమబిలు 
(మానవులచే చెక్కబడని మూర్తులు) 
(ఇవన్నియు మహారాష్ట్రంలోనే ఉన్నవి.) 
1. త్రీ వినాయక వత 
80 కి.మీ. పూనే 


20 కి.మీ ఖండాల RS, 
90 కి.మీ ముంబాయి. 


2 మహాగణపతి . రంజన్‌ గామ్‌, 53 కి మీ. పూనే 
3. శ్రీ విఘ్నేశ్వర ఓజర్‌, 19 కి.మీ షివనేరి 
(విఘ్నహర్త 93 కిమీ. పూనే 
4 శ్రీసిద్ది వినాయక సిద్దాటెక్‌; 100 కి.మీ పూనే 
అహ్మద్‌నగర్‌ జిల్లా 
“ 5. చింతామణి వినాయక్‌ తేపూర్‌, 25 కి.మీ. పూనే 
6. శ్రీ బల్లాలేశ్వర్‌ : పాలి, 111 కి.మీ. పూనే 
38 కి.మీ. కోపలి R.S 
7. మోరేశ్యర్‌ : మోరేగామ్‌, 60 కి.మీ పూనే 
కరహానదీతీరం 25 కి.మీ. కెడగామ్‌R.5, 17 కి.మీ. 
జా R.S. 
8. శ్రీగిరిజాత్మక్‌ - లెనియాద్రి, 75 కి.మీ. పూనే 


8 కి.మీ. ౯౯౦౧ జున్నార్‌ నడక 
'ప్రాగ్యోతిష పురమైన గౌహతిలో (అస్సాం) బ్రహ్మపుత్రా నదీ తీరమున పాండు అనే 
[గ్రామములో పంచపాండవులచే ప్రతిష్టించబడిన “పంచ వినాయకుల” విగ్రహములున్నవి. 
ఇష గణబతులు 
1. లక్ష్మి గణపతి 2 క్షిప్రగణపతి 3. సిద్ది గణపతి 4 చింతామణి గణపతి 


5 ఉచ్చిష్ట గణపతి 6 ఏకాక్షర గణపతి 7. కుమార గణపతి 8. శక్తి గణపతి 


మోరేగామ్‌ (మహారాష్ట్ర వినాయకాలయంలో ఎనిమిది మూలల వెలసిన అష్ట 
గళాపతులు 


1 వక్రతుండ గణపతి 2. వికట గణపతి 3 హేరంబ గణపతి 
4 బాల చంద్ర గణపతి 5 చింతామణి గణపతి 6 సిద్ది వినాయక గణపతి 
7 లంబోదర గణపతి 8. ధూయవర్ల గణపతి (మహోదర) 


677 
తత సోతములోని 12 గణపతులు 


1. వక్రతుండ 2. ఎకదంషష్ట 3 కృష్ణ పింగాక్ష 
4. గజవక్త్ర 5 లంబోదర 6 వికట 

7 విఘ్నరాజ 8 ధూ మయమవర్ష 9 బాలచం[ద్ర 
10 వినాయక 11 గణపతి 12.గజానన 


చివ పురాణములో కనిపించు గణపతుల పర్తు 


1. ఏకదంత గణపతి 2. అంబోదర 3. నింబ 
4 భద్ర ర్వరక్షవర్త 6 విష్ణు 
7. సర్యాంబర 8 సిది 9 సువర్ర 
(> a=) 
10. భూము 11. వకతుండ 12. బాలచం[ద్ర 
13 నిర్విఘ్న 14. లక్ష్మీ గణపతి 15. కృష్ణ 
16 చింతామణి 17. వికట 18. శుక్ర 
19 లక్ష్మీప్రద 20 బుణ విమోచన 


ఇంకా కొంతమంది గణపతులు వివిధ నామధదేయములతో పూజింపబడుచున్నారు 
శివ పురాణములో కనిపించు ఐఘ్నశ్వరుని భార్యల ఎరు 


1. సిద్ది 2 సిద్ది విద్య 3 సిద్ది బుద్ది 
4. సిద్ది లక్ష్మి 5 జయలక్ష్మి 6. విజయలక్ష్మి 
7 బుద్ది లక్ష్మీ 8 వరలక్ష్మి 9. సౌభాగ్యలక్ష్మి 
10 'ప్రజ్ఞాదేవి 11 అతిప్రజ్ఞాదేవి 12. సంహారదేవి 
13. సువర్షదేవి 14 శాంతాదేవి 15. రజత దేవి 
16. జ్ఞానదేవి 17 లోకమాత 18 నవరత్న లక్ష్మి 
19 పద్మాదేవి 20 చం[ద్రముఖి 

విఘ్నేశ్వరుని భార్యలు ఇంకా కొన్ని పేర్రతో కొలువబడుచున్నారు. 

21 ప్రధాన గణపతి క్షేతములు 

1 మయూరేశ క్షేత్రం 2 ఓంకార గణపతి 3 డుండిరాజ 
4. చింతామణి 5 శమీ విఘ్నేశ్వర 6 భల్లాల వినాయక 
7 మంగళమూర్తి 8 బాలచంద్ర గణేశ 9 విజ్ఞాన గణేశ 
10 రేవూర్‌ 11 సిద్దాశ్రమ 12. మణిపూర్‌ 
13 విజయపూర్‌ 14 కశ్యప 15 జలేష్‌ పూర్‌ 
16 లోహ్వాద్రి 17 ఏలాపూర్‌ 18. పద్మాలయ 


19 అమలా(శమ 20 రాజసదన్‌ 21 శ్వేత విఘ్నుశ్వర క్షేత్రం, 


678 
గణేశునికి గల ప్రముఖ ద్వాదశ నామములు 


1 సుముఖ గణేష్‌ 2. ఏకదంత 3. కపిల 

4. గజకర్ల 5 లంబోదర 6 వికట 

7. విఘ్ననాశన 8 ధూమకేతు 9. గణాద్యక్ష 

10 బాలచం(ద్ర 11 వినాయక 12. గజానన 

గణేశుని ఎనిమిది అవతారములు 

1. వక్రతుండ 2. ఏకదంత 3. మహోదర 

4. గజానన 5. లంబోదర 6. వికట 

7. వింధ్యరాజ 8. ధూ(ద్రువర్ల 

శీ తత్వ నిధి (గంధము ప్రకారము కనిపించు గణపతులు 

భుజములు భుజములు 

1. బాలగణపతి 4 2 భక్త 4 

3. శక్తి 4 4. ద్విజ 4 

5. సిద్ది 4 6. ఉచ్చిష్ట 4 

7 క్షిప్ర 4 8. విజయ 4 

9. నృత్య 4 10. ఏకాక్షర 4 

11. వర 4 12. (తక్షర 4 

13. హరి(ద్ర ర్త 14. ఏకదంత 4 

15. స్పష్టి త్త 16. బుణమోచన 4 

17. డుండి 4 18. ద్విముఖ 4 

19. యోగ 4 20. సంకటహరణ 4 

21. ఊర్హ్య 6 22. క్షిప్ర ప్రసాద 6 

23. త్రిముఖ 6 24. తరుణ 8 

25. హేరంబ 8 26. సింహ 8 

27. దుర్గ 8 28. వీర 10 

29. వింధ్య 10 30. లక్ష్మీ 10 

31. మహా 10 32. ఉద్దండ 12 


679 
కా-లేలోని వినాయక క్నేతములు (56) 


1. అర్క 2. దుర్గ 3 భీమచండ 4. దేహలి 

ర్‌ ఉద్దండ 6. పాశపాణి 7 సర్వ ర్‌ సిద్ది 

9 లంబోదర 10. కూటదంత 11 శ్యాలకటంగ 12 కూష్మాండ 
13. ముండ 14. వికటదంత 15 రాజపుత్ర 16 ప్రణవ 
17. వకతుండ 18. ఏకదంత 19 (త్రిముఖ 20 పంచాశ్వ 
21. హేరంబ 22. వింధ్యరాజ 23. వరద 24. మోదక 
25. అభయ 26. సింహతుండ 27. కూనితాక్ష 28 క్షిప్రప్రసాద 
29. చింతామణి 30. దంతహస్త 31 పిచిండల 32 ఉద్దండముండ 
33. స్టూలదంత 34. కలిపియ 35. చతుర్తంత 36. ద్వితుండ 
37. జ్యేష్ట 38. గజ 39 కాళ 40 నాగేష్‌ 
41. మణికర్ల 42. ఆశ 43. సృష్టి 44 యజ్ఞ 

45. గజుకర్ల 46. చిత్రగంట 47. స్టూలజంఘ 468. మంగళ 
49.మోద 50. (ప్రమోద 51 సుముఖ 52. దుర్ముఖ 
53. గణనాధ 54. జ్ఞాన 55. ద్వార 56. అవిముక్త 


వమామూలయములలోని “చారథాప్‌” 


1. యమునోత్రి : యమునానది పుట్టిన చోటు. ఉత్తరప్రదేశ్‌ 


2. గంగోత్రి : గంగానది పుట్టినచోటు. ఉత్తరప్రదేశ్‌ 
3. బదరీనాథ్‌ : బదరీనారాయణాలయం. (వైష్ణవక్షేత్రం) ఉత్తరప్రదేశ్‌ 
4. కేదార్‌నాథ్‌ : _ కేదారేశ్యరాలయం. (శైవక్షేత్రం) ఉత్తరప్రదేశ్‌ 
Cy అత 
స్త్రీలకు ప్రవేశార్హత లేని ఆలయములు 
1. విష్ణుమూర్తి తిరునల్దాయి. (కేరళ) 


వైక్కం దగ్గర 
అరాన్‌ ములకు సమీపాన. ఇచ్చట గర్భగుడిలోనికి (స్త్రీలను అనుమతించరు. 
ఇది వైష్ణవ క్షేత్రం అయినా ఇచ్చట విభూతి వాడుట ప్రత్యేకత. 


680 
2 అయ్యప్ప స్వామి శబరి మల 
“సన్నిధానం” (కేరళ) 
పంపానది నుండి 7 కి.మీ. దూరములో ఎతైన కొండమోద గల క్షేత్రము 
స్వామివారు (బ్రహ్మచారి. రజస్వల అయిన, బహిష్టులు ఆగని స్త్రీలకు ప్రవేశార్హత లెడు 
3. విమలాదేవి - పూరి 
(ఒరిస్సా) 
బంగాళాఖాత తీరం. శక్తి ఉపాసకులకు ముఖ్య కేంద్రం సంవత్సరములో 
కొన్న రోజులు (స్రీలకు (ప్రవేశం నిషిద్దం. అమ్మవారి “నాభి” పడిన (ప్రదేశం 
4. షింగణాపూర్‌ : మహారాష్ట్ర 
అహమ్మద్‌నగర్‌ జిల్లా. 30 కి.మీ. అహ్మద్‌నగర్‌ 
శనీశ్వరుడు లింగాకారుడు. లింగాన్కి చుట్టూవున్న గట్టుపైకి (స్త్రీలకు ప్రవేశార్హత లేదు. 


సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రములు (6) 
(ఈ ఆరును తమిళనాడులోనే గలవు) 
1 పరుముదరి సోలై క 2 కీయినురులతై 
4 కిమీ. అలఘర కోయిల్‌ 
2. తిరుచందూర్‌ :  99కిమీ. కన్యాకుమారి 
బంగాళాఖాత 40 కి.మీ. తిరునల్వేలి 
సముద్ర తీరము 
3. స్వామి మలై :  ఈకిమీ కుంభకోణం 
కావేరి నదీతీరం తంజావూరు జిల్లా 


స్వామివారిని స్వామినాధ స్వామి అని పిలుస్తారు. స్వామివారి నుండి శివుడు 
ప్రణవ మంత్రం తెలుసుకున్న పుణ్య ప్రదేశం. 


4. తిరుప్పర కుండ్రం ప  రకమమురుర 
దేవేంద్రుని కుమార్తె దేవయానిని వివాహమాడిన చోటు. 

5. ఫళణి అ 22క మధురై 
దండాయుధ పాణి శివగిరి కొండపై 

6. తిరుత్తణి 82 కి.మీ. మద్రాసు 
కార్తికేయన్‌ 62 కి.మీ. తిరుపతి 


42 కిమీ. కంచి 


681 
పంచబదరీలు (5 


(చమోలి జిల్లా-ఉత్తరాఖండ్‌) 


1 బదరీ నాద్‌ స్‌ విషాట్‌ బదది - బదరికా(శ్రమ ధామ్‌ 
“జై బదరి విషాల్‌ కి” 
2. యోగ ధ్యాన బదరి ధ్యాన బదరి - పాండుకేశ్వర్‌ 


పాండురాజు ఆఖరు రోజులలో ధ్యానం చేసిన యోగభూమి. 24 కి.మీ 
బదరీనాథ్‌, 20 కి.మీ. జోహీమర్‌. 


3. భవిష్యబదరి . తపోవన లోయలో, 17 కి.మీ. జోషీమర్‌. 
4. వృద్దబదరి * -ఆనిమద్‌లో ఉన్నది 17 కి.మీ. జోషీమర్‌. 
(పుషీమర్‌ 4 కి.మీ కుమార చట్టి 
పిపాల్‌ కోట్‌కి పోవు (తోవలో శంకరాచార్యులచే పూజించబడినది. 
5. ఆది బదరి . ఉరగమ గ్రామం 16 కిమీ. కర్ల ప్రయాగ 


(నల్లని విష్ణుమూర్తి విగ్రహం) 10 కి.మీ. కుమార చట్టి. కేనీఖేట్‌ రోడ్డులో. దీనిని 
'ధ్యాన బదరి” అని కూడా పిలుతురు. ఇచ్చట చాల దేవాలయములున్నవి. శ్రీ 
శంకరాచార్యుల వారు టిబెట్‌లోని దులింగ్‌మర్‌ నుండి బదరీ నారాయణ విగ్రహాన్ని తీసుకొని 
వచ్చి ఇచ్చట (ప్రతిష్థుంచిరట. 
ఇంకా రెండు బదరీలు కూడా కలవు 
1 నరసింహ బదరి - జోషీమర్‌ - ఉత్తరప్రదేశ్‌. 
ఉ(గ్రనరసింహ మూర్తి. బదరీనాధ్‌కు వెళ్ళు (త్రోవలో. 
2. ఆది బదరి - కైలాస పర్వతానికి పోవు మార్గములో. 


పంచకేదారములు (5) 


(చమోలి జిల్లా-ఉత్తరాఖుండ్‌) 


మహిష రూప శివుని 5 శరీర భాగాలు ఆరాధింపబడు చోట్లు. 


1. కేదార్‌ నాధ్‌ : (పధమకేదారం - పంచపాండవులచే 
నిర్మించబడినది. 
మహిషతోక భాగం. శివుడు పశు రూపములో మన్న నూపురం 
2 మధ్‌ మహేశ్వర్‌ "ద్వితియ కేదారం - 30 కి.మీ గుప్రకాశి 


20కి.మీ. ఊభఖీమర్‌ - మహిషరూప శివుని నాభి భాగం 
3౩3 తుంగనాద్‌ తృతీయ కేదారం - 30 కి.మీ. ఊఫీమర్‌, 


682 
5 కిమీ చోప్తా50 కిమీ కేదారనాథ్‌. మహిషం యొక్క ముంగాళ్ళు 
(బాహువులు) పూజింపబడు స్థలం (థివుని ఆయుధములు) 


రు[ద్రనాథ్‌ చతుర కదారం - 20 కి.మీ గోపేశ్వర్‌, 
వైతరణీ నదీ తీరం (శివుని ముఖం పూజింపబడు స్థలము) 
కల్పేశ్వర్‌. పంచమ కేదారం - 14 కి.మీ. జోషీమర్‌- 


గుహాలయం (శివుని శిరోజములు పూజింపబడు స్టలము (మహిష 
జటరూపం 


పంచ ప్రయాగలు (5) 

(ఉత్తరప్రదేశ్‌ లోనే ఉన్నవి 
దేవ (ప్రయాగ .  బుషీకేక్‌ దాటిన తరువాత 
అలకనంద+ భగీరథి కీర్తినగర్‌ చేరేముందు 
నద్‌సంగమం 
రుద్ర ప్రయాగ క ఇక్కడి నుండి కేదార్‌నాథ్‌కు, 
అలకనంద-+మందాకిని బదరినాద్‌లకు మార్గములు 
నదీ సంగమస్టానం చీలును. 
కర్ల ప్రయాగ క రుద్ర ప్రయాగకు, 
అలకనంద+కర్లగంగ నంద ప్రయాగకు మధ్యలో 
నదిసంగమనస్థానం 
నంద (ప్రయాగ శ కర్ష ప్రయాగ దాటి 
అలకనంద + నందగంగా ఛమోలి చేదే ముందు 
నద్‌ (పిండారి నది 
సంగమ స్థానం 
విష్ణు ప్రయాగ : జోషీమర్‌ దాటిన 
ఆలకనంద+విష్ణుగంగా తరువాత గోవింద ఘాట్‌కు 
నదీ సంగమ న్హానం వెళ్ళే ముందు 

ఇంకా ఇతర ప్రముఖ ప్రయాగ క్షేత్రములు 
సోన (ప్రయాగ : కేదారనాధ్‌ రూట్‌లో 
అలకనంద+సోనిగంగ 
నదీ సంగమ స్తానం 
కేశవ ప్రయాగ ః 8 కి.మీ. బద్రినాథ్‌ 
అలకనంద+సరస్వతి చమోలి జిలా 
cం 


నదుల సంగమం 


క్‌. 


1. 


Gries rie 


ఉల గ్ర గో 


ణా రాలా జ లుగ 


683 


పంచ గోకర్హనాధ్‌ క్షేత్రములు (5) 

(శివుని ఆత్మ లింగములు - అన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే 
గోకర్షనాథ్‌ 35 కి.మీ. ఖేరి [8 ఫేరి జిల్లా 
(ఉత్తర గోకర్ల క్షేత్రం) 
దేవేశ్యర్‌ దేవకళి ఫేరి జిల్లా 
గదేశ్వర్‌ భీరా ఖేరి జిల్లా 
బటేశ్వర్‌ బాబర్‌(గామం భేరి బిల్లా 
స్వర్లేశ్యర్‌ : సునేసర్‌ గ్రామం ఖేరి జిల్లా 

(దక్షిణ గోకర్ణ క్షేత్రం - కర్ణాటక - అరేబియా సముద్రతీరం) 
గోరఖ్‌నాధ్‌ మఠాలు (4 

గోరఖ్‌పూర్‌ ఉత్తర (ప్రదేశ్‌ 

జునాగఢ్‌ గుజరాత్‌ 

పెషావర్‌ పాకిస్తాన్‌ 

బడంగనాధ్‌ దక్షిణ భారత దేశం 


మాహీనదీ తీరాన వెలసిన నౌ” నాధ్‌లు (9) 
( పవిత్ర దర్శనీయ క్షేత్రాలు) 


మాహీనది మాళవ పర్వతాలలో పుట్టి, గుజరాత్‌లోని ఖంబాత్‌ అఖాతములో 
సాగర సంగమం చేయుచున్నది. 


విశ్వనాధ్‌ 
ధారనాథ్‌ 
వైద్యనాధ్‌ 

వారి నాద్‌ 

భూత నాద్‌ 
సోమనాథ్‌ 
కామనాథ్‌ 
(త్రయంబక నాథ్‌ 
సిద్దనాధ్‌ 


వాసథ్‌గామ్‌ 
వేరా 

సారస 
సారస 
భాదర్వ 
భాదర్వ 
కాన్ఫూర్‌లో 
వాంకానేర్‌ 
ప్పి 


684. 


పంచ కేశవాలయములు (5 


ఇవన్నియు ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నవి 
1 ర్యాలి 2. మండపాక 3. తణుకు 4 దువ్వ 5. కారాల పరు 


పంచ కాశీలు 
1. వారణాసి * ఉత్తరప్రదేశ్‌ గంగానదీ తీరం 
2. గుప్తకాశి * ఉత్తరప్రదేశ్‌ రుద్రప్రయాగ నుండి 
కేదారనాథ్‌కు వెళ్ళు త్రోవలో “ఊఖీమర్‌” దాటిన 
వెంటనే కలదు 
3. ఉత్తరకాళి ఉత్తర (ప్రదేశ్‌ 
దక్షిణ కాళి ఆంధ్రప్రదేశ్‌ (ద్రాక్షారామం 
తూ.గో.జిల్లా. 32 కిమీ. కాకినాడ 
5. శివకాశి “తమిళనాడు 
పంచ 'గయా' క్షేత్రములు (5) 
1 గయ * బిహార్‌ రాష్ట్రమున ఫల్నుణీ నదీ తీరమున కలదు 
(శిరోగయ) దీనికి “పితృ్సగయ” అనియు, “శిరోగయ” అని పేరు 
2 జాజ్‌పూర్‌ ఒరిస్సా రాష్ట్రమున 
(నాభిగయ) వైతరణీ నదితీరమున కలదు దీనికి “నాభిగయ” 
అని పేరు 
3. పిరాపురం . ఆంధ్రప్రదేశ్‌లో మహాపాదగయ సరోవర తీరమున 
(పాదగయ) ఉన్నది. దీనికి “పాదగయ” అని పేరు 
4. సిద్దపూర్‌ " గుజరాత్‌ రాష్ట్రమున మహేషన జిల్లాలో సరస్వతీ 
(మాతృగయ) నదీ తీరాన గలదు దీనికి “మాతృగయ' అని పేరు. 
5. బదరీనాథ్‌ ఏ ఉత్తరప్రదేశ్‌, అలకనందా నదీ తీరమున (బ్రహ్మ 
(పితృ్సగయ) కపాలం అనుచోట నున్నది. డీనిని కూడా 


“పితృగయ అని పిలుతురు. 


సరు టై ఆ 


mponpr 


UM [ఏ గ ల్లో 


685 


మాధవ పురములు (4) 
(వైప్రవాలయములు 
పిరాపురం - కుంతీ మాధవ్‌ -  ఆం(ధ్ర(ప్రదేశ్‌ 
ప్రయాగ - వేణు మాధవ్‌ - ఉత్తర (ప్రదేశ్‌ 
రామతీర్దం - లీలా మాధవ్‌ - ఉత్తర (ప్రదేశ్‌ (మధుర 
రామేశ్వరం - సేతు మాధవ్‌ - తమిళనాడు 
పంచ నాధ్‌లు (5) 
ఉత్తరమున - బదరీనాథ్‌ - ఉత్తరప్రదేశ్‌ 
దక్షిణమున - త్రిరంగనాథ్‌ - తమిళనాడు 
తూర్పున - జగన్నాథ్‌ - ఒరిస్తా 
పశ్చిమమున - ద్వారకానాథ్‌ - గుజరాత్‌ 
మధ్య దేశమున - గోవర్హననాధ్‌ - రాజస్తాన్‌ 
(నాధ్‌ ద్వార 
గోమరేశ్వర ఆలయములు (4) 

శావణ బెళగొళ - 98 కి.మీ. మైసూర్‌, 150 కి.మీ. బెంగుళూరు 
(కర్ణాటక) ఎత్తు=ర5్‌7” 
ధర్మస్టల - దగ్గర గుట్టమోద ఎత్తు =39” 
(కర్ణాటక) 
కార్కాల - 57 కి.మి. ధర్మస్టల ఎత్తు = 42” 
(కొండమోద) 
వెన్నోర్‌ - రర కిమీ. మంగుళూరు. ఎత్తు=-30' 
(కర్ణాటక) 

తిరునల్వేలి జిల్లాలొని (తమిళనాడు) 

పంచభూత లింగములు (5 

శంకర నారాయణ కోయిల్‌ - మట్టి లింగము 
దారుకా పురం -  నీటిలింగము 
తేనెమలై -  వాయులింగము 
కరివరద నలూరు - అగ్ని అంగము 


ఊఉవతానం = ఆకాశ లింగము 


686 
పంచ వీరభద్ర క్షేత్రములు (5) 


1. కాశి - విశ్వేశ్వరుడు - ఉత్తరప్రదేశ్‌ 
2. కేదారం - కేదారేశ్వరుడు - ఉత్తరప్రదేశ్‌ 
3 శ్రీకాళహస్తి - శ్రీకాళ హస్తీశ్య్వరుడు - ఆంధ్రప్రదేశ్‌ 
4. శ్రీశైలము - _ మల్లికార్జునుడు - ఆంధ్రప్రదేశ్‌ 
5. పట్టిసము = వీరభద్ర స్వామి - ఆంధ్రప్రదేశ్‌ 


(పోలవరం సమోహపాన) 


హెమాలయ పర్వత ప్రాంత “ఛే” ధామ్‌లు (6) 
. నైనా దేవి (పిండిరూపం) - నైనితాల్‌ - హిమాచలప్రదేశ్‌ - నైనితాల్‌ చెరువు 
గట్టుమోద, పంజాబ్‌ బోర్డర్‌, నంగల్‌ నుండి బస్సు (కండ్ల దేవత) 
చింతపూర్ణి (పిండిరూపం) - భర్వాయి - 5 కి.మీ. - హిమాచల ప్రదేశ్‌ - 
ఊనాజిల్భా. హోషియార్‌ పూర్‌ నుండి బస్సు. మాయీదాస్‌ అనుభక్తుడు 
తపస్సు చేయగా నీరు (ప్రసాదించినట్టి అమ్మవారు. చింతలు దూరము 
చేయు తల్లిగా (ప్రసిద్ది. చిన్న మస్తిక (శిరస్సు లేని దేవత) 
జ్వాలాముఖి - హిమాచల(ప్రదేశ్‌ - పరాన్‌ కోట్‌ నుండి బస్సు, 82 కి.మీ. పరాన్‌ 
కోట్‌, బియాస్‌ నదీ తీరము. కాంగ్లా జిల్లా. సతీదేవి “నాలుక” పడిన స్థలము. 
55 కి.మీ. కాంగ్రా. 
వడ్రేశ్వరి - హిమాచల ప్రదేశ్‌ - కాంగ్లా (గ్రామం. వనగంగా నదీ తీరం. 55 
- కిమీ. జ్వాలాముఖి. మహ్మద్‌ గజని దండయాత్రకు గురైన దేవాలయం. 
సగరకోటధామ్‌. విజయేశ్యరి, మహామాయి అని పేర్లు, 
చాముండా దేవి - హిమాచల ప్రదేశ్‌ - కాంగ్లా నుండి బస్సు. పరాన్‌ కోట్‌ 
నుండి రైలు. 
వైష్ణవ దేవి - జమ్ము మరియు కాశ్మీర్‌ - జమ్ము నుండి కాటా 56కి.మీ కాటా 
నుండి 14 కి.మీ. నడక, గుర్రపు స్వారి. గుహాలయం. 
పంచ నటరాజ క్షేత్రములు (5) 
ఇవన్నియు తమిళనాడులోనే గలవు. 
వీటిని “సభలు” అని కూడా పిలుస్తారు. 
1. రత్న సభ - కాభీతాండవం. 
ఆర్కోణం స్టేషను దగ్గరలో గల తిరువేలం గాడు, శివాలయములో. 


687 


కనక సభ - ఆనంద తాండవం 
తమిళనాడులోని చిదంబర క్షేత్రములోని ఆలయములో. 
రజత సభ - గారీ తాండవం 
మధురైలో నున్న మోనాక్షి ఆలయములో. 
చిత్ర సభ - (తిపుర తాండవం 
టెంకాశి R5నకు 5 కి.మీ. దూరములో గల తిరుకురాళం శివాలయములో 
తామ సభ - మునితాండవం 
తిరునల్వేలి శివాలయములో. 
ఇవిగాక 


చిదంబరములోనే 5 సభలు గలవు. 1) కనక సభ 2) రజత సభ 3) భృత్య సభ 


4) దేవ సభ 5) రాజ సభ్యమధురైలోనే 5 సభలు గలవు. 1) రత్న సభ 2) కనక సభ 3) 


రజత సభ 
పై విగ్రహ మూర్తులు మండపముల లోని స్తంభాలపై సాక్షాత్కరిస్తున్నారు. 


Se Pw Nr 


4) దేవ సభ 5) చిత్ర సభ 


పంచ తీర్ణములు (5) 


పుష్కర తీర్దం - రాజస్తాన్‌ 

కురుక్షేత్రం - హర్యానా 

గయ - బీహార్‌, ఫల్గుణీ నదీ తీరం 
గంగా మాతాజి - కాశి - ఉత్తరప్రదేశ్‌ 

ప్రభాస తీర్పం - గుజరాత్‌, సోమనాధ క్షేత్రం, 


అరేబియా సముద్రతీరం. 
పంచ సరోవరములు (5) 


మానస సరోవరము  - టిబెట్‌, కైలాస పర్వత (ప్రాంతము నందు 
వెలసినది. హిమాలయ (ప్రాంతము. 
D బ్రహ్మ సరోవరము - రాజస్తాన్‌ రాష్ట్రములో గలదు. 


అజ్మీరునకు 11 కి.మీ. దూరమున గల పుష్కర్‌ క్షేత్రమున. 

2) హర్యానాలోని, కురుక్షేత్రమున గలదు. మహాభారత యుద్దానికి పూర్వం 

(త్రవ్వించబడినది. దీనినే “సన్నిహిత సరోవరమని” కూడా పిలుస్తారు. 

1) బిందు సరోవరము - గుజరాత్‌ రాష్టమున అహ్మదాబాద్‌నకు 32 
కి.మీ. దూరమున నున్న సిద్దపూర్‌. 


688 


2) బిందు సరోవరము ష్‌ ఒరిస్సాలోని భువనేశ్యర్‌నకు 3కి.మీ 


4 నారాయణ సరోవరము - 


5. 


దూరములో ఉన్నది. సరోవరము చుట్టూ 
వందలాది ఆలయములు వెలసియున్నవి 


గుజరాత్‌ రాష్ట్రములోని రాన్‌ ఆఫ్‌ కచ్‌ 


భూభాగమున కలదు. 150 కిమీ. భుజ్‌. 
పంపా సరోవరము _- కర్ణాటక రాష్ట్రములో గలదు. అనాగంది 
గ్రామానికి 3 కి.మీ. దూరములో, హాస్పేట్‌కు 


దగ్గరలో. 
గయాసుర క్షేత్రములు (3) 


1. పిత్సగయ : గయ, గయజిల్లా బీహార్‌ గయాసురుడనే రాక్షసుడు గయలో 
తల, పిరాపురములో కాళ్ళు పెట్టుకొని నిద్రెంచేవాడట. శివునిచే సంహరించబడెను. ఈ 
క్షేత్రానికి “పిత్సగయ” అని పేరు. ఫల్లుణీ నదీ తీరం. పితృదేవతలకు పిండ (ప్రదానాలిచ్చు 
చోటు. ఫల్లుణి, మధుర, శ్వేదా నదుల సంగమ స్థానం. అమ్మవారు మంగళగౌరి (సర్వ 


మంగళాదేవి). 


2. పాద గయ :పిరాపురం, తూ.గో.జిల్లా. ఆం(్రప్రదేశ్‌ ఈ క్షేత్రాన్నిపాదగయ అని 
పిలుతురు. ఇచ్చట కుక్కుటేశ్వర ఆలయం, పురూహుతికా దేవిరాజ్యలక్ష్మి ఆలయం గలవు. 


అమ్మవారు అష్టాదశ పీరాలలో నొకరు. 


3. నాభి గయ : జాజ్‌ పూర్‌. ఒరిస్సా. ఈ క్షేత్రాన్ని నాభిగయ అని పిలుతురు. 
వైతరణీ నదీ తీరం. గిరిజా దేవి వెలసిన క్షేత్రము. అష్టాదశ పీరాలలో నొకటి, దగ్గరలోని 


లంకలో నరసింహస్వామి ఆలయమున్నది. 


Re ps న 


మాధవ త్రయము (3 


కాశీ - బిందు మాధవుడు ఉత్తరప్రదేశ్‌ 
(ప్రయాగ - వేణు మాధవుడు ఉత్తరప్రదేశ్‌ 
రామేశ్వరము - సేతు మాధవుడు తమిళనాడు 


పంచ పురములు (5) 
గుజరాత్‌లోని సోమనాథ్‌. ((ప్రభాస తీరం), అరేబియా సముద్ర తీరం. 
హర్యానాలోని కురుక్షేత్రం. సన్నిహిత సరోవరతీర (ప్రాంతం. 
ఉత్తర (ప్రదేశ్‌లోని హరిద్వారం. (మాయాపురం) గంగాతీరం. 
మధ్య(ప్రదేశ్‌లోని ఉజ్జయిని. (అవంతిక) ష్విప్రానదీ తీరం 
మధ్యప్రదేశ్‌లోని మహేశ్వరి పురం 55 కి.మీ బడవాహR ఏ5 


షరారా ఖఘ్రరు గు ౮ 


689 
త్యాగరాజ స్వామి వారి (శివుని) పవిత్ర స్టలములు -7 
ఇవన్నియు తమిళనాడులోనే గలవు. 
తిరువారూర్‌ 
తిరు మరైక్కాడు (వేదారణ్యము) 
తిరునాగై (నాగపట్నుము) 
తిరుక్కోలిలి 
తిరుక్కర మాయిల్‌ 
తిరువాణ్మియూర్‌ 
తిరునల్లార్‌. 


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయములు 


తన ఉనికిని “భావన” ద్వారా తెలియజెప్పినందున స్వామివారు భావన్నారాయణ 
స్వామివారయినారు. వీరు మూడు రకములుగా ప్రసిద్దినొందియున్నారు. 


1. 


క్షీర భావన్నారాయణ (పాల వృక్షములో నివసించినందున) 


2. శేష భావన్నారాయణ (కలియుగములో శేష రూపాన దర్శనం 
యిస్తున్నందును 
3. (ప్రసన్న భావనారాయణ (తప్పులను క్షమించి ప్రసన్నుడైనందున) 
1. బాపట = గుంటూరు బిలా = 
య ag) 
2, పొన్నూరు - గుంటూరు జిల్లా 
2. అమృతలూరు - గుంటూరు బిల్టా 
4. నరసరావుపేట - గుంటూరు జిల్లా 
5. ఇనుమెల్ల - గుంటూరు జిలా 
Ca ౮ 
6. పటిసీమ _ పంగో. జిలా 
లు ధు 
7. భావదేవర పల్లి - కృష్ణాజిల్లా 
8. సబ్బాయిగూడెం = కృష్ణాజిల్చా 
9 సర్పవరం -_ తూగో, జిల్లా 
10. పెద గంజాం - (ప్రకాశం జిల్లా 
11 చిన గంజాం - (ప్రకాశం జిల్లా 
12. పాదర్తి - (ప్రకాశం జిల్లా 


ఇతర రాష్ట్రములలో స్వామివారు పై ప పేరుతో వెలసినట్టు కనిపించదు 


11 
12 
13 
14 
15 
16. 
17. 
18. 
19. 

20. 
21. 


22. 


మహానంది 
జొన్నవాడ 
కాశీ 
గౌహతి 
కాంచీపురం 
తంజావురు 
మద్రాసు 
మాంగాడు 
పాండిచేరి 
విల్లుపురం 
పాండిచేరి 


శ్రీవిల్లి పుత్తూర్‌ 


త్‌ 


"3. పెరూంబూర్‌- 


కడలూర్‌ 


విల్లియనూర్‌ 


మాయవరం 
పటు కోటె 
6 చూ 


తిరుచినాపల్సి 
ని 


కుంభకోణం 


ట్యూటి కోరిన్‌ 


రామే శరం 
చెంగల్పట్టు 


సిమా 
3 


వుంది. 


690 


కామాక్షి అమ్మవారి ఆలయములు 
ఆంధ్రప్రదేశ్‌ గ్ల కర్నూలు జిల్లా 
ఆంధ్రప్రదేశ్‌ - నెల్లూరు జిల్లా 
ఉత్తరప్రదేశ్‌ 
అస్సాం క 
తమిళనాడు - 
తమిళనాడు - తతంజావూరు జిల్లా. 
తమిళనాడు ఆ 
తమిళనాడు - 25కి మీ మద్రాసు 
తమిళనాడు ఒం బంగాళాఖాత తీరం 
తమిళనాడు - దక్షిణ ఆర్కాట్‌ జిల్లా 
తిరుక్కోయిలూర్‌రూట్‌లో 
తమళనాడు - కామరాజ్‌ జిల్లా 
తమిళనాడు - 
తమిళనాడు జ చక్షిణ ఆర్మాట్‌జిల్లా 
తమిళనాడు - 10కిమీ పాండిచేరి 
మద్రాస్‌ - మద్రాస్‌ తిరుచునాపల్లిరూట్‌లో 
తమిళనాడు 
తమిళనాడు - తిరుచినా పల్లి జిల్లా 
తమిళనాడు ఆ తంజావూరు జిల్లా 
తమిళనాడు -  V.౦.చిందంబరనార్‌ జిల్లా 
తమిళనాడు - రామనాథ పురం జిల్లా 
తమిళనాడు ఎ చెంగల్పట్టు జిల్లా 
పాలార్‌నదీ తీరం 


హిమాచల (ప్రదేశ్‌ జాలీ గంజ్‌ నుండి కొండపైకి ఎక్కాలి. 
పార్వతీదేవి ఇతరనామధేయములతో వెలసి కామాక్షిదేవిగా స్తుతించబడుతూ 


00 


10. 
11. 
12. 


13. 
14. 


15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22. 


23 


24. 
25, 


691 


శీ దత్తాత్రేయ క్షేత్రములు 


మాహోర్‌ (మహారాష్ట్ర 
గంగాపుర (కర్ణాటక). 


తిరుచందూర్‌ (తమిళనాడు) 
బిచోలిం (గోవా) 


అడుంబూర్‌ (కర్ణాటక౦ 
నరసింహవాడి (కర్ణాటక) 


తుల్జాపూర్‌ (మహారాష్ట 


నాందేడ్‌ జిల్లా, మూడు శిఖరాలలో నొకదానిపై 


80 కి.మీ షోలాపూర్‌, 22 కి.మీ గంగపూర్‌, R.S 
50 కిమీ గుల్ఫర్తా, నిర్గుణ పాదుకలు గల క్షేత్రము. 
బంగాళాఖాత తీరం. 

37 కి,.మీ. పానాజీ, మూడు ముఖములతో వెలసిన 
స్వామివారు. 

భవాడి 0౯ భిల్యాడి [5 6కిమీ., 22 కిమీ. సంగ్టీ కృష్ణానదీ 
తీరం, పూనే - బెంగుళూరు రూట్‌ మహారాష్ట బోర్డర్‌. 
జైసింగపూర్‌ ఏ. దగ్గర, 5 కి.మీ. సిరోలి. 

53 కి.మీ. కాలాహాపూరీ. కృష్ణానదీ తీరం. 
ఉస్మానాబాద్‌ జిల్లా 


భక్తియార్‌పూర్‌ లేక భటగామ్‌ (నేపాల్‌) 14 కి.మీ. ఖాట్మండు 


బాదామి కర్ణాటక) 
దేవగఢ్‌ (మహారాష్ట్ర) 
ధర్మపురి (ఆంధ్రప్రదేశ్‌ 
వాయి (మహార్యాష్టు 


సౌందత్తి (మహారాష్ట్ర 
శిరోలి (మహారాష్ట 


మాణిక్‌ నగర్‌ (కర్ణాటక) 
జాయికా దేవ (మహారాష్ట 
బిరూర్‌ (కర్ణాటక) 

మౌంట్‌ ఆబూ (రాజస్తాన్‌) 
గిరినార్‌ (గుజరాత్‌) 
వారణాసి (ఉత్తరప్రదేశ్‌ 
పిరాపురం (ఆంధ్రప్రదేశ్‌ 
శ్రీశైలం (ఆంధప్రదేశ్‌ 
గురువాయూర్‌ (కేరళ) 


కరంజ (మహారాష్ట్ర 
చటగామ్‌ (బంగ్లాదేశ్‌) 


బిజాపూర్‌ జిల్లా 

40 కి.మీ. షింగనాపూర్‌: ఆహ్మద్‌నగర్‌ జిల్లా 
కరీంనగర్‌ : జిల్లా. జగిత్యాల తాలూకా గోదావరి తీరం. 
157 కి.మీ. మీరజ్‌, 32 కి,మీ. వారర్‌ ౬వ. బెంగుళూర్‌ 
పూనే లైన్‌. కృష్ణానదీ తీరం. 

40 కి.మీ. ధార్వాడ్‌. పాదుకలు గలవు. 

5 కి.మీ. శిరోలి. 48 కి.మీ. కొల్హాపూర్‌. కృష్ణా నదీ తీరం 
స్వామివారి భోజన పాత్ర కలదు. 

64 కి.మి. గుల్ఫర్ల 

18 కిమీ. అజంత 

45 కి.మీ. కేరి. 

దత్త శిఖరం. 

జునాగథ్‌ (ప్రక్కన 


తూ గో జిల్లా 

కర్నూల్‌ జిల్లా 

30 కి.మీ. (త్రిచూర్‌, 100 కి.మీ. కొచ్చిన్‌, చెవక్కాడ్‌ 
తాలూకా 

అమరావతి జిల్లా 

సీతాకుండ్‌ 5 దగ్గర. 


692 


ఆంటజదేశలో శీ వాసవి కన్వకా పరమేశ్వరి 
ఉమ్మ వారు వెలసిన (ప్రముఖ క్షేత్రాలు 


1 పెనుగొండ పశ్చిమగోదావరి బిల్లా 
2 తణుకు . 
3. జంగారెడ్డ గూడెం క 
4. కాయ్యల గూడెం +? 
5 ఏలూరు 4] 
6. ఆచంట న్‌ 
7. భీమవరం : 
8. పాలకొల్లు (| 
9. నరసాపురం శ్ర 
10. మార్కాపురం (ప్రకాశం జిల్లా 
11. పెద డోర్నాల " 
12. చీరాల ఇ; 
13. కంభం క 
14. అమరావతి గుంటూరు జిల్లా 
15. గుంటూరు క 
16. సత్తెనపల్లి క్‌ 
17. విజయవాడ కృష్ణాజిల్లా 
18. ఘంటసాల క్‌ 
19. పిరాపురం తూర్పుగోదావరి జిల్లా 
20. ధర్మపురి కరీంనగర్‌ జిల్లా 
21. శ్రీశైలము కర్నూలు జిల్లా 
22; ఐశాఖపట్నుం విశాఖ జిల్లా 


బెంగుళూరు (కర్నాటక) జయనగర్‌లో అమ్మవారు వెలసియున్నారు. ఇతర రాష్ట్రాలలో 
వివిధ నామాలతో వెలసి భక్తుల పూజలందుకొంటూ అభీష్టము లీడేర్చుచున్నది. పిలిచిన పలికే 
తల్లిగా పేరుగాంచినది అమ శ్రవారు ఈ పేరుతో పురాతన కాలమునుండి వెలసియున్నట్టు 
కనిపించదు. 


693 


(క్రముఖ గుహటోాలయముల) 

1. అమర్‌నాద్‌ -.. జమ్ము అండ్‌ కాశీ శ్‌ 

2. విష్ణు దేవి - న 

3. హింగళాజ్‌ - పాకిస్తాన్‌ 

4. బాదామి -  కర్గాటక 

5. ఎల్లోరా - మహారాష్ట జొరంగాబాద్‌ దగ్గర. 

6. అజంతా - మహారాష్ట క! 

7. ఎలిఫెంటా - ళ్‌ ముంబాయి దగ్గర 

8. పాండవ - స్ట నాసిక్‌ దగ్గర 

9. చంబేరి - 2 
10. గోరఖ్‌నాద్‌ - ఉత్తరప్రదేశ్‌ 108 శివ లింగాలతో సహా 
11. అర్బుదా దేవి - రాజస్తాన్‌, మౌంట్‌ ఆబూ 
12. దత్నాతేయ - ' " 

13. సీహోర్‌ - గుజరాత్‌ గౌతమేశ్వర్‌ 
14. యోగీశ్వరి - మహారాష్ట్ర గోరేగామ్‌, ముంబాయి దగ్గర 
15. మండపేశ్వర్‌ వ శ + 
16. కన్సేరి - [ బోరేవిలి ఫ్ర 


పూజా, పునస్కారాలు లేనివి చాల గలవు. యాత్రీకులకు అందుబాటులో హిందూ 
దేవతలు గలవాటిలో ముఖ్యమైనవి పైన నీయబడినవి. 
ఒరిస్సాలోని చక్ర తీర్ధములు 
1. పూరీ 2. భువనేశ్వర్‌ 3. కోణార్క 4. జాజ్‌పూర్‌. 
లక్ష్మణునికి గుడి (నీతా రామ, హనుముంతాదులతో గాకుండా) 
1. ఖజురహో (మధ్యప్రదేశ్‌ : ఇచ్చట నున్న 32 ఆలయములో ఒకటి 
ప్రత్యేకముగా లక్ష్మణునికి కేటాయించబడినది. 
2. మధ్యప్రదేశ్‌లోని రాయపూర్‌లో. 
3. ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మణ రూలా వద్ద. 
4. ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో లక్ష్మణేశ్వర్‌ అను చోట. 


694 


భరతుని గుడే 

. ఉత్తరటప్రదేకశ్‌లోనిబుపీకేశ్‌లోగల (త్రివేణీ ఘాట్‌ 

- ఉత్తరప్రదేశ్‌లోని లక్షా రూలా వద్ద 

స్ట ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో భరతేశ్వర్‌. అనేచోట 
శత్పఘ్వునికె గుడె 

. ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో శతృఘ్నేశ్వర్‌ అను చోట. 
ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మణ రూలా వద్ద. 


యోగేన ూaAీ(Mother Goddesses) ఆలయములు - 


(కాళీముంత అనుచరులు) 
. హీరాపూర్‌ - ఒరిస్సా - 20 కి.మీ. భువనేశ్వర్‌ 
అర్హచం(ద్రాకారముగా వెలసిన 64 యోగినీ మాతలు. 
. రాణిపూర్‌ - ఒరిస్సా స్ట 29 కి.మీ. టిటాల్‌ ఘర్‌, 


50 కి.మీ. బాలంగ్‌ర్‌ 
ఈ క్షేత్రమును సోమతీర్దం అని పిలుతురు. 


. ఖజురహో - మధ్యప్రదేశ్‌ 
చౌసట్‌ (64 యోగిని మాతల ఆలయం) కాళికాదేవి. 
అధినాయకి. 

. బేరాఘాట్‌ - మధ్యప్రదేశ్‌ - మదంపూర్‌, జబ్బల్‌పూర్‌ 


దగ్గర. “మార్చుల్‌ రాక్స్‌” కి వెళ్ళు త్రోవలో, చాల 
విగ్రహములు పాడు చేయబడినవి. 


1) 


3) 
5) 
7) 


1) 
2) 
3) 


4) 


1 
2) 
3) 
4) 
5) 
6) 
7) 
8) 
9) 


695 
సప్తమాతృకలు - వాహనములు 


(బ్రాహ్మణి - హంస 2) మహేళ్ళం - వృషభం 
కౌమారి - నెమలి 4) వైష్ణవి - గరుడ 
వారాహి - వరాహం 6) ఇంద్రాణి - ఐరావతం 


చాముండ - శవం 
చాముండా దేవి తప్ప మిగతా అందరి మాతృకల ఒడిలో బాలురు ఉంటారు. 
శ్రీరామానుజాచార్యుల వారి ప్రసిద్ధి చెందిన పీఠములు (4) 


శ్రీ అహోబిల పీరం - ఆంధ్రప్రదేశ్‌, కర్నూల్‌ జిల్లా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. 
శ్రీ పరకాల పీరం - కర్ణాటక, మైసూర్‌, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి 
శ్రీ తోతాద్రి పీరం - తమిళనాడు, వానమామలై, శ్రీ వరమంగై దేవీ సమేత 
శ్రీదేవనాయక 
శ్రీ గోవర్థన పీరం - ఉత్తరప్రదేశ్‌, గోవర్దనం, శ్రీరాధామాధవుడు. 
శ్రీ మధ్వాచార్య స్థాపిత పీరములు 

రజతపీరం - కర్నాటక, ఉడిపి 
ఫలిమారుపీరం - ఉడిపి దగ్గర 
అదమారు పీరం - 

శ్రీ కృష్ణపుర పీరం - 
త పుత్తికా పీఠం - 
శీరూర్‌ పీరం- 
సోదే పీరం - 
కనియార్‌ పీరం - 
సేజావర్‌ పీరం - 


ఇవన్నియు కర్ణాటక రాట్ట్రములోనే వున్నవి. 
వీటన్నింటికీ ఉపపీరాలు గలవు 


నకం అనబడే పుణ్యస్నానాలు చేయు 
ప్పసరస్సుగల దేవాలయములు 


ఇచ్చట 12 సంవత్సముల కొకసారి ఒక నెలరోజులు మహామాఘం ఉత్సవాలు, 


స్నానాలు జరుగుతవి 


696 


1) కుంభకోణం : తమిళనాడు కావేరీ తీరం 1) ఆది కుంభేశ్యరుడు, మంగళనాయకి 
2) శ్రీసారంగపాణి, కోమలవళ్ళి 3) మహామాఘం సరస్సు (20 ఎకరములు) 

2) కోజికోడ్‌ * కేరళ, 219 కి మీ కొచ్చిన్‌, షోరనూర్‌ - మేంగళూర్‌ లైనులో భరతపుజ 
నదీస్నానం శివస్వామి, శ్రీకృష్ణదేవాలయములు గలవు 
నీరు ఊరే ప్రసిద్ధ విగ్రహములు, ఆలయములు 


1) 


2) 


3) 


4) 


5) 


6) 


7) 


8) 


10) 


11) 


ర్యాలి 


వాడపల్లి 


(ఆంధ్రప్రదేశ్‌) 


మహానంది 
(ఆంధ్రప్రదేశ్‌ 
ముఖలింగం 
(ఆంధ్రప్రదేశ్‌) 
బుగ్గా రామేశ్వరం 
(ఆంధ్రప్రదేశ్‌) 
బుగ్గా రామేశ్వరం స్ట 
(ఆంధ్రప్రదేశ్‌) 
పిరాపురం 
(ఆంధ్రప్రదేశ్‌) 
లేపాక్షి స 
(ఆంధ్రప్రదేశ్‌) 


జంబుకేశ్వరం 
(త్రయంబకేశ్వర్‌ : 


ప్రాచి 


ఆంధ్రప్రదేశ్‌, జగన్మోహిని, చెన్నకేశవస్వామి విగ్రహం 
తూ.గోదావరి జిల్లా రావులపాలెం దగ్గర. విగ్రహం క్రింది 
భాగమున 

నృసింహస్వామి, మూసీనది కృష్ణానదిలో కలిసేచోట, నల్గొండ 
జిల్లా, మిర్యాలగూడెం మోదుగా వెళ్ళాలి ఇక్కడ నున్న అగస్తేశ్వర 
లింగము నుండి నీరు ఊరుతూ ఉంటుంది 

మహా నందీశ్వరుడు. ఆవుగిట్ట తొక్కుడు గుర్తుగల శివలింగం 
కర్నూల్‌ జిల్లా. 32 కి.మీ నంద్యాల. 

శ్రీముఖ లింగేశ్య్వరుడు లింగం పై భాగము నుండి నీరు 
ఊరుతూంటుంది. శ్రీముఖలింగం, శ్రీకాకుళం జిల్లా 
ఆదిలాబాద్‌ జిల్లా 5 కిమీ బెల్లంపల్లి లింగము (క్రింది నుండి 
నీరు ఊరును బుగ్గారామేశ్యరుడు శా 
బుగ్గారామేశ్యరుడు తాడిపత్రి అనంతపురం జిల్లా లింగము 
(క్రింది నుండి నీరు ఊరును. 

కుక్కుటేశృ్యరస్వామి. తూ.గో జిల్లా. కోడిపుంజు ఆకారం లింగం 
ముక్కునుండి నిరంతరం నిరు ఊరుతూ ఉంటుంది 

20 కి మి. హిందూపురం, అనంతపురం జిల్లా ఇచ్చటగల రాతి 
పాదాన్ని ఆంజనేయ పాదం అని సీతాదేవి పాదం అని పిలుస్తారు. 
ఈ పాదం బొటనవ్రేలు చివరన నీరు ఊరుతూ ఉంటుంది 
తమిళనాడు. జంబుకేశ్వరుడు జలలింగం 10 కిమీ 

(టిచ్చి, లింగం [క్రిందిభాగం నుండి నీరు ఊరుతూంటుంది 
మహారాష్ట త్రయంబకేశ్వరుడు, గోదావరి పుట్టిన చోటు లింగం 
సై పగులులోనుండి నీరు ఊరుతూంటుంది 

గుజరాత్‌. జునాగఢ్‌ జిల్లా ప్రభాస తీర్ణం నుండి 20 కిమీ 
మాధవస్వామి పాదముల నుండి నీరు ఊరుతూ ఉంటుంది 
9 కి మీ గోరఖ్‌ మడి 


10. 


11 


12. 


697 


యంత్రములు (శ్రీ చక్రములు వగైరా) నిక్షిప్తమైయున్న ప్రముఖ దేవాలయములు 

అన్నవరం ఆం(ధ్రప్రదేశ్‌, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, 
అనంతలక్ష్మి సత్యవతీదేవి. మహానారాయణ యంత్రం 

విజయవాడ ఆంధప్రదేశ్‌ ,కనకదుర్గ మహిషాసుర మర్దినిగా ఉన్న అమ్మవారి 
ఉగ్రరూపం తగ్గించడానికి శ్రీ శంకరభగవత్సాదులు అమ్మవారి 
పేరం (క్రింద యంత్రాన్ని నిక్షిప్తం చేశారు 

శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్‌, శ్రీ కాళహస్తీశ్యరుడు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. 
శ్రీ చక్రము స్తాపించబడినది. 

(ఆబ) 

పుష్పగిరి ఆంధ్రప్రదేశ్‌, కడపజిల్లా శ్రీ రాజురాజేశ్యరీదేవి. ఇచ్చట శ్రీ చక్రం 
శిలపై చెక్కబడియున్నది ఆదిశంకరాచార్య (ప్రతిష్ట 

కొరివి ఆంధ్రప్రదేశ్‌, వరంగల్‌ జిల్దా వీరభద్రుడు, భద్రకాళి ఇచ్చట 
ప్రతిష్టించబడిన యంత్రము చాలా శక్తివంతము. మహబూబ్‌ 
నగర్‌ మోదుగా కొరివి [గ్రామం చేరాలి. 

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌, కర్నూల్‌ జిల్లా స్వామివారు మల్లికార్జునుడు. 
అమ్మవారు (భ్రమరాంబ శంకరాచార్య స్టాపిత శ్రీచక్రము 
కలదు ' 

కొల్లాపూర్‌ మహారాషష్ట, మహాలక్ష్మి ఆలయములో రాతి ఫలకముపై నున్న 
శ్రీ చక్రం పూజలందుకొనుచున్నది 

కంచి తమిళనాడు కామాక్షీదేవి (త్రినేత్రధారిణి. మహారౌద్రముగా 
ఉండే అమ ్యవారిని శ్రిచక్రసాపనముచే శాంతింపజేయడమైనది 

డా ర 

ఇచ్చట (ప్రతిష్టించబడిన శ్రీచక్రమునకు నిత్యపూజలు 
జరుగుచున్నవి 

మహానంది ఆంధ్రప్రదేశ్‌. 20 కి.మీ నంద్యాల, కర్నూల్‌జిల్లా మహా 
నందీశ్వరుడు, కామేశ్వరీదేవి, అమ్మవారి వద్దనున్న శ్రీచక్రం 
శ్రి శంకరాచార్య (ప్రతిష్ట. 

నెల్లూరు ఆం॥(ధ(ప్రదేశ్‌ నెల్లూరుజిల్లా నెల్లూరుటౌన్‌లో దర్గామిట్లలో 

లా వా వా, A యి 

వెలసిన శ్రీ రాజరాజేశ్వరిదేవీ. ఇచ్చట (ప్రతిష్టింపబడిన శ్రీ 
చక్రము పూజలనందుకొనుచున్నది 

శ్రీరంగం తమిళనాడు కావేరీతీరం ఈ క్షైత్రఘున జనాకర్షణ యంత్రం 
శ్రీ శంకరభగవత్సాదులచే (ప్రతిష్టించబడినది 

మధురై తమిళనాడు, మధురైజిల్దా, మోనాక్షీదేవి. అమ్మవారి విగ్రహం 


(క్రింద శ్రీ చక స్తాపన జరిగియున్నది 


13 


14 


15 


16. 


17. 


18. 


19. 


20 


21 


22: 


23 


24. 


25 


26 


27 


తిరుమల 


కాశీ 


హరిద్వార © 


ప్రయాగక్షేతం . 


జంబుకేశ్వరం 
కుంభకోణం 
శ్చ ంగేరి 

కోటప్పకొండ 


ప్రాచి 


మాంగాడు 


అంబాజీ 


698 

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరుజిల్లా శ్రీ వేంకటేశ్వరుడు. ధనాకర్షణణచ(క్రం 
శ్రీ శంకరాచార్యులవారిచే ప్రతిష్టించబడినది 

ఉత్తరప్రదేశ్‌, విశాలాక్షి అమ్మవారు ఇచ్చట శ్రీ చక్రం 
శంకరాచార్య ప్రతిష్ట అన్నపూర్షేశ్వరీదేవి ఆలయంలో కుడిప్రక్క 
వెలసియున్న లింగముపై శ్రీచక్రము గలదు 
మధ్యప్రదేశ్‌, అవంతిక మహాకాళి. ఉగ్రరూపియైన అమ్మవారి 
తేజమును తగ్గించుటకు శ్రీచక్రము ప్రతిష్టించబడినది. 
కర్ణాటక, అమ్మవారు మూకాంబిక. సహ్యాద్రి పర్వతశ్రేణి మొదట్లో 
మారణఘాట్‌లో శ్రీచక్రం నిక్షిప్రమైయున్న క్షేత్రము. 
ఉత్తరప్రదేశ్‌, మాయాపురి అమ్మవారు హరదేవి. శ్రీ చక్రం 
ప్రతిష్టించబడినది. 
ఉత్తరప్రదేశ్‌ మాయాదేవి. అమ్మవారి పీరమున శ్రీ చక్రము 
నిక్షిప్తమై యున్నది. 
తమిళనాడు 2 కిమీ. శ్రీరంగం అమ్మవారు అఖిలాండేశ్వరి. 
శ్రీచక్రం ప్రతిష్టించబడినది 
తమిళనాడు తంజావూరు జిల్లా అమ్మవారు మంగళాంబిక. 
శ్రీ చక్రము స్టాపించబడినది. 
కర్ణాటక సువర్ష శారదా దేవి. శ్రీ శంకరాచార్యుల వారిచే శ్రీ 
చక్రం నిక్షిప్త్రమైయున్నది 
ఆం(ధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా, త్రికూటేశ్చర క్షేత్రము, జనాకర్షణ 
యంత్రము గలది. 
ఒరిస్సా, తాకటపురమను (గ్రామమున ప్రాచీ నదిఒడ్డున 
వెలసియున్నటువంటి మంగళా దేవి వీణా యంత్రము 
స్తాపించబడినది 65 కి. సిర పూరి: 
తమిళనాడు, 20 కిమీ మద్రాసు, కామాక్షీ దేవి ఆలయమున 
శ్రీ చక్రము స్తాపించబడియున్నది 
రాజస్తాన్‌, అరసూర్‌ R5 32కిమీ మౌంట్‌ ఆబూ రోడ్‌ RS 
శ్రీచక్రం స్థాపించబడిన క్షేత్రము. 
గుజరాత్‌ మెహషణా బిల్లా 50 కి.మీ మెహషణా పిల్లల 
దేవత అమ శ్రవారి వాహనం కోడి పుంజు 
మధ్యప్రదేశ్‌, నర్మదా నదీ తీరం ఓంకారేశ్వరుడు ఓంకార 
యంత్ర స్తాపన జరిగియున్నది 


28 


29 


30 


31 


32. 


(ప్రవేశ 


699 

'తిపురాంతకం ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లా, 46 కి మీ వినుకొండ (త్రిపుర 
సుందరీ డేవి అమ్మవారి కెదురుగా నున్న రాతిపై శ్రీ చక్రం 
(ప్రతిష్టించబడి, ప్రత్యేక పూజలందుకొనుచున్నది 

అలఘర కోయిల్‌ : తమిళనాడు, 20 కిమీ మధురై, సౌందర రాజ పెరుమాళ్‌ 
ఆలయములో నున్న శివుని సన్నిధిలో షడ్చుజ యంత్రం 


(ప్రతిష్టించబడినది 
పూరీః ఒరిస్సా జగన్నాధ క్షేత్రము విమలాదేవి శ్రీ చక్ర ప్రతిష్టిత క్షేత్రము 
కాంగా :  వాగ్యం(త్రము స్తాఫపించబడినది. నగర్‌కోట దేవి ఆలయములో. 


(హిమాచల ప్రదేశ్‌) 
ఎగువ అహోబిలం * ఆంధ్రప్రదేశ్‌ కర్నూల్‌ జిల్లా ఆళ్ళగడ్డ. నుండి బస్సు, (ప్రహ్లాద 
వరద నారసింహ స్వామి వారి ఆలయములో శ్రీ చక్ర ప్రతిష్ట 
జరిగినది. గిరిజా పీరముగా భావించుచున్నారు 
THE GREAT CHOLA TEMPLES (4) 


గోపురము కన్నా గర్భగుడి విమానము చాల పెద్దదిగా నిర్మించబడుట (ప్రత్యేకత, 
బృహదీశ్యరాలయం . తంజావూరు (తమిళనాడు) 
బృహదీశ్వరుడు 
బృహదిళ్వరి 
గంగైకొండ చోళపురం . తంజావూరు జిల్లా (తమిళనాడు) 
గంగైకొండ చోళేశ్యరుడు చిదంబరం దగ్గర 
మహిషాసుర మర్దిని 
దరశురాం కుంభకోణం దగ్గర 
(పూర్వపు పేరు రాజరాజపురం) (తమిళనాడు 
ఐరావతేశృరుడు 
ఐరావతేశ్వరి 
(త్రిభువనము - do - 
తిభువనేశ్యరుడు 
(త్రిభువనేశ్వరి 
జగద్దురు శ్రీ ఆది శంకరాచార్య పేరాలు (ఉప పీరాలతో సహా 


జ్యోతిష మర్‌ (జ్యోషీమర్‌) ఉత్తరప్రదేశ్‌. హరిద్వార్‌ నుండి బద్రీనాధ్‌కు 
మోపు, తివతోి, 


oo 0% ర 0౮౯౮4 (లస గాన ౮౩48 0౦౮౫౧ 


A గాన a pad దీ అనే గై ల గో 
oN 6 0౮|౦4శఉ రల గడ 60 


OM hh (లగు nn 


గోవర్రన పీరం (ఒరిస్సా) 
శారదా పీరం (గుజరాత్‌) 
శృంగేరి పీరం (కర్ణాటక) 
కామకోటి పీరం (తమిళనాడు) 


పూరి జగన్నాథ్‌ 
ద్వారకలో. 

చిక మగుళూర్‌ జిల్లా 
కాంచీపురం 


శృంగేరి పీరానికి అనుబంధ ఉప ప్‌రాలు 


కుండీ మరం (కర్ణాటక) 


శివగంగ మరం (కర్ణాటక) 
అవనీ మరం (కర్ణాటక) 
విరూపాక్ష మరం (కర్ణాటక) 
పుష్పగిరి పీరం (ఆంధ్రప్రదేశ్‌ 
కర వీర పీఠం (మహారాష్ట్ర 


సంకేశ్యర సీరం ( ” ) 
కరవీర పీఠం ( "”" ) 
కరవీరపీరం ( *” ) 


రామచం(ద్రపుర పీరం (కర్ణాటక) . 


హారిహర మరం (కర్ణాటక) 
భండిగోడ పీరం( "” ) 
యడనీరు పీరం( ) 
కోదండాశమ పీరం (” ) 
స్వర్లవళ్ళి పీఠం ( ) 
నేలమావు పీరం( ” ) 


యోగనరసింహస్వామి సీరం (కర్ణాటక) 


బాల కుదురు పీరం (కర్ణాటక) 


కుడలి [గ్రామం షిమోగా జిల్లా తుంగ, 
భ(ద్ర నదుల సంగమ స్తానం. 

శివగంగ (గ్రామం తుముకూర్‌ జిల్లా 
అవని (గ్రామం కోలార్‌ జిల్లా 

హంపి బళ్ళారి జిల్లా హాస్పేట్‌ తాలూకా 
పుష్పగిరి, కడప జిల్లా పినాకినీ నదీ తీరం 


సతారా, 
రామచం[ద్రపూర్‌,హొయనగర్‌ తాలూకా , 
శృంగేరి దగ్గర 

ఉడిపి తాలూకా 

దక్షిణ కన్నడ జిల్లా, కాసర్‌గోడ్‌ తాలూకా 
తుముకూర్‌ తాలూకా 

ఉత్తర కన్నడ జిల్లా, శిరసీ తాలూకా 
నేలమావు గ్రామం ఉత్తరకన్నడ జిల్లా 
హోలే నరసీ పురంలో 

దక్షిణ కన్నడ జిల్లా, ఉడిపి తాలూకా 


వీరశైవ మరాలున్న ప్రదేశములు (5) 


ఏకోరాం మరము 
పంఉతారాధ్య మరము 
రేవనాచార్య నుర 
మలల మలపు 
బశ్వారాధ్య మరము 


కేదార్‌ నాధ్‌ (ఉత్తరప్రదేశ్‌ 
శ్రీశైలము (ఆంధప్రదేశ్‌ 
మైసూరు (కర్ణాటక) 
ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌) 
కాశీ (ఉత్తరప్రదేశ్‌ 


m pw 


మ ర) సై rm 


701 


శ్రీరంగ త్రయం 
ఆది శ్రీరంగము శ్రిరంగ పట్టణము (కర్ణాటక) 
కావేరి నదీ తీరం 14 కిమీ మైసూర్‌కి దగ్గరలో, 
టిప్పుసుల్తాన్‌ కోట కలదు 
మధ్య శ్రీరంగము శివ సము(ద్ర జలపాతము వద్ద 
కావేరి నది రెండు (కర్ణాటక) 
పాయలుగా చీలి, రెండు మైళ్ళ హిందూపురం నుండి బెంగుళూర్‌ పోవు 
కావల మరల కలియును రోడ్డు మార్గంలో కొంచెము ప్రక్కగా 
ఈ పాయల మధ్యనున్న దీవి వెళ్ళవలయును మద్దూరు గ్రామములో 
(ప్రాంతము 96 కిమీ మైసూర్‌ 
అంత్య శ్రీరంగము శ్రీరంగం (తమిళనాడు) 12 కి మీ. 
త్రీరంగనాధుడు తిరుచినాపల్లి 
(కస్తూరి రంగడు, కావేటి రంగడు) 
కావేరి నదీ తీరం. 


అతి పెద్ద దేవాలయం 
పై మూడుచోట్ల శేషశాయి అయిన శ్రీరంగనాధుని పెద్ద విగ్రహములు గలవు 


శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ప్రతిష్టించిన లింగములు 


కేదార నాధ్‌ * ఉత్తరప్రదేశ్‌ 
ద్వాదశ జ్యోతిర్లింగములలో నొకటి. 
పశుపతి నాద్‌ : ఖాట్మండు (నేపాల్‌) 
శృంగేరి : కర్ణాటక 
చిదంబరం + తమిళనాడు 
కాంచీపురం 1 తమిళనాడు 
మంటప చతుష్టయము (4) 
భోగమంటపము - శ్రీరంగము - తమిళనాడు 
త్యాగ మంటపము - కరిచి - తమిళనాడు 


పుప్పు మంటపము 
జ్ఞాన మంటపము 


తిరువేంగడము య. 
నటు 
తిరునారాయణ ప్ల మానాన 


702 


యమ ధర్మరాజు ఆలయములు (బార్య : శ్యామలా దేవి) 


1 మొధిరా 


2 ఉజ్జయిని 
3. తెరు కడవూరు * 


4. ధర్మపురి 


1 కంచి 
(తమిళనాడు) 

2 ఖజురహో 
(మధ్యప్రదేశ్‌ 

3  కాయధా 
(మధ్యప్రదేశ్‌) 
ఉజ్జయిని దగ్గర 


గుజరాత్‌ - 97కి మీ అహ్మదాబాద్‌, 29 కిమీ పాటన్‌ ఇచ్చట 
నున్న ప్రఖ్యాత సూర్య దేవాలయం ఆవరణలో “కుంద” అనే 
సరస్సు ప్రక్కన 
మధ్యప్రదేశ్‌ - ఉజ్జయిని దగ్గరనున్న “కాయిదా” గ్రామములో 
తమిళనాడ్నుక తంజావూరు జిల్లా20 కి ప మయతాడు దురై 
కాల నంహారమూర్తి వారికి ఎదురుగా తిరిగి 
(బ్రతికించబడినటువంటి యమధర్మరాజు ఏగ్రహం కలదు 
ఆంధ్రప్రదేశ్‌ - కరీంనగర్‌ జిల్లా జగిత్యాల దగ్గర ఉగ్ర 
నరసింహమూర్తి ఆలయంలో 

చిత్రగుప్తుడి దేవాలయములు 

(భార్య 1 కర్ణాంబిక) 


4 హైదరాబాద్‌ - (ఆంధ్రప్రదేశ్‌ 
లాల్‌ దర్వాజాకు 1కి మీ దూరములో 


మధ్యప్రదేశ్‌లోని ఖ జరహోలో శ్రీ మహావిష్ణువు 10 శిరస్సులతో 


ఉన్న విగ్రహం దగ్గరలో నున్నది. ఇక్కడనే సప్తాశ్వ రధారూఢుడైన శ్రీ సూర్య భగవానుని 

దేవాలయం కూడా చూడవచ్చును మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి దగ్గరగల “కాయధా” అను 

గ్రామ సమీపమున ఉన్న దిబ్బపై చిత్రగుప్తుడు యజ్ఞము చేసెను. చిత్రగుప్పునికి ఇద్దరు 

రాణులు, 12 మంది కుమారులు ఈ వి[గ్రహము “కాయధా” (గ్రామములో చూడనగును 
కుంభ మేళాలు జరుగు పుణ్యక్షేత్రములు -4 ... 


he ల గై n= 


ప్రయాగ క్షేత్రం (ఉత్తరప్రదేశ్‌ అల్హాబాద్‌ 
హరిద్వారం (ఉత్తర (ప్రదేశ్‌ 

నాసిక్‌ (మహారాష్ట్ర 

ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌ 


703 
వైశాఖమాసం మొదటి రోజునుండి 12 సంవత్సరముల కొకసారి కుంభమేళా 
ఉత్సవములు జరుగును పైన తెల్పిన చోట్ల మూడు సంవత్సరముల కొక్కొక్కచోట 
జరుగును వీటిలో అర్రకుంభమేళాలు 
(ప్రతీ 6 సంవత్సరముల కొకసారి) జరుగు (ప్రదేశములు 
1 ప్రయాగ (ఉత్తర (ప్రదేశ్‌) 
2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌ 
గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుని వెళుతూండగా, పై నాల్గు ప్రదేశములలో 
ఆగగా, అమృతం బొట్టు పడిన చోట్లు. 
మెహర్‌ “ చార్‌ దామ్‌” లు (4 (రాజస్తాన్‌) 
1 కం(కోళి (ద్యారకాధీష్‌ : 
ద్వారకా ధామ్‌ 
2 నాధ్‌ ద్వారా (1శ్రీనాధ్‌జీ) 
జగన్నాధ ధామ్‌ 
3. ఏక్‌లింగ్‌జీ (ఏకలింగ మహదేవ్‌) 
రామేశ్యర ధామ్‌ 
4 ఉదయపూర్‌ (చార్‌ భుజ్‌ జీ) 
బదరీనాధ్‌ ధామ్‌ 
బుష్యశృ్ళంగ, శాంతాదేవి ఆలయములు (2) 
1 శృంగి బేర పురము ' ఉత్తర (ప్రదేశ్‌ 
30కి మీ. అల్లాబాద్‌ 
విభాండక ముని కుమారుడు బుష్యశ్చంగ మహర్షిని రోమపాద చక్రవర్తి వేశ్యలచే 
వశపరచుకున్న (ప్రదేశము. భార్య శాంతాదేవి. దశరధ మహారాజు పుత్రిక. 
2 బుష్య శృంగ శాంతాదేవి ఆలయం : 10కి మీ శృంగేరి 
(కర్ణాటక) 
శృంగేరి పీరమునుండి బస్సులో వెళ్ళవలయును. 
సప్త పుణ్యములు 
మనస్సు చేసిన పుణ్యము దేవుని యందు భక్తి కలుగుట 
నోరు చేసిన పుణ్యము . దేవుని నామము ఉచ్చరించుట 
చేతులు చేసిన పుణ్యము దేవుని పూజించుట 
కాళ్ళు చేసిన పుణ్యము ' దేవాలయమునకు పోవుట 


అ స 


704 
5, కన్నులు చేసిన పుణ్యము . దేవుని చూచుట 
6 చెవులు చేసిన పుణ్యము దేవుని కధలు వినుట 
7 శిరస్సు చేసిన పుణ్యము దేవునికి నమస్కరించుట 


శివారాధన 3 రకములు 
మొదటిది * ఆకారముతో నున్న స్వామివారిని పూజించుట. నటరాజ, అర్దనారీశ్చర 
మొదలైనవి 
రెండవది : ప్రత్యేక ఆకారము తల ముఖము వగైరా లేనిది, లింగరూపము. 


మూడవది రూప రహితం, చిదంబరములోని ఆకాశలింగం (శూన్యం), అవుధర కోయిల్‌ 
(102కి.మీ (ట్రిచ్చిలోని ఆత్మనాధర్‌ స్వామివారు. 
నవబ్రహ్మలు లింగరూపములో నుండి శివునర్షించుట 
1 తారకబ్రహ్మ 2.స్వర్ల ౩ పద్మ 4.బాల 5 గరుడ 6. కుమార 7. అర్క 
8 వీర 9 -విశ్వ ఇవన్నియూ ఆంధ్రప్రదేశ్‌ లోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో గల అలంపురం 
దేవాలయములో వెలసియుండి, బాల(బ్రహ్మేశ్ళర స్వామివారిని ఆరాధించుచున్నవి. 
స్తీదేవతలు కనిపించని ఆలయములు 


(ప్రత్యేక ఆలయములు) 
1 అయ్యప్ప స్వామి 2. దత్తాత్రేయ స్వామి 
3. సంకట మోచన్‌ హనుమాన్‌ 4. వినాయక 
5. గరుత్మంతుడు 6. సాయిబాబా 
అష్టలక్ష్మి దేవాలయములు 
1. ఆది 2. లైర్య 3. విజయ 4 గజ ర్‌. ధాన్య 
6 ధన 7 సంతాన 8 సౌభాగ్య లక్ష్యులు 
1 అష్టలక్ష్మీ దేవాలయం మ(ద్రాసు (తమిళనాడు) 
తిరువార్మయూర్‌ బీచ్‌లో, బీసెంట్‌ నగరులో బంగాళాఖాత తీరములో వెలసిన 
మూడంతస్తుల దేవాలయము చుట్టూ ప్రదక్షిణగా మెట్టు ఎక్కుతూ అమ్మవార్లను 
దర్శించాలి, 
2. మంగళాంబిక దేవాలయం కుంభకోణం (తమిళనాడు) 
స్వామివారు కుంభేశ్వర స్వామి. లింగం పైభాగం కుండ మూతిలా ఉంటుంది 
ఆలయ ఆవరణలో అష్టలక్ష్మీ స్వరూపాలున్నవి 


SN 


705 
అరుణాచలేశ్యరి _తిరువణ్టామలై (తమిళనాడు) 
స్వామివారు అరుణాచలేశ్వరుడు తేజో లింగం చాల ఇద్ద దేవాోలయంర' 'మరఠిడప 
స్తంభాలపై అష్టలక్ష్మీ బ(గహాలున్నఐ 

ప్రముఖ స్వామినారాయణాలయములు 

అహ్మడాబాద్‌ - గుజరాత్‌ 
బడతాల్‌ - గుజరాత్‌ వదోదరా - అహ్మదాబాద్‌ రూట్‌ మధ్యలో 5కి మీ. బొదియావి 
ఆర్‌ ఎస్‌ 
గడగా - గుజరాత్‌ భావనగర్‌ జిల్లా 
సారంగపూర్‌ - గుజరాత్‌ ఆహ్మాదాబాద్‌' - భావనగర్‌ లైనులో 
ఘోలేరా బందర్‌ - గుజరాత్‌ 25కిమీ ధంధూకా ఆర్‌ ఎస్‌ అహ్మదాబాద్‌ నుండి 
రలు 
భుజ్‌ - గుజరాత్‌ కచ్‌లోని ముఖ్యనగరం, రాన్‌ ఆఫ్‌కచ్‌ (ప్రాంతము 
జునాగఢ్‌ - గుజరాత్‌ జునాగఢ్‌ బిల్లా 
ఛపైయా - గుజరాత్‌ గోండా జిల్లా 
ఈ ఆలయాలన్నింటిలో (స్త్రీలు, పురుషులు వేరువేరుగా స్వామివారిని దర్శిస్తారు. 


ఇవిగాక ఇంకా అనేక చిన్నచిన్న ఆలయములు గలవు, అన్నీ ఎక్కువగా గుజరాత్‌లోనే 
కన్సిస్తున్నవి దక్షిణ దేశాన ఈ స్వామివారి దర్శనమే లేదు 


సప్త మోక్షపురములు (7) 
(CITIES OF LIBERATION) 


శ్లో! అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ 


హ్యావంతికా పురీ దారావతీ శవ సప్తెతా మోక్షదాయకాః ॥ 
- మానవ శరీరమందు ఉన్నటువంటి చక్రములు మోక్ష పురములందు నిర్దిష్టమై 


యున్నవి ఇది విటి విశిష్టత. 


న్‌. 


అయోధ్య - ఉత్తర ప్రదేశ్‌ - రామజన్మభూమి 

ఇచ్చట సహ(స్రార చక్రము గలదు 

మధుర - ఉత్తర (ప్రదేశ్‌ - (శ్రీ కృష్ణ జన్మభూమి 

ఇచ్చట అజ్ఞా చక్రము గలదు 

హరిద్యారం (మాయాపురి) - ఉత్తరప్రదేశ్‌ - గంగానది హిమాలయముల నుండి 
సమతలములోనికి ప్రవహించు ప్రాంతం. ఇచ్చట విశుద్ద చక్రము గలదు. 

కాశీ - ఉత్తరప్రదేశ్‌ - విశ్వేశ్వరుడు - పవిత్ర గంగానదీ తీరం 

ఇచ్చట అనాహత చ(క్రము గలదు 


షస 


10 
11 
12 


13 


14 
15 


706 
కంచి - తమిళనాడు - వింధ్య పర్వతములకు దిగువనున్న (శివకంచి, విష్ణుకంచి) 


ఏకైక మోక్షపురం 
ఇచ్చట స్వాదిష్ట్రాన చక్రము గలదు 
అవంతిక - మధ్యప్రదేశ్‌ - మహా శ్మశానము 
(ఉజ్జయిని) 
ఇచ్చట మణిపూరక చక్రము గలదు. 
ద్వారక - గుజరాత్‌ - పూర్త కృష్ణుని నిలయము. 
ఇచ్చట మూలాధార చక్రము గలదు. 
పై మోక్షపురములలో 3 1/2 కేశవాంశకు, 3 1/2 శివాంశకు చెందినవి కాంచిపురము 
చెరి సగము మోక్షపుర దర్శనం ఆరోగ్యకరం, మోక్షదాయకం 

ప్రదక్షిణ (పరిక్రమ) క్షేత్రములుగా ప్రసిద్ధిచెందిన ఆలయములు 
అరుణాచలం . (TN), తిరువన్నామలై 
మంగళగిరి * (4 ౧), గుంటూరు జిల్లా, హస్తిగిరి 
మానస సరోవరం ' (టిబెట్‌) కైలాసగిరి. 
మధుర బృందావనం * (౮ ౯), గోవర్దన గిరి (వ్రజ పరిక్రమం 
ప్రయాగ క్షేత్రం. (UP), 
చిత్రకూట్‌ ప్రదక్షిణం . (౮ P ) సీతాపూర్‌ గ్రామం, సీతారాములు నివసించిన చోటు 
8కి.మీ కరవీ ౫8, ఆలయాల, సరస్సుల ప్రదక్షిణ, పయోష్మీ నదీతీరం బందాజిల్లా 
కామద్‌గిరి . (౮ P ) 2కి మీ. సీతాపూర్‌, పర్వతం చుట్టుకొలత 3కి,మీ బందా జిల్లా, 
చిత్రకూటానికి దగ్గర, 13కి.మీ. సీతాపూర్‌ఃఅనసూయ, అత్రిమహర్షి దత్తాత్రేయ 
అవంతిక (ఉజ్జయిని) . (MP ) అవంతిక క్షత్ర పరిక్రమ 
నర్మదా పరిక్రమ . (MP) 
ఓంకార క్షేత్ర పరిక్రమ : (MP) 
కుషావర్త్‌ పరిక్రమ . (మహారాష్ట్ర , త్రయంబకేశ్వర్‌ ఆలయం దగ్గరి తీర్దం 
యోగేశ్వరి పరిక్రమ : (మహారాష్ట, త్రివేణీ సంగమం. గోదావరి, బేల్‌గంగా, వర్దా 
నదుల సంగమం. జౌరంగా బాద్‌ జిల్లా, 5కి.మీ సైరన్‌, 56కి.మి. జౌరంగాబాద్‌. 
శ్రీ కేశవరాయ్‌ పరిక్రమ . రాజస్తాన్‌. 8కి.మీ కోట. కోట జిల్లో, చర్మణ్‌వతీ నదీ తీరం 
నదితూర్పువాహిని 
గోకర్ణ క్షేత్ర పరిక్రమ : గోకర్లం (కర్ణాటక) అరేబియా సముద్ర తీరం 
వేదగిరి పరిక్రమ (7N) పక్షితీర్దం, చెంగల్పట్‌ జిల్లా. 14 కిమీ చెంగల్పట్‌ 


16 
17 


18 
19 
20 


లక్ష్మీదేవికి గల 12 నామములు 


1 


ht i కానే 
"mn మ 


10. 


13 


93 రా రాతలుగు 


707 


ద్యారక పరిక్రమ (గుజరాత్‌) గోమతి ద్వారక చుట్టూ 

బేట్‌ ద్వారక పరిక్రమ (గుజరాత్‌), బేట్‌ ద్వారక, 7కి మీ వాఖాపోర్టు అరేబియా 
సము(ద్రములోని చిన్నద్విపం 
గిర్నార్‌ పరిక్రమ (గుజరాత్‌ ౩కిమీ జునాగఢ్‌ జునోగడ్‌ జిల్లా 


అయోధ్య పరిక్రమ 


( 2కి మీ చిన్న పరిక్రమ) 9కి మీ రెండు పరి(క్రమలు 


బక్సర్‌ పరిక్రమ (బిహార్‌) భోజ్‌పూర్‌ జిల్లా బక్సర్‌లో అనేక దేవాలయములు గలవు 


(త్రిలోక పూజిత 
జావముయి పైరా 
విషు వల్లభ 
సుస్తిర 

కృష్ణ 

ఈశ్వరి 
కమలా 
లక్ష్మీంచలా 
హరి(పియ 
పద్మాలయ 
రమ 
పద్మధారిణి 


1 


al a 
ma OO 


12 


౨ ౦షర6ాలాజ లుగు 


సరస్వతి దేవికి గల 12 నామములు 


భారతి 
సరస్వతి 
శారద 

హంస వాహిని 
జగతీ ఖ్యాత 
కుముది 
(బ్రహ్మచారిణి 
వాగీశ్వరి 
వృద్దమాత 
వరదాయిని 
చం(దకాంత 


భువనేశ్వరి 


నవ నారసింహులు - (9 (అహోబిలము) 


ప్రహాద వరద నారసింహ 2. చత్రవట 3 కరాడ 
5 గుణ 6 క్రోధ 7.మాలోల 8. 


లా 


4 యోగానంద 
9, పవన నారసింహా 


ఎగువ అహోబిలము నుండి దిగువ అహోబిలము వరకు గల చుట్టుప్రక్కల 
ప్రాంతము “పంచ(క్రోశి” క్షేత్రము. ఈ క్షేత్రములో నవనారసింహలు వెలసియున్నారు వీరి 
దర్శనము సర్వ పాపహరం 


జయదేవ 
చండీదాస 
నాభాజీ 
రఘునాధ దాస్‌ 
గోపాల భట్ట 


ఉత్తర దేశ బక్తులు 
2 చైతన్య 
5. నర్సీమెహతా 
8. నింబార్క 
1h. “లూప 
14 రఘునాధ భట్ట 


3 ఎద్యాపతి 
6 మీరాబాయి 
9 జీవ హరిదాస్‌ 
12 సనాతన 
15 వల్లభాచార్య 


వీరందరూ కేశవ భక్సులు (విషు అంశ) 


708 
బిర్లా మందిరములు 
న్యూఢిల్లీ - లక్ష్మీనారాయణాలయము 
జైపూర్‌ - రాజస్తాన్‌, నారాయణాలయము 
కాశీ - UP విశ్వనాధ మందిరం, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం 
మధుర - ౮౫ శ్రీ కృష్ణ మందిరం 
హైదరాబాద్‌ - AP బాలాజీ ఆలయం 


కురుక్షేత్రం - హర్యానా, గీతా మందిరం 


ఆళ్వారులు (విష్ణు బక్తులు) - 12 
దత్తాళ్యారు :.| 2 పొయ్‌గై ఆళ్వారు 
పేయాళ్యారు 4 పెరియాళ్వారు 
ఆండాళు 6. తిరు మలిసై 
కులశేఖర 8 తిరుప్పాణాళ్వారు 
తొండ రడిప్పాడి ఆళ్వారు 10. తిరుమంగై 
11 మధుర కవి 12; నమ్మాళ్వారు 

శ్రీరామానుజుల వారు ఆళ్యారుల లెక్కలోనికి రారు. 


ఆంధ్ర ప్రదేశ్‌ లో ప్రవహించు నదులు, ఉపనదులు, ఏరులు 


1 గోదావరి 2. కృష్ణ 3. పెన్న (పినాకిని) 4. తుంగ 5. భద్ర 6. వేదవతి (తుంగభద్ర 
ఉపనది - అలంపురం) 7 నాదవతి (తుంగభద్ర ఉపనది) 8. ప్రణీతా (గోదావరి ఉపనది - 
కాళేశ్వరం) 9. వరదా (గోదావరి ఉపనది) 10. వైణ్య (గోదావరి ఉపనది) 11 సరస్వతి 
(కాళేశ్య్వరము) 12 భావ నాశిని. (అహోబిలము) 13 వంశధార (శ్రీకూర్మం) 14. చంద్రవంక 
(కృష్ణా ఉపనది - మాచర్ల ఎత్తిపోతల జలపాతం) 15 మూసీ (అనంతగిరి, రంగారెడ్డి జిల్లా) 
16. కుముద్వతి (పెన్నానది ఉపనది - పుష్పగిరి క్షేత్రం) 17. పాపఘ్ని (పుపుగిరి క్షేత్రం) 
18 వల్కళ (పుష్పగిరి క్షేత్రం) 19 మాండలి (పుష్పగిరి క్షేత్రం) 20. గోస్తనీ (భీముని పట్నం, 
24కి మీ విశాఖపట్నం) 21. స్వర్లముఖి (శ్రీకాళహస్తి) 22. మంజీర (కరీంనగర్‌ జిల్లా) 
23 కిన్నెర సాని (ఖమ్మం జిల్లా) 24 హంద్రి (కర్నూల్‌ జిల్లా) 25 పుంచు (చిత్తూరు జిల్లా) 
26 పల్లేరు (ప్రకాశం జిల్లా) 27. మన్నేరు (ప్రకాశం జిల్లా) 28. కుందేరు (కర్నూలు జిల్లా) 
29 ఆరణి(చిత్తూరు జిల్లా) 30 పోయిని (చిత్తూరు జిల్లా) 31. ఉప్పుటేరు (నెల్లూరు జిల్లా) 
32 కండ్రేరు (నెల్లూరు జిల్లా) 33 గుండ్ల కమ్మ (కర్నూల్‌జిల్హా) 34 నక్కవాగు (గుంటూరుజిల్లా) 
35 తమ్మిలేరు (ఏలూరు) 36 బుడమేరు (విజయవాడ) 37 నాగులేరు (కర్నూల్‌ జిల్లా) 
38 ఆలేరు (వరంగల్‌ జిల్లా) 39 వేదవతి లేక హగరి (అనంతపురం జిల్లా) 40 నగరు వాగు 
(గుంటూరు జిల్లా 41 ఆకేరు (ఖమ్మం జిల్లా) 42 పల్లేరు (ఖమ్మం జిల్లా) 43 ముర్రేడు 


aM ల౮లశ౭ లగు గై 


ON ౮౪ జే 


709 


(ఖమ్మం బిల్లా) 44. కడియం (ఆదిలాబాద్‌ జిల్లా) 45 పెద్దవాగు (ఆదిలాబాద్‌ బిల్లా) 
46 పెన్‌ గంగ (ఆదిలాబాద్‌ జిల్లా) 47 కుడలియాగ్‌ (మేడక్‌ జిల్లా) 48. దిండి (మహబూబ్‌ 
నగర్‌ జిల్లా) 49 హల్లాయ్‌ లేక హల్రియా (నల్లొండజిల్లా) 50 మోహెడ్‌ మాడ (కరీంనగర్‌ 
జిల్లా) 51 శబరి (ఖమ్మం జిల్లా - పోలవరం దగ్గర గోదావరీ సంగమం) 52 సీలేరు (ఒరిస్సా 
బోర్డర్‌) 53 పాములేరు (ప,గో జిల్లా) 54 నాగావళి (శ్రీకాకుళం జిల్లా) 55 శారద (విశాఖ 
జిల్లా) 56 పంపా(అన్నవరం) 57 వంశధార (శ్రీకాకుళం జిల్లా) 58 వేగావతి (శ్రీకాకుళంజిల్లా) 
59 బైనేరు (తూ గో జిల్లా) 60 సిద్ద (అదిలాబాద్‌ జిల్లా) 61. వీర (ఖమ్మంజిల్లా) 62. పెన్నేరు 
(కడప జిల్లా) 63. సగిలేరు (కడప జిల్లా) 64. చెయ్యేరు (కడప జిల్లా) 65) చిత్రావతి 
(అనంతపురం జిల్లా) 66) మాచ్‌ఖండ్‌ (విశాఖజిల్లా- డుడుమా జలపాతం) 67 బొగ్గేరు 
(పెన్నానది ఉపనది - నెల్లూరు జిల్లా) 68. చెయ్యేరు (పెన్నానది ఉపనది - నెల్లూర్‌ జిల్లా) 69. 
లాంగుళ్య (శ్రీకాకుళం జిల్లా, (శ్రీకూర్మం దగ్గర) 70 ఇంద్రావతి (ఖమ్మం జిల్లా 71 
ఉప్పుటేరు (ప గో జిల్లా) 


౨ 0 + ౮ ౪౮ ఈ ౪ [౧౮ ౫ 


al a 
= అ 


గ. 
13 
14 


15. 
16 


యివిగాక యింకా కొన్ని చిన్న, చిన్నవి మారుమూలలో గలవు. 
శ్రాద్ధ కర్మలు జరిపించు ప్రఖ్యాత, పురాణ, పుణ్యక్షేత్రాలు 

(బ్రహ్మ కపాలం - బదరీనాథ్‌ (ఉత్తర (ప్రదేశ్‌) అలకనందా తీరం. 
కాశీ - (ఉత్తర (ప్రదేశ్‌, గంగానదీ తీరం. 
ప్రయాగ - (ఉత్తర (ప్రదేశ్‌ (త్రివేణీ సంగమం. 
గయ - (బీహార్‌. ఫల్లుణీ నదీతీరం. 
అయోధ్య - (ఉత్తరప్రదేశ్‌ సరయూ నదీ తీరం 
హరి ద్వారం - (ఉత్తర (ప్రదేశ్‌ గంగానదీ తీరం 
కురుక్షేత్రం - (హర్యానా). సరోవరము 
దేవ ప్రయాగ - (ఉత్తరప్రదేశ్‌ అలకనందా, భగీరధీ సంగమ స్థానం. 
మధుర - (ఉత్తరప్రదేశ్‌ మధుర జిల్లా 
నైమిశారణ్యం - (ఉత్తరప్రదేశ్‌ సితాపూర్‌ జిల్లా, 
(త్రిజోగి నారాయణం (ఉత్తరప్రదేశ్‌ చమోలి జిల్లా. ఊఖీమరం - కేదార్‌నాథ్‌ 
మద్యలో 
బుద్దగయ - (బీహార్‌, గయ దగ్గర 
రాజగిరి - (బిహార్‌), ఉష్ణ జలాలు, 20 కి.మీ నలంద 
మధ్‌ మహేశ్వర్‌ - (ఉత్తర (ప్రదేశ్‌ చమోలి జిల్లా 50కి మీ. గుప్తకాశీ, వైతరణీ 
నదీతీరం 
రుద్రనాథ్‌ - (ఉత్తరప్రదేశ్‌) చమోలి జిల్లా. 20కి మీ. గోపేశ్యర్‌ 
ధౌత పాత్‌ - (ఉత్తరప్రదేశ్‌, 10కి మీ. నైమిశారణ్యం హత్యాహరణ తీర్దం, గోమతీ 
నదీ తీరం. 


17 


18. 


19. 


20 
21 


22. 
23: 


24 


20; 


26 
27 
28 
29 
30 


31. 


32 


33. 


34 
35 


36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 


710 
బిరూర్‌ - (ఉత్తరప్రదేశ్‌ (బ్రహ్మా వర్తం ఫరూకాబాద్‌ జిల్లా, కనౌజ్‌ దగ్గర 
పిండారకా తీర్దం - (హర్యానా) జిండ్‌ జిల్లా, పానిపట్టు నుండి జిండ్‌ పోవు 
మార్గములో, 
ఉజ్జయిని - (మధ్యప్రదేశ్‌ షిప్రానదీ తీరం 
తిరుపతి - (ఆంధ్రప్రదేశ్‌ 
కుంభకోణం - (తమిళనాడు), మహామాఘం సరస్సు 
సిద్దపూర్‌ - (గుజరాత్‌ మాతృగయ మహేషణ జిల్లా, సరస్వతీ నదీ తీరం 
ద్వారక - (గుజరాత్‌, జామ్‌ నగర్‌ జిల్లా 
పరశురామ గుండం - (అస్సాం), బ్రహ్మగుండం, శివసాగర్‌ దగ్గర. 
(శీరంగం - (తమిళనాడు), కావేరీ తీరం. 
చాణోద్‌ - (గుజరాత్‌, వదోదరా నుండి రైలు 
జాజ్‌పూద్‌ - (ఒరిస్సా), 70కి.మీ కటక్‌ 
రామేశ్వరం - (తమిళనాడు), లక్ష్మణ తీర్ధం 
నారాయణ సరోవరం - (గుజరాత్‌) 150 కి మీ. భుజ్‌. 
భువనేశ్వర్‌ - (ఒరిస్సా), బిందు సరోవరం. 
శూలపాణి (శుర్ప్చణేశ్వర్‌ - (మధ్యప్రదేశ్‌, నర్మదా నదీ తీరం. 
అమర్‌ కంటక్‌ - (మధ్యప్రదేశ్‌, నర్మదానది జన్మస్థానం 
ధనుష్కోటి - (తమిళనాడు), బంగాళాఖాత తీరం. 
(ప్రభాస తీర్ధం - (గుజరాత్‌), సోమనాథ్‌ 
నాసిక్‌ - (మహారాష్ట్ర, గోదావరి నదీ తీరం 
శివకంచి - (తమిళనాడు, సర్వతిర్హ సరివరలతః 
దర్భశయనం - (తమిళనాడు) బాంగాళాఖాత తీరం. 
[త్రయంబకేశ్వర్‌ - (మహారాష్ట్ర, కుషావర్త సరోవరం 
పండరీ పురం - (మహారా(ష్టు, చంద్ర భాగ నదీతీరం 
జగన్నాధ పురి - (ఒరిస్సా), పూరీ జగన్నాధం. 
లోహర్షల్‌ - (రాజస్తాన్‌, సవాయ్‌ మధోపూర్‌ జిల్లా, 
పుష్కర్‌ - (రాజస్తాన్‌), (బ్రహ్మ సరోవరం. 
కదిలే స్తంభాలు, ఒక దాన్ని కదిపితే రెండవది కదులుతుంది 
అహ్మదాబాద్‌ (గుజరాత్‌) 
1. రైల్వే స్టేషన్‌ ప్రక్కన గల మసీదులోను, 
2. ఊరిలో నున్న మసీదు లోను 
ఎల గందుల (ఆంధ్ర ప్రదేశ్‌ 
10కి మీ. కరీం నగర్‌ 
ఇక్కడ ఉన్న కోటలోని మసీదులో 


10. 


12. 


13 


14. 


16. 


17 


18. 
19. 
20. 


21 


22 


23 
24 


25; 


00Nరా౮ాత టలు 


711 
పల్లా గ్రామం (హర్యానా) గూర్షమ్‌ జిల్లా “దాగా మూసా దుర్గాకి” ఇరుప్రక్కలా ఉన్న 
స్తంభాలు, 
ఇవన్నీ సున్నము ఇటుక కట్టడాలే 
ప్రసిద్ది నొందిన ఆశ్రమములు 
(శ్రీ అరవిందాశ్రమము - తమిళనాడు, పాండిచేరి,, 12కి మీ ఆరోవిళ్ళి (మాతా(ీ - 
(ఆంచి 
(శే రమణా(శ్రమము - తమిళనాడు, తిరువన్నామలై. (అరుణాచలం) 
(శీ శివానందాశ్రమము - ఉత్తరప్రదేశ్‌ బుషీకేశ్‌ (Devine Life Society) 


_(శీ రామకృష్ణ మరము - పళ్సిమ బెంగాల్‌ కలకత్తా బేలూరు మరం 


శీ గౌడీయ మరం - పశ్చిమ బెంగాల్‌ మాయాపూర్‌. 

(శ్రీ వ్యాసాశ్రమం - ఆంధ ప్రదేశ్‌, ఏర్పేడు, 10కి.మీ [శ్రీ కాళహస్తి 

(శీ పరశురామాశ్రమం - గుజరాత్‌ సోమనాథ్‌, ప్రభాస తిర్షం 

శ్రీ వేద వ్యాసాశ్రమం - మహారాష్ట్ర హోండా నాగనాధ్‌. 

(శ్రీ పౌనారాశమం - మహారాష్ట, 68కి.మీ నాగపూర్‌ 

(ఆచార్య వినోబాభావే) 

శీ గాంధీజీ సేవాశ్రమం - మహారాష్ట, 77కి.మీ. తుల్జాపూర్‌. 

శ్రీ సబర్మతి ఆశ్రమం - గుజరాత్‌. అహ్మదాబాద్‌, సబర్మతి నదీతీరం (మహాత్మాగాంధి) 
శ్రీ ఆచార్య రజనీష్‌ ఆశ్రమం - మహారాష్ట పూనే, కోరేగామ్‌ రోడ్డుపై. 

(శీ వశిష్టాశమం - అస్సాం. 12కి.మీ గౌహతి. 

శీ సాందీపని ఆశ్రమం - మధ్యప్రదేశ్‌ - ఉజ్జయిని. 

(థ్రీ మహర్థి మహేష్‌ యోగి ఆశ్రమం - ఉత్తరప్రదేశ్‌, బుపేకేశ్‌ 

శీ కాళి కమల బాబా ఆశ్రమం - ఉత్తరప్రదేశ్‌, బుపీకేశ్‌ 

శ్రీ వాల్మికి మహర్షి ఆశ్రమం - రాజస్తాన్‌, మౌంట్‌ ఆబూ, 

(శ్రీ మోహర్‌ బాబా ఆశ్రమం - మహారాష్ట పూనే. 

శ్రీ భృగు మహర్షి ఆశ్రమం - గుజరాత్‌, బ్రోచ్‌, నర్మదా నదీ తీరం. 

శ్రీ నరసింహ మెహతాచోర (ఆశ్రమం) - గుజరాత్‌, జునాగడ్‌. 

శ్రీ వశిష్టాశ్రమం - హిమాచల ప్రదేశ్‌, మనాలి 40కి.మీ కులు, ఉష్ణగుండములు. 
(శ్రీ వ్యాసాశ్రమము - హిమాచల ప్రదేశ్‌, 24కి.మీ. మనాలి. రొహటాగ్‌ కనుమదగ్గర 
(3,915 మీటర్ల ఎత్తున) బియాస్‌నదీ జన్మస్థానమున. 

(శ్రీ భరద్వాజాశ్రమము - ఉత్తరప్రదేశ్‌, అల్హాబాద్‌, గంగానదీ తీరం 

(శ్రీ స్వామి వివేకానందాశ్రమం - ఉత్తర (ప్రదేశ్‌, శ్యామలాతల్‌, పిరోర్‌ఘర్‌ జిల్లా, 
(శ్రీ వ్యాసాశ్రమము - ఉత్తరప్రదేశ్‌, 55కి మీ బుపీకేశ్‌ భగీరధి, వ్యాసగంగా నదుల 
సంగమ సానం 


712 
26 శ్రీ రేవ్య బుషి ఆశ్రమము - ఉత్తర ప్రదేశ్‌, బుపీకేశ్‌ 
27. శ్రీ బ్రహ్మచారి ఆశ్రమము - ఉత్తరప్రదేశ్‌, అల్హాబాద్‌ 
28. (శీ సుందర చైతన్య ఆశ్రమం (ఆంధ్రప్రదేశ్‌ ధవళేశ్వరం. 
29 శ్రీ గణపతి సచ్చిదానందాశ్రమం. (కర్ణాటక). మైసూర్‌ 
30 (శ్రీ సత్యశాయి బాబా ఆశ్రమం (ఆంధ్రప్రదేశ్‌ పుట్టపర్తి 
31 "చిన్నబాబా ఆశ్రమం - ఆంధ్రప్రదేశ్‌ - కర్నూల్‌ 


నవగ్రహములు నవధాన్యములు నవరత్నములు 
1 సూర్యుడు గోధుమలు కెంపు 
2 చంద్రుడు బియ్యం ముత్యం 
3 అంగారకుడు కందులు పగడము 
4 బుధుడు పెసలు మరకతం 
గ్‌, బృహస్పతి శనగలు పుష్యరాగం 
6. శుకుడు బొబ్బర్లు వ(జం 
7. శని నువ్వులు నీలం 
8. రాహువు మినుములు గోమేధికం 
9. కేతువు ఉలవలు వైఢూర్యం 


పూర్వకాలం మహారాజులు నవరత్న ఖచిత సింహాసనముపై ఆశీనులయ్యెవారు, 
ఇప్పుడు ధనికులు నవరత్నాలు పొదిగిన ఉంగరములు ధరించుచున్నారు. 
సవాయ్‌ జైసింగ్‌ 11 నిర్మించిన నక్షత్ర శాలలు - 5 
1. ఢిల్లీ - జంతర్‌ మంతర్‌. 
2. జైపూర్‌ - రాజస్తాన్‌ . ఊరు మధ్యలో. 
3 మధుర - ఉత్తర (ప్రదేశ్‌, ఇచ్చటనున్న కోటయొక్క (ప్రహరీ గోడ ప్రక్కన (ప్రస్తుతం 
శిధిలమైపోయినది) 
4. ఉజ్జయిని - (మధ్యప్రదేశ్‌ వేదశాల. 
5. కాశీ - (ఉత్తర ప్రదేశ్‌ దశాశ్వ మేధ ఘాట్‌ దగ్గర. 
హెరణ్యాక్ష వరాలు 
(20 +3) 
(ఎన్నో రకములుగా ఆలోచించి కోరిన ప్రత్యేకత - మరణము లేకుండా) 
1. గాలిని 2. కుంభిని (భూమిని) 3. అగ్నిని 4 నీటియందు 5. ఆకాశమందు 
6. దిక్కులందు 7. రాత్రులందు 8 పగటి యందు 9 చీకటి యందు 10 వెలుగునందు 
11. జలచరం చేత 12. రాక్షసుల చేత 13. భీకర మృగాల చేత 14 సర్పాల చేత 15. 
దేవతల చేత 16. నరుల చేత 17. సాధు జంతువులచేత 18 కలహాలలోను 19 అన్ని 


7183 


రకాల అ(హ్హైల చేత 20. అన్ని విధాల శృస్తాల చేత చావకుండంగ మరియు 1 యుద్దములో 
మంచి శౌర్యం ప్రదర్శించే విధముగాను 2 లోక పాలకులను అతిక్రమించే మహిమను 3, 
ముల్లోకాలను జయించే శక్తిని హిరణ్యాక్షుడు కోరుకున్నాడు 


౮] మ రలు టం nm 


౧౦౫ ౮ 


10 


సంగీత స్తంబాలు (Musical ౧1112౯5) ఉన్న దేవాలయములు 
మధురై . (7N) మీనాక్షి దేవాలయములోని మండపములో, 
శుచీంద్రం (7N) స్టాణేశ్వరుని దేవాలయములోని మండపములో 
హంపీ విజయనగరం (కర్నాటక) నాట్య మండపములో 
తిరునల్వేలి : (7N) స్వామి నెల్లియప్పార్‌, అమ్మవారు కాంతిమతి అంబాళ్‌ 
దేవాలయములోని మండపములో 
ఆళ్వారు తిరునగరి (||) తిరునెల్వేలి జిల్లా ఇచ్చట ఆలయము లోని 
స్వామివారు అధినాధుడు ఈ ఆలయములో రాతితో మలచబడిన నాదస్వరం 
(Musical Instrument) ఉన్నది ఉత్సవాల సమయములో దీన్ని వాయిస్తూంటారు 
ఆ(గ్రా . (ఉత్తరప్రదేశ్‌ రాజ్‌మహల్‌లో సంగీత స్తంభాలు కలవు 
ఎల్లోరా (మహారాష్ట్ర జైన్‌ దేవాలయములో గలవు 
తంజావూరు .(TN.) బృహదీశ్యరాలయములోని మండపములో 
రామప్ప దేవాలయం * (AP) పాలంపేట ఆలయ మండపములో కుడివైపున 
సప్తస్వరాలు పలికే చిన్నస్తంభం ఉన్నది 
స్వామిమలై - (TN) కుంభకోణం దగ్గర, తంజావూరు జిల్లా సుబ్రహ్మణ్య స్వామి 
వారి ఆలయములో 

దేవతలు - వాహనములు 


భైరవుడు శునకము 
కీతలాదేవి గార్దభము 
గంగాదేవి మొసలి 
యమునాదేవి తాబేలు 
ఇం(దుడు ఐరావతము 
అగ్ని దేవుడు గొరై లేక మేక 
యముడు మహాపషయు 
నిబుతి ప్రతము 
కుజుడు మేషము 
వరుణుడు మొసలి 
వాయుదేవుడు లేడి 

కుబేరుడు మనిషి పుష్పకం 
శివుడు వృషభము 
సూర్యుడు పెడు అశ్వాలు పూన్చిన ఏక చ(కరధం 


చం(దుడు - 
బుధుడు - 
బృహస్పతి - 
శుక్రుడు - 
శని - 
రాహు య 
కేతువు - 
విష్ణుమూర్తి - 
లక్ష్మీదేవి - 
మన్మధుడు, రతీదేవి - 
కుమారస్వామి ౯ 
విఘ్నేశ్వరుడు = 
(బ్రహ్మ, సరస్వతి - 
పార్వతి - 
దుర్గాదేవి - 
హనుమంతుడు - 


714 
లేడి 
సింహము 
కృష్ణ మారమానే: లేడి 
గవయ మనే మృగం (నిలాగాయ్‌) 
కాకి, (గద్ద 
ఉఅంరహాఈ ఉరిలొ 
సఠహౌర 
గరుత్మంతుడు 
గుడ్డగూబ 


SPECIAL CITIES ప్రత్యేక నామధేయములు గల పట్టణములు & ప్రాంతములు 


1 
2 
3 


10 
HUH 


పింక్‌ సిటీ 
మార్చుల్‌ సిటీ / లేక్‌ సిటీ 
ఖజురహో ఆఫ్‌ రాజస్తాన్‌ 


మ్యూజియం సిటీ 
సిటీ ఆఫ్‌ బెల్స్‌ 


వీట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా 
ఎబోడ్‌ ఆఫ్‌ పీస్‌ 


గేట్‌ వే ఆఫ్‌ కాశ్మీర్‌ వ్యాలీ 
కీన్‌ ఆఫ్‌ హిల్‌ రిజార్టు 
'స్టేమ్‌ గాడెస్‌ 

కోర్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇండియా 


జైపూర్‌ - రాజస్తాన్‌ 

ఉదయపూర్‌. రాజస్తాన్‌. 

జగత్‌, 58కి మీ. ఉదయపూర్‌. ఇచ్చట గల 
అంబికా మాత పాలరాతి ఆలయం (ప్రసిద్ధి 
జై సాల్మీర్‌, రాజస్తాన్‌, (ప్రతి యిల్టూ 
కళాత్మకముగా నిర్మించబడినది. 

జైరా పాటన్‌, రాజస్తాన్‌, 60కి.మీ కోట ఇచ్చట 
సూర్యాలయము గలదు 

పంజాబ్‌ 

ఆనంద పూర్‌ సాహిబ్‌, సిక్కు దేవాలయం 
సట్లెజ్‌ నదీ తీరము నయనా దేవి కొండల 
దగ్గర. పంజాబ్‌. 

జమ్ము (౮&గు) తావి నదీ తీరం 

మనాఠీ, (HP) 

జ్వాలా ముఖి, (HP) 

UP 


12 ల్యాండ్‌ ఆఫ్‌ బుద్దా 


13 
14 
15 


16 
17 
18 


19 
20 


al 
22 


23 
24 
25 


26. 
27. 
28. 


29. 
30. 
31. 


రజ రు సై nm 


స్కాట్‌ లాండ్‌ ఆఫ్‌ది ఈస్పు 
కీన్‌ ఆఫ్‌ డెక్కన్‌ 

1 ది పెన్షనర్స్‌ ప్యారడైజ్‌ 

2 ది:గౌరైన్‌ సిటి 

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ 

మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా 
ఓరియంటల్‌ సూపర్‌ స్విర్ణర్ణాండ్‌ 


జ్యూఎల్‌ ఆఫ్‌ కతియవాడ్‌ 
(ప్రభాస పట్టణం 

వెనిస్‌ ఆఫ్‌ ఇండియా 

9 కా -౨.9 

సిటీ ఆఫ్‌ ఫెస్టివల్స్‌ 

సిటీ ఆఫ్‌ టెంపుల్స్‌ 


క్యాధెడ్రల్‌ సిటీ ఆఫ్‌ ఇండియా . 


కీన్‌ ఆఫ్‌ది అరేబియన్‌ సీ 


715 


బీహార్‌ 

షిల్లాంగ్‌ (మేఘాలయ) 
పూనె, మహారాష్ట 
బెంగుళూరు, కర్ణాటక 


యమునో టికి పోవు త్రోవలో, UP 
కాన్ఫూర్‌, ౮P 

జామ్‌ నగర్‌, గుజరాత్‌ ఇచ్చట సాలేరియం 
(సూర్యచికిత్సాలయం) గలదు 
జామ్‌నగర్‌, గుజరాత్‌ 

సోమనాథ్‌, గుజరాత్‌ 

అలెప్పి, కేరళ 

మధురై, తమిళనాడు. 

భువనేశ్వర్‌ (ఒరిస్సా) 

భువనేశ్వర్‌, ఒరిస్సా, 

కొచ్చిన్‌ పోర్టు (కేరళ) 


గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ధౌజండ్‌ టెంపుల్స్‌ కాంచీపురం, (TN) 


సిటీ ఆఫ్‌ సన్‌రైజ్‌ 
సిటీ ఆఫ్‌ బ్రడ్‌ (రక్తం) 


ఉదయపూర్‌, రాజస్తాన్‌. 
తేజ్‌పూర్‌ (పూర్వ నామధేయం సోనిత్‌పూర్‌) 
ద(ర్రాంగ్‌ జిల్లా; అస్సాం 


ఐధెన్ను ఆఫ్‌ (గ్రేసుతో సమానమైనది . మధురై, తమిళనాడు 


గేట్‌ వే టూది సౌత్‌ 
సిటీ ఆఫ్‌గోల్డెన్‌ టెంపుల్‌ 


మద్రాసు (TN) 


అమృతసర్‌ (పంజాబు) 


అష్ట లక్ష్ములు శ్రీ కృష్ణుని అష్టభార్యలుగా వెలసిన వివరములు 


అష్టలన్షులు 
ఆది లక్ష్మి 
ధాన్యలక్ష్మి 
ధైర్యలక్ష్మి 
గజలక్ష్మి 
సంతానలక్ష్మి 


అష్టభార్యలు 
రుక్మిణీ దేవి 
జాంబవతీ దేవి 
సత్యభామాదేవి 
కాళింది 
నాగ్నజితి 


716 


6. విజయలక్ష్మి మిత్రవింద 
విద్యాలక్ష్మి లక్షణ 
ధనలక్ష్మి భద్ర 


తేతాయుగములో లక్ష్మిదేవి సీతగా అవతరించి శ్రీరాముని నుండి ఎడబాటు 
నొందినది భర్త నుండి ఎడబాబు, విరహం పొందకుండా ఉండటానికి జగజ్జనని లక్ష్మీమాత 
కాళికా దేవిగురించి తపస్సు చేయగా అమ్మవారు కరుణించినది. ద్వాపరయుగములో 
అష్టలక్ష్మీ అవతారములతో (శ్రీకృష్ణుని భర్తగా పొంది ఎడబాటు లేక ఎనిమిది రూపాలతో 
అవతరించి ఆనందిస్తారని తెలిపినది కృష్ణావతార పరిసమాప్తి అనంతరం వఎష్ణుమూర్తి 
వక్షస్తలముపై వరలునటుల అనుగ్రహించినది 

యావత్‌ భారతదేశ దివ్య దేవాలయ సందర్శనమున గోచరించు ప్రత్యేకతలు 


ప్రాణికోటి (మానవజాతిని) భగవంతుడు సృష్టించాడు ఒక వ్యక్తికి, మరొక వ్యక్తికి 
ఆకారములోగాని, ఆలోచనలలోగాని ఇంకా ఏ విషయములోనూ ఏ ఇద్దరి వ్యక్తులకు 
పోలికలు లేకుండా ఉండుటే సృష్టి ప్రత్యేకత ఏక గర్భ సంజాతులలో కూడా చేతి వ్రేళ్ళ 
గుర్తులలోనైనా భేదము వుండి తీరుతుంది ఇది సృష్టి రహస్యము ఇదే విధముగా మానవుడు 
సృష్టించిన విగ్రహములను, ఆలయములను గమనిస్తే వాటిల్లో గూడా ఒకదానినొకటి పోలి 
ఉండదు దీనిని బట్టి చూస్తే మానవులలో గూడా దైవశక్తి ఉన్నట్టుగా గమనించవచ్చు. 
మానవుని నిత్యజీవితములో జరుగు సంఘటనలే భగవంతునికి కూడా 
నిజజీవితమున్నట్టు భావించి ఆరాధించుటచే భగవంతుడు భక్తునికి అందుబాటులో నున్నట్లు 
భావన కలుగుతుంది. 
ఉదాహరణకు 
1 పుట్టిన రోజు వేడుకలు శ్రీకృష్ణాష్టమి వగైరా 
2. కళ్యాణము : సూత్రధారణ కార్య(క్రమాదులతో సహా శ్రీరాముడు, శ్రీవేంకటేశ్వరుడు 
3 కళ్యాణానికి బంధుమిత్ర సపరివారం తరలిరావడం ' మధుర మీనాక్షి సుందరేశ్యరుల 
వివాహానికి పెండ్లికుమార్తె అన్నగారు సౌందరరాజ పెరుమాళ్‌ అలఘర కోయిల్‌ నుండి 
తరలిరావడం 
4. తెప్పోత్సవము : కళ్యాణోత్సవ, బ్రహ్మోత్సవాది ఉత్సవముల తరువాత ఆలయ ప్రక్కన 
గల పుణ్యతిర్హము స్వామివారు దేవేరితో సహా విహరించడం 
5 స్నానయాత్ర ట్రివేండ్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి శంఖుముఖం 
అన్నుచోట సముద్రస్నానం 
6. రధయా(త . పూరీలోని జగన్నాధ, బలభద్ర, సుభ(ద్రల రధయాత్ర 
7 బహుభార్యాత్వం విష్ణుమూర్తి - శ్రీదేవి, భూదేవి, శంకరుడు - గౌరి, గంగ, (బ్రహ్మ 
- గాయత్రి, సావిత్రి మొదలగు అనేక ఇతర దేవుళ్ళు 


8. అమ్మవార్లకు బహిష్టులు ఉత్తరాన గౌహతిలో కామాఖ్య, దక్షిణాదిన చెంగనూరులో 
భగవతి 


10 
1H 


12. 


10. 
1. 
12. 


13 


717 

సుప్రభాతం, పవళింపు సేవలు, నిద్రలేపడం, నిద్రపుచ్చడం శ్రీ వేంకటేశ్వరుడు, 
తుల్టాభవాని, శ్రీనాధ్‌జీ (కృష్ణుడు) 
నైవేద్యం, నివేదన మొదలైనవి 
మరణము పదిరోజులు సంతాపదినాలు, దేవదాసికి వైధవ్య ప్రాప్తి గిరిజన సాంప్రదాయం 
ప్రకారం కళేబరాలను పాతిపెట్టుట, నవకళేబర ఉత్సవం మొదలగు కార్యక్రమాలు - 
పూరీ (ఒరిస్సా) 
అనుబంధం * యుద్దములో కుమారుని విజయానికి తండ్రీ ఉపవాస దీక్ష, సర్వశక్తి 
(ప్రార్దన - వైక్కం (కేరళు 

ప్రకృతిలోని వింతలు (ప్రత్యేకతలు) గల చోట్ల పూర్వీకులు ఆలయ నిర్మాణం 
గావించారు ఇతర (ప్రాంతవాసులు భగవద్దర్శన రూపేణ అచ్చటి ప్రకృతి సౌందర్యము 
నారాధిస్తారనే భావనతో, 
హిమాలయ మంచుకొండలలో ఒకేచోట నుండి అతిచల్లని నీరు, అతివేడినీరు 
వచ్చుచుండుట బద్రీనాథ్‌ (ఉత్తరప్రదేశ్‌). 
రాతికొండలనుండి సన్నటి రంధ్రముల ద్వారా మంటలు వచ్చుట. జ్వాలాముఖి 
(హిమాచల ప్రదేశ్‌. కొండగుహలోనున్న రంధ్రముల ద్వారా నీరుబయటకు వచ్చి 
మంచువలె గడ్డకట్టి లింగరూపము దాల్చుట (అమరనాధ్‌ - జమ్ము & కాశ్మీర్‌) 
ఆవిరులు (గ్రక్కు చెరువులు గలచోటు. బక్రేశ్వర్‌ (పశ్చిమబెంగాల్‌ 
సూర్యాస్తమయం, చంద్రోదయం ఒకేచోట ఒకేసారి కనిపించు కమనీయ దృశ్యం. 
కన్యాకుమారి (తమిళనాడు) 
మామిడిచెట్టు : ఆకుకి ఆకుకి ఆకారములో తేడా, పండుకి పండుకి రుచిలో తేడా. 
కంచి (తమిళనాడు) 
పౌర్ణమికి పెరుగుదల, అమావాస్యకు తరుగుదల గల మంచులింగము. అమర్‌నాథ్‌ 
(జమ్ము & కాశ్మీర్‌) 
ఉరుములకు, మెరుపులకు పగిలిపోవు శివలింగము. కులు (హిమాచలటప్రదేశ్‌) 
ఎన్నోవేల సంవత్సరముల నుండి బెల్లం రాతిపై చితక్కొట్టి పానకం చేస్తున్నా 
-ఈగగాని, చీమగాని కానరాదు. మంగళగిరి (A&P) 


_ వేల సంవత్సరముల నుండి లింగంపై నెయ్యిపోసినా, నెయ్యిగడ్డ కట్టుకుపోయి 


నిలువవున్నా వాసనరాని నెయ్యి లింగం. వడక్కునాధన్‌ 
నదీ గర్భములో ఉష్ణగుండాలు. భద్రాచలం (ఆంధ్రప్రదేశ) 
సము(ద్రం, చెరువు, నూతుల స్నానం ఒకేచోట. రామేశ్యరం (T.N) 
నదీ పుట్టుక స్థానాలు, నదీనదుల సంగమ స్థానాలు, నదీసాగర సంగమ స్థానాలు. 
గంగోత్రి. ప్రయాగ, గంగాసాగర్‌ మొ॥నవి. 
పవిత్ర నదీతీరాలలో వెలసినవి కాశి, (ఉత్తరప్రదేశ్‌) 
భక్తునికి, భగవంతునికి మధ్య వారధిలాంటిని దేవాలయములు, ఆధ్యాత్మిక శక్తి, 


718 
దైవశక్తి ప్రకృతి శక్తులతో కూడుకుని ఉన్నవి తీర్హయా(త్రల వలన కలుగు లాభాలు అనేకం. 
అనేకమంది తెలియజేసియున్నారు 
పంచభూతాత్మకమైన శరీరానికి (ఇంద్రియాలకు) కొన్ని శక్తులు మాత్రమే ఉన్నవి. 
వాటితో భగవద్దర్శనం (శక్తిదర్భనం) సాధ్యముకాదు అందుకు చాల సాధన కావాలి ఇది 
అందరికి అందుబాటులో లేదు అందుచేత సామాన్య మానవుడు శక్తి దర్శనము కన్నా శక్తి 
అనుగ్రహానికి, శక్తి యిచ్చే ఫలితానికి ప్రయత్నించవచ్చును ధర్మ పధాన నడుస్తూ, మానవసేవ 
చేస్తూ శక్తి ఆదేశాలను పాటించి ధన్యత్వం పొందవచ్చును. పుణ్యతీర్ణాలలో స్నానమాచరించి, 
పవిత్ర దేవాలయ ప్రాంగణములోని దేవతా మూర్తులను దర్శించి ప్రసాదము స్వీకరించి 
మధురానుభూతులు పొందుటయేగాక అనారోగ్యము నుండి విముక్తుడై దివ్యానుభూతిని 
పొందవచ్చును 
దేవాలయ దర్శనమున శిల్పకళ, చిత్రకళ, నృత్యకళ, సంగీతాది కళలను 
గమనించవచ్చును, నేర్చుకొనవచ్చును. 
తీర్రయా(త్రల నుండి తిరిగివచ్చిన ప్రతీసారి శరీరమునకు, మనస్సునకు శుద్ది సిద్దిస్తుంది, 
ప్రశాంతత లభిస్తుంది, మంచిపని చేశామనే తృప్తి మిగులుతుంది. వీటిముందు వెచ్చించిన 
ధనం, పడిన (శమ, వినియోగించిన కాలము వృధాగా కనిపించవు. 
ధన చింతన ఇహానికి, ధర్మచింతన పరానికి అనే భావన కలుగుతుంది. ఇంకా . 
1. కాళికా దేవిని (దుర్గాదేవిని నయనార్జుగాని, ఆళ్వారులుగాని స్తుతించినట్టు కనిపించదు. 
2 సర్పపూజను బట్టి “దేనికి భయపడతారో దానిని పూజిస్తారు” అను సూత్రము 
తెలియుచున్నది. 
3. చాలా దేవాలయములలో పవిత్ర వృక్షములు, సర్పవి[గ్రహములు గల రాళ్ళు 
దర్శనమిన్తాయి. 
కామకళ హిందూ మతములో ఒక భాగముగా అక్కడక్కడ కనిపించుచున్నది. 
ప్రతీ వ్యక్తికి ఇష్టదేవతారాధనము నందే దివ్వానుభూతికి వలయుబీజములు కలవు. 
వి[గ్రహారాధనము నిశ్చలచిత్తమును, పవిత్ర హృదయమును (ప్రసాదించును. 
దేవాలయములు భక్తికి, ఆధ్యాత్మిక విజ్ఞానమునకే గాక జాతి సంస్కృతికి ఆలవాలములు. 
జ్ఞాని అయిన మానవుడే గాక (క్రిమికీటక, జంతుజాలము కూడా పరమేశ్యరునర్భించ 
వచ్చును. ఉదా : శ్రీకాళహస్తీశ్యరగాధ. 
9. పురాతన ఆలయములో ముఖ్యముగా మధ్యప్రదేశ్‌ ఒరిస్పాలలో సెక్సు విజ్ఞానము 
అధికముగా కనిపించుచున్నది. 
10. దక్షిణ భారతదేశములోని శివాలయములలో విష్ణుమూర్తి తాలుకు విగ్రహాలు కన్పిస్తున్న వి. 
1. విగ్రహములు కేవలం ఆట బొమ్మలు కాదు - భగవంతుని చిహ్నాలు ఆలయములు 
కేవలం మ్యూజియములు కాదు 5330106121 power-కేం(దాలు. ఆరాధనా స్థలాలు. 
పండిత, పామరులకు పుస్తకాలు ఇవ్వలేనంత శాస్త జ్ఞానాన్ని అందెస్తున్నాయి నాటి 
నామాజిక.చరిత్రను చాటిచెబుతూ క్షోభలేని ప్రశాంత జీవనాన్కి దోహదపడుతున్నాయి. 


EC 


719 


దేవాలయములు - ప్రకృతి వైద్య కేంద్రాలు 

ఆలయము వద్దగల తీర్హ స్నానము ఉదయముననే చన్నీటి స్నానము ముఖ్యముగా 
ప్రకృతి సిద్దమైన వాతావరణములో నున్న చన్నీటి స్నానము. శుచితో బాటు ఏకా[గ్రతను 
కలిగిస్తుంది ఖనిజ సంబంధమైన నీటి స్నానం, అందలి సూర్య నమస్కారము 
శరీరదారుఢ్యాన్ని పెంచుతుంది ముఖ్యముగా కుంభమేళా, వగైరా పవిత్ర సమయాలలో 
పరమయోగులు తీర్చాలలో స్నానము చేస్తారు కాబట్టి అట్టి తిర స్నానము 
ప్రయోజనకరము అట్లాగే పుష్కర సమయములలో తీర్చ స్నానము అతిపవి(త్రమైనది 
ప్రదక్షిణం ఆలయ ప్రాకారము లోపల, గర్భగుడికి బైట మూడుసార్లు ప్రదక్షిణం 
చేస్తారు ప్రతీరోజూ ఉదయం. నడక దినవారీ వ్యాయామం 

ఆలయం చుట్టూ పరచబడిన రాళ్ళపై వట్టి కాళ్ళతో నడుస్తాము. 
(చెప్పులు లేకుండా) ఈ రాళ్ళపై నున్న సన్నని రంధ్రాలపై అరికాళ్ళ బరువు 
ఆనుతుంది ఈ వత్తిడికి కాళ్ళలో నున్న నరాల కూడళ్ళు కదలి, ఇతర అవయవాలు 
చక్కగా పనిచేస్తాయి ఇదే ప్రషర్‌ వైద్యం (ఆక్యుపంచర్‌ 
oe ముందు కుడిచేత ఎడమ చెవిని, ఎడమచేత కుడిచెవిని పట్టుకుని 
గుంజీలు తీస్తాము ఇది వ్యాయామములో ఒక భాగము 
సాధారణముగా ఆలయములలో ప్రముఖమైన వృక్షము ఉంటుంది ముఖ్యముగా 
శివాలయములలో. ఈ చెట్టునకు జాషధోశక్తి ఉంటుంది. చెట్టుక్రిందగాని, 
చెట్టుముందుగానీ కూర్చుని ధ్యానం చేసేటప్పుడు ఆ చెట్టుగాలి కూర్చున్న వారి 
ఊపిరితిత్తులను శుభ్రపరచి, శరీరంపై నున్న విషుక్రిములను నాశనముచేసి, 
శరీరారోగ్యమును కాపాడుతుంది. 
ఆలయములోని వృక్షము (క్రింద దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. మూర్తికెదురుగా 
కూర్చుని జపం చేస్తారు. అనగా ఉత్తరాభిముఖముగా నుండి ధ్యానము చేయుట. 
ఉత్తర దిశలోని అయస్కాంత శక్తి ప్రభావానికి లోనై రక్తప్రసరణ సక్రమముగా 
జరగడానికి దోహద పడుతుంది ఈ అయస్కాంత చికిత్స మూలకముగా నొప్పులు, 
బాధలు, రక్తానికి సంబంధించిన ఇతర సమస్యలు తీరతాయి 
ఆలయముల నిర్మాణము . చక్కటి ప్రకృతి రామణీయకమైన స్థలము నిర్దేశించి, 
లోపములేవీ లేకుండా ఎన్నికచేసిన సుక్షేతమున ఆలయ నిర్మాణము జరుగుతుంది. 
చుట్టూ ప్రకృతిలోని పారవశ్యత కలిగించు ప్రత్యేకతలుంటాయి. వాస్తుశాస్త్ర రీత్యా 
జరుగు ఆలయ నిర్మాణ [ప్రాంగణమున అడుగిడుట ముదావహము, సర్వ(శ్రేయస్కరము. 
దేవతా విగ్రహములు : ప్రత్యేకతగల రాళ్ళను సుదూర (ప్రాంతములనుండి తీసుకుని 
వచ్చి, వి(గహుముగా చెక్కి సుముహూర్తమున ఆలయ గర్భగుడనందు 
ప్రతిష్టించబడుచున్నవి. ఇవి దోషరహితమైనవి. వీటియందు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. 
ఈ దివ్యశిలలు సూర్యచంద్రుల, వరుణవాయువుల, ఇతర భూతాల (ప్రభావానికి లోనై 
ఖనిజాలు గలవిగా మారి వుంటవి విద్యుత్‌శక్తి మొదలగు ఇతర దివ్యశక్తులను పొంది 
అపూర్వ గుణగణ సంపూర్ణమైనవిగా వెలుస్తాయి. ఇటువంటి దేవతా విగ్రహముల 
ముందు భక్తులు నడుమువరకు వివ(స్తగా నిలుచుని కొద్ది సెకన్ల కాలము 
ధ్యానముచేయుట శ్రేయస్కరము. ఈ దివ్య విగ్రహముల నుండీ వెలువడే 


10 


1 


12. 


13 


720 
(బహ్మపదార్హము, దివ్య పరిమళము భక్తులు శిరస్సువంచి చేయబడు (ప్రార్దన 
మూలకముగా మెదడు ద్వారా శరీరప్రవేశం చేస్తాయి. తలనీలాలు సమర్పించిన 
గుండ్డు ద్వారా సులభ(ప్రవేశం సాధ్యమౌతుంది. దేవతా విగ్రహముల నుండి వెలువడే 
కిరణాలు, (ప్రకంపనాలు భక్తుని మనస్సును నిర్మలముగా నుంచుటకు దోహదపడతాయి 
కొన్ని విగ్రహాల (కింద చక్రాలు స్టాపించబడియున్నవి వాటినుండి వెదజల్లబడే 
తరంగాలు మానవుని య. స్టితికి జేరుస్తాయి. 
భక్తుడు చేసే నమస్కారములో గూడా వ్యాయామ పద్దతి ద్యోతకమౌతుంది. మెడ, 
తుంటి, మోచేయి, మోకాలు, చీలమండలు వగైరా శరిరభాగాలన్నీ తేలికగా కదలి 
ఆరోగ్యానికి దారితీస్తాయి సాష్టాంగ నమస్కారం సర్వ(శ్రేష్టము. 
ప్రసాదము : ప్రతీరోజూ ఉదయముననే పరగడుపుతో ఆలయ॥ట్రదక్షిణం, 
దైవదర్శనానంతరం సేవించే ప్రసాదాలైన అరటిపండు, కొబ్బరిముక్క, తీపిపదార్జాలు 
శరీరములోని రక్తప్రసరణను (క్రమబద్దం చేస్తాయి. జీర్ణశక్తిని కలుగజేస్తాయి. వీటిలోనున్న 
తియ్యని పదార్దం ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ముఖ్యముగా కొన్ని ప్రత్యేక 
ఆలయములలో నిచ్చు పసుపునీరు, నిమ్మరసం, విభూతి, మన్ను, అభిషేకజలం 
వగైరా సేవించిన మానసిక రుగ్మతలు అరికట్టబడతాయి. అట్లాగే కాశీ, గయాక్షే త్రాలలో 
తమకు అతి యిష్టమైన శాక, ఫల వర్ణితములు దీనికి సంబంధించినవే 
ధ్యానము ' దివ్య విగ్రహముల ముందు ఏకాగ్రతతో, తధేకధ్యానముతో పూజలు 
జరిపితే, ప్రార్ధనలు చేస్తే మానసిక నిగ్రహశక్తి అలవడుతుంది ఏకాగ్రత సాధ్యపడుతుంది. 
దివ్య. విగ్రహాల ముందు ఎక్కువసేపు నుండుటకు సాధ్యపడకపోయిన ఆలయ 
ప్రాంగణమందు సాధ్యము దీని మూలకముననే ఆలయ (ప్రాంగణమున ఒకింతసేపు 
కూర్చొనవలెనని నియమమేర్పడినది. 
సాధారణముగా దేవాలయములు తూర్పుముఖ నిర్మితములే. అందుచేత ఆలయ 
ముఖద్వారాలన్నీ గర్భగుడితో సహా ఉదయభానుని కాంతి కిరణాలశక్తికి లోనై 
ఉండును. ఆలయ (ప్రవేశము గావించిన భక్తులపై ఉదయ సమయమున సూర్యకిరణ 
ప్రభావము సరాసరి తీవ్రస్థాయిలో గాక, ఆలయముఖద్యారముల ద్యారా సరిసమాన 
స్తాయిలో భక్తుని శరీరమును సోకి జీవశక్తిని కలిగిస్తాయి. ఇది తెలియనటువంటి 
మార్పు. 
దేవాలయములలోను, బైటను చెక్కబడిన మూర్తులు, శిల్పాలు, పురాణగాధలు వగైరా 
కళలు ప్రాపంచిక ధోరణి నుండి భక్తుని తాత్కాలికముగా మరలి, ఏకా(గ్రతవైపు 
మనస్సును నడిపించి చిత్తశుద్దికి దోహదం చేస్తాయి. 
కొంతమంది అమ్మవార్జ్డుు అయ్యవార్జు, తీర్దాలు, గుండాలు కొన్ని (ప్రత్యేక ws 
నివారణకు ప్రసిద్ది కెక్కి ఉన్నవి. అటువంటి వన్నింటినీ వేరువేరుగా వివరములతో సహా 
ఈ పుస్తకమునకు తీసుకుని రాబడినవి. జ్యోతిర్తింగములు కూడా ప్రత్యేకతలు 
సంతరించుకున్నవి వాటి స్మరణ చక్కటి ఫలితములనిస్తాయి దర్శనం మహద్చాగ్యాన్ని 
కలుగజేస్తాయి “ఆరోగ్యమే మహా భాగ్యము” 


శ x రే 


౨ ౦ షష 6 ౮ల౮శఉ ల౦ గై 


a ped pal అ బశ గాడే టా pad కా a 
షద్ధిష్రఫ ప్రస సప్రంిణసరారా జ బస లగ 


721 
దివ్య వాదాలయములుగా పూజలందుకొనుచున్న పవిత్ర స్థలములు 


గందమాధన పర్వతం. తమిళనాడు 4కి మీ రామేశ్వరం. 
వివేకానంద రాక్‌మెమోరియల్‌ తమిళనాడు, కన్యాకుమారి అ(గం. 
గయాసుర క్షేత్రం, గయ, బీహార్‌ ఫల్లుణి నదీ తీరం. 

బాసర ఆంధ్రప్రదేశ్‌, అదిలాబాద్‌ జిల్లా 

పూర్‌, ఒరినా్రా, జగన్నాధాలయం, బంగాళాఖాత తీరం. 
వైద్యనాధ, పరలే, మహారాష్ట 

(త్రయంబకేశ్వరం, మహారాష్ట్ర కుషావర్త్‌ సరస్సు (ప్రక్కన 
భువనేశ్వర్‌, ఒరిస్సా, బిందు సరోవర తీరము. 

అల్ల్హాబాద్‌, ఉత్తరప్రదేశ్‌, (త్రివేణీ సంగమం, (ప్రయాగక్షేత్రం. 
ఉజ్జయిని, మధ్య(ప్రదేశ్‌, ష్నిప్రానద్‌ తీరము. 

వారణాసి, ఉత్తరప్రదేశ్‌, గంగానది తీరము. 

మధుర, ఉత్తర (ప్రదేశ్‌, యమునా నదీ తీరము. 

అయోధ్య, ఉత్తర(ప్రదేశ్‌, సరయూ నదీ తీరము. 

ఓంకారేశ్వర్‌, మధ్యప్రదేశ్‌, నర్మదా నదీ తీరము. 

వింధ్యాచలం, మధ్యప్రదేశ్‌, వింధ్యవాసినాలయం. 

యాదగిరి గుట్ట, ఆంధ్రప్రదేశ్‌, శ్రీలక్ష్మి నారసింహ క్షేత్రం. 
షిరిడి, మహారాథష్ట సాయిబాబా క్షేత్రం. 

సింహాచలం, ఆంధ్రప్రదేశ్‌, వరాహ నారసింహక్షేత్రం. 

నాసిక్‌, మహారాష్ట గోదావరి నదీ తీరము 

పండరీపురం, మహారాష్ట చం(ద్రబాగా నదీతీరం. 

కోణార్క, ఒరిస్సా, బంగాళాఖాత తీరము. 

చిత్రకూట్‌, ఉత్తరప్రదేశ్‌, బృహస్పతి గుండం. 

గౌముఖ్‌, త్రిపుర రాష్ట్రము, 40 కి.మీ. ఉదయపూర్‌, గోముఖ క్షేత్రం. 
విజయవాడ, ఆం(ధ్ర(ప్రదేశ్‌, కనకదుర్గాలయం, కృష్ణానదీ తీరం. 
ద్వారక, గుజరాత్‌, అరేబియా సము(ద్ర సమిపం. 

బేట్‌ ద్వారక, గుజరాత, అరేబియా సము([ద్ర మధ్య ద్వీపము. 
రాంచి, బీహార్‌, రాంచిజిల్లా 


28. 


29: 


30. 
31. 


32. 
33, 
34, 
35. 
36. 
37. 


(mar 
తి 


౨.9 వా ఈ CY శాం లా 


ad ad సామే 
[లు స్‌ గో 55 


722 
గంగాపూర్‌, ఉత్తరప్రదేశ్‌, గంగా నదీతీరం. 
సోమనాథ్‌, గుజరాత్‌, ప్రభాస తీర్దం. 
ఘృష్షేశ్వర, మహారాష్ట వెరూల్‌ గ్రామం. 
ఉదయపూర్‌, త్రిపుర రాష్ట్రము, (త్రిపుర సుందరి ఆలయం. 
పంచవటి ఘాట్‌, మధ్యప్రదేశ్‌, 21 కి మీ. జబ్బల్‌పూర్‌, నర్మదా నది తీరం, 
పిరాపురం, ఆంధ్రప్రదేశ్‌, పాదగయా క్షేత్రం. 
పుష్పగిరి, ఆంధ్రప్రదేశ్‌, పినాకినీ నదీ తీరం. 
లేపాక్షి ఆంధ్రప్రదేశ్‌, శ్రీ వీరభద్ర క్షేత్రం. 
జాజ్‌పూర్‌, ఒరిస్సా, నాభిగయా క్షేత్రం 
జబ్బ ల్‌పూర్‌, మధ్య ప్రదేశ్‌, నర్మదా నది తీరం. 


సంపూర్ణ రామాయణములు - పేర్లు 


వాల్మీకి రామాయణము 14. మొల్ల రామాయణము. 

అద్భుత రామాయణము. 15. భాస్కర రామాయణము. 

ఆధ్యాత్మిక రామాయణము. 16. రామాభ్యుదయ రామాయణము. 
చంపూ రామాయణము. 17. రఘునాధ నాయక రామాయణము. 
వశిష్ట రామాయణము. 18. శారదా రామాయణము. 

ఉత్తర రామాయణము, 19. గోపీనాధ రామాయణము. 

విచిత్ర రామాయణము. 20. శ్రీ పట్టాభిరామ విలాస రామాయణము. 
శతకంర రామాయణము. 21. కబీరు దాస తులసీ రామాయణము. 
లేపాక్షి రామాయణము. 22. శ్రీరామచంద్రోపాఖ్యాన రామాయణము, 


బొమ్మలాట రామాయణము. 23. తాళ్ళపాక అన్నమాచార్య రామాయణము. 
ఆంధ్ర వాల్మీకి రామాయణము. 24. శ్రీ త్యాగరాజ విరచిత గాన రామాయణము. 
ధర్మసార రామాయణము. 25. తరిగొండ వెంకమాంబ రామాయణము. 
౨(ర్రాప్రెగడ రామాయణము 26, కట్టా వదరాజయ్య రామాయణము. 


7283 
విమర్శనాత్మక రామాయణములు 


1 రామాయణ కల్పవక్షము 
2. రామాయణ విషవృక్షము 
ఇంకా ఖ్యాతినొందనివి, వెలుగు చూడనివి ఎన్నో రచనలు వున్నవి సంపూర్ణ 
రామాయణములు గాక కాండలు గానీ, కాండలలోని భాగాలు కానీ, ఘట్టాలు కానీ 
పక్కులు గలవు 


మోక్షమునకు దగ్గర త్రోవలు 
(మోక్షమనగా ఆత్మ పరమాత్మను చేరుట) 


1._కాళ్యాంతు మరణాన్ముక్తి కాశీలో మరణిస్తే మోక్షము. మరణ సమయమున శివుడు 
ఓంకార మం[త్రమును, తారక మంత్రమును చెవిలో ఉపదేశించునట, గంగానదీ 
తీరం. 

2. _శ్రీత్యైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతేః శ్రీశైల శిఖరాన్ని దర్శించి నట్టైతే మోక్ష 
ప్రాప్తి, కృష్ణానదీ తీరం. 

3. కాళేశ్యరం దర్భ్శనాన్ముక్తిః కాళేశ్వర క్షేత్రమును దర్శించినటైన. గోదావరి నదీ తీరం. 

4. మధురలో ఒక రాత్రి నిద్రించితే, మధుర-బృందావనాలు బాల్య కృష్ణుని (క్రీడా 
(ప్రాంగణములు, రాధా కృష్ణుల (పేమ తత్త్వానికి ప్రతీకలు, యమునా నదీ తీరం. 

5 _ కేదార క్షేత్రములో నీరు త్రాగితే: పాండవుల జీవనయా(త్రలో అంతిమ స్థానము. 
ఆది శంకరాచార్యుని నిర్యాణ స్థలము, మందాకిని నదీ తీరం, 

6. మహాకాళేశ్వరుని స్పర్శించితే, ద్వాదశ జ్యోతిర్రింగరూపుడైన మహాకాళేశ్వరుని 
లింగమును స్పర్శించినట్రైన అకాల మృత్యు హరణముతో బాటు మరల జన్మ 
వుండదు. షిప్రా నదీ తిరం, 

7. “చార్‌ధామ్‌” దర్శించితే, తూర్పున పూరీ జగన్నాధ క్షేత్రమును, పడమర ద్వారకా 
ధీషుని ఆలయమును, ఉత్తరమున బద్రీ నారాయణ దివ్వ స్థలమును, దక్షిణమున 
రామేశ్వర క్షేత్రమును దర్శించినట్టెన 

8. _ సప్తమోక్ష పురములలో భగవంతుని సేవిస్తే. 1. రామజన్మ భూమిలైన అయోధ్యలో 
2. శ్రీకృష్ణ జన్మభూమి మైన మధురలో 3. పవిత్ర గంగానది భారత సమతల 
ప్రాంతమును జేరు హరిద్యారములో 4. విశాలాక్షి విశ్వేశ్వరుడు వేంచేసి యున్న 
కాశీలో 5, శివ కేశవులకు భేదము లేదని చాటిచెప్పు 'కాంచీపుర క్షేత్రములో 


10 


క్ష 


12 


13 


14 


15 


16. 


17 


724 

మహాశ్మశానముగా పరిగణింపబడు ఉజ్జయిని క్షేత్రములో 7 పూర్ణ కృష్ణుడు మహా 
భారత గాధను నడిపించునపుడు నివాస స్టానమైన ద్వారకలో పూజలు చేస్తే. 
పవిత్ర పంచ గంగలలో స్నానమాచరించితే 1 కావేరి నదిలో 2 తుంగభద్రా నదిలో 
3. కృష్ణవేణి నదిలో, 4 గౌతమీ నదిలో, 5 భగీరధీ నదిలో 

కాశీ, రామేశ్వరాలు దర్శించి, కాశీలోని గంగాజలాన్ని రామేశ్వర క్షేత్రములో కలిపితే 
అరుణాచలములో భగవన్నామ స్మరణ చేస్తే, పంచభూత లింగములలో తేజో 
లింగము తిరువన్నామలైలో ఉన్నందున 

కురు క్షేత్రములో దానమిస్తే. భాగవత సారమైన భగవద్గీతను ధర్మ సంస్తాపనార్హము 
ఉద్భవించిన శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునకు గీతాబోధ చేసిన పవిత్ర సలం, ఇచ్చట 
యిచ్చిన దానము మోక్ష (ప్రదాయిని, సన్నిహిత సరోవర తీరము 

నవ(బ్రహ్మ క్షేత్రమైన అంపురములో కొన్ని క్షణాలు నివసిస్తే, అష్టాదశ పీరములలోని 
జోగుళాంబ, సప్త మాతృకలు వేంచేసియున్న పవిత్ర స్థలము బాల (బ్రహ్మేశృరుడు 
నవ (బ్రహ్మలతో వేంచేసియున్న పవిత్ర స్థలము, తుంగభద్రా నదీ తీరం. 
వేములవాడలోని ధర్మకుండములో భగవన్నామోచ్చరణ చేస్తేనే ముక్తి. కరీంనగర్‌ 
జిల్లాలో భీమేశ్వర, రాజ రాజేశ్వరి ఆలయము వేములవాడలో కట్టబడక ముందే 
ఉన్నటువంటి ధర్మగుండము పవిత్రమైనది. ఈ ధర్మగుండమునకు బహు పురాణ 
ప్రసిద్ది గలదు. 1. ఇంద్రుని (బ్రహ్మ హత్యా దోషము నుండి నివృత్తి చేసిన గుండము. 
2. దక్షప్రజాపతికి యజ్ఞఫలం దక్కనీయకుండా హావిస్సును కైవశం చేసుకొనబోవ 
సూర్యుని చేతులు మొండివాయెను, సూర్యభగవానుడు ఈ ధర్మగుండం వద్దనే 
తపస్సు ఆచరించిన తరువాత చేతులు తిరిగి పొంద గలిగెను. 3. ఈ పవిత్ర 
ధర్మగుండంలో దొరికిన లింగమే భీమేశ్వర స్వామి లేక రాజరాజేశ్యరుడు, అమ్మవారు 
రాజరాజేశ్వరి. 

ప్రయాగ క్షేత్రములో తలనీలాలు సమర్పిస్తే : గంగా, యమున, సరస్వతీ నదుల 
పవిత్ర త్రివేణీ సంగమ స్థానం. ఇచ్చట పురుషులు తలనీలాలను సమర్పించినను, 
స్త్రీలు తమ భర్తలచే అలంకరింపబడిన జడను దానము చేసినట్టైన (వేణీ దానం). 
నర్మదా నది నీటిని భక్తి భావనతో చూస్తే దేశములోని నదులకన్నా (ప్రత్యేక రీతి 
గమనముగల మహత్తర నది. ఈ నదికి ఉన్నన్ని ఉపనదులు, (ప్రతీ సంగమ 
స్థానమున వెలసినన్ని దేవాలయములు ఏ ఇతర నదికి లేనందున ఈ నదికి 
మహత్మ్యము కలిగినది. దర్శించిన మాత్రముననే ముక్తి ప్రదాయిని. 

మహీసాగర్‌ యాత శనివారం అమావాస్య వచ్చినపుడు చేసినటైన. మహీనదీ 
గుజరాత్‌లోని ఖంభాత్‌ జలసంధిలో కలియుచోట వెలసిన సౌనాద్‌ల. గల క్షేత్రమున 
అమావాస్య శనివారం వచ్చిన రోజున పూజలు జరిపినటైన మోక్షప్రాప్తి 


725 
పెలుపులు - 4 రకములు 


ఘంటా నాదము ' దేవతలకు పిలుపు 
శంఖారావము . విజయమునకు పిలుపు 
ధనుష్టంకారము ' యుద్దానికి పిలుపు 
బిందెలు (మోగించిన దెయ్యాలకు పిలుపు 


మలు సు ౯ 


సాష్టాంగనమస్క్మారము : 8 అవయవములతో : 

1 వురముతో 2. శిరముతో 3. దృష్టితో 4 మనస్సుతో 5. మాటతో 6. పాదములతో 
7 కరములతో. 8. కర్లములతో 
అష్టైశ్వరములు : 

1. ధనము 2. ధాన్యము 3. దాసీజనము 4. భృత్యులు 5. పుత్రులు. 6. మిత్రులు 
7 బంధువులు 8 వాహనములు 
అష్టకష్టాలు : 

1. దేశాంతర గమనము 2. భార్య వియోగము 3. కష్టకాలంలో నున్న ప్రియ బంధు 
దర్శనము 4. ఎంగిలి తినుట 5. శత్రువులతో స్నేహం చేయుట 6. పరాన్నమునకు వేచి 
వుండుట 7. సభలో అ(ప్రతిష్ట వచ్చుట. 8 దరిద్రమును అనుభవించుట. 
అష్టమదములు: 

1. అర్హ మదము 2. (స్తీ మదము. 3. విద్యా మదము 4. కుల మదము. 5. రూప 
మదము. 6. వుద్యోగ మదము. 7. యౌవ్యన మదము. 8. అన్న మదము. 
అష్టభోగాలు : 

1. అన్నము 2. వ(స్తము 3. గంధము. 4. పుష్పము 5. పానుపు 6. తాంబూలము 7. 
స్త్రీ 8. గానము. 
నాటి ప్రాంతాలకు నేటి వివరణలు : 
త్రిలింగ దేశం - ఆంధ్రప్రదేశ్‌. 
కళింగ దేశం - ఒరిస్సా రాష్టం. 
వంగ దేశం లేక గౌడ దేశం - బెంగాల్‌ రాష్ట్రము. 
మగధ సా(మ్రాజ్యం - బీహార్‌ రాషష్టము. 
కోసల రాజ్యం - ఉత్తర ప్రదేశ్‌ 


స ఇ 


10. 
1l. 
12. 
13. 
14. 
15. 


726 
ఇంద్రప్రస్టం. పాండవుల రాజధాని - ఢిల్లీ, 
కురుక్షేత్ర యుద్ద ప్రాంతం, ధర్మక్షేత్రం - హర్యానా 
మత్స్య దేశం, మేవారు రాజ్యం, హిందూ రాజ్య రక్షణకు కంకణధారియై (ప్రాణాలొడ్డన 
ప్రాంతం, పురుషులు ప్రతాపానికీ, (స్త్రీలు త్యాగానికీ నిలయం-రాజస్తాన్‌ 
సౌరాష్ట్ర దేశం, పూర్ణకృష్ణుని నివాస ప్రాంతం - గుజరాత్‌ 
విదర్భ దేశం - మహారాష్ట 
గోమంత దేశం - గోవా. 
కుంతల దేశం, కిష్కింధ (ప్రాంతం - కర్ణాటక. 
(ప్రాగ్యోతిషపుర (ప్రాంతం - అస్సాం మొదలగు ఈశాన్య రాషష్ట్రప్రాంతం. 
వింధ్య సాత్పుర పర్వతశ్రేణి ప్రాంతం - మధ్య (ప్రదేశ్‌. 
రామాయణ, భారతేతిహాసాలు, బాల్య కృష్ణుని లీలలు జరిగిన [ప్రాంతం-ఉత్తరప్రదేశ్‌ 
ఇవిగాక 1. దివి నుండి భువికి దేవతలు దిగివచ్చి విహరించే ప్రకృతి రామణీయకత 
గల అందాల సుందర వన దివ్య ప్రాంతం - జమ్మూ & కాశ్మీర్‌ 
మహ్మదీయ దురాక్రమణ నరికట్టిన వీర (ప్రాంతం, దేశం మొత్తం మీద 
ఆయుఃప్రమాణము ఎక్కువగా గల (ప్రాంతం - పంజాబ్‌ రాష్టం. 
పరశురాముని కోరిక మన్నించి సము(ద్రుడు ప్రసాదించిన భూభాగం- కేరళ రాష్టం. 
భక్త శిఖామణులైన నయనార్గు, అశ్వారుల జన్మస్థలి. చేర, చోళ, పాండ్య రాజుల 
పరిపాలిత ప్రాంతం, దేశం మొత్తం మీద అతి పెద్ద ఆలయ నిర్మాణ (పాంతం - 
తమిళనాడు. 
80% హిందువులు, మిగతా బౌద్దులు గల దేశం - నేపాల్‌. 
60% హిందువుల మిగతా బౌద్దులు గల రాష్ట్రం - సిక్కిం. 
ద్విలింగ దేశము : త్రిలింగాల మధ్య ప్రాంతమును ఆం(ధ్రదేశముగా ఆనాడు 
గుర్తించినట్లే గోదావరి నది కుత్తరముగా నున్న విదర్భదేశ ప్రాంతములో రెండు 
పానమట్టములు, రెండు లింగములకు అభిషేక జలసూ(త్రము మొక్కటిగా నుండి 
అభిషేక తిర్హము ఒకే ధారగా పడు ప్రాంతము ద్విలింగ దేశముగా పరిగణించిరి. 
మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రములు ఈ (ప్రాంతము (క్రింద వచ్చును. 
ఏక లింగ దేశము - వింధ్య పర్వతములు హద్దుగా హిమాచల పర్వత (ప్రాంత 
పర్యంతము ఏకలింగ దేశమని ఎన్నబడి యున్నది. ఈ (ప్రాంతమున ఒకే లింగమునకు 
ఒకే జల సూత్రమున్నది. రాజస్థాన్‌, గుజరాత్‌, ఢిల్లీ, హిమాచల (ప్రదేశ్‌, పంజాబ్‌ 
మరియు హర్యానా ప్రాంతము. 
లింగ (ప్రాధాన్యముగా దేశ విభజన పూర్వకాలమున జరిగినదనుటకు నిదర్శనము. 


727 
భారతదేశ అద్భుతములు (WONDERS OF INDIA) 


ప్రపంచమున అద్భుతములు 7గా విపులీకరించబడినవి. (SEVEN WONDERS 

OF THE WORLD) పుణ్యభూమి భారతిలో నున్నవి 17. ప్రపంచములోని వింతలను 
చూచుట కందరికీ సాధ్యము కాదు కాబట్టి మన దేశములో నున్న చక్కటి నిర్మాణాలను 
చూచి ఆనందించే అవకాశాన్ని వినియోగించు కొనవలసినది. తప్పనిసరిగా దర్శించితీరాలి 
అని పట్టుదల గలవారికి ఈ (క్రింది 17 అద్భుతాలను వివరణలతో సహా సూచించబడినవి. 

1. తాజ్‌మహల్‌: ఉత్తర (ప్రదేశ్‌, ఆ(గ్రా, యమునా నదీ తీరం. షాజహాన్‌ చక్రవర్తి భార్య 
ముంతాజ్‌ బేగం వివాహమైన 17 సంవత్సరముల తరువాత 14 మంది బిడ్డలను కని, 15వ 
కాన్సు సమయాన కన్ను మూసినది. తన ప్రియమైన భార్య జ్ఞాపకార్థము నిర్మించబడిన తెల్లని 
పాలరాతి కట్టడము. పర్షియా దేశము నుండి కళాకారులను రావించి పలురకాల డిజైనులలో 
విలువైన రంగు రంగుల రాళ్ళను పొదిగి 20,000 మందికి పైగా పనివారిచే 22 సం॥లు 
కట్టబడినటువంటి అద్భుత భవనము. ప్రతీ భారతీయుడు తప్పక చూడవలసిన అందమైన 
కట్టడముగా నిలిచియున్నది. ప్రపంచ అద్భుతములలో నొకటిగా పరిగణించబడినది. 
యమునానది ఒడ్డున పునాదులు త్రవ్వబడి పెద్దదైన గట్టిదైన ప్లాట్‌ఫారం నిర్మించి నాలుగు 
మూలలా,నాలుగు స్థంభములను నిర్మించిరి. ఈ పాలరాతి కట్టడము పౌర్లమినాటి వెన్నెలలో 
దర్శించుట సంతోషదాయకము. యమునా నది ఎంత ఉధృతముగా ప్రవహించినను 
ఎంతటి వరదలు వచ్చినను చెక్కుచెదరని కట్టడము, అంతేగాకుండా (ప్రకృతి వైపరీత్యములకు, 
భూకంపములకు పడిపోకుండా రాతి బండల పునాదిరాళ్ళ నడుమ (ప్రత్యేకమైన పెద్ద 
కలపదూలాలను వేసి రాగి ప్లేట్లతో బిగించి నది అడుగు భాగము నుండి కట్టుకుని వచ్చిన 
మహత్తర విజ్ఞానముతో కూడిన గొప్ప కట్టడము. 
షాజహాన్‌ యొక్కయు, తన భార్య యొక్కయు సమాధులు దీనిలో చూడవచ్చును. 

2. గోల్‌ గుంభజ్‌: కర్ణాటక, బిజాపూర్‌, బిజాపూర్‌ రైల్వే స్టేషన్‌ దగ్గరలో. (క్రిందనుండి 
ఏ ఆధారముల లేని డోము గలది. ఇటలీలోని రోమ్‌లో గల సెంటు పీటర్స్‌ టవర్‌ 42 మోటర్ల 
వ్యాసము గలది ఇచ్చటి కట్టడము 37 మీటర్ల వ్యాసము కలిగి పొడవు, వెడల్పు, ఎత్తు 
సమానముగా గల అద్భుత కట్టడము. 37 మోటర్ల వ్యాసముతో ప్రపంచములోని రెండవ 
నిర్మాణముగా నిలచియున్నది. నాలుగు మూలల నుండి పైకి ఎక్కుటకు మెట్టు కలవు, పైకి 
ఎక్కిన తరువాత గ్యాలరీలో నిలువబడి నెమ్మదిగా ఒక (ప్రక్కన చేసిన శబ్దము రెండవ 
ప్రక్కకు 10 నుండి 16 సార్లు వినిపించు చుండును. ఇది ప్రత్యేకత. మెట్టపై నుండి 
ఎక్కునపుడు విపరీతముగా వీచే గాలి తాకిడిని తట్టుకొనుట కష్టము, స్తంభాలు మధ్యగాలేని 


728 

సున్నము, రాయి కట్టుబడి, కేవలము నాలుగు మూలల స్తంభములమీద మాత్రమే 

విశాలమైన డోము (గుండ్రని ఆకార కట్టుబడి) నిలచియున్నది ఇది మహ్మద్‌ అదిల్‌ షా వారి 

సమాధి అక్కడక్కడ బీటలు వారుచున్న చోట సిమెంట్‌తో రిపేరు చేయబడుచున్నది 
ఇంతటి మహత్తర కట్టడము దేశములో అతి పెద్దదిగా, అద్భుతముగా నిలిచియున్న ది. 

౩. విక్టోరియా మెమోరియల్‌ : పశ్చిమ బెంగాల్‌. కలకత్తా. విక్టొరియా మహారాణి 
జ్ఞాపకార్థము కింగ్‌ జార్డ్‌ V చే శంఖుస్థాపన చేయబడి 28-12-1921న ఆయన కుమారుడైన 
ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ చే దేశ ప్రజలకు అంకితము చేయబడినది. పెద్ద డోము కలిగిన పాలరాతి 
కట్టడము దీనిని కట్టుటకు 15 సం॥లు పట్టినది. కోటి రూపాయలు ఖర్చయినవి. (బ్రహ్మాండమైన 
ఈ భవనములోని 25 గ్యాలరీలలో గొప్పు చిత్రాలు, అద్భుత శిల్పాలు వివిధ ఆయుధాలు, 
మెడల్స్‌, నాణెములు వగైరా ప్రదర్శించబడి యున్నవి (ప్రవేశ ద్వారము వద్ద గంభీరముగా 
నున్న విక్టోరియా మహారాణి యొక్క పాలరాతి విగ్రహం కలదు లోపల మహారాణి 
స్వయముగా వాయించి నట్టు చెప్పబడే నల్లని చక్కతో చేయబడిన పెద్ద పియానో కలదు. 

కలకత్తా మహానగరములోని అద్భుత కట్టడములలో తలమానికమై నిలిచియున్నది. 

4. దిల్‌వారా జైన దేవాలయములు : 
రాజస్థాన్‌. మౌంట్‌ ఆబూ, ప్రపంచ వింతలలో ఒకటిగా పరిగణించబడు శిల్పకళా కౌశలము 
గల పాలరాతి దేవాలయ సముదాయము, విమలవాసి, తేజ్‌పాల్‌ మహాశయుల 5 ఆలయముల 
సముదాయము. ఎన్నరకములైన పువ్వులు, లతలు చాల సున్నితముగా స్తంభములపైన, పై 
కప్పులయందు చెక్కబడి చూపరుల కాహ్లోదము కలిగించు అద్భుత కళా కౌశలము. జైన 
తీర్థం కరుల పాలరాతి దేవాలయములో 52 తీర్ణంకరులు గదులలో వేంచేసి యున్నారు. 
స్పటిక రాయివలె కనిపించే తెల్లటి పాలరాతిలో సన్నని నాజూకైన పనితనము కనిపిస్తున్నది. 
సోలంకి మహారాజుల కాలములో అధినాధ స్వామివారికి కట్టబడిన ఆలయ సముదాయము. 
నయనానందకరమైన సున్నిత నాజూకైన శిల్పకళా కౌశలము చూచి ఆనందించవలసినదే 
తప్ప వర్షింప నలవికాదు. 

ఈ ఆలయ సముదాయము జైన తీర్థంకరుల నిమిత్తము కట్టబడిననూ 
దేశవాసులందరూ గర్వించదగ్గ సున్నిత కట్టడము. విదేశీయులకు సైతము ఆశ్చర్యము 
గొలుపు అద్భుత కళాకెశలము. 

5. భాక్రా, నంగల్‌ డాములు : పంజాబు, సట్లెజ్‌ నదిమీద 750 అడుగుల ఎత్తున భా(క్రా 
వద్ద ఒక ఆనకట్ట, 13 కి.మీ. దూరమున దిగువన నంగల్‌ వద్ద రెండవ ఆనకట్ట కట్టబడి 
భా(క్రానంగల్‌ ఆనకట్టలుగా ప్రసిద్ది నొందియున్నవి గోవింద సాగర్‌ అనుచోట భా(క్రా వద్ద 
కట్టబడిన ఆనకట్ట ప్రపంచములో అతి ఎత్తైన మాసనరీ (MASONARY) డాముగా 


729 

పరిగణింపబడుచున్నది. రెండు హిమాలయ పర్వతముల మధ్య అతి వేగమైన సట్లెజ్‌ నదీ 
ప్రవాహాన్ని ఆపుటకు కట్టిన మహత్తర ఆనకట్ట. ఇంకనూ నీరు వృధాగా కుండా నుండుటకు 
పర్వత (ప్రాంత దిగువ భాగమున నంగల్‌ వద్ద రెండవ ఆనకట్ట కట్టబడినది భా(క్రా ఆనకట్ట 
పైభాగమును, నది (క్రిందుగా నంగల్‌ వద్ద కట్టబడిన దిగువ భాగమును దర్శించుటకు ప్రత్యేక 
పాస్‌లు అవసరము ప్రపంచములో అతి ఎత్తైన భాక్రా ఆనకట్టపై నిలచినపుడు చాల 
ఆహాదముగ నుండును. ప్రయాణము రిస్కులతో కూడినదైననూ (ప్రతీవారు చూచి 
ఆనందించవలసిన సాంకేతిక నైపుణ్యము. 


6. రామేశ్వర దేవాలయ వరండాలు: తమిళనాడు. రామేశ్వర క్షేత్రమున నిర్మించబడిన 
రామలింగేశ్వర స్వామివారి ఆలయం. సము(ద్రములోని ఒక దీవిపై నిర్మించబడిన మహత్తర 
దేవాలయం. 

ఈ దేవాలయపు వరండాలు 400 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు, 30 
అడుగుల ఎత్తుగల అతి పెద్ద నిర్మాణము. ఒకే రకమైన శిల్పకళతో 1000 స్టంభాలతో 
నిర్మించబడిన వరండాలు గల పెద్ద దేవాలయం. ఈ వరండాలు తూర్పు నుండి పడమరకు 
264 మీటర్లు, ఉత్తరము నుండి దక్షిణమునకు 200 మీటర్లు వైశాల్యము గలవి. 3 
(ప్రాకారములు, 2 గోపురములు, 2 అసంపూర్తి గోపురములు గల అతిపెద్ద దేవాలయము. 
వరండాలలోని (ప్రతీ స్తంభముపై అనేక దేవతా వి([గ్రహములు చిత్ర విచిత్ర రీతుల చెక్కబడిన 
శిల్పములు కనిపిస్తాయి. చుట్టు ప్రక్కల ఎక్కడా కొండలుగాని, బండలుగాని దొరుకుట 
కవకాశములేని దీనియందు కట్టబడిన అద్భుత దేవాలయము, శ్రీలంక నుండి పడవలపై 
రాళ్ళను తెప్పించి అద్భుత శిల్పకళను చెక్కి ఏకరాతి స్తంభాలను నిలబెట్టి ఆలయ 
నిర్మాణము చేసినారట. ఆలయ నిర్మాణమునకు 350 సం॥పట్టినదట. ఇచ్చట గల 
స్వామివార్ల, అమ్మవార్ల దర్శనముతోబాటు సముద్ర, సరస్సుల, నూతులలోని పుణ్యతీర్థములలో 
స్నానము చేయుట మోక్షదాయకము. 

7. గాలి, దయా దాక్షిఖ్యముపై ఆధారపడియున్న రైలు ప్రయాణము : కర్ణాటక, మీటర్‌ 
గేజి రైల్వేలైను బిజాపూర్‌కు, బదామి స్టేషన్లకు మధ్యన. కృష్ణానదిపై 2 చోట్ల రైలు వంతెనలు 
అతి ఎత్తున వంకరగా నిర్మించబడి వున్నవి. ఇచ్చట గాలి ఉధృతి చాలా అధికముగాన వంతెన 
నుండి ప్రయానిస్తున్న రైలు బండి పడిపోయే ప్రమాదము రెండు బిడ్జిలపై నున్నందున రెండు 
చోట్లా గాలి సిగ్నల్‌లను (5క్రగ219) ఏర్పాటు చేయడమైనది, ఈ సిగ్నల్స్‌ గాలి యొక్క 
ఉధృతిని బట్టి పనిచేయును. ఉధృతి తగ్గి క్షేమముగా రైలు సాగుటకు అవకాశమున్నపుడు 
సిగ్నల్‌ దానంతటదే వాలును. అప్పుడు రైలు ప్రయాణము సాగించును. అపాయకర ఉధృతి 
తగ్గనంత వరకు కొన్ని గంటలు గాని, కొన్ని పూటలు గానీ రైలు కదలుటకు వీలులేదు. ఇచ్చట 


730 
గాలి వేగము చాలా ఎక్కువ. కిటికీ తలుపులు మూసుకున్నను లోపలికి దుమ్ము జేరిపోవుటయే 
గాక బండి కదలిపోవుననిపిస్తుంది. చాలా భయంకర ప్రయాణము. రైల్వే సిగ్నల్‌ సేఫ్టీ లెవల్‌కి 
గాలివస్తే తప్ప రెక్కవాలదు. 

గాలి యొక్క దయాదాక్షిణ్యముపై చేయు రైలు ప్రయాణము కర్ణాటకలో నున్న 
కృష్ణానదిపై కట్టబడిన రెండు బ్రిడ్జిలపైననే కనిపిస్తున్నది. దేశము మొత్తమున ఇంకెక్కడా 
లేదు. 

8. అతి శీతల, అతి ఉష్ణ ధారలు మంచు పర్వతములలో నుండి ఒకేచోట బయటకు 
వచ్చు ప్రత్యేకత : ఉత్తర (ప్రదేశ్‌, బద్రీనాథ్‌ క్షేత్రం, చమోలి జిల్లా ఈ క్షేత్రం సముద్ర 
మట్టమునకు 10,800 అడుగుల ఎత్తుననున్న హిమాలయ పర్వతములలో నున్నది, ఒకే చోట 
నుండి అతి చల్లని, అతి వేడినీరు మంచు పర్వతములనుండి బయటకు వచ్చుట (ప్రత్యేకత, 
అతి చల్లని నీటిలో వేలు వుంచిన వంకర తిరిగి పోవును. అతి వేడినీటిలో వేలు ముంచిన తోలు 
ఊడిపోవును. భారతదేశమున రెండూ అతిగా గల నీటి ధారలు ఒకేచోట నుండుట (ప్రకృతిలో 
అద్భుతము, అందునూ, మంచుతో నిండిన అతి శీతల వాతావరణములో నున్న కొండనుండి 
ఒకే సారి రెండు రకముల నీరు ఎడతెరిపి లేకుండా రావడం మహాద్భుతము. ఇప్పటికి 
ఎన్నియో వేల సంవత్సరముల నుండి ఈ ప్రకృతి వింత ఉన్నది. ఇంకనూ కొన్ని వేల 
సంవత్సరముల వరకు ఉంటుంది. ఇచ్చట వెలసిన స్వామివారు బదరీనారాయణుడు, 
అమ్మవారు బదరీ నారాయణి, దగ్గరలోనున్న బ్రహ్మకపాలము అని పిలువబడే క్షేత్రములో 
పెద్దలకు పిండ ప్రదానం జరుగుతుంది. ఈ ఆలయంలో నేతితో జ్యోతిని వెలిగించి అక్షోబర్‌ 
మాసములో మూసివేయుదురు. తిరిగి ఆరు మాసముల తరువాత అనగా మే నెలలో సీలు 
వేసిన ఆలయమును తెరచిచూడ జ్యోతి వెలుగుతూంటుంది. ఇది కూడా ఇచ్చటి ప్రత్యేకత. 
ఇటువంటి ప్రత్యేకతే కేదార్‌ నాధ్‌ (శివాలయం) లో కూడా నున్నది. 

9. ఒకేరాతిలోపై నుండి క్రిందకు మలచబడిన గుహాలయం : మహారా(ష్టం. ఎల్లోరా. 30 
కిమీ. జొరంగాబాద్‌. ఎల్లోరా గుహలలో గుహ నెం. 16 ఒకే కొండలో నున్న ఒకే బండలో పై 
నించి (క్రిందికి తొాలుచుట మహాద్భుతము. కేవలము లింగము, శివాలయమే గాకుండా 
ఇతరత్రా ఎన్నా శిల్పాలు, శివపార్వతుల కళ్యాణము, పాచికలాడే నయనాందకర దృశ్యము, 
రావణుడు కైలాస పర్వతము నెత్తుట మొదలగు శిల్పకళతో నిండియున్న ఆలయం. 
పెద్దహాలు 250'x150'. 100! - ఎత్తుగల గోపురము కూడా చెక్కబడినది. పై నుండి 
రాతిని తొలిచి కట్టగా వచ్చిన రాతి వేస్ట్‌ 2 లక్షల టన్నులు. శిల్ప నైపుణ్యతలో, నిర్మాణ 
కౌశలతలో కార్యదీక్ష, శక్తియుక్తులు ఆనాటి శిల్పులకు నున్నదనుటకు, ఈ భూలోకకైలాసము 
నిదర్శనము. శివస్థావరము నంతయూ ఏకరాతిలో (క్రిందినుండి పైకిగాక, ప్రక్కల నుండి 
గాక, పైనుండి (క్రిందికి చెక్కుట భారతదేశమునకే గాక ప్రపంచమునకే గొప్ప వింత 


731 

10. హోౌరాబ్రిడ్డి:పశ్చిమ బెంగాల్‌, కలకత్తా, హుగ్షీ నదిపై నిర్మించబడిన ఈ వంతెనకు 
విద్యాసాగర్‌ వంతెన అని పేరు. హౌరా, కలకత్తా నగరములను కలుపు రహదారి వంతెన. 
ఉక్కు, కాం(క్రీటుల సమ్మిళితమైన నిర్మాణము. పొడవు 2,150 అడుగులు. దీనిపై 85,000 
వాహనములు ప్రతీరోజూ 8 లైన్లలో ప్రయాణము చేయగలుగునంతటి విశాల కట్టడము. 
(ట్రాముణు, బస్సులు, లారీలు వగైరా కిక్కిరిసి ప్రయాణము చేయుచుండును. (క్రింది 
భాగమున ఎక్కడా స్తంభాలు లేనట్టి ఉక్కు బ్రిడ్జి. వాహనముల ప్రయాణమున కనుగుణముగా 
8 లైన్లు మాత్రమే గాక, 2 వైపుల నడచుటకు వీలుగా పుట్‌పాత్‌లు గలవు. 1943లో 
(ప్రారంభించబడి కట్టబడిన పెద్ద ఉక్కు బ్రిడ్జి. 

11. లేడీస్‌ మార్కెట్‌: మణిపూర్‌, ఇంపాల్‌. ఇంఫాల్‌ నగర నడిబొడ్డున "4 102" ఏ 
వస్తువు కావాలన్నా ఇచ్చటి మార్కెట్‌లో కొనవచ్చును. ఇది విశాలమైన చాల పెద్ద మార్కెట్‌. 
దీనిని ఇంకా విస్తరించుట జరుగుచున్నది. ఈ మార్కెట్‌లో సరుకు నమ్మేవారంతా (స్రీలు 
మాత్రమే. కొన్నవారు (స్రీలయిననూ, పురుషులైననూ అమ్మువారు మాత్రము స్రీలు 
మాత్రమేనను నియమమున్నట్టు కన్పిస్తున్నది. కేవలం (స్రీలు మాత్రమే అమ్ము ఇంత పెద్ద 
వ్యాపార కేంద్రము దేశములో ఇంకెక్కడనూ లేదు. భారత దేశములోనే గాక ఇంత పెద్ద (స్త్రీల 
మార్కెట్‌ ప్రపంచములో ఏ ఇతర నగరమునా కనిపించదు. చాల మంది స్త్రీలు తెల్లటి 
దుస్తులను దరించుట కనిపించుచున్నది. అతి చిన్న చిల్లర వస్తువు నుండి అతి పెద్ద విలవైన 
వస్తువును కూడా ఈ మార్కెట్‌ నందు (స్త్రీలు అమ్ముట విశేషము. ఇచ్చటి వారికి హిందీభాష 
బాగా అర్థమౌతుంది. ఇంగ్లీషు భాష తెలిసిన (స్రీలు తక్కువనే చెప్పాలి. 

12. శ్రీరంగనాధ దేవాలయం : 
తమిళనాడు. శ్రీరంగం. 13కి.మీ. తిరుచినా పల్లి. శ్రీరంగనాధుని ఆలయం. కావేర్‌ తీరం. 

దేశం మొత్తములో ఇంత పెద్ద దేవాలయం వేరొక చోట కనిపించదు. సప్త 
ప్రాకారములతో, 21 గోపురముతో, 24 మండపాలతో నిర్మించబడిన అతి పెద్ద దేవాలయము, 
250 ఎకరములలో నిర్మించబడినది. ఒక రాజవంశీకులుగాక అనేక రాజవంశీయులచే 
అనగా చేర, పాండ్య, చోళ, హొయసాల విజయనగర రాజులచే నిర్మించబడిన మహత్తర 
దేవాలయం. మొదటి 4 [ప్రాకారములలో అర్భకులు మొదలైనవారి నివాస గృహములతో 
సహా అన్ని రకముల షాపులు మార్కెట్‌లా వెలసియున్నవి. ప్రతీ ప్రాకారములో ఈ షాపులతో 
బాటు అనేక దేవతా మూర్తుల విగ్రహములు (ప్రతిష్టించబడియున్నవి. 4వ ప్రాకారం దాటిన 
తరువాత పాదరక్షలు వుపయోగించరాదన్న నియమం వున్నది, 4వ ప్రకారములోనే 1000 
స్తంభముల మండపమున్నది. 

ఈ ఆలయమునకు (ప్రతి సంవత్సరము రధయా(త జరుగుతుంది. ఆలయ 


732 
గర్భగుడిపైనున్న విమానమునకు బంగారుపూత పూయబడి మెరుస్తూ భక్తుల నాకర్షించుచున్నది 
ప్రదక్షిణ మార్గములో గోడలలో 108 దివ్య దేశముల వైష్ణవ స్వామివార్ల విగ్రహములు 
చెక్కబడియున్నవి. ప్రతీ (ప్రాకారములోను ఉన్నటువంటి మండపాలలో అనేక అద్భుత 
శిల్పాలు గలవు. ఇంతటి పెద్ద మహత్తర దేవాలయమును ప్రతీ భారతీయుడు దర్శించి 
తరించ వలసిన అవసరమున్నది 

13. జంతర్‌ మంతర్‌ : రాజస్థాన్‌, జైపూర్‌, ఇది ఒక నక్షత్రశాల, సవాయ్‌ రాజా జైసింగ్‌ చే 
'ప్రాక్సశ్చిమ దేశాలకు చెందిన ఖగోళ శాస్త పద్దతులను అధ్యయనం చేసి 1699-1743 వరకు 
నిర్మించబడినది. సవాయ్‌ రాజా జైసింగ్‌ చే భారతదేశమున నిర్మించబడిన 5 నక్షత్రశాలలో 
ప్రధానమైనది. మిగిలిన నాలుగూ ఢిల్లీ, మధుర, ఉజ్జయిని, కాశి మధురలో (౮1) 
నిర్మించిన నక్షత్ర శాల పూర్తిగా శిధిలమైనది. 

విశాల (ప్రాంతములో ఆరుబయట ఈ నక్షత్రశాలను నర్మించడమైనది సూర్య, 
చంద్ర గమనాలను, నక్షత్రాల ఉనికిని బట్టి కాలమును తెలుపు (పిన్స్‌ ఆఫ్‌ డయల్స్‌ ఎత్తు 90 
దీనిని 147" పొడవుగల ప్టాట్‌ఫారమ్‌పై నిర్మించిరి. జయప్రకాష్‌ యంత్రం, సామ్రాట్‌ 
యం(త్రం, మిశ్రమ యంత్రం, ఛాయా యంత్రం, నీడ గడియారపు స్తంభం, రామయం(త్రం, 
బిత్తి యంత్రం, గుం(డ్రపు ఆకారములో, వర్తులాకారపు గోడలలో అమర్చిన మెట్టు చాలా 
(ప్రాముఖ్యమైనవి. ఇవి ఉత్తర, ధృవతార దిశలను చూపించును. ఇచ్చటనున్న ఇతర కట్టడముల 
ద్వారా, ఇతర సాధన పరికరముల ద్వారా ఖగోల శాస్త్రానికి సంబంధించిన లెక్కలను, 
వివరాలను ఎంతో చక్కగా, ఖచ్చితముగా తెలుసుకొనవచ్చును. సమయ నిర్దారణ, భూమి 
యొక్క చలనము, (గ్రహ, నక్షత్ర స్తాన నిర్లయము చేయవచ్చును 

నగర మధ్యములో ట్రిపోలి స్క్వేర్‌లో నిర్మించబడిన జంతర్‌ మంతర్‌ ప్రతిదినము 
వందలాది యాత్రికులను, విజ్ఞాన శాస్త్రజ్ఞులను, విద్యార్థులను ఆకర్షించుచున్నది. ఇది 
నిర్మించి చాల సంవత్సరములైననూ ఇప్పటికిని ఖగోళ శాస్త సంబంధిత ఖచ్చితమైన 
వివరము లందించుచున్న అద్భుత కట్టడము. 

14. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా: మహారాష్ట్ర ముంబాయి, భారత దేశమున కట్టబడిన అతి 
పెద్దదైన అపూర్వ స్వాగత ద్వారము. ఇంగ్లాండ్‌ రాజదంపతులైన 5వ జార్జి, క్వీన్‌ మేరీలకు 
ఓడలో భారత దేశమునకు వచ్చినందున మొట్టమొదటి సారి అపూర్వ స్వాగతమిచ్చిన 
నానము. అరేబియా సముద్ర తీరమున ముంబాయి రేవు చివరన నలుచదరముగా నిరి శ్రంచ 
బడిన అపూర్వ ద్వారము 1900 వ సం॥లో నిర్మాణము (ప్రారంభమై 1911లో పూర్తి 
గావింపబడినది. అద్భుత కళాఖండముగా భారతీయ శిల్పకళా నైపుణ్యమునకు మచ్చుతునకగా 
నిర్మించిన మహత్తర కట్టడము. ఇంతటి పెద్ద ద్వారము దేశములో ఎచ్చటనూ లేదు. భారత 


733 
భూగడ్డపై (బ్రిటీష్‌ దంపతులకు స్వాగతము చెప్పిన ఈ ద్యారము నాటికీ నేటికీ చెక్కుచెదరక 


దీనిని మించిన ఇతరస్వాగత కట్టడము లేక చిరస్తాయిగా చరిత్రలో నిలచిపోయి వున్న అతి 
విశాల, ఎతైన, కళానిలయం. 

15. శనీశ్వరాలయం: మహారాష్ట షింగణాపూర్‌. 64 కి.మీ. షిరిడీ అహ్మద్‌నగర్‌ జిల్లా 
ఇచ్చట స్వామివారు లింగరూపుడై వెలసియున్నారు నాటికీ నేటికీ గుడి కట్టబడలేదు. ప్రక్కన 
ఇనుప స్తంభాన్ని పాతి, వంచి అభిషేక జలపా(త్ర తగిలించి అందునుండి కారు జలముతో 
అభిషేకం. స్వామివారి (ప్రక్కనే చెట్టు వున్నది. కానీ దాని నీడ స్వామివారిపై పడదు. 
ఆలయమునకు దగ్గరలో షింగణాపూర్‌ గ్రామమున్నది. [గ్రామములో ఇండ్లకు ద్వారములకు, 
కిటికీలకు తలుపులు వుండవు, ఇండ్లలో బీరువాలు, అలమారులు వున్ననూ తాళములు 
వేయరు. వాహనములకు ఇతర సామాగికి తాళములు వేయరు. భిక్షగాళ్ళు కానరారు. 
దొంగలు లేరు. ఏ విధమైన నేరములు జరుగనందున దగ్గరలో ఎక్కడా పోలీస్‌ స్టేషన్‌ లేదు. 
1997 వ సంవత్సరములో కూడా నాస్తికులు, నేరస్తులు, భిక్షగాళ్ళు పెరుగుచున్న కాలములో 
ఇంకనూ అలనాటి ఆచారము ఆ (ప్రాంత వాసులేగాక అచ్చటకు వచ్చు యాత్రీకులు కూడా 
తమ వాహనములకు తాళములు వేయకుండా విడచుట కొనసాగుచున్నది. 20వ 
శతాబ్దాంతములో కూడా దేశములో ఇంకెక్కడా లేని మహత్తర ఆచారము, దానికాధారముగా 
భావింపబడు దైవకృప ఇంకెచ్చటనూ కానరాదు 

16. ఊగేస్తంభాలు : గుజరాత్‌, అహ్మదాబాద్‌. రైల్వే స్టేషన్‌కు దగ్గరలో సిద్ది బషీర్‌ బాబా 
మసీదులో 2 స్తంభములు గలవు. ఇవి సున్నము, ఇటుక కట్టడములు. ఇదే విధముగా 
సారంగపూర్‌ గేట్‌ వద్ద కూడా 2స్తంభములతో నిర్మించబడిన మసీదు కలదు. ఒక స్తంభము 
దగ్గర చప్పట్లు చరిస్తే రెండవ స్తంభములో ప్రతిధ్వనిస్తూ వుంటుంది. అంతేగాక ఒక స్తంభాన్ని 
ఊపిన రెండవ స్తంభము కదులుతుంది. ఇంతటి మహత్తర మేధాసంపత్తి గల నిర్మాణము 
ఎవ్వరికిని అంతు చిక్కుట లేదు. స్తంభములు కేవలము సున్నము, ఇటుక కట్టడములు 
మాత్రమే, ఏవిధమైన ఖనిజధాతువులు ఉపయోగించినట్టు కనిపించదు. అహ్మదాబాద్‌ 
నగరములో నున్న 2 మసీదులలో కదులుచున్న స్తంభముల నిర్మాణము మహాద్భుతము. 
ఇట్టి నిర్మాణమే ఆంధ్రప్రదేశ్‌లోని ఎల్లగందులలోని మసీదులోనూ, హర్యానాలోని పల్లా 
గ్రామంలోని దర్శాలోనూ కనిపించుచున్నవి. వీటి నిర్మాణ కౌశలము అంతుచిక్కక 
మహాద్భుతములుగా నేటికీ నిలచియున్నవి. 

17 గోమరేశ్వర విగ్రహం: కర్ణాటక, (శ్రావణ బెళ్‌గోళ. స్వామివారికి బాహుబలియని పేరు 
కలదు. 57" ల ఎత్తుగల ఏకళిలా విగ్రహం. ఎత్తైన ఇంద్రగిరి పర్వతముపై ప్రతిష్టించబడియున్నది. 
స్వామివారు జైన రాకుమారుడు. (ప్రాపంచిక వ్యవహారాలపై విరక్తి చెంది రాజ్యమును, 


734 

ధనాన్ని, అధికారమును వదలి అరణ్యమునకేగి వైరాగ్యము పొందినారు. స్వామివారు 
ఉత్తరాభిముఖుడు. ఏశాల వక్షస్టలం, దిగంబరత్వం, కాళ్లపై లతలు చెక్కబడియ్యున్నవి. 
ఇంతటి పెద్ద ఏకశిలా విగ్రహయును ఇంద్రగిరి పర్వతముపైకి ఎట్టా మోసుకొని వెళ్ళి 
ప్రతిష్టించినారో ఇప్పటికిని అనూహ్యమైయున్నది. 

ఇంతటి ఏకశిలా విగ్రహమును తయారు చేసిన శిల్పి పెరు ఆదిత్యనేమి. అచ్చట గల 
వూరిపేరు (శశ్రావణబెళ్‌గొళ అనగా అత్యున్నత పర్వతముపై వెలసిన మహానుభావుడని 
అర్థము. 12 సం॥ కొకసారి మహా మస్తకాభిషేకం జరుగును. విగ్రహం చుట్టునూ ఇనుప 
స్తంభములు నిర్మించి మహా మస్తకాభిషేకము జరిపిరతురు. స్వామివారు వెలసిన ఇం(ద్రగిరి 
చూచుటకు చాల ఎత్తెనదై నునుపుగా నుండును. ఇట్టి పర్వతముపై అంతటి పెద్ద ఏకశిలా 
విగ్రహ(ప్రతిష్ట ఇప్పటికీ అద్భుతముగా నిలచియున్నది. 

గోవును పూజించుట 

దేవతలందరూ గోమాతలోనున్నారు. పూజించుట వలన ఆయురారోగ్య, 
అష్టెశ్యర్యములు కలుగును. నమస్కరించి, ప్రదక్షిణము చేసిన సమస్త దేవతలకు చేసినంత 
ఫలము, పుణ్యము కలుగుతుంది. గోపోదములందు - పితృదేవతలు, కొళ్లయందు - 
సమస్తపర్వతాలు, భ్రూమధ్యమున - గంధర్వులు, దంతములందు -గణపతి, ముక్కున - 
శివుడు, ముఖమున జ్యేష్టాదేవి, కళ్లయందు - సూర్య, చంద్రులు, చెవులయందు - 
శంఖ,చక్రాలు, కంరమునందు - విష్ణుమూర్తి, భుజమున - సరస్వతి, రొమ్మున - నవగ్రహాలు, 
వెన్ను నందు - వరుణదేవుడు, అగ్నిదేవుడు, తోకయందు - చంద్రుడు, చర్మమునందు - 
ప్రజాపతి, రోమములందు - (త్రింశతకోటి దేవతలు నివసింతురు. 


భక్తజయదేవుడు (గీత గోవింద రచయిత) 


పుట్టిన ప్రదేశము పళ్చిమ బెంగాళ్‌ లోని భీరభం జిల్లాలోని కెండూలి (గ్రామం. 
జయదేవగోస్వామి అనేపేరు. శ్రీ లక్ష్మణ సేన్‌ రాజుగారి ఆస్థాన విద్వాంసుడు. తల్లితండ్రులు 
బామాదేవి, ఖోజ్‌దేవ్‌. భార్య : పద్మావతి. మంచి నాట్యకత్తె. జయదేవుడు భక్తి పాటలు 
పాడుతూ వుంటే ఈమె నాట్యం చేస్తూండుట విశేషము. 


గలదు 


15, 


16. 
1. 
18. 
19. 
20. 


735 
మహమ్మదీయ ప్రముఖ ప్రార్థనా స్థలములు (మశీదులు) 


మశీదులు : భగవత్‌ నిలయాలు దినమునకు 5 సార్లు ప్రార్దించు ఆచారము 


కువాతుల్‌ ఇస్తాం మశీదు, ఢిల్లీ. గురువైన మహమ్మద్‌ బిన్‌శామ్‌ ఆజ్ఞ ప్రకారం 
కుతుబుద్దీన్‌ ఐబక్‌ చే నిరి శ్రంచబడి ఇల్‌తుష్‌ మిష్‌చే అభివృద్ది చేయబడినది. కుతుబ్‌ 
మీనారు దగ్గర, 

అరహాయ్‌-దిన్‌-కా-యోన్‌'ప్రా, అజ్మీరు (రాజస్థాన్‌). కుతుబుద్దీన్‌ ఐబక్‌ చే 
నిర్మించబడినది 

జమాత్‌-ఖానా మశీదు, ఢిల్లీ. అల్హావుద్దీన్‌ ఖిల్జీచే నిర్మించబడినది. నిజాముద్దీన్‌ 
జొలియా సమాధి వెనుక. 

కలాన్‌ మసీదు,ఢిల్లీ. టర్క్‌మన్‌ గేటులోపల జునాన్‌షా నిర్మించబడినది. 
ఖిర్కిమశీదు, ఢిల్లీ. ఖిర్కి (గ్రామం. ఖాన్‌-ఇ-జహాన్‌ చే నిర్మించబడినది. 

బీగం పురి మశీదు, ఢిల్లీ. బీగం పురి గ్రామం. ఖాన్‌-ఇ-జమాన్‌చే నిర్మించబడినది. 
బారా గుంబాద్‌ మశీదు, ఢిల్లీ. ముగ్గాబువా మఖుద్దమా-ఐజమాన్‌చే నిర్మించబడినది. 
మోత్‌-కి-మశీదు, ఢిల్లీ. మోత్‌కి గ్రామం. మియాభువాచే నిర్మించబడినది. 
జమాలి-కమాలి మశీదు, ఢిల్లీ. మెహ్రోలి ప్రాంతము. 

కులా-ఐ- కుహానా మశీదు, ఢిల్లీ. పురాణ ఖిల్లాప్రాంతము. షేర్‌షాచే నిర్మించబడినది. 
అదీనా మశీదు- పాండువా, మాల్టా జిల్లా, బెంగాల్‌ సుల్తాన్‌ సికిందర్‌ మాచే 
నిర్మించబడినది. (అతి పెద్ద మశీదులలో నొకటి) 


. చంఖాట్టి మశీదు, గౌర్‌. 


తాంతి పార మళశీదు, గౌర్‌. మీర్సద్‌ ఖాన్‌చే నిర్మించబడినది. 

చోటా సోనా మశీదు, గౌర్‌. బంగ్లా దేష్‌ బోర్డర్‌. వాలీ మహమ్మద్‌ చే 
నిర్మించబడినది. 

బారా సోనా మశీదు, గౌర్‌. “బారా ద్యారి” మశీదు అని పిలుస్తారు. నసరత్‌షా చే 
నిర్మించబడినది. 

అతలా మశీదు, జవాన్‌పూర్‌. ఇ(బ్రహీం షర్కీ పరిపాలనలో నిర్మించబడినది. 
లాల్‌ దర్వాజా మశీదు, జవాన్‌పూర్‌. బిబీ రాజిచే నిర్మించబడినది. 

జమీ మశీదు, జవాన్‌పూర్‌ . హుస్పేన్‌షాచే నిర్మించబడినది. 

జమో మశీదు, మంగ్రోల్‌ (గుజరాత్‌ ఇజ్ఞుద్దీన్‌ చే నిర్మించబడినది. 

జమీమశీదు, అహమ్మదాబాద్‌. అహమ్మద్‌షా చే నిర్మించబడినది. 


21 


22 
23. 
24. 


25 


26. 


27. 
28. 


29; 
30. 


31. 
32. 


33 


34, 


35 
36 


736 
జమో మళశిదు, చంపానీర్‌ (గుజరాత్‌) (పెర్తూసన్‌ నిర్మాణ కాశలము) 
రాణి సబ్రాయి మశీదు, అహమ్మదాబాద్‌ రాణి సబ్రాయి నిర్మించినది. 
సిది సయ్యద్‌ మశీదు, అహమ్మదా బాద్‌ షేక్‌. సయ్యద్‌చే నిర్మించబడినది 
మాలిక్‌ ముగిస్‌ మశీదు, మాండ్యు మాలిక్‌ ముగిస్‌చే నిర్మించబడినది. 
జమీమశీదు, మాండ్యు హూషంగ్‌షాచే (ప్రారంభించబడి మహమ్మద్‌షాచే పూర్తి 
గావించబడినది. 
కోటలోని జమీ మశీదు, గుల్పర్లా (కర్ణాటక) మహమ్మద్‌షా బహమని కాలములో 
నిర్మించబడినది. 
జమీ మఠీదు, బిజాపూర్‌ ఆలి అదిల్‌షా పరిపాలనలో నిర్మించబడినది 
అజంజిరి లేక మాలికా జహాన్‌ మశీదు, బిజాపూర్‌ ఇబ్రహీం అదిల్‌షాచే 
నిర్మించబడినది 
ఆండు మశీదు, బీజాపూర్‌. ఇతిబార్‌ ఖాన్‌చే నిర్మించబడినది. 
మక్కా మశీదు, హైద్రాబాద్‌ (AP) మహమ్మద్‌ కుతుబ్‌షా కాలములో (ప్రారంభించబడి 
జొరంగజేబుచే పూర్తిగావించబడిన కట్టడము. 
టోలి మశీదు, హైద్రాబాద్‌. మూసా ఖాన్‌చే నిర్మించబడినది. 
జమీ మశీదు, శ్రీనగర్‌ (జమ్ము & కాశ్మీర్‌. సుల్తాన్‌ సికిందర్‌చే నిర్మించబడి, 
కుమారుడైన జైనుల్‌ అబిదీన్‌చే అభివృద్ది పరచబడినది. 
జమీ మశీదు, ఫతేపూర్‌ సిక్రి. అక్బర్‌ పాదుషా చే నిర్మించబడినది. 
మోతి మశీదు, ఆ(గ్రా షాజహాను చక్రవర్తిచే నిర్మించబడినది. 
జమీ మశళీదు, ఢిల్లీ, షాజహాను చ(క్రవర్తిచే నిర్మించబడినది. 
మశీదు -ఐ-ఆలా, శ్రీరంగపట్టణము. టిప్పుసుల్తాను మందిర దర్వాజా వద్ద. 
టిప్పుసుల్తానుచే నిర్మించబడినది. 


అతి పెద్ద 2 ఇనుప డేగిశాలలో వండి పులావును ప్రసాదముగా యిస్తారు - 
రాజస్థాన్‌లోని అజ్మీరు దర్గాలో. 

భక్తులు పొడవు పాటి కాగితపు పొట్టాలలో బెల్లం పొడిని తీసుకొని వచ్చి ప్రసాదముగా 
సమర్పిస్తారు - తంజావూరు జిల్లాలోని నాగూర్‌ దర్గాలో. 

వాజీ ఆలీదర్గా, బొంబాయి సముద్రములో కట్టబడినది. సము(ద్ర పాటు, పోటులపై 
ఆధారపడి దర్గాచేరుట గలదు. 

మహ్మద్‌ (ప్రవక్త అడుగుజాడలున్న పవిత్రప్రదేశం : గౌరు (పశ్చిమబెంగాలఏ. 
దగ్గరలోనే పాత మాల్లా, పాండువాలలో గల దివ్యమసీదులకు చూడవచ్చును. 


737 
ప్రఖ్యాత చర్చీలనబడే క్రిష్టియన్‌ దేవాలయములు 


1. ఆర్మీనియన్‌ చర్చి, మద్రాసు. 2.చర్చి ఆఫ్‌ బోమ్‌ జీసస్‌, పాత గోవా. 3.బాసిలికా 
ఆఫ్‌ సర్దానా. 4. బాసిలికా ఆఫ్‌ ఆవర్‌ లేడీ ఆప్‌ మౌంట్‌, బాంద్రా, ముంబాయి. 5.ఆర్త్‌డాక్స్‌ 
సిరియన్‌ చర్చి, కొట్టాయం 6. క్రీష్టు కుల ఆ(శ్రం, తిరుపుత్తూరు. 7. కాధెడ్రల్‌ చర్చి 
ఆఫ్‌ సౌత్‌ ఇండియా, డోర్నకల్‌. 8. కాధలిక్‌ కాధె(డ్రల్‌, షిల్లాంగ్‌. 9.సిరియన్‌ చర్చి, చెప్పాడ్‌. 
10.చర్యి యట్‌ మోకామే, బీహార్‌. 11.58 ధామస్‌ కేధ(డ్రల్‌ బాసిలికా, మైలపూర్‌. 12.హార్ట్‌ 
కాధెడ్రల్‌, న్యూఢిల్లీ. 13. చర్చి ఆఫ్‌ అవర్‌ లేడీ ఆఫ్‌ హెల్త్‌, వేలంకన్ని. 14. మాన్యుమెంటు 
యట్‌ అజికోడ్‌ కమ్మెమోరేటింగ్‌ ది లాండింగ్‌ ఆఫ్‌ 5 ధామస్‌ యట్‌ ది పోర్ట్‌ 15. సిరియన్‌ 
చర్చి, చెంగనూరు, కేరళ. 16. కాధె(డ్రల్‌ ఆఫ్‌ది చర్చి ఆఫ్‌ ది యీస్ట్‌, (ట్రిచూర్‌. 17.కాధె(డ్రల్‌ 
ఇన్‌ పాండుచె!ర్రి. 18. చర్చి ఆఫ్‌ అవర్‌ లేడీ ఆఫ్‌ డోలోరస్‌, ట్రిచూర్‌. 19.51 పాల్స్‌ కేధడ్రల్‌, 
కలకత్తా. 20 51 జేమ్సు చర్చి, ఢిల్లీ 21. సిరియన్‌ చర్చి, న్యూ ఢిల్లీ. 22. సెంటినరీ చర్చి 
(మెధాడిస్టై, న్యూఢిల్లీ. 23.డానిష్‌ చర్చి, సేరం పోర్‌. 24. చర్చి ఆఫ్‌ 51 కాధెరెన్‌, గోవా. 
25.చర్చి యట్‌ మపూసా, గోవా. 26. చర్చి యట్‌ 5t కాజిటల్‌, గోవా. 27. చర్చి ఆప్‌ అవర్‌ 
లేడీ ఇమాక్యులేట్‌ కన్‌సెష్టన్‌, పానాజీ. 28. 51 మేరీస్‌ చర్చి, బెంగుళూరు. 29. 5. ఫిలోమినా 
చర్చి, మైసూరు. 


శిక్కుల గురువులు - ప్రముఖ ఆలయములు 
1. గురునానక్‌ 2. గురు అంగద్‌ 3.గురు అమర్‌దాస్‌ 4. గురు రామదాస్‌ 5. గురు 
అర్జన్‌ 6. గురు హరగోవింద్‌ 7. గురు హరరాయ్‌ 8&. గురు హరక్రిషన్‌ 9.గురు 
తేజ్‌ బహద్దూర్‌ 10.గురు గోవింద్‌సింగ్‌ 


1 గోల్డెన్‌ టెంపుల్‌ అమృత్‌సర్‌ పంజాబ్‌ 11 అచల్‌ సాహిబ్‌ గురుదాస్‌పూర్‌ ” 
2 శ్రీ అకల్‌ తక్త్‌ + ష్‌ 12. భత్తా సాహిబ్‌ రోపర్‌ ప 
3 బాబా అతల్‌ క్‌ న్‌ 13. గురుద్వారా బాబా బకాలా అమృతసర్‌ ui 
4 గురుద్వారా రాంసార్‌ ఎ” న 14. కంధా సాహిబ్‌ బటాల 

5 లోహ గరా షై క 15 గురు ద్వారా సాహిబ్‌ భటిండా జ 
6 గురు-కి-వడాలి : : 16 శ్రీ చంకౌర్‌ సాహిబ్‌ రోపర్‌ 

7 గురుద్వారా ఆలంగిర్‌ లూధియానా ' 17. దందమా సాహిబ్‌ భటిండా న 
8 ఆనందపూర్‌ సాహిబ్‌ రోపర్‌ శ్‌ 18 దేర బాబా నానక్‌ గురుదాస్‌పూర్‌ 

9 కిరాట్‌ పూర్‌ సాహిబ్‌ గ (/ 19 దీనా ఫరీద్‌కోట్‌ 


fm] 
GG 


గురుద్వార పరివార విచోర ప i 20 గురుద్వారా జఫర్‌నామా భటిండా 


ఆం 
ఫాన్‌ 


. వికోర్‌ సాహిబ్‌ 


జౌలి సాహిబ్‌ గోదిందవార్‌ 
చౌబరా సాహిబ్‌ 
గురుద్యారా దరోలిభాయి 
దందమా సాహిబ్‌ 
మంజి సాహిబ్‌ శ! 
గురుద్యార చెవిన్‌ 
సాద్‌షాహి 
గంగ్వార్‌ జైతు 

తమ్‌ సాహిబ్‌ కర్భార్‌పూర్‌ 
ఖదూర్‌ సాహిబ్‌ అమృతసర్‌ 
గురుద్యార మచ్చివార మచ్చివార 
గురుద్యార చరణ్‌ కనవాల్‌ 

ముక్తసర్‌ ఫరీద్‌ కోట్‌ 
గురుద్యార ఘట్‌ సాహిబ్‌ నంగల్‌ 
నంగల్‌ 
రుఖ్‌ నివారణ్‌ సాహిర్‌ ప 
గురుద్భారా బహరూర్‌ ఘర పాటీయాల 


జలంధర్‌ 


. గురుద్వారా రాయ్‌కోట్‌ లుధియానా 


. గురుద్వారా ఖాదౌర్‌ సంగ్రూర్‌ 
ఫతేఘర్‌ సాహిబ్‌ సిర్‌హింద్‌ 

. హట్‌సాహిబ్‌ సుల్తానపుర్‌లోధి 
బేర్‌ సాహిబ్‌ 

, కోరి సాహిబ్‌ రః 
తల్‌వాండి సాబు భటిండా 

. తఖ్లపుర 90 కిమీ చండీఘర్‌ 
తొరన్‌ తరన్‌ 22 కిమీ అమృతసర్‌ 
మంజి సాహిబ్‌ అంబాలా 
గురుద్యార గోవింద్‌పుర స 
గురుద్యార బాద్‌షాహిబాగ్‌ 
అకనౌర్‌ సాహిబ్‌ 
నాధా సాహిబ్‌  పంచకుల 
పంజోఖరా సాహిబ్‌ అంబాలా 


కన్‌ 


OU 


ఫెరోబ్‌పూర్‌ ” 
శ్రీహర గోవింద్‌పూర్‌ ” 


₹4 


హర్యానా 


1) 


క 


33 


738 
52 


నరః 


55 
56 
57 
58 
59 
60 


61. 


62 


63. 
64, 
65. 
66. 
67. 


68 
69 
70 


71. 
72 


73 
74 
75 


76. 


77 
78 
79 
80 
81 
82 
83 


గురుద్వారా మంజీ సాహిబ్‌ 
గురుద్యారా కహిల్‌ మోచన్‌ అంబాలా 
పోంటా సాహిబ్‌ నహాన్‌ 
భంగని సాహిబ్‌ i 
నాదౌన్‌ కాంగా 
మలల మండి 
రవాల్‌సర్‌ స 
గురుద్వారా శ్రీనగర్‌ శ్రీనగర్‌ 
గురుద్వారా మట్టాన్‌ మట్టాన్‌ 
సిన్‌ గంజ్‌ ఢిల్లీ 
రాకబ్‌ గంజ్‌ cg 
బంగ్లా సాహెబ్‌ ర్ట 
గురుద్వారా మాతా సుందరి వ్‌ 
బాలా సాహిబ్‌ 2 
గురుద్వారా మోతిబాగ్‌ ” 
దందమా సాహిబ్‌ 
మజ్బాకా తిల్లా 
నానక్‌ పియాన్‌ న 
గురుద్యార బందా బహద్దూర్‌ 
హేమకు౦ట్‌ సాహిబ్‌ హేమకుంట్‌ 
గురుద్యార నానక్‌వారా 
నానక్‌ మత్తా 


కురుక్షేత్రం 


హరిద్యారం 
నైనితాల్‌ 
గురుకొ బాఘ్‌ వారణాసి 
గురుద్వారా మాయితాన్‌ ఆగ్రా 
గురుద్వారా పుఖ్కాసంగత్‌ అల్ల్హౌాబాద్‌ 
హజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌ 
బర్వా సాహిబ్‌ ధన్‌పూర్‌ 
దందమా సాహిబ్‌ ధుబ్రి 
హరమందిర్‌ సాహిబ్‌ పాట్నా 
గురుద్యార కంగుమర్‌ పూరి 
గురుద్యార బారి సంగత్‌ కలకత్తా 
నానక్‌ మీరా బీదర్‌ 


హిమాచల ప్రదేశ్‌ 


37? 


జమ్మూ & కాశ్మీర్‌ 


డిల్లీ 


ఉత్తర ప్రదేశ్‌ 


33 


మహారాష్ట 
అస్సాం 
బీహార్‌ 

ఒరిస్సా 
పళ్చిమబెంగాళ్‌ 
కర్ణాటక 


739 
జైన తీర్ధంకరులు 

1. అదినాధ లేక రిషభనాధ 2. అజితనాధ 3. సంభవనాధ 4. అభినందన నాధ 5 
సుమిత నాధ 6. పద్మప్రభ 7. సుపార్యనాధ 8 చంద్ర ప్రభ 9. పుష్పదంత 10 శీతలనాధ 
11 శ్రేయంశనాధ 12 వాసుపూజ్య 13 విమల నాధ 14. అనంతనాధ 15. ధర్మనాధ 16. 
శాంతి నాధ 17. కుంతనాధ 18. అరనాధ 19. మల్లి నాధ 20. ముని శువత 21 
నామినాధ 22. అరిష్ట నేమి 23. పరశ్వనాధ 24. వర్ధమాన మహావీర 

ప్రముఖ జైన ఆలయములున్న పవిత్ర స్థలములు 


1. వైశాలి బీహార్‌ 22. అజ్మీర్‌ స 
2: వాటా ప 23. కోట 
3 రాజగిరి ve 24. నాదోల్‌ 73 
4. (శావస్తి UP 25. చిత్తూర్‌గడ్‌ 
5. అయోధ్య ఇ 26. వుదయపూర్‌ క 
6. కాశాంబి + 27. చందేరి ' 
7. వారణాసి శః 28. జోధపూర్‌ 1? 
మధుర ప 29. ఫలోధి 29 
ఆ(గా ష్‌ 30. జైసాల్మీర్‌ న 
10. ఖజరహో MP 31. ఘనేరావ్‌ శ్ర 
11. దియోగర (| 32. అహర్‌ ల్‌ 
12. సాగర్‌ ఖః 33. మౌంట్‌ ఆబు 
13. గ్యారసపూర్‌ ,. 34. కుంభారియా గుజరాత్‌ 
14 విదిష 1 35. వడనగర్‌ స్‌ 
15. వుదయగిరి k 36. తారంగా న్‌ 
16. రాయపూర్‌ క 37. వర్ధమాన్‌ 1? 
17. వుజ్జయిని స 38. జునాగడ్‌ శ 
18. నాశిక్‌ మహారాష్ట్ర | 39. గిరినార్‌ ఇ 
19. ఢిల్లీ 40. శేజక్‌పూర్‌ గ్గ 
20. బికనీరు రాజస్థాన్‌ | 41. శతృంజయ 
21. జైపూర్‌ జే 42. బిజాపూర్‌ కర్ణాటక 


43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 


ఐహూల్‌ + 53. ఆర్కాటు : 
హంపి " 54. సేలం క 
షిమోగ " 55. సిత్తన్నవాసల్‌ గ 
హరిలిబే " 56. మధురై 
కరకాల్‌ | 57 కోయంబత్తూర్‌ జ 
(శ్రావణబెల్‌గోళా | 58. రామనాధపురం స 
ee | 59. తిరునల్వేలి 
తకః i 60. నాగర్‌కోయిల్‌ స్ట 
నం తకు | ol పాల్‌ఘాట్‌ కేరళ 
$f EE ఎమ 
ప్రసెద్ధ ఆలయ సముదాయము గల పవిత్ర స్థలములు 
గిరినార్‌ - నేమినాధ ఆలయ సముదాయం - గుజరాత్‌ 
గిరినార్‌ కొండలపై - 5 శిఖరాలు 
పాలిధానా - ఆదినాధ ఆలయసముదాయం - గుజరాత్‌ 
శతృంజయ పర్వతాలపై పవిత్రదేవభూమి 
దిల్‌వారా - విమల్‌వాసి, తేజపాల్‌ ఆలయ సముదాయం - రాజస్తాన్‌ 
ఆబూ పర్వతంపై 
రాణక్‌పూర్‌ - ఆదినాధ ఆలయ సముదాయం - రాజస్తాన్‌ 
సప్తతీర్థ దర్శనము - జీవిత సాఫల్యము 
శీ, సమ్మేద్‌ శిఖర్‌జీ 4. పవాపురి 
చంపాపురి 5. గుణావాజీ 
కుండలపూర్‌ 6. రాజగృహ 
7. లచువాడ్‌ 


mM OM ల్లా 


10. 
NH. 
12. 


13. 
14. 


15, 


741 


శనీశ్వరుడు - వివరములు, శింగణాపూర్‌ (మహారాష్ట్ర 
నవగ్రహాలలో (గ్రహదేవతా సార్వభౌముడు. 
సంజ్ఞాదేవి, సూర్యభగవానుల కుమారుడు. 
యమధర్మరాజు శనీశ్వరుని తమ్ముడు. 
మకర, కుంభరాసుల కధథధిపతి. 
శ్రీ జ్యేష్టాదేవి శనీశ్వరుని భార్య : “శ్రీ జ్యేష్టాదేవి సహిత శ్రీ, శనీశ్వర దేవతా ప్రీత్యర్హం 
పూజా కరి షే” : శ్లోకం. 
శని వికారినామ సంవత్సరము, మార్గశిర బహుళ నవమి, రోహిణీ నక్షత్రమున 
జన్మించెను. కాశ్యప గోత్రోద్బవుడు. శని జయంతి వైశాఖ శుద్ద చతుర్దశినాడు 
జరుగుతుంది. “లఘు రుద్రాభిషేకము” నిర్వహించబడుతుంది. 
శింగణాపూర్‌ (గ్రామంలో స్వామివారు వెలసివున్నారు. లింగం ఎత్తు 5,9". వెడల్పు 
2161, మందము 1.6". 9* భూమిలోనికి వుండి 5' పైభాగము. 
అభిషేకం కొరకు లింగము చుట్టూవున్న అరుగు స్రీలు ఎక్కరాదు. 
బిక్షగాళ్ళు కానరారు. మధ్య, మాంసాదులుండవు. 
శింగణాపూర్‌ని “అహింసాపూరో అనికూడ పిలుస్తారు. 
గుడిలేని దేవునికి పూజారి లేని పూజ జరుగుతుంది. 
వర్షాభావము తెలుసుకొనుటకు “కేల్‌విధి” అని పిలువబడు వుత్సవమును అల్లుడు, 
మామలు వెదురు కర్రలతో చేస్తారు. 
స్వామివారి హుండీకి తాళం వుండదు. 
బహిష్టు, ప్రసూతి, మరణం మొదలగు అమంగళకర దోషములు గల భక్తులు 
స్వామివారి ఆలయం చెంతకురారు. 
స్వామివారిని దర్శించే భక్తులు తలపై రుమాలుగాని, టోపీలుగాని ధరించరాదు. 
ఇంతకు మందు తెలియజేసిన 5 శనీశ్చరాలయములు గాక ఈక్రింద 4 చోట్లకూడా 
ఆలయములు కనిపించుచున్నవి. 


1. పావగఢ (కర్ణాటక). అనంతపురం జిల్టా బోర్డర్‌లో, 2. రాక్షసభవన్‌ (మహారాష్ట్ర. 


జొరంగాబాద్‌, జలనాప్రాంతముల నుండి బస్సు. 3. షిరిడి (మహారాష్ట్ర. గణపతి, 
శివాలయముల మధ్య కలదు. సాయిబాబావారు దీపారాధన చేయించిన స్థలము. 
4. హోశంగాబాద్‌ (మధ్యప్రదేశు. 20కి.మీ. ఇటార్సి. నర్మదా నదీ తీరం. 


రామేశ్వర యాత్రా విధానము 


రామనాధపురము జేరిన తరువాత 30 కి.మీ. దూరములోనున్న వుప్ఫూరు (గ్రామం 


వెళ్ళి మొదట శ్రీ, వినాయకున్ని దర్శించాలి. సేతుబంధ నాన్కిముందు శ్రీ రామచం(ద్రుడు 


742 
ప్రతిష్టించి పూజించిన స్వామివారు. తరువాత దేవిపట్టన్‌ వెళ్ళి సము(ద్రములోని నవగ్రహములకు 
పూజ చేయాలి. అక్కడ నుండి రామనాధపురం వచ్చి, తరువాత పాంబన్‌ వెళ్ళి అక్కడనున్న 
భైరవ తీర్దంలో స్నానంచేసి ధనుష్కోటి వెళ్ళాలి. అక్కడనున్న 36 తీరాలలో స్నానంచేసి శుద్ది 
అయిన తరువాత రామేశ్వరం వెళ్ళాలి. ఆలయములోని తీర్హములన్నింటిలో శుద్ది అయి, అన్ని 
మందిరాలు దర్శించి, పూజించాలి. ఆఖరున కోటి తీర్హములోని రామేశ్వరాన్ని 3 కి.మీ. 
దూరంలో నున్న సాక్షి వినాయకున్ని దర్శించి రావాలి. 


చిత్రగుప్త జననము 


1. పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు చర్చించుచుండగా జీవుల మంచి, చెడులను 
రికార్డు చేయవలసిన అగత్యమున్నదనే సమస్యకు పరిష్కారము కావలసి వచ్చినది. 
పార్వతీదేవి తీసుకొని వచ్చిన పలకపై పరమేశ్వరుడు ఒక బొమ్మను చిత్రీకరించి 
అమ్మవారికోరికపై స్వామివారు బొమ్మకు (ప్రాణమిచ్చెను. చిత్రగుప్తుడని పేరు 
నిర్ణయించిరి. 

2. ఇంద్రుని భార్య అయిన ఇంద్రాణి శివునిగూర్చి తపస్సుచేసి కుమారుడు కావాలని 
ప్రార్టించినది. చిత్రగుప్తుని ఇంద్రాణి గర్భమున వుద్భవించమని శివుడాజ్ఞాపించెను. 
గాని, ఆ జన్మమున ఇం(ద్రాణికి “గర్భము' ధరించు యోగములేదని చిత్రగుప్తుడు 
నివేదించగా, కామధేనువు గర్భమున 'ప్రవేశింపుమని ఆదేశించెను. ఆదేశము (ప్రకారము 
సూక్ష్మరూపమున కామధేనువు గర్భమున ప్రవేశించెను. చైత్ర మాసములో ఒక 
ఆదివారమునాడు కామధేనువు చిత్రగుప్తుని ప్రసవించినది. 


3. సూర్యుడు, నీలాదేవిల పుత్రుడుగా కూడా చిత్రగుప్తుని జననము జరిగెనను 
కధగలదు. చిత్రగుప్తుని జననమునకు పై కధలు కలవు. చిత్రగుప్తునిభార్య. కర్ణాంబిక 


అక్షరమాల 


"అక్షరమాల" శక్తి స్వరూపం. “అ” మొదలు “క్షి” వరకు 51 అక్షరములు. విష్ణుమూర్తి 
సుదర్శన చక్ర ఘాతము చే సతీదేవి శరీరము ఖండింపబడెను. శరీర భాగాలు పడిన 
చోట్టు 51. ఒక్కొక్క భాగం మహాశక్తి పీరముగా వెలశాయి. ఒక్కొక్క శరీరభాగం 
ఒకొక్క అక్షరం. శతీదేవి వెలసిన మహాశక్తి పీరాలే “అక్షరమాల”. 


రాధా మాధవులెవరు? - గుప్తగాధ 


వృషభానుడు, కళావతుల కుమార్తె రాధ. దేవకీ, వసుదేవుల కుమారుడు శ్రీ కృష్ణుడు. 
వీరిలో వయస్సులో పెద్దది రాధ. 


వీరిరువురి బంధాన్కి ఒక గుప్తమైన కథ కలదు. పార్వతీ, పరమేశ్వరులు ఒకనాడు 


743 
సంతోష (ప్రసంగ సమయములో పార్వతి పురుషునిగను, పరమేశ్వరుని (స్తీ గను 
వూహించుకున్నట్టయిన ఏ విధంబుగనుండునని ఆలోచించిరి. ఆవిధముగా వుద్భవించుట 
కుద్యుక్తులైరి 

ఆదిశక్తి (కాళికా దేవి) పురుషుడుగా (నీలమేఘశ్యాముడుగా) శ్రీకృష్ణ రూపమున 
వుద్భవించెను అన్నగారైన విష్ణుమూర్తిని, రామ నామముతో బలరామునిగా జన్మించమని 
కోరినది పార్వతి యిష్టసఖులు జయ, విజయలు శ్రీధామ, సుదాములుగా జన్మించిరి. 
శ్రీకృష్ణుని చెలికాండ్రయిరి. శివుని అష్టమూర్తులు, శ్రీకృష్ణునికి అష్టభార్యలుగా జన్మించిరి. 

పరమేశ్వరుడు రాధారూపమున జనించి శ్రీకృష్ణుని జేరెను. ప్రమధ గణాలన్నీ గోపిక 
స్త్రీలుగా జన్మించిరి. (వ్రేపలై, బృందావన (ప్రాంతములో పార్వతీ పరమేశ్వరులు రాధాకృష్ణులు గా 
గోపికా జన మధ్యమున మధురాతి మధురముగా విహరించి ప్రణయాన్కి అర్రముచెప్పి 
జీవుల అనుబంధాన్ని శాశ్యతము ద్ర వేశారు. అట్లా వేసినవారే రాధామాధవులు. వారే పార్వతీ 
పరమేశ్వరులు, (ప్రకృతి, పురుషులు. 

శ్రీకుసుమ హరనాధ ఆలయములు - సూక్తులు 


ప్రపంచాన్ని (పేమ తత్వాన్ని బోధించిన రాధాకృష్ణుల అంశతో (శ్రీ కుసుమ హారనాథ్‌లు 
జన్మించిరి. 

జయరాం, భగవతిల తనయుడు ధాకూర్‌ హరనాధ్‌. కందర్ప సుందర్‌, చంద్రావతిల 
తనయ కుసుమకుమారి. వీరిరువురిని పూర్వ జన్మమున నవద్వీపధామంలో వెలసిన, 
రాధాకృష్ణ అభిన్నమూర్తియెన (శీ గౌరాంగప్రభువుగా భావించబడుచున్నది. 
(శ్రీగారాంగప్రభువే (శ్రీచైతన్య మహాప్రభువు. పశ్చిమ బెంగాల్‌లోని భాగీరథీ తీరాన 
నున్న మాయాపూర్‌ “హరేకృష్ణ” స్ఫూర్తికి కేంద్రము. శీకుసుమ హరనాధాలయములు 
ఆంధ్రప్రదేశ్‌లో వెలసిన కొన్ని పవిత్ర స్థలములు: దువ్వాడ, గుడివాడ, విజయవాడ, 
తెనాలి, గిద్దలూరు, శింగరాయకొండ, గుంటూరు, నెల్లూరు, మార్కాపురం, 
నర్సరావుపేట, భీమవరం, మచిలీపట్నం, భయ్యూరు, ఏలూరు, అన్నవరం, రాజమండ్రి, 
మల్లేశ్వరం, విజయనగరం, హైద్రాబాదు. 
వీరి వుపదేశములలోనివి కొన్ని : 

1. నేను (పేమావతారముగా వచ్చివున్నాను. యోగ్యుడు, అయోగ్యుడు అనుభేదములను 
పాటించను. 

2. మనసా, వాచా, కర్మణా ప్రభువు సేవకు అంకితమై పోతివా శాశ్వతముగా శాంతిని, 
ఆనందాన్ని పొందుతావు. 

3. ఇతరులను కొల్లగొట్టెవారు కుసుమహరనాధ (ప్రేమకు అనర్హులు. వారు ఎన్నటికి 
అభివృద్దిలోన్కి రాలేరు. 


744 
4 నేను వైకుంరములోగాని, యోగుల హృదయాలలోగాని లేను. నాభక్తులు నానామ 


సంకీర్తనలు చేసేచోట తిష్టవేసుకునివుంటాను. 
5. ఒక బిందువంత (పేమ నాకుయివ్వండి మిమ్మల్ని (పమ సముద్రములో 
ముంచెత్తుతాను 
కల్మషము, కపటముగల మనస్సులో ప్రభువునకు చోటు లేదు. 
ఏ పనులు బహిర్గతంగా చేయడం కుదరదో, ఆపనులను ఎన్నడూ చేయవద్దు. 
మీకు తార సిల్లిన ప్రతి (స్తీలోను మాతృత్వమును గమనించడము నేర్చు కోండి. 
మనఃపూర్వకముగా చేయకపోయినా, చేసిన నామస్మరణ వృధాకాదు. 
10. కృష్ణుని కన్నా కృష్ణ నామమే శక్తి వంతమైనది. 


op No 


శ్రీ కుసుమ హరనాధులకు (ప్రచారలోపము గాన వస్తున్నది. 
శీ చైతన్య మహాప్రభువు పూరీలోని జగన్నాధునిలో ఐక్యమయిరి. 


పక్షి తీర్ధం కథ 

అతి, సాంబు అనుపేరుగల బుషులు అన్నదమ్ములు. అతి శివభక్తుడు. సాంబు 
హార్యతి భక్తుడు. ఒకరోజున వీరిద్దరికి వాదన వచ్చినది. శివ, పార్వతులలో ఎవరు ఎక్కువని. 
ప్రకృతి, పురుషులు - ఇరువురు సమానము. ఎవరు లేకపోయినా రెండవ వారు రానించరని 
వుడు స్వయముగా చెప్పెను. అన్నదమ్ములు తృప్తిపడలేదు. శివుడు కోపించి వారిద్దరిని 
గద్దలుగా మారవలసినదని శపించెను. 

వేదగిరిపై వెలసిన శివుని సమక్షమున ఈ పక్షులు ప్రసాదమును తినుచుండును. 

వీటి దినచర్య : కాశీలో స్నానం, రామేశ్వరంలో పూజ. వేదగిరిపై (పక్షితీర్రములో) 
ప్రసాద సేవనం, చిదంబరంలో విశ్రాంతి. 

ఈ క్షేత్రము తమిళనాడులో గలదు. 


వయస్సులు 
1. పెండ్డి కాలాన్కి (శ్రీరాముని వయస్సు - 16 సంవత్సరములు 
2. ఆండాళ్‌ (శ్రీరంగ నాధునిలో (పెండ్రికుమార్తెగా అలంకరించబడి) 
ఐక్యమగుసరికి వయస్సు - 14 సంవత్సరములు 


3. (శ్రీ కృష్ణుడు మధురకు వచ్చి కువలయాపీడాన్ని, చాణూర 
ముష్టికులను, కంసుని చంపు నప్పటి వయస్సు - 12 సంవత్సరములు 


745 
“మూడుమూర్తుల తిరుమలేశ” - ఘంటసాల 


ఫఘుంటసాలవారు ఏనాడో పాడారు శ్రీవేంకటేశ్వరునుద్దేశించి. తిరుమలేశుని 
మూడుమూర్తుల స్వామివారిగా స్తుతించారు. స్వామివారిని దర్శించితే కనిపించేది ఏకమూర్తి 
మాత్రమే. మరి వారి స్తుతికి అర్హమేమిటి? ఆ పాటలోనే వారు వివరణ కూడా యిచ్చారు. 
“ఆదిశక్తివని కొందరు, శివరూపమీవంచు చెప్పుదురు కొందరు, నారాయణుడ వంచు 
నమ్ముదురు కొందరు” ఇదీ సాహిత్యము. ఇది ఎట్టా సంభవము అనే తపనతో తిరుపతికి 
పలుసార్లు పరిగెత్తడం జరిగింది. ఎవరిని పట్టుకొంటే నిజం తెలుస్తుందో వారందరి గురించి 
ప్రయత్నములు చేయడం జరిగింది. అంచెలంచెలమీదుగా చాలా ఇన్‌ఫర్‌మేషన్‌ 
సేకరించడమైనది. 

1. గర్భగుడి ప్రాకారముపై సింహ విగ్రహములున్నవి. రాతివి. 
బయట (ప్రాకారముపై మూలలో గరుత్మంతుని విగ్రహములున్నవి. సిమెంట్‌వి, 
తెల్లనివి. బయట (ప్రాకారము తరువాత నిర్మాణము. 

2. శుక్రవారం అభిషేకం జరుగుచున్నది. అభిషేకం జరిగేటప్పుడు (శీసూక్తము 
పరించబడుచున్నది. శివునికి అభిషీకం సాధారణముగా సోమవారం రోజున, 
విష్ణుమూర్తికి (కేశవునకు) శనివారం రోజున జరుగును. 

3. అభిషేకములో పసుపును వాడుచున్నారు. పురుషమూర్తులకు పసుపువాడుట 
ఇంకెచ్చటనూ కానరాదు. 

4. సంవత్సరానికి ఒకసారి “తిరుప్పావడై” అని పిలువబడే కుంభం పోయుదురు. 
కుంభము పోయు ఆచారము అమ్మవారిది. 

5. వీపుపై పిరుదుల వరకు పొడవైన శిరోజములు వ్రేలాడు చుండును. జడ అని 
అనుచున్నారు. (స్త్రీ విగ్రహ గంభీర వక్షోజములను తొలగించి రెండు ప్రక్కలా రెండు 
విగ్రహాలను చిత్రీకరించారు. (శ్రీదేవి, భూదేవిని. విష్ణుమూర్తి వక్షస్టల మధ్యభాగమున 
మా(త్రమే లక్ష్మీదేవి నివాసస్థానము. ఇచ్చట అట్టాగాదు. 

6. “కాళి” గోపురముగా పిలువబడే కొండ దిగువన నడకబాటకు ప్రారంభముననున్న 
గోపురము “గాలి” గోపురముగా (ప్రస్తుతము పిలువబడుచున్నది. 

7. తిరుపతి దర్శనమునకు ముందుగాని, తరువాత గానీ మాంసాహారులు 
మాంసాహారమును తప్పనిసరిగా తినుట కనిపించుచున్నది. శక్త్యాలయ 
దర్శనపుటలవాటు. 

8. విగ్రహము మొదట్లో ఉగ్రరూపముతో జ్యాలారూప బిందు బొట్టుతో భయంకరముగా 


10. 


1. 


12 


19. 


14. 


746 
నుండెడిది. సూర్యాకారముతో జ్వాలారూపముననున్న బొట్టును శివుని మూడవ 
కన్నుగా మార్పుచేసి అడ్డబొట్టు మధ్యనుంచబడినది. 
ఉగ్రరూపముతో విరాజిల్లు విగ్రహమునకు భక్తులు ఆకర్షితులై తన్మయత్వంలో 
మునిగి, తమను తాము మరిచిపోయి, శివాలెత్తి తమ తమ శరీరములపై నున్న 
వాటిని విగ్రహము మీదికి విసరివేసి నిలువుదోపిడికి గురయ్యేవారు అంతటి 
ఆకర్షణా, తన్మయత్వము ఇప్పుడు (మొక్కుబడిగా పరిణమించినది. ఈ విధముగ 
నిలువు దోపిడి పద్దతి ఆవిర్భవించినది 
ఉగ్రరూప విగ్రహమునుండి వెదజల్లబడు బ్రహ్మపదార్లము, దివ్య పరిమళము 
(గ్రహించుటకు శిరస్సులు వంచి సాష్ట్రాంగనమస్కారం చేసెడివారు. శిరోజములను 
తొలగించి శిరస్సును విగ్రహమునకు సాధ్యమైనంతవరకు దగ్గరగా వెళ్ళి శిరస్సువంచిన 
సూక్ష్మద్రవ్యము, (బ్రహ్మపదార్దము, దివ్య పరిమళము శిరోజములు లేని శిరస్సు 
ద్వారా తేలికగా ప్రవేశము చేసి, శరీరమును చేరునని (స్తీ పురుషభేదంలేకుండా 
భావించెడివారు. ఇప్పుడది (మొక్కుబడిగా పరిణమించినది గుండు చేయించుకొను 
విధానమునకు ముఖ్యకారణము వి([గ్రహములోని శక్తి అధికసంఖ్యలో గుండు 
గీయించుకొను క్షేత్రముగా ప్రసిద్దినొందినది. 
గర్భగుడిలోనున్న విగ్రహం ఉగ్రరూపం. (స్త్రీమూర్తిదని భావించుట కనుగుణముగా 
ఇప్పుడున్న పాకశాలలో (శ్రీ ఉగ్రనరసింహుని విగ్రహం (ప్రతిష్టించబడినది. 1469లో 
(వ్రాయబడిన శాసనము ఈ విషయమును నిర్జారించుచున్నది. అమ్మవారి విగ్రహాన్ని 
అయ్యవారి వి[గ్రహంగా మార్చిన తరువాత, (ఉగ్రరూపం తగ్గించిన తరువాత); 
నారసింహ విగ్రహం యొక్క ఉ(గ్రరూపానికి ప్రజలు భీతావహులవకుండా ఉండుటకు 
గాను నారసింహ విగ్రహం తొలగించబడినది. అయినప్పటికీ, ఇప్పటికీ తిరుమల 
నారసింహ క్షేత్రముగా పిలువబడుచున్నది. 
అమ్మవారి విగ్రహముగా నున్నప్పుడు నోటికిరుప్రక్కలా చిన్న కోరలుండెడివట. 
విగ్రహము మార్పుతో అవి తొలగించబడినవి. ద్వారపాలకులకు కోరలు ఇప్పటికీ 
నున్నవి 
స్వామివారి వక్షస్టలముపై “శీకౌస్తుభం” అనే ఆభరణం ఉన్నది. ఈ ఆభరణము శక్తి 
ఎ(గ్రహాలంకరణ. అమ్మవారి నడుముకు పెద్ద వడ్డాణము ఉండెడిదట. శివునిగా 
మార్చిన తరువాత నాగాభరణముగా మార్చి బంగారు పూతగల రేకుతో కప్పిపుచ్చారు. 
అమ్మవారి ఏ(గ్రహము చెవులకు పెద్ద పెద్ద కుండలాలుండెడివట. అవి కనిపించకుండా 
నుండుటకు గాను వాటిని మించిన పెద్ద పెద్ద ఆభరణములతో పురుషమూర్తి 
చెవులకు అలంకరణ కనిపించుచున్నది, 


15: 


16. 
1. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25: 


26. 


747 

స్త్రీ శిరోజాలంకారముగా నెలవంక ఉండెడిదట. శివుని విగ్రహముగా మార్చునపుడు 
దానిని శివుని శిరస్సున నుండవలసిన చంద్రవంకగా మార్చిరట. 

స్వామివారి కళ్ళకు కాటుక వాడుచున్నారు కాటుకాలంకరణ స్త్రీ సొత్తు, 
ఏకమూర్తి ఆలయం గర్భగుడిలో మూలవిరాట్‌ ఒక్కటే ఉంటుంది. వేరొక మూర్తి 
కానరాదు. ఈ ఆచారము సాధారణముగా అమ్మవారి ఆలయములలో కనిపించును. 
ఒరిజినల్‌ విగ్రహము ఎ(ర్రటి రాతితో నుండెడిదట. దానిపై ప్రతిరోజూ పునుగు పూసి 
విగ్రహము యొక్క అసలు రంగును మార్భడమైనదట. పునుగు పూతచే విగ్రహమునకు 
నల్లని రంగుతోబాటు తళతళ కాంతి అబ్బినది. అభిషేకములో తేనె వాడరు. తేనె 
వాడినచో పునుగు పూత పోతుంది. 

ఎ(ర్రటి విగ్రహము యొక్క గడ్డముసై పచ్చబొట్టు చుక్క ఉండెడిదట. స్త్రీలు 
గడ్డముపై పచ్చబొట్టుతో చుక్క పొడిపించుకొనుట ఒకనాటి ఆచారము. 

(స్త్రీ రూపముతో నున్న విగ్రహం కాబట్టి మొదట్లో భక్తులు “బాల” అని, పిలిచెడివారు. 
తరువాత చెందిన పురుష విగ్రహ మార్పు తరువాత “బాలాజీ” అని పిలుచుట 
మొదలైనది. ఇప్పటికీ ఈ క్షేత్రమును ఆదిశక్తిక్షే త్రముగా గుర్తుంచుకొని “శ్రీవేంకటేశ్వరి” 
అని కూడా పిలుస్తూంటారు. 

(శీ వేటూరి (ప్రభాకర శాస్త్రిగారు స్వామివారిని అభిషేక సమయములో నగ్నమూర్తిగా 
చూచినపుడు ఇతర ఆకారములతో బాటు “హయమోత్తరీయ సమర్పణ వేళ పరాశక్తి 
మూర్తి సుందరత గంటి” అని వర్షించినారు. 

ధ్వజస్తంభము, బలిపీఠము గర్భగుడినానుకుని ఉండెడివట. బలిపీఠం వద్దనే 
జంతుబలులిస్తూండేవారట. అనగా మూడవ ఆవరణలో, మూడవ ఖండములో 
నుండెడివట. ఇప్పుడవి మొదటి భాగానికి (ముందునకు) మార్చబడినవి. 
ధనూర్మాసములో బిల్వపత్రార్భన జరుగుచున్నది. బిల్వ పత్రార్భన శివాలయమందు 
గాక వైప్లవాలయమందు లేదు. స్వామివారు చతుర్చ్భుజుడు కాదు. ఒక చేతియందు 
ఢమరుకము, మరియొక చేతియందు పాశమును గలవు. 

ఉత్తరాన కైలాసం వారణాసి. దక్షిణాన కైలాసం చిదంబరం. మధ్యకైలాసం తిరుమల 
యని ఇప్పటికీ శైవక్షేత్రముగనే పరిగణించుట గలదు. 

సుప్రభాత సమయములో విభూతి రేఖలు ముఖాన అడ్డముగా ధరించిన పూజారులు 
కొంతమంది సుప్రభాత స్తోత్రమున ఇతరుతోబాటు ఇప్పటికినీ కనిపించుచున్నారు. 
సూర్యగోళాకార పెద్దబొట్టును విగ్రహ ఫాలభాగమున శివునికనుగుణముగా 
మార్పుచేయబడినది. 


27. 


28. 


29. 


30. 


31 


32. 


748 
శక్తి విగ్రహముగా నున్నప్పుడు వచ్చే భక్తుల సంఖ్య శివవి[గ్రహ మార్పు అనంతరం 
తగ్గుటచే ఆకర్షణ శక్తులతో కూడిన (శ్రీ చక్రమును (శ్రి ఆదిశంకరాచార్యులవారు 
(ప్రతిష్టెంచిరి. 
స్వామివారి కుడిచెయ్యి అభయ హస్తం. ఎడమ చెయ్యి వేరేముద్రతో పైకి ఉండవలసినది. 
కానీ విగ్రహ భాగాన్ని మూసినట్టుగా (క్రిందికి ఉన్నది. 
ఒరిజినల్‌ విగ్రహము యొక్క పాదములు పూర్తిగా చెక్కకనే అసంపూర్తిగా 
మిగిలిపోయినవట. ఈ అసంపూర్తిని కప్పిపుచ్చుటకు గాను వి[గ్రహపాదముల 
సైభాగమును మెటల్‌తో కప్పిపుచ్చి పద్మముపై నున్నట్లు మెటల్‌తో చేయడమైనది. 
ఈ విగ్రహమునకనుగుణముగా నున్నదన్నట్టుగా చిన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరుని 
పాదములు కనిపించవు. తిరుమలలోని విగ్రహము యొక్క పాదాంతములు 
కనిపించకుండా మెటల్‌ కవరువేసి అలంకరించుట కనుగుణముగా స్వామివారి 
చేతులను కూడా మెటల్‌తో అలంకరించుట జరిగినది. 
శక్తి విగ్రహముగా నున్న రోజులలో అభిషేక ఆచారము లేదు. శైవ వి([గ్రహముగా 
మార్చిన తరువాత అభిషేకపు టేర్సాటు జరిగినది. అభిషేక జలము గర్భగుడినుండి 
బయటకు పోవు ఏర్పాటు లేనందున (ప్రస్తుత అభిషేక జలమును పాత్రలతో ఎత్తి 
బయట పోయుచున్నారు. 
విష్ణుమూర్తి చతుర్భుజుడు. శంఖము, చక్రము, గద, పద్మములతో నుండును. కానీ 
యిచ్చట అట్టా కానరాదు. విగ్రహానికి రెండు భుజముల పైన శంఖ, చక్రములు 
తగిలించియున్నవి, స్వామి చతుర్భుజుడు కానందున. (క్రిందకున్న రెండు చేతులూ 
ఆయుధధారణ లేక ఉన్నవి. విష్ణుమూర్తికి ఉండవలసిన శంఖ, చక్రాలు మూలవి(గ్రహానికి 
అలంకరణ మా(త్రముగ పెట్టబడివున్నవి. 
నుదుట భాగముననున్న జ్వాలారూప చుక్కబొట్టును శివుని రూపముగా 
మార్భబడినపుడు మూడవ నేేత్రముగాను, అడ్డబొట్టుతో మార్పుచేయడమైనది. 
మరల విష్ణుమూర్తి రూపముగా మార్పుచేయునపుడు నుదుటి పై నున్న జ్వాలా 
నేత్రాన్ని, అడ్డబొట్టును పూర్తిగా తొలగించి నామాన్ని నిలువుబొట్టు ఆకారములో 
పెట్టవలసి వచ్చినది. పాత గుర్తులు కనిపించ కుండానుండుటకు గాను నామం చాలా 
పెద్దదిగా పెట్టవలసి వచ్చినందున కండ్లమీదుగా తీసుకురావలసిన అవసరం ఏర్పడినది. 
ఈ విధమైన నామధారణ మరే వైష్ణవ వి[గ్రహానికీ కనిపించదు. కండ్లపై నుండి దిద్దిన 


నామము సమర్హనకుగాను, స్వామివారి చూపు నరికట్టనిచో లోకములు దగ్గమై 
పోతాయని కధ అల్లడమైనది. 


33 


34 


తర్‌: 


36. 


37. 


38. 


749 
సాధారణముగా శివాలయములో గర్భగుడి బయట, వైష్లూలయములో కూడా 
గర్భగుడి బయట భక్తుల విగ్రహములుండును. ఇది శక్ష్యాలయము గాబట్టి భక్తుల 


విగ్రహములు కనిపించవు. తరువాత కాలములో కేవలము (శ్రీ రామానుజుల వారి 


విగ్రహం మా(త్రమే పెట్టబడినది. 

శివాలయములోగానీ, వైప్లవాలయములోగానీ గర్భగుడిలో స్వామివారు 
ప్రక్కగదిలోగానీ, ఎదురుగా గానీ అమ్మవారుండుట ఆచారము, ఇచ్చట అటువంటి 
ఆచారము కనిపించదు. 

శ్రీపోయ్‌గై ఆళ్వారులు ఈక్రింది విధముగా వర్షించిరి: 

స్వామివారు వృషభాన్ని, పక్షీంద్రుని ఆరోహిస్తారు. పురాల్ని భస్మీపటలము చేశారు 
((త్రిపురాలను); నరసింహుడై రాక్షసుని చీల్చి, (ప్రేగులు తీశారు. విభూతి ధారి, 
నీలపురంగువాడు, అర్హనారీశ్యరుడు, శిరస్సున జటాజూటములు, గంగను 
ధరించినవాడు, విశ్వాన్నే ఆక్రమించిన త్రివిక్రముడు (వామనుడు). అందుచేతను 
స్వామివారు శివుడు మాత్రమేగాక కేశవుడు కూడాయని తెలియుచున్నది. 
త్యాగరాజు స్వామివారి కడ్డముగా నున్న తెరను తొలగించిన వెంటనే అనేక 
మార్పులను గమనించి “శివుడవో, మాధవుడవో, కమల నాభుడవో, పరటబ్రహ్మవో, 
ఎవరని నిర్లయించేదిరా, నిన్నెట్లు ఆరాధించేదిరా” అని (ప్రాక్రించినాడు. సందేహం 
వెలిబుచ్చినాడు. 

స్వామివారు శివుడా? విష్ణువా? అన్న వాదం 11-12 శతాబ్దములలో తలెత్తినది. 
జయకొండ చోళమండలములోని నారాయణ వనమనే ప్రాంతాన్ని ఏలే యాదవరాజుల 
పరిపాలనలో పెద్ద వాదము జరిగినది. ఇరువైపుల వాదములు విన్నతరువాత 
స్వామివారు “హరిహర మూర్తి'యని అంగీకరించడమైనది. స్వామివారి పేరుకూడా 
ఇందుకు సమర్హనీయముగ నున్నది. 

(శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం చాల పెద్ద సాలగ్రామ శిలనుండి తయారైనదనియు, 
అందుచేతనే ఆకర్షణ శక్తి కలిగివున్నదనియూ కొందరి అభిప్రాయం. స్వామి 
వారిమెడలో సాల(గ్రామ శిలల హారమున్నదనియు, దాని మూలమున కూడా ఆకర్షణ 
శక్తి వచ్చినదనియు కొందరి అభిప్రాయము. 

ఈ విధమైన రకరకాల ఆచారములతో నిండిన పూజలు వగైరా స్వామివారికి 


జరుగుచున్నందున స్వామివారి విగ్రహము మొదట్లో ఆదిశక్తియనియు, తరువాత ఈశ్చరునిగా 
మార్చబడినదనియు, ఆ తరువాత విష్ణుమూర్తి అంశగా మార్పుచేసినారనియు 


750 
గమనించవచ్చును. దిగువ తిరుపతిలోనూ, ఎగువ తిరుమలలోనూ “శ్రీ వేంకటేశ్వరుని 


విగ్రహ మార్పుగాధ ఈ విధముగా వినిపించుచున్నది. “శీ” అనగా అమ్మవారి అంశ, 
“వేంకట” అనగా నారాయణాంశ, “ఈశ్వరుడు” అనగా శివాంశ అని, నామములోనే ఈ 
మార్పు విశదమైనదని చెప్పుచున్నారు. 
ఉత్తరాదినుండి ఒక శిల్పి వ్యసనపరుడై కుటుంబమునకు, సమాజమునకు దూరుడై 
తిరుపతి పరిసరములకు జేరెను. ఇతడు స్వతహాగా దైవభక్తిపరుడు. తిరుగుచూ తిరుగుచూ 
వేంకటాద్రి పర్వతముపై మసలుచుండగా రాత్రులందు అచ్చటనున్న చెట్లపై, రాళ్ళు, 
రప్పులపై ఒకవిధమైన మెరుపు ఉండుట పసిగట్టినాడు. పగలు అట్టి తేజము కానరాకుండెను. 
ఎచ్చటనుండి ఈ కాంతిరేఖలు వచ్చుచున్నవో తెలుసుకొనుటకు రాత్రులందు వెదుక 
నారంభించెను. కొంతదవ్వు పోవుసరికి కాంతిరేఖలు ఎక్కువగుటయేగాక దివ్యపరిమళ 
సుగంధ సువాసనలు కూడా వచ్చుచున్నట్టు గమనించెను. తుదకు తేజస్సు, పరిమళము 
ఒక గుహనుండి వచ్చినట్టు గమనించెను. ఉదయమున లోనికిపోయి చూడ ఒక చక్కటి 
శిలావేదికపై ఒక మహానుభావుని అస్తిపంజరము కనిపించెను. అది తపోదీక్షతో నున్న ఒక 
సిద్దునిదని తలంచెను. అస్తిపంజరమునకు అంత్యక్రియలు జరిపి ధన్యుడైనట్టు భావించెను. 
తరువాత అతనిలో నూతన చైతన్యము కలిగినది. సూక్ష్మ(ద్రవ్యము, దివ్యపరిమళము గల 
శిలయందు కొత్త తేజస్సు గోచరించెను. తపోధనుడైన మహానుభావుని నివాసమగుటచే ఆ 
శిల చాల పవిత్రమైనదిగాను, మహత్తర శక్తులతో కూడుకున్నదిగానూ తలంచబడినది. 
అతనిలో ఉత్సాహముతోబాటు నూతన తేజము ఆవరించినది. వ్యసనములను విడనాడెను. 
వెంటనే ఆ శిలను విగ్రహముగా చెక్కనారంభించెను. విగ్రహము చెక్కుచున్నప్పుడు అతనికి 
తెలియనటువంటి మహాశక్తి పూనినట్టు తలచెడివాడు. తేజోవంతమైన ఉ([గ్రరూపిణిగా 
సూర్యకళ కల్గిన బొట్టుతో, విశాల వక్షస్థలముతో, దీర బాహువులతో, పొడవాటి జడతో కూడిన 
శిరోజుములతో శక్తి విగ్రహమును పాదముల వరకు చెక్కగల్లెను. అవసానకాలం ఆసన్నమగుటచే 
అసంపూర్తిగా పాదములు మిగిలిపోయెను. శిల్సి గతించాడు. కొంతకాలమైపోయినది. 
అమ్మవారి విగ్రహం గుహలో మరుగున పడిపోయినది. 
ఒక పండితోత్తముడు వేంకటాద్రిపై ఆశ్రమము నిర్మించుకుని చుట్టుప్రక్కల 
నున్నవారికి జ్ఞానబోధ చేయుచూ కాలము వెళ్ళబుచ్చు చుండెను. ఒకనాడు పంది ఒకటి 
పండితోత్తముని ముందుకు వచ్చి నిలువబడి తదేకదీక్షతో పండితునివైపు, ఇంకొకవైపునకు 
మాటిమాటికి చూచుచుండెను. ఈ విధమైన (ప్రవర్తన కొద్ది రోజులు సాగుటచే పండితుడు 
పంది ననుసరించెను. గుహలోనికి పోయి పంది అదృశ్యముకాగా మహత్తర శక్తి విగ్రహము 


751 
దర్శనమిచ్చెను తరువాత పంది కానరాదయ్యెను, చుట్టుప్రక్కల భక్తుల చేరదీసి విగ్రహమును 
బయటకు తెచ్చి తన ఆశ్రమము వద్ద ఒక శుభముహూర్తమున నిలువబెట్టి “భవాని” 
నామముతో పూజలారంభించెను భక్తుల సహకారముతో ఆలయనిర్మాణము గావించి 
స్నానపానాదుల నిమిత్తము ఒక కొలను (త్రవ్వించెను అమ్మవారి విగ్రహము అమిత 
తేజోవంతమై భక్తుల నాకర్షిస్తున్నందున భక్తులు మధుపాన మత్తులై జంతువులను బలి 
యిచ్చుచుండిరి. విపరీతమైన ఉద్వేగముతో శరీరముపై నున్న విలువైన ఆభరణాదులను 
అమ్మవారికి సమర్పించుచుండిరి. రాను రాను అమ్మవారి తేజస్సు, భక్తుల పారవశ్యము 
కొండ (క్రిందనున్న (గ్రామములకు సహితము ప్రాకినది. కొండపైనున్న అమ్మవారిని చేరుటకు 
(క్రిందనుండి పైకి పోవు కాలిబాట మొదట్లో గోపురమును నిర్మించి “కాళీ గోపురమ”ని 
పిలుచుచుండిరి. పరాశక్తి విగ్రహాన్ని చూపించిన పందికి ఒక చిన్న ఆలయమును కట్టించి 
అందు పందిని (ప్రతిష్టించి పరమేశ్వర అవతారముగా భావించి పూజలు (ప్రారంభించెను. 
తొలిపూజ పంది రూపమున వెలసిన వరాహస్యామివార్కి జరుగుచున్నది. అలయంకోనేరు 
ప్రక్కన నున్నది. 

ఆది శంకరాచార్యుల వారు ఆ(ప్రాంతమునకు పర్యటనకు రాగా వారి దృష్టికి 
అమ్మవారి ఆలయము వచ్చినది. విశేష జనుల నాకర్షిస్తున్న అమ్మవారి విగ్రహమును చూచి 
శంకరాచార్యులవారు తన్మయులైరి. అమ్మవారి విగ్రహమున బ్రహ్మపదార్థము ఉట్టిపడుతూ, 
దివ్యపరిమళము వెదజల్లబడుతూ, ఉత్తేజముతో మహాశక్తి విగ్రహము శంకరాచార్యుల వారిని 
ఆకర్షించినది. చుట్టుప్రక్కల (గ్రామస్తులను, భక్తులను రావించి అమ్మవారు (పేమస్వరూపిణి 
యని, అందరకు మాతృమూర్తియని నచ్చజెప్పి జంతుబలుల నాపప్రయత్నించెను. తన 
ప్రయత్నము కొనసాగనందున అమ్మవారి విగ్రహమును శంకరుని విగ్రహముగా మార్పుజేసెను. 
ఫాలమున నున్న సూర్యగోళమును అగ్నితోకూడిన మూడవ నేత్రముగా మార్చి, విభూతి 
రేఖలు చెక్కించెను, విగ్రహమును సర్పాలంకృతముగా జేసెను. అమ్మవారి శిరోజములపై 
నున్న నెలవంకాభరణము శివుని శిరస్సున చం[ద్రవంకగా మార్చబడినది. అమ్మవారిని 
స్వామివారిగా మార్పుచేసి ఈశ్వర నామధేయముతో పిలుచుటేర్పాటు చేసెను. దీని 
మూలకముగా జంతుబలులు చాలవరకు తగ్గిపోయినవి. భక్తులరాక తగ్గకుండా నుండుటకు 
బీజాక్షరములతో కూడిన ఆకర్షణ శక్తిగల (శ్రీచక్రమును (ప్రతిష్టించిరి. అమ్మవారి విగ్రహమును 
అయ్యవారి విగ్రహముగా మార్చినను (బ్రహ్మపదార్హముతో కూడుకొనియున్న విగ్రహము 
యొక్క ఆకర్షణ శక్తి తగ్గలేదు. 

మరి కొంతకాలము గడచినది. (శ్రీరామానుజా చార్యుల వారు ఆ(ప్రాంతమునకు 
విచ్చేసి ఆదిశక్తి విగ్రహము శంకరుని విగ్రహముగా మార్పునాందుట వినిరి కొంతకాలమచట 


752 

బసచేసి సమావేశములు జరిపి, బోధనలు చేసి, కొంతమంది భక్తులను ఒప్పించి శైవ 
విగ్రహమును వైష్ణవ విగ్రహముగా మార్పులు చేయించెను. మూడవ నేత్రమును తొలగించి, 
అడ్డబొట్టును కనిపించకుండా చేసి నిలువుబొట్టును పెట్ట ప్రయత్నించగా ఫాలభాగము 
నామమునకు సరిపోకపోయెను. అందుచేతను కండ్లమీద నుండి నామమును దిద్దవలసి 
వచ్చినది. ఎత్తైన ' వక్షోభాగమును తీసివేసి (శ్రీదేవి, భూదేవి విగ్రహములను చెక్కించెను. 
స్వామివారు చతుర్చ్భుజుడు కాకపోయిననూ భుజములపై శంఖచ(క్రములను నిలువబెట్టెను. 
తరువాత (శ్రీవేంకటేశ్యరునిగా నామకరణముచేసి శ్రీ వేంకటాచల మహత్యమును గాధను 
శ్రీపశిండి వెంకట తురియవార్‌ అను జియ్యరు రామానుజయ్యంగారుచే 1491లో 
(బ్రాయించబడినది. తరువాత సుప్రభాతము రచింపబడినది. ఈ స్వామివారికి అండగా 
నుండుటకు గాను దిగువ తిరుపతిలో (శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయమును కట్టించిరి. 
శ్రీవేంకటేశ్వరునికి శ్రీనివాసనామధేయమునిచ్చి కళ్యాణ మహోత్సవము జరిపించెను. స్వామి 
వారి పేరుతో ఈశ్చర నామముంచినను, కినుక వహించిన శైవులు తిరుత్తణిలో (శ్రీ 
సుబ్రహ్మణ్యస్వామి వారిని ప్రతిష్టించి శివాలయమును రూపొందించిరి. రానురాను 
శ్రీవేంకటేశ్వరుని ఆలయము, వి[గ్రహములోని ఆకర్షణ మూలకముగా భక్తులకు కలియుగ 
వైకుంరముగా వెలసినది. నిత్యకళ్యాణము, పచ్చతోరణముతో, అనేక (మొక్కుబడులతో, 
విపరీత ధనాకర్షణ కలిగినది. దేశములోని జనాన్నే గాక విదేశములోని జనాన్ని కూడా 
ఆకర్షించుచున్నది. 

1. ఢ్రీవిగ్రహములో తీసుకుని రాబడిన మార్పులు తేలికగా కనిపించని విధముగా 
వుండుటకు (శీ విగ్రహమునకు విశేషాలంకరణ జరుగుచున్నది. కనుకనే ఇంతటి 
విశేషాలంకరణ ఏదేవతా మూర్తికీ కనిపించదు. 

2. తిరుమల క్షేత్రములో నున్న శ్రీవేంకటేశ్వర విగ్రహములోని శాక్తికేయము, శైవము, 
వైష్ణవము లకు (ప్రతిబింబముగా పూరీక్షేత్రములోని జగన్నాధాలయములో వెలసిన 
విగ్రహములను శాక్తికేయ, శైవ, వైష్ణవ అంశలుగా కొలుచుచున్నారు. సుభద్ర, 
బలభ(ద్ర, జగన్నాధ విగ్రహములు వీటికి ప్రతిబింబములు. పూరీ జగన్నాధ 
దేవాలయములోని మూడు శక్తుల (ప్రతీకయే తిరుమలలో వేంచేసియున్న శ్రీ 
వేంకటేశ్వరుడు. అందుచేతనే శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ రెండు క్షేత్రములలో 
బీజాక్షర యుత చక్రములను (ప్రతిష్టించినారు. 

3. విగ్రహములో మార్పులు వచ్చినను పూజలలో, వైవేద్యములలో పాత పద్దతులను 
కొన్ని పాటిస్తున్నారు. 

4. స్వామివారి విగ్రహం అసలు రంగు ఎరుపు. అగ్ని సంబంధమైన (తిరుమలకొండ్య 


753 

ఈ రాయి దొరకుచున్నది). చిత్తూరు జిల్లాలో, రేణిగుంటకు 11కి.మీ. దూరంలో 
గుడిమల్లం అనే (గ్రామములో (శ్రీపరశురామేశ్వర లింగమున్నది ఈ లింగము 
ఇటువంటి రాతితోనే చేయబడినది అదేశిలా జాతికి చెందిన రాతితో (శ్రీవేంకటేశ్వరుని 
విగ్రహం చేయబడినది. పునుగుపూయుటచే నల్లగా మారి మెరుపు దనము కల్షినది 
ఎ(ర్రటి అమ్మవారి విగ్రహము యొక్క గడ్డముపైనున్న పచ్చబొట్టు గుర్తుపై, స్వామివారి 
విగ్రహంగా మార్చిన తరువాత తెల్లని పచ్చకర్ఫూరపు బొట్టు పెట్టుచున్నారు 
స్వామివారి కిరీటము నెన్నడూ తీసి పరులకు చూపరు. నిజశిరోజ దర్శనము 
కాకుండ. 


6. వేంకటాద్రి ఎత్తైన పర్వత (ప్రాంతమైనందున, జంతువుల కాలవాలమై నందున 


ఎక్కువ జనసంచారము లేక చాల వివరములు బయట వార్కి తేలికగా తెలియక 
చాల కాలము మరుగున వుండిపోయినవి. ఆలయము వెలియుటకు ముందు 
ఎక్కువగా వాసయోగ్యముగా నుండెడిదికాదు. 
స్వామివారి విగ్రహం | శిల్ప, శాస్త్ర, వాస్తు శాస్త్ర, ఆగమశా(స్తాలకు అతీతముగా 
నుంటుంది. ఏశ్మాస్తముతోను సమన్వయ పడదు. కారణం : దఫదఫాల మార్పులు, 
అసలు రూపాన్కి శాస్తాలు, శాసనాలు ఆధారముగా లేవు. చరిత్రలో ఆధారములు 
లేవు 

ఏరూపములో నున్ననూ, ఏ పేరుతో నున్ననూ భగవంతుడొక్కడే అను సిద్దాంతమును 


(శ్రీవేంకటిశ్వరుడు నిరూపించుచున్నాడు. (శీవేంకటేశ్వరునితోబాటు స్వామివారిని “వేంకటేశ 
పెరుమాళ్‌” అనియు “తిరువేంగడత్తాన్‌” అనియు పిలుచుటకు, (శీరామానుజాచార్యుల 
వారు ఏర్పాటు చేసిరి. 


కలియుగ దేవునిగా స్వామివారిని పిలుచుటకు స్వామివారి కళ్యాణము కలియుగ 


లక్షణములు కలిగియున్నది: 


1. 


Zs 


LOVE MARRIAGE పద్మావతి, శ్రీనివాసుడు తోటలో కలయిక. LOVE AT 
FIRST SIGHT 

512418 సమస్య : పెండ్లి కుమార్తె రాచకన్య. ఆకాశరాజు దంపతులకుమార్త్కె పెండ్ల 
కుమారుడు వకుళాదేవి ఆ(శ్రమవాసి. ఆస్తిలేదు. వరుని తల్లిదేవకి. తండ్రి వసుదేవుడు. 
చం|ద్రవంశము.గోత్రము విశిష్టగో త్రము. నక్షత్రము (శ్రవణము. నివాసము వెంకటాద్రి. 
ప్రయత్నాలు (TRIALS) 1) నారద మహర్షిచే పెండ్లి కుమార్తె తల్లిదండ్రులకు 
జ్యోతిష్యము చెప్పించుట. 2) తోటలో శ్రీనివాసుడు కనిపించి పద్మావతిని ఆకర్షించుట. 
3) ఎరుకలసానిచే సోదిచెప్పించుట. 4) రాజ దంపతుల కలలో శ్రీనివాసుడు 


754 
కనిపించి వివాహాన్ని సమర్దించుట 5) వకుళాదేవితో ఆధ్యాత్మికముగా కూడ 
ప్రయత్నము చేయించుట. 6) పెండ్లికుమారునికి ధనము లేకున్ననూ, ధనవంతుడైన 
కుబేరినితో సఖ్యము చేయుట. 

4. ఉద్దండులైన ఇద్దరు పురోహితులతో (అమ్మాయి తరపునుండి, అబ్బాయి తరపునుండి) 
బృహస్పతీ, శుకమహర్షులచే వివాహముహూర్తము నిర్ణయించుట. వైశాఖ శుద్దదశమీ 
శుక్రవారం రాత్రి. 
పెండ్రికి ఎంతటివారికైనా డబ్బు యిబ్బంది తప్పుదు. అప్పు చేయవలసినదే. 

6. విడిది యింటినుండి పెండ్లి కుమారుని వాహనముపై (గరుడ వాహనం) కళ్యాణ 
వేదిక వద్దకు ఊరేగిస్తూ తీసుకుని రావడం 

7. ఇద్దరు పురోహితులచే వివాహ నిర్వహణ . పెండ్లి కుమార్తె వైపు బృహస్పతులవారు, 
పెండ్లి కుమారుని వైపు వశిష్టుల వారు. 
కట్నం : (స్త్రీ ధనముగా విశ్వకర్మచే తొండమానుడు దేవాలయం కట్టించి యిచ్చుట. 

9. కుబేరుని వద్ద చేసిన అప్పునకు నోటిమాట మిద నమ్మకం సన్నగిల్లినందున 
శ్రీనివాసుని స్వహస్త దస్తూరిచే ప్రోనోటు వ్రాయబడి బ్రహ్మ మహేశ్వరులు సాక్షి 
సంతకములు చేయుట. 

10. ద్వితీయ వివాహం : మొదటి భార్య అంగీకారముతో రెండవ వివాహము 
చేసుకొనవచ్చుననుటకు నిదర్శనముగా సూర్యభగవానునిచే కొల్హాపూర్‌ నుండి 
మొదటిభార్య అయిన లక్ష్మీదేవిని పిలిపించుట. 

i. ఉద్దండులైన మహర్షులతో శుభముహూర్తం పెట్టించి నా, మహామహులైన పురోహితులతో 

వివాహము జరిపించినా, దేవతలందరూ ఆశీర్వదించినా, పెద్దలంధరి సమక్షములో 
ఐవాహము జరిగినా కాపురం అసంతృప్తి భార్య అలిగి వేరేచోట నివాసం. రోజూ 

(బ్రతిమాలి, (ప్రాధేయపడడం కలియుగ లక్షణం. 

ఇన్ని లక్షణముతో జరిగిన కలియుగ దైవము యొక్క వివాహము ననుసరించి నేడు 
జరుగు వివాహములలో నాటి పోకడలు కనిపించుచున్నవి. 

కృతయుగమున (శ్రీనారసింహ స్వామి, (త్రేతాయుగమున (శ్రీరామచంద్రుడు, 
ద్వాపరయుగమున (శ్రీకృష్ణుడు, కలియుగమున శ్రీవేంకటేశ్వరుడు (ప్రత్యక్షదైవాలని పురాణములు 
ఘోషిస్తున్నవి, “వేం” అనగా సర్వపాపములను “కట” అంటే దహించు కొండకు నాధుడని 
అర్హము. స్వామివారు (బ్రహ్మ, విషు మహేశ్వరులను (త్రిమూర్తులను) ఆదిశక్తితో సహా 
ఐక్యత చేసుకొన్న గొప్ప సమ్మేళనము, స్వామియే (ప్రకృతి, స్వామియే పురుషుడు. మదిలో 
తలంచినంత మాత్రమున భక్తులను స్వామివారు కాపాడు కల్పవృక్షము. మహ్మదీయులు 


755 
కూడా స్వామివారిని తమ మతమునకు చెందిన “జమన్‌జెట్టి”గా భావింతురు. 


మహమ్మదీయసేనాని తోడర్‌మల్లు, తల్లి మాతా మోహనాబీ, భార్య పీతా బీబీ స్వామివార్ని 
సేవించినట్లు వారి విగ్రహములు గలవు. 

స్వామివారు వెలసిన పర్వత'సముధాయము ఆదిశేషుని రూపములో నుండుటవలన 
శేషాచలమనియు, వేదములతో నిండి వున్నందున వేదాచలమనియు, గరుత్మంతునిచే 
భూలోకమునకు తేబడినందున గరుడాచలమనియు పేర్చు గలవు. (శ్రీ వేంకటేశ్వర విగ్రహ 
చరిత్ర ఈనాటిదైనా పర్వతము మాత్రము కృతయుగం నుండి పుణ్యస్థలముగా భావించబడి, 
మహానుభావులకు, మహర్షులకు తపస్సున కాలవాలమైనది. కృతయుగమున వృషభుడను 
రాక్షసుడు తపస్సు ఆచరించినందున వృషభాద్రి అని పేరు. (త్రేతాయుగమున అంజనాదేవి 
తపస్సు చేసినందున అంజనాద్రి అనిపేరు. ద్యాపర యుగమున ఆదిశేషుడు నివసించినందున 
శేషాచలమని పేరు. కలియుగమున పాపములను పోగొట్టుటచే వేంకటాచలమని పేరువచ్చినది. 
అందుచేతనే ఈ క్షేత్రము దివ్యక్షేత్రమైనది. పర్వత పంక్తికి శేషపంక్రి అనిపేరు. శేషుని తోక 
(పుచ్చభాగము) వెనుక వైపున (శ్రీశైలము, వీపు అహోబిలము, ముఖము తిరుమల అని పురాణ 
(ప్రశస్తి కలదు. 

స్వామివారిపై ఎంతోమంది మహానుభావులు ఎన్నోరకములైన (గ్రంధములను రచించి, 
తరించినారు. మహానుభావులైన ఆచార్యద్వయం కాలానుగుణంగా చేసిన మార్పుల 
మూలకముగా శ్రీ, విగ్రహము యొక్క మహత్తు, ఆకర్షణ శక్తి పెరిగినదే గాని తరుగలేదు. అది 
వారి జున్నత్య (ప్రభావము. 

నిత్యకళ్యాణం పచ్చతోరణంగాగల కలియుగ వైకుంరవానుని దర్శనం 
బహుపుణ్య(ప్రదము. సర్వపాపహరము. 

ఇంతటి మహాత్తర మార్పులను సాహిత్యపరంగా సేకరించి “మూడు మూర్తుల 
తిరుమలేశ” అని మూడు ముక్కలలో ఆలాపించిన ఘంటసాలవారు ధన్యులు. 


శబరిమల - అయ్యప్పస్వామి 


నైమిశారణ్యములో శూతమహర్షి శిష్యులకు వినిపించే భూతనాధోపాఖ్యానములో 
అయ్యప్పస్వామి గాధ కలదు. హరిహర పుత్రుడుగా అవతరించిన స్వామి. కేరళలో శబరి 
మలపై పంపానదీ సమీపాన వెలసిరి. భూతనాధుడుగా ప్రసిద్ది కారణజన్నుడుగా కానిపిస్తున్నది. 
మహిషి అనే రాక్షసి సంహారమునకు మోహిని వేషధారియైన విష్ణుమూర్తికి శివుని 
ద్వారావుదయించిన కుమారుడు. మణికంర, హరిహరపుత్ర, భూతనాధ, ధర్మశాస్త్ర, ధర్మ(ప్రష్ట 
తారకప్రభు, పరాయగుప్ర, ఆర్యదాతా, అయ్యనారప, అయ్యప్ప, గుగ్రప్ప, గురునాధ, 


756 

ముక్తేశ్వరనాధ, అష్టాదశ సోపాననాధ కలియుగవరద, మునీశ్వర, మన్నారు స్వామి మొదలగు 
నామధేయములు గలస్వామి వారు. ఇరువురు పురుషమూర్తుల కుద్భవించుట స్వామివారి 
ప్రత్యేకత. 

రాజశేఖర పొండ్యరాజుకు అరణ్యములో లభించిన బాలుడు. బిడ్డలు లేని 
రాజదంపతులు వరప్రసాదిగా భావించి బాలుని పెంచిరి. కంరమున మణివుండుటచే 
మణికంరుడని పిలువసాగిరి. అమిత తేజోవంతుడైన మణికంరుని పసితనము పరమానందాన్ని 
సమకూర్చినది. కొంతగాలము గడచు సరికి రాణి గర్భవతిమై ఒక బాలుని ప్రసవించినది. 
పిల్లలిద్దరూ దిన దిన (ప్రవర్ణమానులై ఆనందాశ్చర్యముల కలిగిస్తూ కన్నుల పండువుగా 
"పెరుగుచుండిరి. మణి కంరునికి 12 సంవత్సరములు వయస్సు వచ్చినది. తన స్వంత 
కుమారునికి గాక అడవిలో దొరికిన మణికంరునకు రాజ్యు(ప్రాప్తి కలుగునని రాణికి 
భయముపట్టుకున్నది. కొద్ది మంది సలహాపై మణికంరుని వదిలించుకొనుటకు ఆలోచనలు 
ప్రారంభించినది. తనకు తలనొప్పియని, పులిపాలు కావాలని కోరినది. బాలమణికంరుడు 
పులిపాలు తెచ్చుట కుద్యుక్తుడై ఎరుమిలి నుండి బాణాలతో బయలు దేరెను. బాలుడు 
పులిబారి పడునని రాణి తలచినది. తానొకటి తలచిన దైవమొకటి తలచువిధమున, 
మణికంరుడు మరణించలేదు. మహిషరూపరాక్షసిని సంహరించి, బాధితులకానందము 
కలిగించి జన్మకారణమునకు సాఫల్యత కలిగించెను. పులివాహనధారియై అంతఃపురప్రవేశము 
చేసి రాణి రోగము కుదిర్చెను. తమ్మునకు రాజ్యమును విడిచిపెట్టి, శబరిమలకేతెంచి 12 
సంవత్సరముల బాలునిగనే వీరపద్మాసన భంగిమలో కూర్చుని కుడిచేతిని చిన్ముద్రగా 
భక్తులకు దర్శ్భనమొసంగునట్లు వెలసిరి. వెలసిన స్థలమునకు “సన్నిధానం” అని పేరు. 

స్వామివారి దర్శనాన్కి కొన్ని నియమములు గలవు. రజస్వల కాకముందు, బహిష్టులు 
ఆగిన తరువాత మా(తమే (స్రీలకు స్వామివారి దర్శనము. పురుషులకు, పిల్లలకు నిషేధము 
లేవియులేవు, స్వామి దర్శనాన్ని వచ్చుభక్తుల కోరికలు తీరాలన్న గురుస్వామి వద్ద మాలధారణ 
పొంది, దీక్షగైకొని, యిరుముడి ధరించి, 41రోజులు నియమాలు పాటించాలి. పాటించవలసిన 
నియమనిష్టలు :1. ధరించుబట్టలు నలుపురంగుగాని లేక ఎరుపురంగుగాని ముదురురంగువై 
వుండవలయును. 2. చన్నీటి స్నానం 3. పాదరక్షలు వాడరాదు. 4. ఒంటిపూట భోజనం. 5. 
వ్యసన విసర్జన. 6. విలాసాలకు దూరం, 7. భూతల శయనం. కి. క్షురకర్మ పనికిరాదు. 9. 
రు(ద్రాక్షధారణ. 10. తులసిమాల (108 పూసలు గలది), చందన మాలధారణ. 11. కామాన్మి, 
కోరికలకు దూరం. 12. సత్యవాక్సాలన, 13. కోపతాపాలకు దూరం (సాత్వికజీవనం). 14. 
శాఖాహారం. 15. నిరంతర భక్తి భావం. 16. స్వామియే శరణం అయ్యప్ప. స్యామిశరణం, 


757 

అయ్యప్ప శరణం - అన్ననాదం. ఇరుముడిలో రెండు గుడ్డమూట లుండును మొదటి 
దానిలో డైవసామా(గ్రి వుండును. నేయి, టెంకాయ, విభూతి, చందనం, కర్పూరం, అగరవత్తులు 
వగైరా. రెండవ మూటలో యాత్రలో పనికివచ్చు ఆహార సామాగ్రి వుండును 

స్వామివారి దర్శనాన్కి చాలసార్లు భక్తులువెళ్ళుదురు మొట్టమొదటిసారి వెళ్ళుభక్తులను 
కన్నెస్వామి యని, రెండవసారి వెళ్ళు వారిని కత్తిస్వామియని, మూడవసారి వెళ్ళువారిని 
గంటస్వామియని, నాల్లవసారి వెళ్ళువారిని గదస్వామియిని, ఐదవసారి వెళ్ళువారిని గురుస్వామి 
అని పిలుతురు. దర్శనాన్కి వెళ్ళు భక్తులందరిని స్వాములని పిలుస్తారు. పురుషస్యాములను 
“అయ్యప్ప”లని, మాలధారణ చేయుగస్తీ భక్తులను “మల్లిపురం” అని “మంజాత” అని 
పిలుస్తారు. బాలస్వాములను “మణికంర” అని, పాపలను “కొచ్చిస్వామి” అని పిలుస్తారు. 
స్వాములు కొండకు వెళ్ళి తిరిగి వచ్చువరకు యింటి వద్దనున్నవారు స్వామివార్కి నిత్యపూజ 
జరుపుతూండాలి. యా('త్రకు బయలు దేరుముందు, తిరిగి వచ్చిన తరువాత కొబ్బరి 
కాయలు కొట్టాలి. 

కొట్టాయంనుండి గాని, ఎరుమిలినుండిగాని స్వామివారి దర్శనాన్కి వెళ్ళవచ్చును. 
పంపానది తీరాన్కి జేరి, నీలిమల పర్వతం ఎక్కి (శబరిమల) సన్నిధానం చేరాలి. 7కి.మీ. 
పర్వతంపై కాలినడక. పంపానదీ తీరానవున్న చాళక్యంవరకు వాహనముల సై రావచ్చును. 
తరువాత నడక తప్పదు. దిగునప్పుడు దగ్గర త్రోవగలదు. 5కి.మీ. నీలిమల పర్వతముపై 
భక్తులకు తినుభండారములు, సేద దీరుటకు నెలవులు గలవు. ఆలయము జేరిన తరువాత 
పవిత్రమైన 18 మెట్టు ఎక్కాలి. ఎక్కేముందు, దిగేముందు కొబ్బరికాయలు కొట్టాలి. మెట్ల 
కిరువైపుల కొచ్చి కడితస్వామి, వలియ కడితస్వామి విగ్రహములు కలవు. ఇరుముడిలోని 
పూజా సామాగ్రిని అగ్నికి ఆహుతి చేయాలి. హోమగుండములో నెయ్యిని, కొబ్బరికాయలను 
వేయాలి. నెయ్యి ఆత్మకు, కొబ్బరికాయ శరీరాన్కి ప్రతిరూపాలు. ఆత్మభగవత్‌ సాన్నిధ్యాన్ని 
చేరితే, శరీరం అగ్నికి ఆహుతి అవుతుందని అర్హం. ఎక్కవలసిన 18 మెట్టు అధిగమించవలసిన 
అవరోధాలుగా భావించబడుతాయి. అవరోధాలు చాలరకాలు. వీటిలోకొన్ని. 1. కామ 2. క్రోధ 
3. లోభ 4. మోహ 5. మదము 6. మాత్సర్యము 7. దారిద్ర్యము 8. హింస 9. మోసము 
10.బుణము 11. హాని 12. యాచన 13. విషాదము 14. వ్యాధి 15. అశాంతి 16. అసత్యము 
17. శతృత్వము 18. చిత్తదాంచల్యము మొదలగునవి, 

స్వామివార్కి ప్రముఖమైన పూజలు 4 కలవు. 1. నవంబరు మాసములో పడిపూజ 
(మెట్టపూజ) 2. డిశంబరు మాసములో మండలపూజ 3. జనవరి మాసములో మకరపూజ 
(మకర విళక్కు) జ్యోతిదర్శనం 4. ఏప్రిల్‌ మాసములో “విషు” పూజు. ఈపూజకు 60రోజులు 


758 

దీక్ష వహించి నియమాలు తప్పుని సరిగా పాటించాలి. జ్యోతిని “పాన్షంబలమేడు” 
అనుకొండపై వెలిగిస్తారు. ఇదిచాల ఎత్తైన కొండ. చివరన గల చతురస్రాకారపు స్టలములో 
ఈశాన్యమూలలో జ్యోతిని మకర సంక్రాంతికి వెలిగిస్తారు. మకరజ్యోతి దర్శనం మహాపాప 
నాశనం జ్యోతి దర్శనం తరువాత మకర జ్యోతి వుత్సవం, వూరేగింపు వుంటుంది. మకర 
జ్యోతి వుత్సవం 7 రోజులు జరుగుతుంది మకర సంక్రాంతినాడు స్వామివార్కి 
వూరేగింపుతో నగలు వస్తాయి. బాణాసంచా, వాద్యగోష్టులతో (బ్రహ్మాండమైన వూరేగింపు. 
మకర సంక్రాంతి ముందు రోజున పంపానదిలో దీపోత్సవము జరుగుతుంది. బహు 
ఆనందకర నయనానంద దృశ్యము. సంక్రాంతి సమయములో పంపానదిలో పిండప్రదానము 
చేస్తారు నదిలో దీపాలను విడిచి పెడ్తారు. స్వామి వారి దర్శనము 18 సార్లు నిండినట్టయిన 
నీలిమల కొండపై కొబ్బరి మొక్కను నాటుతారు. 

కండ్లు లేనివార్కి కండ్లు, మూగవారికి మాటలు, దీర్హవ్యాధులనుండి వుపశమనం 
మొదలగు మేళ్ళుస్వామివారి పూజలవలన లభిస్తాయి. సన్నిదానం వెనుక భస్మకొళం అను 
కొలనుగలదు. ఇందలి స్నానము సర్వరోగ నివారణము. 

మహిషము మరణానంతరము శాపవిముక్తురాలై లక్ష్మి, సరస్వతి, పార్వతి అంశలతో 
గాలవ మహర్షి కుమార్తె “లీల” గా పుట్టినది. స్వామివార్ని వివాహమాడు మని (ప్రార్ధింప, తాను 
(బ్రహ్మచారి గాన అవకాశము లేదనియు, తన కెడమభాగమున “పంచాంబిక” లేక “మల్లిక 
రత్తమ” అనిపేర వెలసివుండవలసిన దని ఆనతిచ్చెను. ఏ సంవత్సరములో తన దర్శనాన్మ్కి 
కన్నె స్వాములు రారో, ఆసంవత్సరము వివాహము జరుగుతుందని హామీ యిచ్చెను. 
కేరళలోని ఆలయములలో వినాయకునివలె అయ్యప్పస్వామి దర్శనం కలుగుతుంది. కంచి 
కామాక్షి ఆలయములోనే గాక, తమిళనాడులోని పల్లెలలో అయ్యప్ప అయ్యనారుగా 
దర్శనమిస్తారు. 

అయ్యప్పస్వామివారు పూర్వజన్మమున “అయ్యనారప” అనిపేలువబడు చుండెడివారు. 
వారికి పూర్ణ, పుష్కళా అని యిరువురు భార్యలు, సత్యకన్‌ అను కుమారుడు కలరు. 
కాంచీపురములోని కామాక్షి ఆలయములో స్వామివారు యిరువురి భార్యలతో వెలసివున్నారు. 
అనుగ్రహము అను అపార సంపదను ముంగిట కుప్పగా పోసుకొని భక్తుల కొసంగుటకు 
శబరిగిరిపై అయ్యప్పస్వామి వేచివున్నారు. దర్శించి (ప్రార్టించినవారు స్వామివారి కరుణా 
కటాక్ష వీక్షణములకు పాత్రులగుదురు. ఫలితముగా కోంతి సౌఖ్యములు, ఆనంద ఆరోగ్యములు, 
సిరి సంపదలు కలుగును. , కాని, భక్తుడు భక్తి (శ్రద్ద, ఆచారము, అనుష్టానము, దీక్ష 
మొదలగునివి పెట్టుబడి పెట్టాలి. తప్పని సరి. మరువరాదు. 


759 

కేరళలో అయ్యప్పస్వామివార్కి పశ్చిమ కనుమలలో గల 5 ప్రముఖాలయములు . 
కులుత్తుపుజ : బాలకుడిగా కన్సించు ఆలయం 
ఆర్యన్‌కావు : (బ్రహ్మచారిగా 
అచన్‌కోవిల్‌ : గృహస్సుడిగా (ఇరువురిభార్యలతో) 
శబరిమల * వాన(ప్రస్ల 

డా 
పొన్నాంబలమేడు లేక 
కంటమల లేక కంరమాల : యోగి, ఇక్కడ నుండే మకర సంక్రాంతి నాడు జ్యోతి 
దర్శనం. జ్యోతి యిచ్చట వుద్భవిస్తుంది. 

స్వామిశరణం, అయ్యప్పశరణం. స్వామియేశరణం. 


Mm మ ౪ గై rm 


షిరిడి - సాయిబాబా 


మహారా॥ష్టములో, అహమ్మద్‌నగర్‌ జిల్లాలో, కోపర్‌గాం తాలూకాలోని చిన్న పలై 
“షిరిడి”. మన్నాడు నుండి 60 కి.మీ. బస్సుద్వారా షిరిడిగ్రామం. 16 సంవత్సరముల 
కుర్రవాడు ఒక వే పచెట్టు (క్రిందకు చేరాడు. ఎక్కడనుండి వచ్చాడో తెలియదు. ఎవ్వరివాడో 
తెలియదు - ఏకులమువాడో అంతకంటె తెలియదు. తల్లి తండ్రులుగాని, జన్మస్థలముగాని 
తెలియదు. ఎప్పుడూ మసీదువద్దనే వుండి (ప్రార్దనలు చేసేవాడు. (శ్రీరామ నవమినాడు, 
పూజలు చేసేవాడు. మహమ్మదీయుల చందనోత్సవము జరిసేవాడు. హిందువులు 
మహమ్మదీయుడని, మహమ్మదీయులు హిందువని భావించేవారు. “సబకా మాలిక్‌ ఏక్‌” 
అని పలుకుతూండేవాడు. ఈయన బ్రాహ్మణుల పుత్రుడని, కుంభమేళాలో చిన్నప్పుడే 
తప్పిపోయి మహమ్మదీయులకు దొరికి పెరిగి నారని తలచేవారు కొంత మంది. 
మహమ్మదీయుల పుత్రుడేనని, మతభేదము లేని మహానుభావుడని మరికొంతమంది 
వూహించేవారు. కాని ఆయన ఏనాడూ తానెవరో, ఎక్కడ నుంచి వచ్చాడో చెప్పలేదు. ఆ 
వివరములు అనవసరమని భావించేవాడు. ఉల్లిని, మల్లిని ఒకే విధంగా భావించేయోగిగా 
రాముని, రహీముని ఒక్కడుగా భావించే జ్ఞానిగా మాత్రమే కన్సించేవాడు. హిందూ 
ముస్లిముల మత వైషమ్యాల కార్చిచ్చును నిర్మూలించు మహానుభావుడాయన, 

భిక్షాటన చేసి, లభించిన ఆహార పదార్దాల నన్నిటిని ఒక డబ్బాలో వుంచి, కలిపి 
తనచుట్టూవున్న వార్కి పెడుతూ (కుక్కలు మొదలైన జంతు జాలములకు కూడా) తాన 
తినేవాడు. ఇది యీయన దినచర్య. చిరిగిన చొక్కా, చీనారేకుల డబ్బా, కూర్చుందుకి 
బండరాయి, నిద్రించునపుడు తలకక్రిందుకో ఇటుకరాయి - ఇవి యూయన ఆస్తి. పొడుగా! 


760 
అంగరఖా, లోపల లంగోటి, తలకొక గుడ్డ, కూర్చునుటకు చిన్న కాషాయగుడ్డ, పడుకునేందుకు 


చిన్నగుడ్డముక్క, - ఇవి యూయన నిత్యావసర వస్తువులు. పేదరికం రాజుకన్నా, దైవంకన్నా 
గొప్పది. కుబేరునికన్న కుచేలుడంటేనే భగవంతునికి అమిత(పేమ అనేవారు. తలకింద 
యిటుక రాయిని పెట్టుకొని నిద్రించేవారు కూర్చున్నప్పుడు ప్రక్కనే వుంచుకొని, యిటుక 
రాయిని “గురుప్రసాదం”' అని చెప్పేవారు. అశ్యాలను ఆదరించేవారు. “శ్యామసుందర్‌” అనే 
గుర్రం ఆయనకు ఇష్టం. 

సర్వ(ప్రాణులను సమదృష్టితో చూచేవారు. బీదలను, కష్టాలలో నున్నవారిని ఆదరించి, 
కరుణించి వారి కష్టాలు తీర్చేవారు. గ్రామం కలరాతో మారుమోగిపోతే, తన చేతనున్న 
గోధుమపిండిని (గ్రామం చుట్టూ చల్లి కలరాను నివారించారు. గుడ్డివాండ్డకు కండ్లను, 
మూగవారికి మాటలను ప్రసాదించారు. వుష్తునీటి బావిని ప్రజాశ్రేయస్సుదృష్ట్యా మంచినీటిగా 
మార్చారు. సంతాన హీనులకు సంతానప్రాప్తి రోగులకు ఆరోగ్య(ప్రాప్తి కలిగించినమహాను 
భావుడు. ఒకసారి వ్యాపారస్తులు కట్టడి గట్టి దీపారాధనకు నూనె యివ్వకపోతే, నీళ్ళతోనే 
దీపాలు వెలిగించిన ఘనుడాయన. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు సాధువులు, సత్పురుషులు 
భగవంతునికి ప్రతినిధులనేవారు. 

ఆయన బోధించిన నవభక్తి మార్గాలు * 1. శ్రవణ భక్తి 2. కీర్తన భక్తి 3. స్మరణ భక్తి, 

4. సేవాభక్తి 5. అర్భన భక్తి 6. పాదసేవాభక్తి 7. ఆత్మ నివేదనాభక్తి 8. అనురాగ భక్తి 9. ఆదరణ 
భక్తి ప్రజలందరూ ఆయనను “బాబా” అని “సాయిబాబా” అని పిలిచేవారు. బాబాకు 
యోగాభ్యాసములు తెలియును. ధౌతి అని పిలువబడే (పేగులను శుభ్రపరచు విధానము 
పాటించేవారు. ఖండయోగము కూడా తెలియును. రాత్రులందు తనశరీరభాగాలన్నింటిని 
వేరు చేసి నిద్రెంచేవారు. చూచువారు బాబాను హత్య చేసి ఆయన శరీర భాగాలను 
వెదజల్లారని పిస్తుంది. భక్తులకోరికలను ముందుగనే పసిగట్టి వాటిని తీర్చేవారు భక్తులందరికి 
సర్వాంతర్యామిగా గోచరించేవారు సాయి సంపర్కమే పీడితజన పాపహరం. భక్తులను 
బహిర్ముఖముగా తిట్టి, కొట్టేవారు. అరతర్ముఖముగా (ప్రేమతో లాలించేవారు. ఎప్పుడు 
ఆ(గ్రహిస్తారో, ఎప్పుడు అను[గ్రహిస్తారో తెలియదు. ఆశా, మోహాదులకతీతుడాయన. 
ఆంజనేయుని వంటి అస్కలిత (బ్రహ్మచారి. పంచభూతాల్ని శాసించే వారాయన. వీటిపై 
ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అవతారమూర్తి. సాయిలీలావిశేషాలు కోకొల్లలు. 

1918 అక్టోబరు 15 మంగళవారం విజయదశమి నాడు (దసరా) మధ్యాహ్నం 
2.30గంటలకు సాయి నిష్క్రమించారు. అప్పటికి ఆయన వయస్సు 60 సంవత్సరాలు 


761 
మరణానంతరం 36 గంటలవరకు హిందువులకు, ముస్తిములకు తర్జన, భర్ణన జరిగింది 
దహనంచేయడమా, ఖననంచేయడమా అని చివరకు “వాడా” లో ఖననంచేసి మసీదు 
నిర్మించారు. బాబా పాదాలను పాదుకాస్తలిలో (ప్రతిష్టించారు. (శ్రీవేంకటేశ్వరుని తరువాయి 
“పిలిస్తే పలికే ధైవం”గా సాయి పేరు పొందారు. సాయిలీలలు, చేష్టలు, సాయిని 
సర్వాంతర్యామిగా, సర్వహృదయాంతర్యామి గా ప్రజలహృదయాలలో భావింపజేశాయి. పవి(త్ర 
గోదావరిలో స్నానంచేసి, సాయిని సమాధిలోనున్న మందిరంలో దర్శించి, సచ్చరిత్ర 
పారాయణచేస్తే భవబంధముల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. 

షిరిడి ప్రవేశించి శ్రీసాయిని దర్శించిన సర్వదుఃఖపరిహారము. ద్వారకామాయి (ప్రవేశం 
దురదృష్టాలను పారదోలుతుంది. బాబా వారు వున్ననూ లేకపోయినను భక్తుల కష్టాలను 
గమనించి స్వస్టత కూర్చును. సాయిసమాధి భక్తులకు (శ్రీరామరక్ష. సమాధి నుండే సదారక్షణ 
భారం వహించును. సాయినాశ్రయించి, శరణుజొచ్చిన వార్కి సర్వదా రక్షణ వుంటుంది. 
భక్తుల కోరికలీడేర్చుటే సాయి విధి. 

గురువారం, శుక్రవారాలు పూజలు ఎక్కువగా చేస్తారు. గురువారం ముఖ్యమైన 
రోజుగా భావిస్తారు. హారతి కార్యక్రమము మధ్యాహ్నం 12 గంటలకు. దీనిని “కాకటహారతి” 
అని పిలుస్తారు. మరల సాయంకాలము 5 గంటలకు, రాత్రి 9 గంటలకు హారతియిస్తారు. 
షిరిడిలో దర్శనీయ స్థలాలు : 1 ఖండోబా ఆలయం (గ్రామదేవత). 2. ఆంజనేయ 
స్వామివారి ఆలయం. 3. వేపచెట్టు (క్రింద పాదుకలు. 4. సమాధి మందిరం. 5. చావిడి. 6. 
శనీశ్యరుని- మదిరం. 7. నరసింహ స్వామివారి దేవాలయం. పండరీపురం, పురీజగన్నాధం, 
ద్వారక, కాళీ, రామేశ్య్వరములు, బదరీ, కేదారనాధ్‌, వుజ్జ్ఞయిని, గోకర్లం వంటి మహాపుణ్యక్షేత్రాల 
కోవకు షిరిడి చెంది యున్నది. సాయి అవతారపురుషుడని, అను[గ్రహమూర్తి అని భావన 
అలముకొనివున్నది. “సాయి” అంటే మరారీ భాషలో “స్వామి” అని అర్హం. 

సాయిని ఆదిశంకరాచార్యులుగ, దత్తాత్రేయస్వరూపుడుగా భావిస్తారు. కలియుగ 
దత్తాత్రేయుడు సాయిబాబ. ఆంజనేయుని సోదరునిగా భావించడముకూడ కలదు. 
సాయిబాబాను “సద్గురువు” అంటారు. సాయి నామమే స శరణం, సాయిరూపమే ధ్యానం, 
సాయినాధుడే శరణం. షిరిడి సాయిబాబాయే సర్వం. ఆయన సర్వ సిద్దిసంపన్నులు. ఆయన 
లీలలు అద్భుతం. మానవుడు పాపకర్మములు చేయుట మాని వేసిన నాటి నుండి సాయిదృష్టి 
కలిగి మహోన్నత స్థితి చెందగలడు యోగము, ధ్యానము కలియుగాన కష్టతరముగాన, 
సాయినామస్నరణ, అన్నదానము అభిలషణీయములు. ఆహారంకోసమే జీవరాసులన్నీ 


762 
అఖిలాండకోటి (బహ్మోండనాయ కుడు, రాజాదిరాజు, యోగిరాజు, 
పరబ్రహ్మస్వరూపుడు, (శ్రీ సచ్చిదానంద సడ్జురుసాయినాధ మహారాజుకు “జై. 


హల్లు వర వ్ల ల్ల 


ఈశాన్య రాష్ట్రములలోని త్రిపుర రాష్ట్రములో అగర్తలాకు 8 కి.మీ. దూరములో గల 
చతుర్దశ దేవతామందిరములో సముద్రుడు, అగ్నిదేవుడు, హిమవంతుడు, చంద్రుడు 
వెలసియున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌ జిల్లాలోని కాళేశ్వర క్షేత్రములో ఇతర దేవతా 
మూర్తులతో చంద్రుడు కూడ వెలసియున్నాడు. 


శివాజీకి గుడి 


మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో ( 60 కి.మీ. రత్నగిరి), అరేబియా సముద్ర తీరములో 
నున్న విజయదుర్లకోటలో నల్లని రాతి విగ్రహం ప్రతిష్టించబడి పూజలందుకొనుచున్నది. 


పండుగలలో, పర్వదినములలో శివాజీతలకు వెండి కిరీటానికి బదులు బంగారు కిరీటం 
అమరుస్తారు. 


పష స మ మ్ల 


భగవాన్‌ శ్రీశ్రీ వెంకయ్యస్వామివారికి (ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరుజిల్లా గొలగమూడిలో 
(వయా సర్వేపల్లి) మహాసమాధి కలదు. స్వామివారు దీన జనోద్దరణకు, భక్త సంరక్షణకు 
ప్రసిద్ది చెందియున్నారు. 


కొజ్జాల స్వామివారు 
అరవనన్‌ -- అర్జునుని కుమారుడు 


ఆలయం : కూపగం (గ్రామం. (1%) 
200కి.మీ. మద్రాసు 


చైత్రమాస పూర్ణిమనాడు గోప్పపూజ 


ప షో ప మ్ల 





SEE INDIA - KNOW INDIA 


763 


మంత్రాలయం - శ్రీరాఘవేంద్రస్వామి 


జగ[ద్రక్షకుడు ధర్మసంస్తాపనార్రం యుగయుగానికి పుడుతూ వుంటాడు. అవతారానికి, 
అవతారాన్కి మధ్య వ్యవధి వస్తూ వుంటుంది. ఆకాలములో ధర్మరక్షణార్హం, అజ్ఞానమనే 
అంధకారాన్ని పారద్రోలుటకు విశిష్టవ్యక్తుల్ని, మహానుభావుల్ని, సృష్టిస్తూ వుంటాడనుట 
సత్యము ఆ కోవకు చెందిన వారే ఆచార్యతయం (్రీశంకరా చార్యులవారు, 
(శ్రీరామానుజాచార్యులవారు, (శ్రీ మధ్యాచార్యులవారు. వీరందరూ పరమభాగవతులు. ఈ 
కోవకు చెందిన వారే పరమభక్తులు, యోగీశ్వరులు వగైరాలు. (ప్రహ్లాదుడు, నారదుడు, 
పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకశౌనకాదులు, అహల్య, భీష్మ, 
రుక్మాంగద, వశిష్ట అర్జున విభీషణాదులు కూడ. వీరందరిలో ప్రహ్లాదుడు అత్యుత్తముడుగా 
వినుతి కెక్కినాడు. 

కర్ణాటకలో, (బ్రాహ్మణకులంలో తిమ్మన్న భట్టు, గోపమ్మల మూడవ బిడ్డగా 
(శ్రీవేంకటేశ్వర కరుణాకటాక్షములచే వెంకన్న వుద్భవించెను. తమిళనాడులోని భువనగిరిలో 
జన్మించారు. వెల్లార్‌ నదీతీరం. చిదంబరాన్కి దగ్గరలో. చాల బీద కుటుంబం. వీణ 
వాయించి కాలం గడుపుచున్నారు. వీణ వాయించేవాడుగా పేరుతెచ్చుకొని వీణావెంకటభట్టుగా 
పిలువ బడుతూండెడివాడు. పసితనమునుండి వెంకన్న తెలివైన వాడుగా, మంచివాడుగా 
పేరుతెచ్చుకున్నాడు. వీణావాదనలో తండ్రితో సమాన ప్రావీణ్యత సంపాదించాడు. తండ్రి 
మరణానంతరము బావగారు వుపనయనం చేయించారు. అక్క, బావగార్ల ఆదరణలో 
చదువుసాగింది. చతుర్వేదాలు, షట్‌శా(స్తాలు, అష్టాదశపురాణాలు చదివి పండితుడాయెను. 
సాటివారిలో మేటివాడని ఖ్యాతివచ్చింది. తోటి పండిత కుటుంబములోని కన్యకతో వివాహము 
జరిగింది. పేరు సరస్వతి. ఒక కొడుకు పుట్టాడు. పేరు లక్ష్మీనారాయణ. 

కుంభకోణంలో మరంవుంది. (శ్రీ సుచీంద్రులవారిది. అందులో చేరి “పరిమళి” 
అనే[గ్రంధాన్ని (వ్రాసి పరిమళాచార్యులని పేరు తెచ్చుకున్నారు. విద్యార్థిగా మరంలో 
ప్రవేసించిన తరువాత వ్రాసిన (గ్రంధమిది. “మహాభాష్యం”లో వాదోపవాదనలు జరిపి 
విజయంపొంది “మహాభాష్యాచార్యులు” అయ్యారు. అంతేగాకుండా ద్వై తాద్దై తాలమీదకూడా 
వాదన చేసి యజ్ఞనారాయణ దీక్షితులను ఓడించి “భట్టాచార్యులు” బిరుదుకూడా పొందారు. 

కుమారునికి వుపనయంచేసి తనకర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నారు. తంజావూరు అధినేత 
రఘనాధరాయల సమక్షంలో సన్యాసం స్వీకరించారు. దీనికి శ్రీసుధీంద్ర తీర్చులవారి 
అనుమతి లభించింది. “రాఘవేం(ద్రతీర్దులు” వారు అయ్యారు. “రా” అనగా దోషరాశి 
తొలగి, “ఘు” అనగా ఘనమైన భక్తి జ్ఞాన, వైరాగ్యము లుదయిస్తూ, “వేం” అనగా వేగంగా 


764 

జనన, మరణ చ(క్రంనుండి విడుదల, “ద్ర” అనగా ద్రవిణోద్యశృతి పాద్యుని పొందచేస్తుంది 
“రాఘవేంద్ర” అని స్మరించుట సర్వపాపహారము, జ్ఞానదాయకము, ముక్తిదాయకము. భక్తి 
సంపద, సుగుణాలు, విశ్వశ్రేయోభిలాష మహాపాండిత్యము మొదలైన వుదొత్త గుణాలెన్నా 
అబ్బుతాయి. సన్యాసాశ్రమం స్వీకరించినందున నిరసించి స్వామివారిభార్య బావిలోదూకి 
మరణించినది. వెనువెంటనే ఆత్మ మరాన్కి చేరుకుంది. ఇది గమనించిన స్వామివారు 
కమండలములోని జలాన్ని మంత్రించి భార్య ఆత్మపై జల్లి, ఆత్మహత్యాదోషము నుండి 
విముక్తురాలిని చేసి ముక్తిప్రసాదించారు. ఆత్మహత్యా పాతకమంతరించి దివ్యతేజస్సుతో 
వెలుగుతూ స్వర్గలోకప్రాప్తి నొంది తరించినది. ఈవిధముగా భార్యపట్ల తన కర్తవ్యాన్ని 
పూర్తిచేశారు. 

ఉత్తరదేశ సంచారానికి బయలుదేరి అనేక మతాల వారితో భాషిస్తూ వాదనలను 
ఖండిస్తూ పుణ్యతీర్జాలు, దివ్యక్షేత్రాలు తిరుగుతు భక్తులనుండి భిక్ష స్వీకరిస్తూ ప్రాంతాల వారి 
పర్యటన జరిపారు. తమ గృహము పావనం చేయమని ప్రార్థించినవారు ఎంతటి శ్రీమంతులు 
ఆయనను వెళ్ళక భక్తితో బీదవాడు, పూరిగుడిసె వాసి అయినను అనుగ్రహించి పూరిగుడిసె 
యందు ఆగి మూలారాముని పూజలు చేసెడివారు. తుంగభద్ర నదీ తీరాన 
“పంచముఖాంజనేయస్యామి” వారి విగ్రహాన్ని (ప్రతిష్టించి పూజలు జరిపించిరి. కుల, మత 
భేదాలకతీతుడుగ (ప్రవర్తించే వారు. “కనకదాసు” అని పిలువబడే మహాభక్తుడు ఆవాలు 
సమర్పించుటచే, ఆవాలు వాడుట నిషిద్దమైనను, భక్తుని కోరిక తీర్చుటకు ఆవాల వాడకాన్ని 
అనుమతించిరి. “గడగ్‌” లో రఘునాధదేశాయ్‌ అనే ఒక శ్రీమంతుని ఇంట భిక్షగొను 
సమయమున వారి ఏకైక బాలుడు తప్పటడుగులు వేస్తూ మామిడి పండ్ల రసముతో నిండిన 
గంగాళములో పడి;మరణించెను, భక్తుల భోజనాలకు అంతరాయము కలుగు తుందేమోనని 
భయముతో దంపతులిరువురు పుత్రవియోగ బాధను బయటకు పొక్కనీయక మిన్నకుండిరి. 
ఈ పరిస్థితిని గమనించి సామివారు మంత్రోచ్చరణచేసి ఉదకమును శవముపై చల్లి బాలుని 
బ్రతికించిరి. ఇదే. విధముగ క్షామముూనెలకొన్న ప్రాంతములను సంధర్శించి 'మూలారామునికి' 
పూజలు జరిపించి వర్షములు కురిపించేవారు. ఆనారోగ్యములను పారద్రోలి అరోగ్యమును 
ప్రసాదించేవారు. కష్టనష్టాలను తొలగించు స్వామి వారుగ (ప్రసిద్దినొందిరి. 

ఒకనాడు జ్యోతిష పండితులు స్వామివారిఛెంతకేతించి తమ శాస్త్రపాండిత్యాన్ని 
పరీక్షించమని (ప్రార్టించిరి. వీరుముగ్గురు. స్వామివారి జాతకము తీసుకొని, జా(గత్తగ 
పరిశీలించి, స్వామివారి ఆయుర్జాయమును ముగ్గురు పండితులు మూడు వీధములుగ 
విశదీకరించిరి. ఈ ముగ్గురు పండితులు మూడు విధములుగ స్వామివారి ఆయుర్జాయమును 
వివరించుట మరములో నందరిని ఆశ్చర్య చకితులను చేసినది. పండితులు చెప్పిన 


765 
ఫలితాలను స్వామివారు పరిశీలించి ముగ్గురు చెప్పినది కరెక్టేనని సమర్రించారు. మూడు 


ఫలితాలకు స్వామివారు వివరణనిచ్చారు. మొదట పండితుడు చెప్పినట్టుగ పంచ 
భూతాత్మకమైన స్వామివారి దేహానికి ఆయుర్దాయం 70' సంవత్సరము లని, రెండవ 
పండితుడు చెప్పినట్టుగ తన రచనలకు, బోధనలకు ఆయుర్దాయం “300” సంవత్సరములు 
అనియు, అంతవరకు మా(త్రమే ప్రచారములో నుండగల వనియు చెప్పిరి ఇక మూడవ 
పండితుడు చెప్పినట్టుగ స్వామివారు జీవసమాధిలో నుండి 700' సంవత్సరముల వరకు 
భక్తుల కోర్కెలు తీరుస్తూంటానని చెప్పిరి ఈ విధముగ ముగ్గురు జ్యోతిష్య పండితుల 
భవిష్యత్తు విశిదీకరణను అంగీకరించి వారిని సత్కరించిరి. 

స్వామివారు తుంగభ(ద్రానదీ తీరానవున్న “మంచాలి అనే (గ్రామాన్ని దానపట్టాతో 
స్వీకరించారు, (గ్రామదేవత “మంచాలమ్మ” పరశురాముని తల్లి 'రేణుకాదేవి' యే 'మంచాలమ్మ' 
(ప్రహ్లాదుడు ఆ (ప్రాంతాన వెలసిన 'మంచాలమ్ముకు పూజలు జరిపి యజ్ఞము చేసారట. 
ఇంతటి పవిత్రస్త్రలమునే స్వామివారు ఎంచుకొని సమాధిని నిర్మింపచేసుకున్నారు. ఈ 
సమాధిని “బృందావనము” అని పిలుస్తారు. సహస్ర కుంభాభిషేకం, హోమము, ఉపాసనాధులు 
చేసి, ఆంజనేయ(ప్రతిష్ట గావించి విరోదినామసంవత్సర (శ్రావణబహుళ విదియ గురువారం 
1671 ఆగప్టునాడు బృందావనం చేరుకొని పైకెక్కి కూర్చుని, చేత జపమాల ధరించి సం(ప్రజ్ఞ 
సమాధిస్థితిని పొందినారు. వేదపండితులు వేదమం(త్రములను ఉచ్చస్వరములో పరిస్తూ 
ఉండగ 700" సాలగ్రామశిలలు ఉంచబడినవి. నిర్దిష్ట సమయమునకు మృత్తికతో 
'బృందావనాన్ని' మూసివేసారు. బృందావనము మొద మూలారామాధి దేవతల నుంచి 
పంచామృతాబి, సపషేకములతో పూజలు జరిపించినారు. 

“రామనాధ చెట్టియార్‌” అను భక్తుడు స్వామివార్కి వెండితో రధము చేయించి 
సమర్సించెను. బృందావనము నుండి భక్తులు మట్టిని తీసుకొని పోయి తమ స్థలములలో 
శాఖబ్బందావనాలు స్టాపించిరి.. ఈ విధముగ “తిరుపతి”, “హైదరాబాదు” వగైరా చోట్ల 
శాఖలు వెలసినవి. 

బళ్ళారి కలెక్టర్‌ “సర్‌ ధామస్‌ మనో పూర్వము ఇవ్వబడినటువంటి జాగీర్‌ లన్నిటిని 
రద్దుచేసి స్టలమున్నింటిని ప్రభుత్వాధీనమునకు తీసుకొని వచ్చు కార్యక్రమము జరుపుచున్నారు. 
“బృందావనము” అనగా మంత్రాలయము వెలసిన మంచాల (గ్రామము. “సిద్ది మసూద్‌ఖాన్‌' 
గారిచే జాగీరుగ ఇవ్వబడియున్నది. అన్నిటితో బాటు ఈ జాగీరును కూడ రద్దుచేస్తూ 
ఇంగ్లీషువారు ఉత్తర్వులను ఇచ్చిరి. కలెక్టరు గారే స్వయముగ వచ్చి మంత్రాలయ (ప్రాంతము 
స్వాధీనము చేసికొనబోవ 'రాఘవేం[ద్రస్వామి” వారే బృందావనము నుండి బయటకు వచ్చి 
కలెక్టరు గారితో ఇంగ్రీషుభాషలో మాట్లాడిరి మంత్రాలయము మూలకముగ ప్రభుత్వానికిగాని, 


766 
మరెవరికిగాని వ్యతిరేకత, అడ్డంకులు ఉండవని మతధర్మాన్ని గౌరవించుట ప్రభుత్వ 
విధియని నచ్చచెప్పినారు. స్వామివారు కలెక్టరుగార్కి తప్ప అన్యులకెవరికి కన్పించలేదు 
కలెక్టరుగారు చేష్టలు, మాటలు, వాదనలు గమనించిన చుట్టుప్రక్కలవారు పిచ్చిపట్టనదని 
భావించినారు కలెక్షరుగారు జరిగిన  సంఘటననంతా విశదీకరించి బృందావనానికి 
నమస్కరించి గౌరవముగ వెనుతిరిగిరి స్వామివారే స్వయముగ మంత్రాలయ క్షేత్రమును 
ఆంగ్లేయుల బారినుండి రక్షించిరి. 
స్వామి వారు ప్రదర్శించిన మహిమలలో కొన్ని: 

1. శిష్యుడు ఒకడు గృహప్రవేశము చేస్తూ వుండగ మరణిస్తే పునర్దివుని చేసిరి. 

2. సవాలు చేసిన వానికెదురుగ వేదమంత్రోచ్చారణతో రోకలిని మామూలు చెట్టుగ 
విగురింపచేసెను. 

3. బీజాపూరు నుండి చిక్కొడికి పోవు (త్రోవలో దాహబాధతో మరణించిన వారిని 
(బుతికించిరి. 
పాముకాటు వల్ల మరణించిన ఒక నవాబు కుమారుని (బ్రతికించిరి. 

5. ఒక (స్తీ నీరు, నీడ లేనిచోట అకస్మాత్తుగ ప్రసవించగా కమండలములోని 
మం(త్రోదకమును జల్లి నీటిగుండాన్ని, నీడను కల్పించిరి. 

6. కులమునుండి వెలివేసినవార్ని స్వామివారు ఉదకముతో (ప్రోక్షించి పవి(త్రుని చేసారు. 
తార్కాణముగ నల్లని మసిగుడ్డపై మం('త్రోదకము జల్లిన తెల్లగ మారినది. ఈ 
విధముగ వెలివేసినవారి నోరులు మూయించిరి. 

7. వెంకడు అనే ఛండాలునికి మోక్షము (ప్రసాదించిరి. 

8. సిద్దీమసూధిఖాన్‌ అనే నవాబు రక్తసిక్తమైన మాంసం, కోడిగ్రుడ్డు పళ్ళెములో పెట్టి 
కన్పించకుండా గుడ్డ కప్పి స్వామివార్కి సమర్పించెను. స్వామి వారు తన 
కమండలములోని నీరు జల్లిరి. గుడ్డను తొలగించి చూచిన పళ్ళెరములో పండు, 
పూవులు (ప్రత్యక్షమైవున్నవి. సాహెబుగారు అమితాశ్చర్యమంది స్వామివారికి వంగి 
వంగి సలాములు చేసి మంచాల (గ్రామాన్నే జాగీరుగ ఇచ్చివేశారు. 
బృందావనమునకు (ప్రత్యేక పూజావిధానము కలదు. ప్రతిరోజూ ఉదయమున 

ఉదకాభిషేకము జరుగుతుంది. తరువాత వరుసగ పంచామృతాభిషేకము, శుద్దోదకాభిషేకము 
జరిపి వస్రాభరణములు అలంకరిస్తారు. అర్భన, నివేదన అనంతరము మంగళహారతి 
ఇస్తారు. ఇదే విధముగ మిగిలిన బృందావనములకు, ఆంజనేయస్వామివార్కి జరుపుతారు. 
భక్తులకు తీర్హప్రసాదాలు ఇస్తారు. సాయంకాలము స్వామివార్కి ఉత్సవము జరిపి, స్వస్తివాక్కులు 
పల్కి మంగళహారతి ఇస్తారు. శాఖ బృందావనాలలో కూడా ఈ రీతిగనే పూజలు ఉంటవి. 


767 
కోరిన కోర్కెలు తీరాలని, దీర్షరోగాలు నయం కావాలని, ప్రక్కనే ఉన్న తుంగభ(ద్రానదిలో 
స్నానముచేసి తడిబట్టలతో బృందావనము చుట్టు దొర్లుతూ చాలమంది భక్తులు కన్సిస్తూంటారు. 
స్వామివారిని మొదటిజన్మలో ప్రహ్లాదుడుగాను, రెండవజన్మలో వ్యాసరాయులుగాను, 
మూడవజన్మలో వీణవెంకన్నగను (రాఘవేంద్రస్వామి) భావింతురు. ఈ (ప్రాంగణములో 
(1) శ్రి వాదింద్ర తీర్చులవార్కి (2) శ్రీసుయమీం(ద్రులవార్కి (3) శ్రీ సువ్రతీర్చులవార్కి, 
(4) శ్రీసుధర్మేం(ద్రువార్కి బృందావనములు కలవు ఇచ్చటనున్న ఇతర దేవాలయములు: 
(మంత్రాలయ గ్రామములోని శ్రీరాఘవేంద్రస్వామివారు పూజించిన శ్రీ వేంకటేశ్వర 
స్వామివారు, (2) బృందావనము ప్రక్కనే యోగస్వరూపిణిమైన రేణుకాంబగ భావింపబడు 
మంచాలమ్మ ఆలయము, (3) తుంగభద్రానది కావలిఒడ్డున గణధహళ్‌ అనే పల్లెలోని శ్రీ 
పంచముఖ ఆంజనేయస్వామివారి దేవాలయము. 
ప్రముఖ నందులు గల పవిత్ర క్షేత్రాలు 
లోగడ ఉదహరించిన ఆలయములలోనే గాక 1. కడప జిల్లాలో (AP), 
పులివెందల తాలూకాలో, కడపకు 22కి.మీ. దూరములో పాపాఘ్ని నదీ ముఖద్యారమున 
చక్కటి నంది వెలసియున్నది. 2. గోవాలోని చాదోర్‌లో పెద్దరాతి నంది కలదు. 
3. ఖజరహోలోని (MP) విశ్య్వనాధాలయములో పెద్ద నంది కలదు. 4. శుచీంద్రములో 
(T N.) వెలసిన స్థాణుమాలయాలయములో పెద్దనంది గలదు. 
వాల్మీకి మహర్షికి ఆలయములు 
1. బాసర (AP) జ్ఞాన సరస్వతీదేవి ఆలయం ముంగిట. 
మౌంట్‌ ఆబూ (రాజస్తాన్‌). ఈ క్షేత్రమున నొక ఆలయము కలదు. 
(బ్రహ్మావర్తము (౮ P ). 15కి.మీ. కాన్పూర్‌. రామాయణం వ్రాసిన చోటు. 
గరుత్మంతు నాలయములు 
1. కురుక్షేత్రం (హర్యానా). రాధాకృష్ణ మందిర్‌, సర్వేశ్వర్‌ మందిర్లతో బాటు గరుత్మంతునికి 
మందిరం. (శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసిన చోటు. 
2. బాదామి గుహలో (కర్ణాటక). విష్ణుమూర్తి, నరసింహస్వ్యామివార్ల విగ్రహములు కూడ 
గలవు. 
3. శ్రీరంగం (౮.P) 15కి.మీ. శ్రీరంగనాధుని దేవాలయములోని నాల్గవ ప్రాకారములో 
గల “పరమ మండపం” లో. 
4. సిరివెళ్ళిపుత్తూర్‌ (1711). 71కి.మీ. మధురై. (శ్రీ ఆండాళ్‌, వటపత్రశాయి. 
దేవాలయములో ప్రత్యేకముగా గుడికలదు. 


768 
శుచీంద్రం 7N) కన్యాకుమారి, నగర్‌కోయల్‌ మధ్యలో ప్రత్యేకాలయం 


ఉదయపూర్‌ (రాజస్తాన్‌) జగన్నాధ స్వామివారి కెదురుగా ఇత్తడి విగ్రహం కలదు. 
ముగ్గురు బార్యలు గల స్వామివారు (సూర్య భగవానుడుగాక) 
వరుణుడు భార్యలు : 1, దేవి 2 పర్తశ ౩ చర్చణి 
విశ్వకర్మ ఆలయం (దేవశిల్పి) 
రత్తాం జిల్లా (MP ) రునీజాలో. 30కి.మీ. రత్లాం. 
సుదాముని ఆలయం 
పోర్‌బందర్‌ (గుజరాత్‌). ఆరేబియా సముద్ర తీరం 
సుబ్రహ్మణ్య స్వామివారికి తమిళనాడులో గల ఇతర ఆలయములు 

ఫణ్‌పొళి. తిరునల్వేలి జిల్లా, టెంకాశి తాలుకా. 

పుదుక్కోట. పుదుక్కోట జిల్లా, 

కున్నాండార్‌. 27కి.మీ. పుదుక్కొట. 

హరిద్వార్‌ (౮.P.) లో దర్శనీయస్థలాలు 
1 హరికిపౌరి. 2. గాఘాట్‌, కుషాఘాట్‌ 3. శిఖరం పై నున్న మానసాదేవి. 4. జసామాల్‌ 
రోడ్‌లోనున్న భోళాగిరి ఆలయం. 5. హాస్పిటల్‌ దగ్గరనున్న విల్కేశ్యర మహాదేవుని ఆలయం. 
6. మోతి బజారులోని శర్వనాధ్‌ ఆలయం. 7 గీతాభవనందగ్గర నున్న మాయాదేవి 
8. గీతాభవనం. 9. శిఖరం మీదనున్న చండీదేవి ఆలయం 10. సప్త సరోవరములు. 
11. పరమార ఆ(శ్రమం. 12 సబ్ది మండిలోని శ్రీగోరఖనాథ్‌ ఆలయం, గుహ. 13 గుడ్రాన్‌ 
భవనం వద్దనున్న అయ్యప్ప గుడి. 14. హాస్పిటల్‌ దగ్గిరనున్న కాలభైరవ గుడి. 15. గణేష్‌ 
ఘాట్‌లోని సిద్ధ హనుమాన్‌ గుడి. 16. మానవ కల్యాణ ఆ(శ్రమం. 17. దక్షప్రజాపతి ఆలయం 
(కనఖాల్‌-5కి.మీ.) 
రిషికేష్‌ (౮.P.) లో దర్శనీయ స్థలాలు 

1.శ సత్యన్నారాయణ స్యామివారి ఆలయం. 2. భారతమాత మందిరం. 3 (త్రివేణి ఘాట్‌. 
4. లక్ష్మణ రమూలా. 5. స్వర్గాశయం. 6. గీతాభవనం. 7. శ్రీ శివానంద ఆశ్రమం (DIVINE 
LIFE SOCIETY) 


wx xX 


శో సర్వేజనా శ్ఫుఖినోభవంతు ¥ 


(మై gusogs) అంీషడైం - RRs 9 


# 
టి. సో 
శం 
Es ల్‌ 
అం%ం్దాడ్తు - గాబా! క వ గ 
రాణాక్‌యరరా - ం౧లెఫ్లై 2 3 l 
| ర్ట వ 
౧౫ట/౦€్‌) | 
ఉణణులొుంణ - 0౯ల09౮) 


భా 
అవ్య SVG, 20 


FP 39 
అఆ యడం - ంచపైస్థా _ వ Ny 
ల f అట 
(OCDE) pss 9౧౮౦0 Banos అం క్‌ rsa! 
జయా - గ్ర్‌యాసై 9 / 
లామా నన 
RV OE - ono) g | 
చణ పై రా - sie ఫె a ణ్‌ Pe, 
wes సీ డా msg ళ్‌ క { fra 3 
జ: నా ( af meal యు 
ధా ట్వ రా ౦990౧౫౦ "77 x మ 1 
పాణం - @దంరగాణ | లో Col ar లా 
fel I స (| గా 
5 - ౧౧౧బయింటాండ్లా శ్చ Ne శక nS ST 
ey ( a మ్‌ స క టో స. 
ఆజ్‌ 11 క sr 
శో షో వ్‌ me సం be క్‌ ౮ Nd 
a) jy“ ba fp? 
iL J 
Ul ( శ్ర చ ( వ 3 
లె ఖా స ( $ 
EM 7 guy eye ల నై 
గ ౯ స్నో f షః ళా. 
జ్యూ శ్‌ 
లో ఖై 


ల్‌ 
త్‌ 
వ 
గ్రా big జా ల. 
oetow gz ంయండాందా 1 షప కఫ టం టా సె 
వియాంంారై (7 ogGoan gl శ | ” SN : సు 
cn%gs 97 osg00త) 71 \ శౌ స MN / 
yl gz 222 II | శ్రీ 
cme ₹7 ౧౪/00? టు YY a = 
Sey 27 రణ గ్ర రాలా slg hua! 
Cr; గ స్త ఈ) గీ 
aula 17 ల / ఛే 
ecxe 07 oqske 9 ie లో శా 
సల. él OHO \ ష్‌ of) రాం ళో ॥ 
గ్‌ షా ౦గొరత౨6౮ 3 \ త Cm ట్‌ 
ఇందదాయా 91 లల ళో న ఆల | క్ష్‌, 
ee <1 oto ( పా కన లా లీ 
సెంటిల 91 న. తీ ఖే Cu ఆప స “అ. 
2 cyoeseg 1 r| స న డే సా. 
చె \ హా TN WY Loh 
రాయా) యందైహ్‌ ఉందాం తొ | పో క ళు ల య pe 
ఖీ సగ స్ట టా J కకత. టా 
వజ ల న | ల 3 ౮ ళ్‌ న వ ౧ IS 
సే Rd గో స rewt Ff | మ 
ఖ్‌ ba నం ఖా రో న్‌ కై f brag గ ్న పో 
EF 1! [| మ న 
f RS స్‌ో J 
wr భో న és ae ye 
ఖ్‌ లు పా AN 
లీ 
~ r 


( 
స టు గ 
| లో పంచభూత లింగాలు-5 
| f 1 పృధ్వి లింగము - కంచి - తమిళనాడు 
న. bf స న్‌ 2 ఆకాశలింగము - చిదంబరము ॥ 
౮ స్ట్‌ 3 జలలింగము - జంబుకేశ్వరం i 
? | జప. 4 తేబోలింగము - తిరువణ్ణామలై ॥ 
/ ళా లో 97 క్‌ వాయులింగము - శ్రీకాళహస్తి - ఆంధ్రప్రదేశ్‌ 
al | 1 / ey 
. wy య. త ఖ్‌. 
జ్ర ~~ 0g ౮ FF Na 
( Pea Se 
CA ws సరు లా 
లా a న fan 6 Mn ae 
~~ ~~ Sn \ | eC \ గ a 
శ న /| / pp మ 
శ ౮ స్ట A ల J | గ 
* Nn all Yy | J 
గ్‌ గ క [ (0 గ 
శక! పష వ. My | టీ 
ర గ గాల 
hi] \ [ స 
ల్‌ ఫీ య 7 
ట్ట 2 
{ 4 ల గా 
si WA fo 
aly ఆదిశంకరాచార్య స్థాపిత లింగములు-5 
/. 99 1 కాంఛీపురము = తమిళనాడు ha 
గ్గ 2 చిదంబరము = తమిళనాడు 
6 శృంగేరి ఎ కర్ణాటక 
థి! క్ల ర్‌ 7 కేదార్‌నాథ్‌ - UP 
|| 7 8 పశుపతినాథ్‌ - ఖాట్మండు (నేపాల్‌) 
4 థీ 
= స్‌ు అంబాత్రయం - 3 
గ fy ఆ టీ 
స్ట |. 2 9 (భ్రమరాంబ - శ్రీశైలం (AP ) 
thy 5 జ్ఞానప్రసూనాంబ -క్రీకాళహస్తి (4 9) 
గ యం 10 మూకాంబ - కొల్లూరు - కర్ణాటక 


అక్షిత్రయం - 3 
1 కామాక్షి - కంచి - తమిళనాడు 
11 మోనాక్టీ -మధురై ॥ 
12 విశాలాక్షి - $$ -UP 












1 పూరి - ఒరిస్సా (AP) 
2. రామేశ్వరం -తమిళనాడు (గీ 2) 


ద్ధి ద్వారక = గుజరాత్‌ 
4 బద్రినాథ్‌ - UP 
సప్త మోక్షపురములు - 7 
5 అయోధ్య- (౮P) 6 మధుర (౮P) 
7 హరిద్యారం -(౮P) 85 1 గ 
9 ఉజ్జయిని: (MP) 10 క (IN) * 


పంచదాఃరకలు - 5 
3 ద్వారక - గుజరాత్‌ 11 బేట్‌ ప - గుజరాత్‌ 
12. నొల్‌ ద్సారా (రాజస్ట్రాన్‌)14. డాకో ద్వారక-గుజరాత్‌ 
13 కంకో?ి (రాజస్టాన్‌) 


కుంభమేళాలు జరుగు క్షేత్రాలు - 4 శ్చ 


15 నాసిక్‌ (మహారాష్ట్ర 9 ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌) 
7 హరిద్యారం (౮P) 16 అలహాబాద్‌ (ప్రయాగక్షేత్రం) 


